Lectures on the Study of History (గ్రంథంలో Goldwin Smith. వరాయివారు 
ఎంతటి బుద్ధిశాలురైనా, ఎంత పొత్రైషులైనా తమది కాని దేశపు చరిత్రకు పరిపూర్ణ 
న్యాయం ఎప్పటికీ చెయ్యలేరు.సఆ వఠాయివారు వగవాళ్లు కూడా అయితే...? 
దౌర్జన్యంగా, దుర్మార్థంగా తాము ఆక్రమించిన దేశాన్ని చీకట్లోవల ఉంచి, నైతికంగా 
దిగజార్చి, మానసికంగా తమకు బానిసలను చేసుకునే దుర్చుద్ధితోనే... తమ దురాక్రమణ 
దురంతాన్ని సమర్ధించుకుని, జాతీయ ప్రతిఘటనలకు తారుహూని తిమ్మనిబమ్మచేసే 
కుత్సితంతోనే సదరు చరిత్ర రచనను సాగించి ఉంటే... ? అలాంటి చరిత్ర (గ్రంథాలు 
ఎంత అష్టావక్రంగా తయారవుతాయో వేరే చెప్పాలా? 

ఎన్ని యుగాల వెనక్ళో వెళ్లక్ళర్లేదు. ఆధునిక కాలంలోనే మొన్న మొన్న అమెరికా 
ఖందాన్ని ఆక్రమించిన యూరోపియన్లు అక్కడి రెడ్‌ ఇండియన్‌ ఆదివాసులను ఎంత 
(క్రూరంగా వేటాడి ఒక జాతికి జాతినే ఊచకోతకోసి, దాని నంన్మృుతిని నామరూపాలు 
లేకుండా ఎలా నిర్మూలించారో లోకానికి తెలిసిందే. కనీసం పాతికేళ్ల కిందటి వరకూ 
అమెరికన్‌ పిల్లలకు బోధించిన అమెరికా చరిత్ర ఏమిటి? మంచి మనను క్రిస్టియన్లు 
యూరపు నుంచి సముద్రాలు దాటివచ్చి, ఆ గద్దమీద (ప్రశాంతంగా స్థిరపడి, దానిని 
బాగుచేసి నాగరిక దేశంగా అభివృద్ధి చేస్తూ తమ మానాన తాము బతుకుతూంటే... 
ఆటవికులు, అనాగరికులు అయిన రెడ్‌ ఇండియన్లు పరమ కిరాతకంగా వారిపై 
దాడికి దిగారనే కదా? 

ఆఫ్రికా ఖండం గురించి తెల్లదొరలు రాసి పెట్టిన చరిత్రా ఈ బావతుదే. ఐరోపా 
పుణ్యాత్ములు అనేక కష్టాలువడి అడుగుపెట్టి, దయతలిచి నాగరికత నేర్భేంతవరకూ 
నల్లజాతివారు నీతీజాతిలేక జంతువుల్లా బతికారనే దొరలు చెబుతారు. బహు పురా 
తనమైన సంస్కృతి ఒకటి అంతకుముందు అక్షడ' వర్ధిల్లిందనీ, నికృష్ట రాజ్యకాంక్షతో 
జాతి హత్యాకాండకు ఒడిగట్టి ఆ సంపన్న సంన్ముతినీ అమానుషంగా తామే కాలరాచి 
వేశామనీ వారు నసేమిరా ఒప్పుకోరు. ఆసియాలోనూ అదే కథ. అదే దురాక్రమణ. 
ఇంచుమించు అంతే కిరాతకంగా జాతీయ సంస్కృతి, వురాతన వ్యవస్థల నిర్మూలన! 
అదే దుర్చుద్ధితో జాతీయ చరిత్రల వక్రీకరణ! 

అనేక ఆసియా, ఆఫ్రికా దేశాల్లో జరిగినట్టే ఈ దురాగతాలన్నీ కొంచెం హెచ్చు 
తగ్గులతో భారతదేశంలోనూ జరిగాయి. పాశ్చాత్య దేశాల్లోని లిబరల్‌, లెఫ్టిన్టు మేధావులు 
అమెరికా, ఆ(ఫికా ఖండాల నేటివ్‌ జాతులకు, సంస్కృతులకు జరిగిన దారుణ 
అన్యాయాన్ని చకుగా గుర్తించారు. ఆయా చారిత్రిక తప్పిదాలను సరిచేయటానికి ఆయా 
జాతులు పడుతున్న తపనకు సంఘీభావం తెలిపారు. చిత్రమేమిటంటే మనదేశంలో 
మాత్రం లిబరల్‌ లెఫ్టిస్ట్‌, నెక్కులర్‌ ఎట్సెట్రా భుజకీర్తులు తగిలించుకున్న మవోమేధావులు 
మాత్రం ఇప్పటికీ వలసపాలకుల కళ్లతోనే దేశచరిత్రను చూస్తున్నారు. విస్సన్న చెప్పిది 
వేదం అన్నట్టు దొరలు రాసిందే చరిత్ర; దొరలు నేర్చిందే నాగరికత అని వారిలో 
చాలా మంది నేటికీ మూర్ధంగా నమ్ముతున్నారు. దాస్వశ్చంఖలాలు తెంచుకున్న ఆఫ్రో 
ఆనీయన్‌ దేశాలు వలసపాలకులు వక్రీకరించిన చరిత్రను జాతీయ దృక్పథంతో 
తిరగరాసుకున్నాయి. ఇండియాలో మాత్రం అటువంటి అవసరమేలేనట్టు, తెల్లవాడు 
తెచ్చి రుద్దిందే తిరుగులేని సత్య(ప్రమాణమైనట్టు మెకాలే మానసవుత్రులు నేటికీ 


1 ఫా ఇదీ చరిత్ర ఎం.వి.ఆర్‌. శాస్త్ర 


నమ్ముతున్నారు. 
చెనాలో క్రీస్తుపూర్వం ౩వ శతాబ్దినాటి చక్రవర్తి సమాధి బయటవడితే కమ్యూనిస్టులు 
సవో చైనీయులందరూ దానిగురించి గర్వంగా చెప్పుకున్నారు. ఇండియాలో ప్రాచీన 
సరస్వతి నది ఆనవాళ్లు, ఆ నదీ తీరాన విలసిల్లిన మహో సంస్కృతి అవశేషాలు ఎన్ని 
బయటపడ్డా మన దేశవాళీ మేధావులు ఆముదం తాగినట్టే మొహం పెడతారు. 
మాక్స్‌ముల్లర్‌లాంటి మాయావులు నృష్టించిన “ఆర్యుల దండయాత్ర అబద్ధవాదం. 
ఏనాడో తుత్తునియలు అయింది. బయటి నుంచెక్సడో ఆర్యులు వచ్చారని చెప్పే కాలానికి 
అనేక వేల సంవత్సరాల పూర్వమే ఈ దేశంలో వేదనాగరికత దివ్యంగా వర్ధిల్లిందనదానికి 
ద్వారకలాంటి చోట్ల ప్రబల దృష్టాంతాలు సముద్రగర్భంలో బయల్పడ్డాక కూడా 
అర్ధంపర్ధంలేని ఆర్యదండయాత్ర సిద్ధాంతాన్ని వదిలిపెట్టి, జాతి ప్రాభీన చరిత్రను 
నిండుగర్వంతో తిరగరాసే వనికి శాస్త్రీయ దృష్టి గలవారమని చెప్పుకునే కుహనా 
మేధావులకు నేటికీ చేతులు, రావటంలేదు. వేదాలు అపౌరుషేయమని నమ్మే సనాతన 
వాదుల ఛాందనత్వం కంటే - వారిని ఈసడించే మేధావుల్లో శతాబ్దాల కింద తెల్లవాళ్లు 
బనాయించిన కల్ల చరిత్రను అక్షరమ్ముక్క మార్చనవసరంలేదనే చాదస్తం చాలా రెట్లు 
ఎక్కువ. 
తప్పుడు చరిత్రను భారతదేశం మీద తెల్లవాళ్లు రుద్దటానికి బలమైన కారణాలే 
ఉన్నాయి. మీది ప్రపంచానికి నాగరికత నేర్చిన అతి ప్రాచీన జాతి; మీ చరిత్ర, మీ 
సంస్కృతి, మీ వ్వవస్థ చాలా గొప్పవి - అని దురాక్రమణదారులే ఒప్పుకుంటే ఆక్రమిత 
దేశవాసులు చిత్తం ప్రభూ” అని కాళ్లదగ్గర పడిఉంటారా? అంతటి గొప్పు దేశాన్ని 
కాళ్లకింద తొక్సేసిన వారిపై ఆగ్రహించి, కోల్పోయిన స్వాతంత్ర్యాన్ని తిరిగి పొందేందుకు 
తెగువచూపి తిరగబదరా? మీది దిక్కూమొక్కూలేని సంకరజాతి; బయటి నుంచి వచ్చిన 
బలవంతులకు దాసోహమనటమే తప్పు మీకు మొదటి నుంచీ పౌరుషంలేదు; దాడి 
చేయవచ్చిన జాతుల కలగూరగంపే తప్పు మీది ఒక జాతే కాదు; మేము వచ్చి జ్ఞానభిక్ష 
పెట్టేదాకా మీరు అజ్ఞానాంధకారంలో, (బ్రావ్మాణీకపు వీడనలో, పరస్పరం కలపొంచు 
కుంటూ అనాగరికంగా మిడుకుతున్నారు అని నూరిపోస్తూ పోతేనో...? ఆక్రమిత 
జాతి కొన్నాళ్లకు అదే నిజమని నమ్మి, ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం పూర్తిగా కోల్పోయి 
బానిస మనస్తత్వాన్ని సంతరించుకుని కట్టుబానినలా దొరల కాళ్ల దగ్గర పడిఉంటుంది 
కదా? ఇక్సడ ఎప్పుడూ బలవంతుడిదే రాజ్యమనీ, ఆది నుంబీ జరిగినవన్నీ దురాక్రమణ 
లేననీ జనాన్ని నమ్మిస్తే తాజాగా తాము చేసిన దురాక్రమణ కూడా అదే చారిత్రక 
క్రమంలో అనివార్యంగా జరిగింది లెమ్మని ఎంచక్కా సమర్థించుకోవచ్చు గదా? 
మధ్యయుగంలో ఈ దేశాస్లా ఆక్రమించిన ముస్తింల నుంచి ఆధునికకాలంలో తాము 
రాజదండాన్ని అందుకున్నామని చెబితే అధికారవు మార్పిడి సవ్యంగా జరిగినట్టు 
అభిప్రాయం కలిగించి తమ అద్దగోలు కబ్బాకు కృత్రిమ [క్రమబద్ధతను సంతరించు 
కొనవచ్చు గదా? 
ఇదిగో - ఇలాంటి అవసరాలు అనేకం ఉన్నాయి కాబట్టే ఇస్లామిక్‌ దండయాత్రలకు 
ఈ దేశంలో ఎన్నడూ లేని (ప్రజాసమృతిని ఆదినుంచీ ఉన్నట్టుగా చూపించి, ముస్లిం 
పాలకులను మహాసాయాజ్య నిర్మాతలుగా కీర్తించి, జాతి జీవనంపై ఇస్లామిక్‌ సంస్కృతి 


mr er ఎందుకీ చరిత్ర? శ 11 
.వి.ఆర్‌.శాస్త్రి 


(ప్రభావాన్ని అతిగా ఉ(త్తేక్షించి తెల్లవారు శాయశక్తులా జాతిని' బ్రెయిన్‌వాష్‌ చేశారు. 
అఖిల భారతదేశానికి మొగల్‌ పాదుగాయే సర్వం నహోధికారంగల ఏకైక హక్కుదారు 
అయినట్టూ, అతడి నుంచే సార్వభౌమాధికారం తమకు చట్టబద్ధంగా సంక్రమించినట్టూ 
(భ్రమగొలపటానికి (బ్రిటిష్‌వారు చాలా ప్రయాసవడ్డారు. ఆ పాదుషా (షా ఆలం) 
అధికార వరిధి అతడు చివసించే భవనానికి మాత్రమే పరిమితమైంది. డజ్బెక్ళడ 
దాచిందీ చెప్పనందుకు ఆగవించి తన నౌకరొకడు తనను నేలమీదపడేసి గుండెలమీద 
కూచుని రెండుకళ్లూ వీకేస్తున్నా అడ్డుకునే దిక్కులేక వలవల ఏడ్చిన నిర్భాగ్యుడతడు. 
అంతకు ముందు ఇంగ్లీషువారు తనను ఇంచుమించుగా బందీనిచేస్తే ఎలాగో 
తప్పించుకుని మరాఠాలను శరణువేడి వారి అండపై ఆధారపడి వారిచ్చే పోషణ 
ఖర్చులతో బతుకు వెళ్లదీన్తున్న నిన్సహాయుదతడు. అతడి పేరిట వాస్తవాధికారం 
చలాయిస్తున్నది మరాఠాలు. 

శతాబ్దానికి పైగా దేశ రాజకీయగతిని శాసిస్తున్న మరాఠా సామ్రాజ్యానికి అసలు 
అస్తిత్వమే లేనట్టూ, అంతఃకలవోలతో, అసమర్థ పాలనతో నానాగత్తరగా ఉన్న అనేకానేక 
దేశీయ రాజ్యాల్లో మహారాష్రులది కూడా ఒకటైనట్టూ... అద్భుత పరాక్రమంతోనే, 
అద్వితీయ (ప్రజ్ఞాపాటవాలతోనే ఆ రాజ్యాలన్నిటినీ - అదీ వాటి కోరికమీదే - దయా 
దృష్టితో తాము వళం చేనుకున్నట్టూ తెల్లవారు కల్లబొల్లి ప్రచారం చేసుకున్నారు. 
కన్నపు దొంగలకు, బందిపోట్లకు ఏమాత్రం తీసిపోని తమ నేరాలు, దురాగతాలు 
లోకానికి తెలియకుండా కప్పివుచ్చుకోవటానికి ఈ అభూతకల్పనలు వారికి అవసరమై 
ఉండొచ్చు. ఎటువంటి మోసాలు, ఎలాంటి నమ్మక (దోవోలు, ఎంతటి ఘోరాలు చేసి 
భారతదేశాన్ని దురాక్రమణ చేసిందీ బయటపడితే స్వదేశంలో తమవ్రజలే తమ 
మొగాన పేడనీళ్లు కొడతారన్న భయంతోటే కంపెనీ! మాయావులు ఈ అనత్య 
(ప్రచారాలకు ఒడిగట్టి ఉండొచ్చు. వాస్తవాలన్నీ వూర్తిగా తేట వడకనో... అందరినీ 
తెలివిగా వంచించి తెల్లవారు చేసింది ఎంత దారుణమో అర్ధమయ్యేనరికే దేశం 
వరాధీనమై విదేశీయుల ఉక్కుపాదం కింద నలిగి స్వేచ్చా స్వాతంత్ర్యాలు వారించుకు 
పోయినందువల్లో... విదేశీ పాలకులల్లిన అబద్ధాల చరిత్రను చెత్తకుండీలో 
పారవేసేందుకు సావకాశం లేకనో... వరాయి. పాలనకింద ఉన్నంతకాలమూ 
భారతీయులు నిన్సవాయంగా ఉండిపోయారంటే అర్థం చేసుకోవచ్చు. కాని దాస్వవు 
సంకెళ్లు తెగి సర్వసత్తాక సార్వభౌమాధికారం తిరిగి తమ చేతికి వచ్చిన తరవాత 
కూడా విదేశీ పాలకులు బనాయించిన జాతి వ్యతిరేక చరిత్రే నేటికీ వరమ (ప్రమాణికంగా 
చలామణీ అవుతున్నదంటే మన విజ్ఞతను, మన వివేకాన్ని ఏమనాలి? 

తన గతమే తనకు సరిగా తెలియని జాతికి వర్తమానమూ అర్థంకాదు. ఆగతమూ 
అయోమయవు తంతే. (బిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా జాతీయ పోరాటం 
నడిచినంతకాలమూ జాతికి జరిగిన అన్యాయాలకు, అపచారాలకు దేశభక్తుల గుండెలు 
మందాయి. తమ దృకోణం నుంచి విదేశీ పాలకులు రాసిపెట్టిన చరిత్రను జాతీయ 
దృక్ళోణం నుంచి తిరగరాయవలసిన ఆవసరాన్ని జాతీయ నాయకులు పదేపదే నొక్కి 
చెప్పేవారు. అదే ప్రకారం వరదాస్యవు వీడ తొలిగీ తొలగగానే స్వతం(త్రజాతి జాగు సేయక 
చరిత్ర దిద్దుబాటుకు ఉపక్రమించవలసింది. 


IV సౌ ఇదీ చరిత్ర ఎం.వి.ఆర్‌.శాస్త్రి 


కాని - ఆశ్చర్యం! అధికారం చేతికందగానే జాతీయ నాయకత్వాన్ని నమ్మశక్యంకాని 
అలసత్వం ఆవపొంచింది. పాలకస్థానాల్లో కూచోగానే మన నేతలకు పాలకుల 
మనస్తత్వం ఒంటబట్టింది. గుమాస్తాలను తయారుచేసేందుకు తెల్లవారు తెచ్చి పెట్టిన 
విద్యావిధానాన్ని మౌలికంగా సంస్యరించి తీరుతామన్న వాగ్దానం గాలికి పోయినట్టే... 
దేశాన్ని అణచేందుకు విదేశీయులు చేసిన చట్టాలను సత్వరం మార్చి స్వతంత్ర జాతి 
అవసరాలకు తగ్గట్టు శాసనాలను ఆధునీకరిస్తామన్న హోమీ గంగలో కలిసి 19వ 
శతాబ్దపు వీనల్‌కోడ్లూ, ప్రొసిజర్‌ కోద్లూ సాక్ష్యపు చట్టాలూ 21వ శతాబ్దంలో కూడా 
దర్జాగా అమలవుతున్నట్టే... జాతీయ చరిత్ర తిరగరాత ఆశయమూ స్వాతంత్రం 
వచ్చి అర్ధళతాబ్దం దాటాక కూడా ఆకాశకుసుమంగానే మిగిలింది. 

జాతీయ వీరులను దారిదొంగలుగా, చిల్లర తిరుగుబాటుదారులుగా చిత్రించి, 
జాతి శత్రువులనేమో మహనీయ మవాోవురుషులుగా కీర్తించి... గర్వించదగ్గ జాతీయ 
వారసత్వాన్ని సిగ్గుపడవలసిన చీకటికూవంగా చిత్రించి... విదేశీ రాబందుల పాపాలను 
జాతికి ఫుణ్యఫలాలుగా చూపెట్టి... జాతీయతను కుళ్లబొడిచే తప్పుడు రాతలే, తప్పుడు 
భావాలే మన గతం గురించి మనకున్న అభిప్రాయాలను నేటికీ నిరాఘాటంగా 
(ప్రభావితం చేస్తున్నాయి. బూటకపు (ప్రచారాల నుంచి బయటవడి యథార్థమేమిటో 
తేటపడాలన్న తవాతవా శతాబ్దాలు గడిచిపోయిన తరవాత కూడా తీరని కోరికగానే 
మిగిలింది. 

యుద్దాలు, రాజ్యవిస్తరణలు తగదని (బ్రిటిష్‌ పార్లమెంటే చేసిన చట్టాలను తుంగలో 
తొక్కి (బ్రిటిషు ప్రజల కళ్లుగప్పి బ్రిటిషు పాలకవర్హం ఈస్టిండియా కంపెనీ ద్వారా 
ఏఏ పాపాలు చేయించి, దేశీయ రాజులను నిలువునా వంచించి భారతదేశాన్ని 
దశలవారీగా ఎలా ఆ(క్రమించగలిగిందన్న వాస్తవాలు ప్రామాణిక చరిత్ర (గ్రంథాల 
కెకకుండా నేటికీ మరుగున పడే ఉన్నాయి. అర్ధసత్యాలు, అసత్యాలే తిరుగులేని 
చారిత్రక సత్యాలుగా బోరవిరుచుకుని తిరుగుతున్నాయి. ఎందుకని? సరిదిద్దడానికి 
సరైన ఆధారాలు దొరకకనా? డాక్యుమెంటరీ రుజువులు, సాక్ష్యాలు మిగలకనా? కాదు. 
నిర్ధిష్టమైన చారిత్రిక నిదర్శనాలు లేకేమి? కావలనినన్ని, ఆ కాలంలో ఈస్టిండియా 
కంపెనీ అధికారులు రాసిపెట్టిన రికార్డులలో, వారి పరస్పర ఉత్తర (ప్రత్యుత్తరాలలో, 
అప్పటి దేశీయ రాజుల ఆస్థానాలలో అవసరమైన దానికంటే వెయ్యింతలు ఎక్కువ 
ఆధారాలే దొరుకుతాయి. ఎటొచ్చీ వాటిని కీగంటచూసి, అవసరానికి ఉపయోగించుకునే 
ఓపిక తీరిక, కోరికలే కర్ణసన్యాసులమైన మనకు కొరవడ్డాయి. 

దేశానికి స్వాతంత్రం రావడానికి చాలా ఏళ్ల పూర్వం విఖ్యాత మరాఠా చరిత్రకారుడు 
జి.ఎస్‌. సర్జేశాయ్‌ ఇలా అన్నాడు: 


There are heaps of Persian papers allover northern India 
scattered through many important towns, institutions, and in- 
dividual families, and many more could be found if a search 
were made from place to place by a band of workers like those 
of Maharashtra. If these Persian papers are arranged and 
published, they will supply a fresh life-story of the northern 


ఎం.వి.ఆర్‌, శాస్త్రి = ఎందుకీ చరిత్ర? శ 7 


races and their doings, and supplement or correct what the 
sources in Marathi, English and other languages have already 
yielded... Careful investigation will tell us many new things 
which have been unknown before... we meet with very many 
personalities in northern India, whom our accepted history 
condemns.. How is it that all wisdom seems suddenly to have 
departed from this country to the West? May we not suspect 
that thier careers have not been examined from our own 
records and from the Indian point of view? Shall we judge 
and condemn them without going into all the evidence? 
[The Main Currents of Maratha History, G.S.Sardesai, p.54, 226-27] 
(ఉత్తరభారతదేశమంతటా అనేక ముఖ్య పట్టణాల్లో, నంస్థల్లోనూ, కొన్ని 
కుటుంబాల దగ్గరా కుప్పల కొద్దీ పర్షియన్‌ పత్రాలు చెల్లాచెదురుగా వడిఉన్నాయి. 
మహారాష్టలో వలె కార్యకర్తలు కలిసికట్టుగా వెదికితే ఇంకా ఎన్నో బయటపడతాయి. 
ఈ పత్రాలను క్రమవద్ధతిన వింగడించి ప్రచురిస్తే ఉత్తరాది జాతులు, వాటి 
కార్యకలాపాల గురించి వినూత్న జీవితకథను ఆవివ్యురించగలవు. ఇంగ్లీషు, మరాఠీ 
తదితర భాషల్లో చరిత్రవేత్తల ద్వారా ఇప్పటికే తెలియవచ్చిన దానిని నవరించటమో, 
అదనంగా జోడించటమో వీటివల్ల వీలవుతుంది... జాగ్రత్తగా పరిళోధిస్తే మనకు 
ఇంతకుముందు తెలియని అనేక కొత్త విషయాలు ఎరుకవడతాయి... మనం 
అంగీకరిస్తున్న చరిత్ర ఖండితంగా తెగనాడిన ఎందరో ప్రముఖులు ఈ పత్రాల్లో 
మనకు కానవస్తారు. దేశస్వాతంత్ర్యాన్ని కాపాడటంలో వీరంతా పౌఠాత్తుగా 
శక్తిపానులు ఎలా అయ్యారు? విజ్ఞత, వివేకం యావత్తూ ఆకస్మికంగా ఈ దేశం 
నుంచి నిప్ష్రమించి పొశ్చాత్యుల మొగానే తిష్టవేశాయా? మన సొంత రికార్డుల 
నుంచి, భారతీయ దృక్ళోణం నుంచి ఆయా వ్యక్తుల చరిత్రలను పరీక్ష చేయడం 
జరగలేదని శంకించవద్దా? మొత్తం సాక్ష్యాధారాలన్నీ పరిళీలించకుందానే వారిపై 
తీర్చు చెప్పి దోషులుగా ముద్ర వేయటం భావ్యమా?) 


జీవితకాలమంతా మరాఠా చరిత్ర పరిశోధనకు వెచ్చించి, వక్రీకరణల సవరణకు 
ఇంకా ఎంతో జరగవలసి ఉన్నదని పరితపించిన సర్దేశాయి ఈ మాటలని 72 ఏళ్లు 
గడిచాయి. దేశానికి స్వతంత్రం వచ్చాక ఈ బృవాళ్‌ కార్యనిర్వహణ ఇంకా త్వరితమై 
జాతీయచరిత్ర జాతిచేతుల్లో యధథార్థరూపం సంతరించుకొనగలదని ఆయన తరం 
పెట్టుకున్న ఆశలు ఈదేరాయో, వమ్మయ్యాయో మన అంతరాత్మలకు తెలుసు. అబద్ధపు 
రాతల, కల్లబొల్లి బొంకుల ఆధారంగా శ్వేతజాతి అహంకారానికి తెలియని తనాన్ని 
జోడించి వక్షపాతాన్ని రంగరించి తెల్లదొరలు కిందటి శతాబ్దం మొదట్లో రాసి పెట్టిన 
ఆక్స్‌ఫర్డ్‌ పొస్టరీ, కేంబ్రిడ్జి పొస్టరీ ఆఫ్‌ ఇండియాలనే సుమారుగా అటూ ఇటూ మార్చి 
అరకొర సవరింవులుచేన్తి తిరగమోతలు వేసి, అదే మూసలో వుంఖానువుంఖంగా 
ఉత్పత్తి చేసినవే ఆధునిక భారతీయ చరిత్ర (గ్రంథాల కింద చలామణీ అవుతున్నాయి. 
భారతచరిత్ర పరిశోధనకు డాబుసరి కౌన్సిళ్లు, పేరుగొవ సంస్థలు ఎన్ని - ఎన్ని 


Vr సౌ ఇదీ చరిత్ర ఎం.వి.ఆర్‌.శాస్త్ర 


దశాబ్దాలుగా పనిచేస్తున్నా; దేశంలో వందల సంఖ్యలో వుట్టుకొచ్చిన యూనివర్శిటీలు 
ఇప్పటికి కొన్ని వందల కోట్లు పొస్టరీ డిపార్టుమెంట్ల మీద ఖర్చు పెట్టి... పనికి మాలిన 
రసెర్సిలెన్నో చేయించి కొన్ని వేలమందికి 'పీహెచ్‌డిలిచ్చి లోకం మీదికి వదిలినా... 
ఈ మధ్యకాలంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా చరిత్ర తిరగరాతల పేర, పాఠ్య(గ్రంథాల 
సవరణలమీద ఎన్ని వ్యర్థ వివాదాలు రేకెత్తినా, ఎన్ని విఫలయత్నాలు జరిగినా అసలు 
పని మాత్రం మిగిలే ఉంది. 

ఇస్తామిక్‌ ప్రభువుల, బ్రిటిష్‌ పాలకుల పాపాలను మన మహాత్ములు పెద్ద మననుతో 
క్షమించి... పాత సంగతులు మరచిపోయి అంతా కలిసి అన్నదమ్ముల్లా. ఈ కాలపు 
అవసరాలను ఆలోచించటమే కర్తవ్యమని ఉదాత్తంగా చేసిన ఉద్భోధను బతకనేర్భిన 
మనం మరొకలా అర్థం చేసుకున్నాం. పాతచరిత్రలను జయప్రదంగా పాతిపెట్టి అదే 

మన ఆధునికతకు, అభ్యుదయ శీలానికి గురుతుగా భుజాలు ఎగరేస్తున్నాం. విదేశీయుల 

కళ్లతో దేశచరిత్రను చూస్తూ... గర్వపదవలసిన దానికి సిగ్గుపడుతూ... సిగ్గుపదవలసిన 
దానికి గర్వపడుతూ... రాజకీయ బానిసత్వం వదిలినా మానసిక బానినత్వాన్ని నిష్టగా 
నిలువుకుంటూ... మన జాతీయ. మూలాలను మనచేతులతోనే నరుక్కుంటూ... 
అభినవగిరీశాల్లా అసమర్థ జీవయాగత్ర సాగిస్తున్నాం. 

తలచుకుంటే ప్రపంచాన్నే జయించగల భారత జాతికి శతాబ్దాల పర్యంతం బానిసత్వ 
దుర్గతి ఎందుకు పట్టింది? పరాక్రమం ఉండీ విదేశీ ese చేతుల్లో 
ఎందువల్ల ఘోర శ పరాభవాల పాలయింది? దేశభక్తి, జాతీయ భావం 
కలవనుకునే (వతి భారతీయుడూ సావధానంగా ఆలోచించి, సమాధానం కనుగొన 
వలసిన ప్రశ్నలివి. విదేశీయులు మనల్ని వంచించి, నమ్మక ద్రోహోలు చేసి, అనేక 
నేరాలకు, ఘోరాలకు పాల్పడి దేశాన్ని ఆక్రమించిన సంగతి యథార్ధమే. కాని వారు 
తెగబడి అన్ని దుర్మార్గాలను సాగిస్తున్న సమయంలో మన తెలివితేటలు ఏమయ్యాయి? 
ముంచుకొస్తున్న ప్రమాదాన్ని గుర్తించి సకాలంలో ఎందుకు అడ్డుకోలేకపోయాము? 
దేశ భద్రత, ప్రాదేశిక నమగ్రతల ) విషయంలో అలసత్వం ఎంత అనర్థకరమో వందల 
సంవత్సరాల చరిత్రలో వదే పదే రుజువైనా, గతానుభవాల నుంచి గుణపాఠాలు 
ఎందుకు నేర్వలేకపోతున్నాం? 

మొగల్‌ సామ్రాజ్యం జౌరంగజేబు మరణానంతరం కుప్పకూలి నామమాత్రా 
వళిష్టమైనది లగాయతు (బిటిష్‌ ఈస్టిండియా కంపెనీవారు దశల వారీగా దేశాన్ని 
వాస్తగతం చేసుకునే లోపు నూరేళ్లకు పైగా గడిచాయి కదా? ఇస్లామిక్‌ పెత్తనంలో 
తరతరాలుగా యమయాతనలకు గురి అయిన జాతీయ శక్తులు విజృంభించి, పరస్పర 
సహాకారంతో స్థిరమైన జోలీయ ప్రభుత్వాన్ని ఏర్పరచి, ఇంకెన్నడూ దేశం విదేశీయుల 
బారిన పడకుండా గట్టి కట్టుదిట్టాలు చేయడానికి అదే. అదనుకదా? అందివచ్చిన 
అవకాశాన్ని మనం ఏ బలహీనతలవల్ల జారవిడుచుకున్నాం? అఖిల భారత pad 
మహాసామాజ్యాన్ని ఏర్భరచిన మరాఠాలు శౌర్య వరాక్రమాలు ఉండీ... శివాజీ 
స్వరాజ్యాన్ని దేశమంతటికీ విస్తరించి సమాఖ్య తరహాలో దేశాన్ని నలా ఏల 
గల సామర్థ్యం కలిగీ - మొగలాయిల తాబేదారుల స్థాయికే తమను తాము ఎందుకు 
వరిమితం చేసుకున్నారు? విశాల రాజ్యాలనైతే అవలీలగా జయించిన, తమ 


ఎం.వి.ఆర్‌.శాస్త్రి ఎందుకీ చరిత్ర? శ VI 


సామాజ్ఞ్యానికి (క్రమబద్ధత, సుస్థిరత ఏర్పరచలేక్త, గెలుచుకున్న ప్రాంతాల (ప్రజల 
నువ్భాద్భావాన్నీ చూరగొనలేక మరాఠాలు చివరికి అభాసుపాలయ్యారెందుకుని? గజనీ 
మవామ్మదు వలె ఇంగ్లీషువారు రాత్రికి రాత్రి మిడతల దందులా దేశం మీద 
విరుచుకువడలేదు గదా? వారి స్వభావాన్ని, వ్యవవోర శైలిని, వారి బలాలను, 
బలహీనతలను నింపాదిగా గమనించడానికి కొన్ని వందల సంవత్సరాల వ్యవధి 
ఉన్నప్పటికీ వారి బెడదను సరిగా అంచనా వేయలేక... నమ్మిన వారిని ముంచుతారని 
తెలిసీ మళ్లీ మళ్లీ వారినే నమ్మి... నికృృష్ణ స్వార్థంకోసం, ప్రత్యర్థులను సాధించటం 
కోసం వారితోనే చేతులు కలివి... జాతీయశక్తులను చేతులారా దెబ్బతీసి... చివరికి 
నెత్తికి చేతులు తెచ్చుకున్న మన మారాజుల న్వయంకృృతాపరాధాలకు ఒకరిని నిందించి 
(ప్రయోజనమేమిటి? శక్తి సామర్థ్యాలు ఉండి కూడా దీక్ష దక్షత లేక... దేశ ప్రయోజనాల 
విషయంలో రాజీవడకూడదన్న జాతీయ దృష్టీ జాతీయ నమైకృత కొరవడి... 
మరాఠాలుగాని, మరొకరు గాని ఎన్నెన్ని స్వర్ణావకాశాలు జారవిడుచుకున్నారు? 

మనకు వరాక్రమం ఉంది. దాని వెనకే వలాయన మనస్తత్వమూ ఉంది. 
ఆవలించకుందానే అవతలివాడి పేగులు లెక్షుపెట్టగల కుశాగ్రబుద్ధి ఉంది. దాని వెంటే 
నమ్మదగని వారిని నమ్మి అమాయకంగా మోనపోయే అతిమంచితనమూ ఉంది. 
వట్టుబడితే లోకాలను పిండిచేయగలం. కాని పట్టువట్టం. అంతా కలిస్తే అద్భుతాలను 
సాధించగలం. కాని కలవం. సాధించం. ఆదినుంచీ అనైక్యత మనకు శాపం. అతి 
తెలివి మన అవలక్షణం. ఈ దృష్టితో మన చరిత్రను అధ్యయనం చేస్తే మనకు 
మనమే కొత్త రీతిలో అర్థమవుతాం. ఈ కాలంలో మనం చూస్తున్న దౌర్భల్యాలు, 
ఇప్పుడు మనల్ని కుంగదీస్తున్న జాతీయ బలహీనతలు చరిత్ర పథంలో చిరకాలంగా 
ఉన్నవేననీ చేసిన తప్పులే మళ్లీ చేస్తున్నామనీ వేసిన తప్పటదుగులే మళ్లీ మళ్లీ 
వేస్తున్నామనీ అర్థం చేసుకుని ఆశ్చర్యపోతాం. అనలు లోవం బోధవడితే దాన్ని 
సరిచేసుకోవటం తేలిక. తనను తాను తెలుసుకుని భారత జాతి పిడికిలి బిగించగలిగితే 
చిరకాలంగా మన మెదళ్లను మొద్దుబరచిన భావదాస్తవు తుప్పు వదిలినట్టే సిసలైన 
జాతీయత చిగురించి, అసలైన స్వాతం(త్యం సిద్ధించి, వలసపాలన నుంచి విముక్తమైన 
స్వతం(త్ర జాతులకు తలమానికంగా: ప్రపంచంలో మనజాతి నిందుగర్వంతో తల 
ఎత్తుకు తిరిగినట్టే. అటువంటి మంచిరోజు ఎప్పటికైనా వచ్చి తీరుతుందన్న నమ్మికే 
ఈ (గ్రంథ రచనకు (ప్రేరణ, 

ఆదికాలం నుంచి మొదలు పెట్టి మొగల్‌ సామ్రాజ్య పతనం దాకా భారతచరిత్రలో 
చోటుచేసుకున్న దారుణ వక్రీకరణలను వివాంగవీక్షణం చేసిన “ఏది చరి(తికు 
పాఠకలోకం నుంచి ఊహించని ఆదరణ లభించింది. అంతకుముందు 'కాశ్ళీర్‌కథ'లాగే 
ఆ (గ్రంథం కూడా అచ్చయిన కొద్దినెలలకే వేల కావీలు అమ్ముడయి, తెలుగునాట 
చిన్నపాటి సంచలనం సృష్టించింది. అంతటితో ముగించకుండా ఈ రచనా వ్యాసంగాన్ని 
కొనసాగించి బ్రిటిష్‌ కాలపు చరిత్రను కూడా చర్చించమని పాఠకమి(త్రులు, వ్యక్తిగత 
న్నేపొతులు చాలా మంది కోరారు. చరిత్ర అధ్యయనానికి కావలసిన తీరుబడి, వనరులు, 
శిక్షణ లేకపోయినా... దినపత్రిక సంపాదకుడిగా రోజువారి బాధ్యతలను నిర్వర్తిస్తూనే 
ఈ వనిని కొనసాగించటం కొంచెం కష్టమైనా... మిత్రుల తోడ్దాటువల్ల, నవహచరుల 


SEMA చరిత్ర ఎం.వి.ఆర్‌. శాస్త్రి 


సహకారంవల్ల, పెద్దల దీవెనవల్ల, అన్నిటికీ మించి దేవుడి దయవల్ల మొత్తానికి శశ 
సాగింది. ఎప్పుడో చదువుకున్నది, ఎక్కడో నేర్చింది ఇప్పుడు కాగితం మీద పెట్టటం 
కాకుండా... ఏ (గ్రంథాలు చదవాలో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తూ, ఆ (గ్రంథాలను 
సంపాదించటానికి బహుప్రయత్నాలు చేస్తూ, దొరికినవి దొరికినట్టు చదువుతూ, చదివిన 
దానిని అర్థం చేనుకుని ఆయా అంశాల ఆధారంగా ఒక దారం దొరికించుకుని, 
విరుద్దాంశాలను సమన్వయం పరిచేందుకు ప్రయత్నిస్తూ... రాసింది రాసినట్టుగా ఏ 
వారాషీకొవారం ఆంధ్రభూమి ఆదివారం అనుబంధంలో ప్రచురిస్తూ... ఒక భాగాన్ని 
ముగించాక తరువాయి భాగం విషయ సేకరణకు ఉపక్రమిస్తూ పోవడంవల్ల నా 
వరకు ఇది కంటిన్యుయస్‌ ఎడ్యుకేషన్‌. ఇంతకుముందు తెలియని అనేక విషయాలను 
ఈ పనివల్ల తెలుసుకోగలిగానని నాకు తృప్తి. పైన పేర్ళొన్న పరిమితులన్నిటి ప్రభావమూ 
ఇందులోని అంశాల సమగ్రత, నిర్జుష్టతల మీద సహజంగానే ఉంటుంది. ఇది నాకున్న 
కొది బుదితో జాతిచరి(త్రను అర్థం చేసుకుని, అర్థమైందనుకున్నది నావంటి 
సామాన్యులతో మామూలు జనం భాషలో పంచుకునే చిరుయత్నమే తప్పు ఇదొక 
చరిత్ర పరిశోధన (గ్రంథమన్న (భ్రమ నాకులేదు. చరిత్ర లోతు తెలిసిన పెద్దల పరిశీలనలో 
ఇది ఎంతవరకు నిలుస్తుందో తెలియదు. చరిత్ర అనేది విద్యార్థులకు, పాస్టరీ మాస్టర్లకు, 
పొస్టరీ డిపార్ట్‌మెంట్లకు, సబ్జెక్ట్‌ ఎక్స్‌ వర్టులకు పరిమితమైన ఎకడమిక్‌ విషయంకాదు. 
సమకాలిక స్థితిగతులను అర్థంచేసుకుని, రకరకాల వైకల్యాలకు, వైఫల్యాలకు కారణాలను 
కనుగొని, ప్రస్తుత దౌర్భల్యాలను దాటి భావికి బాటవేయాలంటే పూర్వచరిత్ర కొంతయినా 
తెలియాలి. మూలాల అవగాహన లేకపోతే వర్తమాన సమస్య ఏదీ అంతుబట్టదు. 
జనసామాన్యానికి చారిత్రక స్పృహాను కలిగించటంలో పండితప్రకాండుల (ప్రామాణిక 
(గంథాలతోబాటు ఇటువంటి రచనల అవసరమూ ఎంతో కొంత ఉందనుకుంటాను. 
జౌరంగజేబు మరణానంతరం మరాఠా రాజ్య(ప్రాభవంతో మొదలుపెట్టి మరాఠా 
సామాజ్యపతనంతో దేశం బ్రిటిషు వారికి పూర్తిగా వశమయ్యేదాకా నూరేళ్ల పైచిలుకు 
దేశచరిత్రను ఇందులో సింహావలోకనం చేశాను. వెల్లస్లీ మొదలు పెట్టిన పనిని దల్‌హౌసీ 
పూర్తిచేసిన విధాన్ని... ఇండియాలో ఆంగ్ల సామ్రాజ్య స్థాపనలో ఆ దరిమిలా జరిగిన 
దగాలు, దౌర్జన్యాలు జాతి జనులకు ఒళ్లు మండించి 1857 (ప్రథమ స్వాతంత్ర 
సంగ్రామానికి దారితీసిన వైనాన్ని... 1857 నుంచి నుభాష్‌చంద్రబోసు వరకూ నడిచిన 
అసలైన స్వాతంత్ర సంగ్రామాలను... మనం జాతీయోద్యమమనుకునే దానిలోని దౌర్భ 
ల్యాలు, పెడధోరణులు, దువుభావాలు కడకు దేశాన్నే ముక్కలు చేసిన తీరును కూడా 
మునుముందు చర్భించాలన్నిఉంది. అదీ ఎంతవరకు సాధ్యపడుతుందో తెలియదు. 
మొదటినుంచీ నా రచనలను అభిమానించి, ఉత్సావావరున్తున్న పాఠక 
మహాశయులకు ధన్యవాదాలు. ఈ (గ్రంథ రచనలో ముఖ్యంగా అరుదైన పుస్తకాలు 
సంపాదించడంలో పుస్తక ప్రచురణలో తోడ్బడ్డ మిత్రులందరికీ కృతజ్ఞుడిని. 


హైదరాబాద్‌ ఎం.వి.ఆర్‌, శాస్త్రి 
20 ఏవీల్‌ 2005 


ఇదీ వరస 


ఎందుకీ చరిత్ర? I 
1. జాతీయతకు తొలిపొద్దు 1 

2. సాహో! సాహు - 
౩. "బాలాజీ అడుగుజాడ 12 
4. బాజీరావు 18 
5. నేలకరిచిన నిజాం 23 
6. ఛత్రసాల్‌ ఛత్రం 29 
7. గజేంద్రమోక్షం 35 
8. ఎంత తేడా?! 40 
9. మస్తానీ 46 
రచయిత గురించి... 10. ఆహా! మన మంచితనం! ర్‌ 
11. వారసుడొచ్చాడు ర్‌రి 
Ns మామ్మ తీసిన గొయ్యి 64 
పుట్టింది: 22 ఏప్రిల్‌ 1952, కృష్ణాజిల్లా, జగ్గయ్యపేటలో. 13. _ వగలాడి ముగలానీ 70 
| 14. అటకెక్కిన ఆశ 77. 
1975లో “ఆంధ్రజ్యోతి మొఫిసిల్‌ విలేకరిగా జర్నలిస్టు జీవితం ప్రారంభించి స్వయంకృషితో 15” పానిపటు పరాజయర 84 
అట్టడుగు స్థాయి నుంచి ఎదిగారు. . on. Wl Spe 16. లత తెచ్చిన సంకటం 90 
1978 నుంచి 1990 వరకూ “ఈనాడు'లో అసిస్టెంట్‌ ఎడిటర్‌ స్థాయి వరకు వివిధ 17. ఓడిన వారే వీరులు 97 
హోదాల్లో పనిచేసి 'ఆంధ్రప్రభి దినపత్రికకు డిప్యూటీ ఎడిటరుగా వెళ్లారు. 18. మేము పెద్దమనుషులం కాము 108 
అక్కడ నాలుగేళ్ళు ఉన్నాక 1994 డిసెంబరు నుంచి 'ఆంధ్రభూమి” దినపత్రిక సంపాదకులుగా “eg gh 
పస్తు 20. విజయానికి దొంగదారి 115 
= 21. మహా(ద్రోహుల మాయాబజార్‌ 122 
పదమూడేళ్ళుగా “ఉన్నమాట, పదేళ్ళుగా 'వీక్‌పాయింటొ' శీర్షికలను నిర్వహిస్తున్నారు. 22. ప్లాసీ లాలూచీ 128 
a గ పత్రికా వ్యాసంగంలో వందలాది సంపాదకీయాలు, ప్రత్యేక వ్యాసాలు a త hee శ 
25. పేనుకు పెత్తనం 146 

వెలువడిన పుస్తకాలు: మన చదువులు, కాశ్మీర్‌ కథ, ఉన్నమాట, ఏది చరిత్ర? 26. 


పడిలేచిన మరాఠాలు 152 


27. 
28. 
29. 
30. 
31. 
32. 
38. 
34. 
35. 
36. 
37. 
38. 
39. 
40. 
41. 
42. 
48. 
44, 
45. 
46, 
47. 
48. 
49, 
50. 


మధ్యాహ్నం హత్య 
మరాఠా శని 

చేజారిన అవకాశం 
దొంగల దోపిడీ 
దొరగారి దాదాగిరి 
తెల్లోళ్ల న్యాయం 
హైదరాలీ 
టిప్పుసుల్తాన్‌ మతోన్మాదా? 
మరాఠాల పులిస్వారీ 
రుచిమరిగిన పులి 
కుట్ర కూల్చిన కోట 
భలే సాలెగూడు 
మిత్రుడికి బెబ్బే! 
అయోధ్యకాండ 
మరాఠాలకు చేటు 
మాయల మరాఠీలు 
పీష్వాకు పొగ 
పడగనీడలో పీష్వా . 
సూర్యచంద్రులు సాక్షిగా... 
కుట్ర మీద కుట్ర 
విభజించి ఓడించు 
అస్తమయ దృశ్యం 
ఏమిటి గొప్ప? 
ఎందుకు పతనం? 
పనికొచ్చిన పుస్తకాలు 


ఎం.వి.ఆర్‌. శాస్తి 


158 
164 
170 
176 
182 
188 
194 
199 
205 
211 
216 
222 
228 
233 
239 
245 


“నర 


257 
263 
269 
275 
281 
287 
293 
299 


ఇదీ చరిత్ర శ ౫ 


జాతీయతకు తొలిపొద్దు 


ఆధునిక భారతీయతకు ఆద్యులెవరు? 

మనజాతికి మూల పురుషులెవరు? 

అఖిల భారత దృష్టితో ఆలోచించడం, జాలీయతాభావం మనకి ముందు నుంబీ 
ఉన్నాయా? లేక - ఇంగ్లీషువారు నేర్చారా? 

_ ఆధునిక భారత జాతీయత అనేది యుగయుగాలుగా, అనేక శతాబ్దాలుగా మన 
పూర్వులు, మన వీరులు విదేశీ ఆక్రమణదారులపై సాగించిన మవాత్తర పోరాటాల 
ఫలితమా? లేక - (బ్రిటీష్‌ పాలకుల ప్రసాదమా? మనదంతా ఒక్కటే జాతి అన్న 
ఆల్మీయభావం కలిగించినందుకు మనం నమస్మరించవలనింది విజాతీయులకా? 
మన పూర్వీకులకా? 


ఇంకో దేశం వారు కనుక ఈ ప్రశ్నలను వింటే ఫక్కున నవ్వుతారు! ఈ విషయంలో . 
అసలు డౌటెందుకుండాలి? మీ జాతిని మీరు కాక- వేరే జాతి వాడెవడో వేరే దేశం నుంచి 
వచ్చి నిర్మిస్తాడా - అని ఎకసెక్కమాదతారు. నిజమే! మూలాలకు సంబంధించిన. ఇటు 
వంటి ప్రాథమిక అంశాలపై అస్పష్టతకు అసలు ఆస్కారమే ఉండకూడదు. దౌర్భాగ్యమేమిటంటే 
- ఈ ప్రాథమిక విషయాలపైనే దేశంలో ఈనాటికీ ఏకాభిప్రాయం లేదు. 


“ 0062 never-existed as India at all until we went there, Tt 
Was a conglomeration of fighting states, where Mahomedans 
Were cutting the throats of Hindus; and everything that is worth 
having in India has been derived from English rule... All the 
happiness and greatness of India depends upon England... In- 
dia Would never have existed but for England. India was never 
A united country until she came under our rule. If left to herself 


(0560 (4015ల Quoted in Rise of Christian power in India, p.9] ~ 
(మనం అక్కడికి వెళ్ళేంతవరకు ఇండియా ఇండియాగాలేదు. అది పరస్పృరం 
పోట్లాడుకునే రాజ్యాల నముదాయం, అక్కద మవామ్మదీయులు పొందువుల | 
గొంతులు కోస్తూందేవారు. ఇండియాలో ఉండదగినవన్నీ బ్రిటిష్‌ పాలన నుంచి 
సంతరించుకున్నవే... ఇండియా సంతోషం, గొప్పతనం యావత్తూ ఇంగ్లండు మీద 
ఆధారవడినవే... ఇంగ్లండు లేకపోతే ఇండియాకు ఉనికే ఉందేది కాదు. మన 
పరిపాలనలోకి వచ్చేంతవరకూ అది ఏనాడూ సమైక్య దేశం కాదు. దాని మానాన - 
దాన్ని వదిలేస్తే ఇండియా తీవ్ర గందరగోళంలో చిందరవందర అవుతుంది.) 


చరిత్రాత్మకమైన వెల్చీ కమిషన్‌ ముందు అప్పటి బ్రిటిష్‌ కమాండర్‌-ఇన్‌-చీఫ్‌ రాక్ష 
వొల్ఫ్‌లీ పలికిన పలుకులివి. కుట్రలు, కూహకాలతో చాపకింద నీరులా వ్యాపించి, 
ఇండియాను అప్పనంగా ఆక్రమించి, దాదాపు ఒకటిన్నర దశాబ్దాలు ఎదురులేకుండా ఏలిన 
ఆంగ్లేయుల దృష్టిలో ఇండియా అనేది ఒక అనాగరిక, మూర్ధపు జాతి. అరాజకంలో 


అశ్చర్యంలేదు. చిత్రమేమిటంటే తెల్లవాడు మాటముల్లె సర్జుకుపోయి అర్ధశతాబ్దం. గడచిన 
తరవాత కూడా మన చరిత్ర (గంథాల్లో ఇలాంటి తప్పుడు అభిప్రాయమే ఇంకా 
రాజ్యమేలుతున్నది, | 

మధ్యయుగంలో భారత రాజ్యాలు అంతఃకలహాల్లో మునిగి, చేవ చచ్చి ఇస్లామిక్‌ 
దండయాత్రల ధాటికి కుప్పకూలిపోయాయవీ... | 

ఏడు శతాబ్దాలకు పైగా సాగిన ఇన్లామిక్‌ ఏలుబడికి దేశంలో సరైన ప్రతిఘటన అ ది 
లేకపోయిందనీ... అడపాదడపా తలెత్తిన తిరుగుబాట్లన్నీ దోపిడీగాళ్ళు, దౌర్దన్యకారులు 
లేవదీసినవేననీ, వాటిని కూడా ముస్లిం ధర్మ ప్రభువులు సమర్థంగా అణచి ప్రజల మన్నన 


(బ్రహ్మణీకం పీడాకారానికీ, కుల వ్యవస్థ దుర్భ్ణయాలకూ, అగ్రవర్ణాల అఘాయిత్యాలకూ 
విసిగి వేసారిన బడుగుజనం ఇస్లాంను మనస్ఫూర్తిగా స్వాగతించి శరణు జొచ్చారనీ... - 

మధ్యయుగంలో విలసిల్లిన కళలు, శిల్పాలు, సాంస్కృతిక వైభవాలన్నీ ఇస్లామిక్‌ సంపర్శ 
పుణ్యఫ్థలాలేననీ... 


చరిత్ర గ్రంథాల నిండా కొల్లలుగా కల్లలాడినట్టే - మెకాలే మానస పుత్రులైన మన 
మహా మేధావులు ఆధునిక భారత చరిత్రనూ హద్దూ పద్దూ లేని అబద్ధాల అల్లికతో, 
స్వామిని మించిన స్వామిభక్తితో అత్యద్భుతంగా (భష్టు పట్టించారు. వారి దృష్టిలో 
మొగలాయీలకూ ఆంగ్లేయులకూ నడుమ దేశంలో ఉన్నదంతా శూన్యం. లేదంటే అరాజకం.. 
ఒలింపిక్‌ జ్యోతి చేతులు మారినట్టుగా భారతదేశపు అధికారం మహమ్మదీయ ప్రభువుల 


+ 


2 ఫా ఇదీ చరిత్ర ఎం.వి.ఆర్‌.శాన్త్రీ 


గషు దొరలకు సంక్రమించిందంటారే తప్ప మధ్యలో వేరెవరి ఆధిక్యాన్నీ వారు 
Sahat గల్‌ సామ్రాజ్యం బలహీనపడిన దరిమిలా ఎక్కడికక్కడ తల ఎగరేసిన . 
న పరస్పరం కాట్లాడుకోగా పిట్టలపోరు పిల్లి తీర్చిన చందంగా ఆంగ్లేయులు 
దేశీ సలు న్‌ వలీ! మధ్య విరోధాలను తెలివిగా వాడుకుని తలవని తలంపుగా 
రు. ee, వారంటారు. క్లయివ్‌ పరాక్రమం వల్ల, వారన్‌ హేస్టింగ్స్‌ 
లా లా డల్‌హౌసిల బుద్ధిబలం వల్ల తెల్లవారికి దశ తిరిగిందన్న అభిప్రాయాన్నే 
ఎప “a అ ఎన్ని నేరాలు చేసి, ఎన్ని ఘోరాలకు పాల్పడి, ఎన్నెన్ని మోసాలకు, 
న్న = సక ఒడిగట్టి ఎంత అడ్డగోలుగా ఆంగ్లేయులు దేశాన్ని ఆక్రమించిందీ మన 
సజ వివరంగా చెప్పరు. ఆంగ్లేయులు దగాలు చేసి, దొంగ దెబ్బలు తీసి దేశాన్ని 
న ఆ(గ్రహించే వారిలో కూడా చాలా మంది ఆధునిక పద్ధతుల్లో పరిపోలన 
లో ఇంగ్లీషు వారి హయాంలోనే మొదలైందని, అంతకు ముందంతా 
అ A పురాతన ఫ్యూడల్‌ తరహాలోనే ప్రభుత్వ వ్యవహారాలు నడీచేవని గట్టిగా 
ద చదువులు చదివి, బోలెడు దిటు తగిరిరినుకునినత కింది 
a లు చెప్పే మహాజ్ఞానులు కొందరిని కదిలించండి. ఇంగ్లీషు వాళ్లు రావడానికి 
ముందు ఇండియాలో జాతీయ భావం ఎక్కడుంది, నాన్సెన్స్‌! అని కొట్టిపారేస్తారు. న 
దురదృష్టమేమిటంటే- వంక పెట్టలేని దేశభక్తితో జాతీయోద్యమంలో ముందుండి బ్రిటిష్‌ 
సామ్రాజ్యవాదంపై పోరాడిన కొంత మంది జాతీయ నాయకులకు కూడా - ఆంగ్లేయుల 
ఆక్రమణకు ముందు భారతదేశ స్థితిగతుల గురించి కొన్ని స్ట నా 
ఉదాహరణకు - జవహర్లాల్‌ నెహ్రూ! సుప్రసిద్ధమైన తన డిస్కవరీ ఆఫ్‌ ఇండియా 
గ్రంథంలో ఆయన వెలిబుచ్చిన నిశ్చితాభిప్రాయాలను చూడండి: 


It seems clear that India became a prey to foreign conquest 
because of the inadequacy of her own people and because the 
British represented a higher and advancing social order... the 
Indians, for all their ability, functioned in a narrow, limited 
sphere of thought and action, unaware of what was happening 
elsewhere and therefore unable to adapt themselves to chang- 
ing conditions. 

[The Discovery of India - Jawaharlal Nehru, p. 281] 

(తన సొంత (ప్రజల చేతకానితనం వల్లనే... (బ్రిటిమ వారు ఉన్నతమైన, 
ముందుకు పోతున్న సామాజిక వ్యవస్థకు ప్రాతినిధ్యం వపొంచేవారు కాబట్టే 
భారతదేశం విదేశీయులకు వశమైంది... భారతీయులకు ఎంత సమర్థత ఉన్నా 
వారి ఆలోచన, వారి ఆచరణ ఇరుకైన చట్రానికి పరిమితమయ్యాయి. బయట 
ఏమి జరుగుతోందో వారికి తెలియదు. మారుతున్న వరిస్థితులకు తగ్గట్టుగా 
వ్యవవారించడం వారికి చేతకాలేదు. ) 


అదే గ్రంథంలో నెహ్రూ ఇంకా ఇలా అన్నారు: 
మొగల్‌ స్నామాజ్య విచ్చిత్తి దరిమిలా ఇండియాలో పరిస్థితి అనిశ్చితంగా, 


ఎం.వి.ఆర్‌, శాస్త్రి జాతీయతకు తొలిపొద్దు శ 3 


I లా శతా 


రంగంలోకి దిగారు. వీరందరిలో బ్రిటిష్‌ వారికి - బ్రిటిష్‌ వారికి మాత్రమే - 
విజయానికి కావలనిన లక్షణాలు ఎన్నో ఉన్నాయి. విదేశీ వ్యతిరేకత నిన్సందేవాంగా - 
ఉండింది. కాని సాధారణంగా, విస్త్రత స్థాయిలో జాతీయ భావం అనేది మృగ్యం 
- ఒక్క మరాఠాలకు మాత్రమే జాతీయ సెంటిమెంటు కొంత ఉండేది, కానీ - 
అదికూడా సంకుచితమైంది. పరిమితమైనది. (పేజి 277) . ( 


మొగల్‌ సామ్రాజ్య పతనానంతరం దేశం సాహసికుల పాలైందనీ... ఆధిపత్యానిక్రి 
పోటీపడ్డ సాహసికుల్లోకెల్లా ఒక్క ఇంగ్లీషు వారికే యోగ్యతలన్నీ ఉన్నాయనీ... అప్పట్లో 
జాతీయ భావమనేది మృగ్యమనీ నవభారత నిర్మాత నెహ్రూ అంతటి వాడే తేల్చి చెప్పాక 
ఆధునిక మేధావులకూ అదే వేదవాక్యమైంది. బ్రిటిష్‌ పరిపాలన వల్ల దేశానికి మేలు జరగలేదని 


కాదు. బ్రిటిష్‌ వారికి పూర్వం భారతదేశం శాంతి, సుస్థిరతలతో భూలోక స్వర్ణంలా 


(| 


ఈ దేశీయ రాజ్యాలకు తలమానికమైనది 'మరాఠా మందలి.” ఛత్రపతి శివాజీ నేతృత్వంలో 
జెరంగజేబును ఎదిరించి మహారాష్ట పశ్చిమ భాగంలో అజేయంగా నిలిచిన మరాఠా శకి 
కాలక్రమంలో సెంట్రల్‌ దక్కనును, కర్ణాటకను గెలుచుకుని దక్షిణాదిన కన్యాకుమారి నుంచి 
ఉత్తరాన హిమాలయాల దాకా... > 


"4 ఫా ఇదీ చరిత్ర ఎం.వి.ఆర్‌.శాస్త్రీ 


అమలు పరచిన లఎన్యూ జ్య్రబు జ్ఞ అబులు-యూరల్భం. అలల అట్ట యోయుంల 
శారు. మన మేధావులు పలువురు ముద్ర వేసినట్టుగా మరాఠాలు కేవలం 
కోసం సైనిక వృత్తి చేపట్టిన సాహసికులూ, దోపిడీగాళ్లే అయితే మొగల్‌ 
పపంచంలోకెల్లా బలిష్టశక్తిగా మధ్యందిన మార్తాండుని వలె దుర్నిరీక్ష్యంగా 
తల లంలో జెరంగజేబు అంతటి (ప్రతిద్వందితో రెండు తరాల పాటు 
ల పోరాడి ముప్పతిప్పలు పెట్టగలిగే వారు కాదు. సంక్షోభాలెన్ని ఎదురైనా, 
టు వంటి హేమాహేమీలు నేలకొరిగినా పోరాట పటిమ చెదర కుండా 
ళో! నాయకత్వానికి లోటులేకుండా వందేళ్లు దేశాన్ని నడిపించగలిగేవారూ కాదు. 
ప్రత్యాన్నా 'సూదరాబాద్‌, కర్లాటకల్లో మొగలు సుబేదారులు స్థాపించుకున్న రాజ్యాల్లా 
మా ఏ ఒక వ్యక్తి మీదో, కొద్దిమంది అదృష్టం మీదో ఆధారపడినది కాదు. 
మహదేవ్‌ గోవింద రణడే మాటల్లో చెప్పాలంటే క 
"The Rise of Maratha power was due to the first begin- 
nings of the process of nation making... This was the first లూ 
periment of the kind attempted in India after the disastrous pe- 
riod of foreign Musalman invasions... It is the history of the 
formation of a true Indian Nationality, raising, its head high 
above the troubled waters of Mahomedan confusion. 
[Rise of The Maratha Power, M.G. Ranade, p. 3,4] 
(మరాఠా శక్తి ప్రాదుర్భావం జాతి నిర్మాణ ప్రకియకు ప్రారంభం... విదేశీ 
ముసల్మాన్‌ దండయాత్రల వినాశకాలం తరవాత ఇండియాలో ఈ. దిశగా సాగిన 
మొట్టమొదటి ప్రయోగం ఇది. మహమ్మదీయ గందరగోళపు కల్లోలం నుంచి శిరసెత్తి 
నిజమైన భారతీయ 'జాతీయత రూపుదాల్చిన చారిత్రక ఘట్టమిది.) 


మొగలులకు, అంగ్లేయులకు మధ్య మరో అధికార కేంద్రాన్ని మన 'సెక్యులర్‌' చరిత్ర 
కారులు చూడనిచ్భ్చగించకున్నా తాము అధికారం ఎవరి నుంచి గుంజుకున్నదీ తెల్ల వారికి 
తెలుసు. కాబట్టే మరాఠా చరిత్రకు సంబంధించి ప్రామాణిక గ్రంథమైన తన "History of 
the Mahrattas" తొలి సంపుటి తొల్లి వాక్యంలోనే 12065 Grant Duff మరాఠాలను 
"Our immediate predecessors in conquest" (మనకు ముందు విజేతలు) అని 
అభివర్ణించాడు. 3 

రాళ్లూ రప్పల దక్కన్‌లో అన్నివిధాలా వెనకబడిన మరాఠాలు నూరేళ్లు చల్లగా వర్ధిల్లిన 
మహాసామాజ్యాన్ని ఎలా నిర్మించారు, ఏ పద్ధతిన నడిపారు, ఏ కారణాలవల్ల ఏ పరిస్థితుల్లో 
ఇంగ్లీషు వారి చేతిలో ఓడిపోయారు అన్నది రసవత్తర గాథ. ఆధునిక భారత జాతీయతకు 
'మరాఠా సమాఖ్య” తొలి పొద్దు. 


రూపొందించి 
ధన సంపాదన 


ఎరి.లి,ఆర్‌, శ్రాన్స 
వీ 


జాతీయతకు తొలిపొద్దు శ 5 


_ సాహో! సాహు 


పడగాట్టలేనప్పుడు చెడగొట్టమని సామెత. మొగలాయీలూ అదే చేద్దామను 
కున్నారు. పక్ళలో బల్లెంలా తయారైన మరాఠా శక్తిని మట్టు పెట్టటానికి వారు దీర 


దశాబ్దాలకు పైగా అక్కదే కూరుకుపోయి ఎంత భీకరంగా పోరాడినా చివరికి తానే 


అలనిసొలన్కి అన్ని విధాల చితికి ఘోర వరాజయం పాలయ్యాడు. పరాభవ భారంతో 
అక్కదే కన్ను మూశాడు. 


మరీ పెట్రేగి తమ భరతం పడుతున్న మరాఠాలను యుద్ధంలో జయించలేనప్పుడు లౌక్యంతో 
లొంగదీయడమే మేలని దక్కను సుబేదారు జుల్ఫికర్‌ అలీఖాన్‌ కొత్తగా గద్దెనెక్కిన జెరంగజేబు 
కుమారుడు బహదూర్‌షాకు పొతవు చెప్పాడు. అందుకోసం మన చెరలోని సాహుని 


సాహు ఎవరోకాదు. ఛత్రపతి శివాజీ మనవడు. శంభాజీ కుమారుడు. 1689లో 
దొంగదెబ్బతీసి శంభాజీని పట్టుకుని చిత్రవధ చేసిన సమయంలో అతడి కుమారుడినీ, 
భార్యనీ జెరంగజేబు నిర్బంధించి ఢిల్లీ తీసుకుపోయాడు. “శివాజీ? అనే అసలు పేరును 
'సాహు”గా మార్చి చిన్నప్పటి నుంచే నల్లమందును అలవాటు చేసి, మొగలు సంప్రదాయ 


తాన ఏడేళ్లుగా మొగలుల 
న కుమారుడికి పట్టంగట్టి రాజారాం భార్య తారాబాయి ర్లు 


ns ప్పుతున్నది. (ప్రజల్లో ఆమెకు ఎంత ఆదరణ, 
- గుండెలవిసేలా సర్వసమర్థంగా చక్రం తిప్పుతున్నది. ( 


కుర్రవాడిని సగం తురకను చేశాడు. ఆరేళ్ల లేత వయసు నుంచి తమ 

an జ పసుతం యుక్తవయస్ముడైన సాహుని మరాఠాల మధ్యకు వదిలితే 
మ్‌ rE వారసత్వపు సహజ హక్కుతో రాజ్యాధికారం 
అనుకూలంగా మెలగగలడని మొగలుల ఆలోచన. ళ 

నికి సాహుకున్న హక్కును మరాఠాలెవరూ కాదనలేరు. తన అన్న శంభా 

ge సనం అతడి కుమారుడికే దక్కాలని శంభాజీ తమ్ముడు రాజారాంకూ 
కర క త్‌ చెరలో అన్నగారి హత్యానంతరం ఛత్రపతి అయిన రాజారాం, 
(దక ప్రతినధగాన, అ కుమారుడు శ0ిగివచ్చేంతనరమా లాత్మాలిక 
స్ట కసూ చేస్తానని ప్రకటించాడు. ఇటీవలే ఆయన కూడా గతించాడు. నాలుగేళ్ళ 


పద్దతుల్లో 
కో ఆర్భకంగా 
శివాజీ పెద్దకుమా 
సంపాదించి, తమకు 


సైన్యాధికారులపై ఎంత పట్టు ఉన్నప్పటికీ అసలు gag wenger 
సోకుంటే, సంప్రదాయ (ప్రియులైన మరాఠా ప్రజలు సహించరు. అ 
రాబాయి రంగంలో నుంచి నిష్టమిస్తే మొగలు సామ్రాజ్యానికి సగం తలనెప్పులు 
ss యి. ఆమె స్తానంలో నల్లమందు భాయి, మేదకుడు, అర్భకుడు, జిరంగజేబు 
దు అయిన సాహు కూచుంటే చక్రవర్తికి నిశ్చింత! ఒకవేళ అలా wis 
కనీసం ఒక బలమైన వర్గాన్ని సాహు తిప్పుకుని అంతర్యుద్ధం తేగలిగినా మరాఠా పీడ 
. ఇదీ మొగలాయీల ఎత్తుగడ!. 
య అసత కానీ ఏం లాభం? ఆచరణలో అనూహ్యంగా లట 
మొగలులు వేసి ఎత్తు చివరికి మొగలుల నెత్తికే చేతులు తెచ్చింది. వారు ఊహించినట్టే 
మరఠాఠాల్లో అంతర్యుద్ధం వచ్చింది. కానీ - దాని పర్యవసానంగా మరాఠా శక్తి అణగారి 
పోకపోగా మరింత ప్రచండంగా విజృంభించింది. అంతదాకా దక్కనుకు మాత్రం పరిమితమైన 
మరాఠా (ప్రాబల్యం తమవాడని మొగలులనుకున్న సాహు హయాంలోనే అఖిల భారత 


స్థాయికి ఉవ్వెత్తున ఎగిసింది. 


ఇది ఎలా జరిగిందన్నది పసందైన కథ. 
సాహు తిరిగి వస్తున్నాడని తెలియగానే మవోరా[ష్టమంతటా (బ్రవ్మోండమైన 
అనందోత్సాహాలేమీ వెల్లివిరియలేదు. ఊహించని ఈ పరిణామానికి ఎలా స్పందించాలో 
మరాఠా ప్రముఖులు చప్పున తేల్చుకోలేక పోయారు. కొత్త హక్కుదారు వచ్చీరాగానే 
రాజదండం అతడి చేతిలో పెట్టి తాను నెత్తిన చెంగు వేసుకుపోవడానికి వీరనారి తారాబాయి 
ఇచ్చగించలేదు. అసలు సాహూ విప్పుడో చచ్చిపోయాడని, ఇప్పుడు వస్తున్నవాడు నకిలీ 
అనీ, మరాఠాల మధ్య చిచ్చు పెట్టటానికి మొగలులే ఈ కపట నాటకం ఆడిస్తున్నారనీ 
ఆమె ప్రచారం చేయించింది. కాని - ఆ ఎత్తు పెద్దగా పనిచేయలేదు. ఈ మధ్య కాలంలో 
మొగలుల నిర్బంధంలో సాహుని చూసి వచ్చినవారు అతణ్ని చూడగానే గుర్తుపట్టారు. 
భోంస్లే అనే పెద్దాయన సాహును గౌరవించి విధేయత (ప్రకటించగానే మిగతా 
ప్రముఖులూ ఒకరాకరుగా అతడివైపు మొగ్గారు. సాధారణ ప్రజలూ శివాజీ వంశాంకురాల్లో 
అగ్రజుడిగా అతడి హక్కును మనస్ఫూర్తిగా బలపరిచారు. 


ఎం.వి.ఆర్‌, శాస్ర సాహో! సాహు శ్ర 7? 


అతడికి అరువిచ్చి, రోహిల్లాలను నాశనం చేయటానికి వారన్‌ హేస్టింగ్స్‌ ఈ 
1773 సెప్టెంబర్‌లోనే వారణాసిలో ఈ సంధి కుదిరింది. కాని- ఇందులో రొ 
నిశ్శేషంగా నిర్మూలించడానికి సంబంధించిన షరతును మాత్రం హేస్టింగ్స్‌ -చాల 
గోప్యంగా ఉంచాడు. ఈలోపు లేనిపోని నేరాలు మోపి, గిల్లి కజ్ఞాలు' పెట్టుకు 
ఏప్రిల్‌ 17న ఇంగ్లీషు సేనలు రోహిల్‌ ఖండ్‌లో అడుగుపెట్టాయి. రొహిల్లాలు పళ్ళ 
పోరాడారు. ధైర్యసాహసాలు ఎంత ఉన్నా శత్రువుల సంఖ్యాధిక్యం ముందు తాళలేక 
వారు శరణాగతులయ్యారు. ఎలాంటి షరతులకైనా ఒప్పుకుంటామని, తమను 
విడిచిపెడితే చాలునని వారు ఎంత దీనంగా వేడుకున్నా ప్రయోజనం లేకపోయి 
సమయంలో వారిని వదిలివేస్తే ఎప్పటికైనా కసి తీర్చుకోక మానరని వజీరు! 


తీరాల్సిందేనని అతడు పట్టుబట్టాడు. అలా కొంపాగోడూ విడిచిపోయేకంటే అక్కడే పోరాడు, 
చచ్చిపోవటం మేలని రోహిల్లాలు నిశ్చయించుకున్నారు. 
అప్పుడు జరిగింది మహాభయానకమైన జాతి హత్యాకాండ. బాబుల్‌నల్లా పర్వత , 
చావుకు తెగించి బారులు తీరిన రొహిల్లా సేనలు కొన ప్రాణం దాకా పోరాడాయి 
వేల సైనికులు నేలకొరిగిన మీదట నిస్సహాయులైన జనాన్ని చిన్నాపెద్దా ఆదా; 
లేకుండా శత్రువులు నిలువునా నరికేశారు. పచ్చటి పొలాలు, జనావాస ప్రాంతాలు 
తడిసి, వీధుల్లో పీనుగులు పోగుపడి, ఇళ్లు పాడుపడి, విందుల కోసం రాబందుల 
తీరాక పుణ్యకార్యం పూర్తయింది. శ్మశాన రాజ్యం వజీరుకు దక్కింది. కంపెనీ 
నిధుల ఆకలి తీరింది. హేస్టింగ్స్‌ దొర గల్లాపెట్టె గల గల లాడింది. “అవసరమైతే 
సమూలంగా దుంపనాశనం” చేయాలన్న రహస్య ఒడంబడిక యథావిధిగా 
దొరల మాట నిలిచింది. ఎవరికీ ఏ హానీ చేయకుండా స్వేచ్చగా పచ్చగా బ 
జాతిని, నిష్కారణంగా నిశ్శేషంగా నిర్మూలించిన మహాపాపం కంపెనీ దొరల నీతు 
మహా నాగరీకంగా జరిగిపోయింది. 1. 
విదేశీ చరిత్రకారులు, వారి అనుయాయులైన దేశవాళీ మేధావులు తిమ్మిని * 
చేయాలని ఎంత తంటాలు పడ్డా రొహిల్లాల విషయంలో ఇంగ్లీషు వారు ౭ 
నిష్కృతి లేని మహాపచారం. ఇంగ్లీషు సామ్రాజ్యవాదాన్ని కడు సమర్థంగా 4 
టోరెన్స్‌ వివరించినట్టు... క 


We had not the slightest pretence of quarrel with 
Rohillas... But Money was needed to meet exorbiant sa 
and charges, and the Governor General made up his mi 
pay the usury of blood. He accepted the money from dud 
hired the company's troops to the Vizier, to sieze and exp 
ate Rohilcund. The liberties and lives of a friendly race 
the price of the subsidy... Hastings pocketed £ 20,000 
pgivate present for signing the treaty, and the public trea 
was replenished to the extent of £ 400,000. 

J"Empire in Asia", W.M. Torrens, p: ’ 


186 సొ ఇదీ చరిత్ర సి. 


(రోహిలాలతో కలహించటానికి మనకు (ఆంగ్లేయులకు) ఈషణ్యాత్రమైనా 
కారణం లేదు. కాని కుంపిణీ వారి జీతబత్తేలకు, మితి లేని ఖర్చులకూ ఎంత 
డబ్బయినా చాలలేదు. దాంతో గవర్నర్‌ జనరల్‌ పొదుగుకోసి నెత్తురు తాగాలని 
నిశ్చయించుకున్నాడు. రోహిల్‌ఖండ్‌ను గుంజుకుని కబళించటానికి డబ్బు పుచ్చుకుని 
కంపెనీ సేనలను వజీరుకు అర్జెకిచ్చాడు. మనతో స్నేహంగా ఉన్న జాతి 
స్వాతంత్ర్యాన్ని, నిండు ప్రాణాలను ఇందుకోసం బలిపెట్టాడు... ఒప్పందం 
కుదుర్చుకున్నందుకు హేస్టింగ్స్‌ 20 వేల పౌండ్ల బహుమానాన్ని జేబులో 
వేసుకున్నాడు. కంపెనీ బొక్కసంలోకి నాలుగు లక్షల పౌండ్లు వచ్చిపడ్డాయి). 


నెత్తుటి కూడు ఆరగించి జేబులు నింపుకోవటంతో వారన్‌ హేస్టింగ్స్‌ కథ సుఖాంతం 
కాలేదు. అతడి కష్టాలు అప్పుడే మొదలయ్యాయి. 


దొరగారి దాదాగిరి శ 187 


తెల్లోళ్ల న్యాయం 


ఉజౌరన్‌ హేస్టింగ్స్‌కు నవ్వాలో ఏడవాలో అర్ధంకాలేదు. 

రోపొల్లా జాతిని దుంపనాశనం చేసి, 'కంపెసీకి నాలుగు లక్షల 1 
జేబులోకి ఇరవైవేల పౌండ్లు) తెలివిగా రాబట్టిన చాకచక్యానికి బవు 
అన్నట్టు అతడికి గొప్పు ప్రమోషన్‌ అయితే వచ్చింది. అంతదాకా బెంగాల్‌కు 
గవర్నర్‌గా ఉన్నవాడు కాస్తా 1778 రెగ్యులేటింగ్‌ చట్టం వుణ్యమా అని ఇ 
మిగతా రెండు (పెసిదెన్సీ (బొంబాయి, మద్రాసు)లకూ అధికారి అయ్యాడు 
జనరల్‌ వోదా అయితే దాబుగానే ఉంది. కాని అందులోనే ఒక మెలిక 


కుర్చీ పెద్దదైనా అందులో అతడు నిరంకుశంగా పెత్తనం చెలాయించటానికి వీః 
అతడి నెత్తిన ఒక కౌన్సిల్‌ ఉంటుంది. ఆ సుప్రీం కౌన్సిల్లో అతడుగాక నలుగు 
వారిలో ఒకడు “కంపెనీ” మనిషి కాగా ముగ్గురు బ్రిటిష్‌ ప్రభుత్వం చేత నియమిత 
వారు గవర్నర్‌ జనరల్‌కు తాబేదారులు కాదు. ఆ ముగ్గురిలో ఒకడు యథార్థ 
ఫ్రాన్సిస్‌. అతడి పేరు చెబితేనే హేస్టింగ్స్‌కు హడలు! | 

మహావేత్తలైన మన చరిత్రకారుల దృష్టిలో వారన్‌ హేస్టింగ్స్‌ గొప్ప రాజనీతిజ్ఞ 
దూరదృష్టి, కార్యదీక్షత కలిగిన పాలనా దురంధరుడు. అతనెంత యోగ్యుడో 
దిగబడిన మెంబర్లు అంత అయోగ్యులు!?. మొదటినుంచీ హేస్టింగ్స్‌ మీద ద్వే 
చెప్పుడు మాటలువిని, తమ తాహతును అతిగా ఊహించుకుని అతడికి వారు 
ఫ్రాన్సిస్‌) అడుగడుగునా అడ్డుతగలగా పాపం ఆ పెద్ద మనిషి ఓపికగా భరించి, 
వ్యవహరించి, తన మంచితనంతో కౌన్సిల్‌పై పట్టు సంపాదించి, కార్యం సాధి 
ఇంగ్లీష్‌ బళ్లో చదినిన మన మేధావుల నమ్మిక. (బ్రిటిష్‌ హయాంలో భారత చరిత్ర 
మనవారు మనకు నూరిపోసిన అనేక ఇతర విషయాలలాగే ఇది కూడా శుద్ధ అబి 
హేస్టింగ్స్‌తో (ప్రాన్సిస్‌కు వ్యక్తిగత విరోధం ఏమీ లేదు. అతడు నీతికి, న్యాయానికి 
ఇచ్చే పెద్ద మనిషి, ఇండియాలో'కంపెనీవారు చేస్తున్న ఆగడాలను, అరాచకాలను క 


నని, యథేచ్చగా సాగుతున్న ఘరానా దొంగల దోపిడీని అరికట్టి తీరాలన్న కృతనిశ్చయంతో 
వచ్చి నవాడాయన. ఇండియాలో పుట్టకపోయినా, భారతీయులకు చుట్టం కాక పోయినా 
ఇక్కడ జరుగుతున్న దారుణ దురన్యాయాలకు మనిషిలా స్పందించి, కౌన్సిల్‌లో తోటి 
మైంబర్లయిన జనరల్‌ క్లావరింగ్‌, మాన్సన్‌లను కూడగట్టి అవినీతి భాగోతాలను ఎండగట్టి, 
హీస్టింగ్స్‌ను అభిశంసన బోనులోకి నెట్టి దేశాన్ని మరింత నాశనం కాకుండా కాపాడినవాడు 

న్సిస్‌. 

కొత్త కౌన్సిల్‌ కొలువు' తీరేసరికే దొరల దోపిడీల గురించి కంపెనీ వర్గాల్లో గోలగా 
ఉంది. ఏమి జరుగుతోందో దేశస్థులకూ తెలిసినా, అందరికీ ఒళ్లు మండుతున్నా ఎవరికి 
మొరపెట్టుకోవాలో తెలియక లోలోన ఉడికిపోతున్నారు. కొత్తగా సుప్రీం కౌన్సిల్‌ వచ్చిందని, 
అందులో మెంబర్లు స్వతంత్రంగా వ్యవహరించి పెద్ద దొరనైనా భరతం పట్టగలరని తెలిసే 
సరికి ఎక్కడెక్కడివారూ తెగువ తెచ్చుకున్నారు. తెల్లవారూ, నల్లవారూ ధైర్యంగా కౌన్సిల్‌ 
ముందుకొచ్చి గవర్నర్‌ జనరల్‌ అవినీతి, అక్రమాలపై అనేక ఫిర్యాదులు చేశారు. హేస్టింగ్స్‌ 
ఉపకారాలు చేస్తానని జమీందార్లనుంచీ, ఇతర ప్రముఖులనింబీ బహుమానాల రూపంలో 
ఎంతెంత గుంజాడో, ఉద్యోగంలో ప్రమోషన్లకూ, కోరినచోట పోస్టింగులకూ కంపెనీ 
ఉద్యోగుల నుంచి ఎన్నెన్ని లంచాలు పట్టాడో, ఇంకా ఏఏరకాల అధికార దుర్వినియోగాలకు 
పాల్పడ్డాడో అన్నీ బయటపడ్డాయి. ఈ అభియోగాలను ఒకటాకటిగా సుప్రీం కౌన్సిల్‌ 
విచారిస్తూంటే వాటిని ఆలకించటమే తనకు పరువుతక్కువ అయినట్టుగా భావించి, వాటికి 
జవాబు చెప్పటం తన స్థాయిని కించపర్చుకోవటమేనని ప్రకటించి హేస్టింగ్స్‌ గైర్హాజరు 
అయ్యాడు. అయినా మిగతా మెంబర్లు లక్ష్యపెట్టకుండా అతడు లేకుండానే విచారణ 
కొనసాగించారు. సాక్ష్యాలు, రుజువులు అన్నీ పరీక్షించి అభియోగాలన్నీ పరిశీలించాక 
ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానంలో సుప్రీం కౌన్సిల్‌ చెప్పిందేమిటంటే - 


There is no species of peculation from which the Gover- 

nor General has thought it reasonable to abstain 
[Empire in Asia, W.M. Torrens, p. 93] 
(గవర్నరు జనరలు ఈ దుర్థయం చేశాడు, ఆ దుర్ణయం చేయలేదు అని 
చెప్పటానికి వీలు లేదు. ఫలానా వని చేయదగనిదన్న ఆలోచనే ఆయనకు లేదు). 


అభియోగాలు విచారించి, అక్రమాలను (ధ్రువపరచ్చుకున్నాక అయోధ్య వజీరుతో 
హేస్టింగ్స్‌ కుదుర్చుకున్న బేరాన్ని సుప్రీం కౌన్సిల్‌ తోసిపుచ్చింది. రోహిల్‌ ఖండ్‌నుంచి 
ఆంగ్లసేనను వెనక్కి పిలిపించింది వారణాసి ఒప్పందాన్ని ధ్రువీకరించేందుకు నిరాకరించింది. 
కానీ వారన్‌ హేస్టింగ్స్‌ బెంబేలు పడలేదు. కౌన్సిల్‌ సభ్యులు అతడి అవినీతి భాగోతాలను 
రచ్చకీడ్చాక సీమలో గగ్గోలు పుట్టింది. పార్లమెంటులో చర్చ జరిగింది. అతణ్ని 
అభిశంసించడానికి రంగం సిద్ధమైంది. 

అయినా హేస్టింగ్స్‌ హడలిపోలేదు. తన యజమానుల సంగతి ఆతడికి బాగా తెలుసు, 
వారు పలికే నీతి సూత్రాలు, విధాన ప్రకటనల్లో ఉత్తర్వుల్లో చెప్పే సుద్దులను సీరియస్‌గా 
తీసుకుని ఫ్రాన్సిస్‌లాంటి వెర్రివాళ్లు ఎన్ని గంతులేసినా చివరికి పైదొరలు తన కొమ్మే 
కాస్తారని అతడు ఎరుగును. ఆ ధైర్యం తోటే అడ్డగోలు లావాదేవీల్లో తాను పిక్కిన సొమ్ములోంచి 


ఎం.వి, ఆర్‌, శాస్త్రి తెల్లోళ్ల న్యాయం శ 189 


రెండు లక్షల పౌండ్లను తన లంచాల పురాణం సవిస్తరంగా బయటపెట్టాక కలకతా టె 
చప్పుడుకాకుండా జమ కట్టాడు. అతడు లంచగొండి, కన్నపుదొంగ అనడాని నే 
రుజువే చాలు. అయినా - అంత సొమ్ము నీకెక్కది; ఇన్నాళ్లూ జేబులో వేసుకుని పా 
అభిశంసన తప్పదనగా ఇప్పుడు జమకట్టడంలో అర్థమేమిటని కంపెనీ డైరెక్టర్లు 
పాపాన పోలేదు. | 
వారేదో సత్యసంధులు. అవకతవకలు సహించని వారు అన్న (భ్రమలో ఇక్కడ 
అతడి అనుచరులు హేస్టింగ్స్‌ దుమ్ముదులిపే పనిని కొనసాగించారు. సుప్రీం గవర్న 
కత్తి ఎత్తింది; హేస్టింగ్స్‌ పని అయిపోయింది అనుకుని ఎక్కడెక్కడివారూ సాక్ష్యం 
ముందుకొచ్చారు. / 
వారిలో మొదట చెప్పవలసినవాడు నందకుమార్‌. మహమ్మద్‌ రజాఖాన్‌ కేసులో 
కరివేపాకులా వాడుకుని అవతల పారేసి, నాయిబ్‌ పదవిని అన్న ప్రకారం: 
మొండిచెయ్యి చూపింది మొదలుకుని అతడు హేస్టింగ్స్‌పై భగభగలాడుతున్నాః 
దర్భారులో చాలాకాలం నుంచి ఉండి గుట్టుమట్లన్నీ క్షణాంగా తెలుసుకున్నవా, 
హేస్టింగ్స్‌ తప్పులన్నీ ఏకరువు పెడుతూ కౌన్సిల్‌కు పిటిషన్‌ను పెట్టాడు. హేస్టింగ్స్‌కు 
లంచాలిచ్చినవారు కూడా సాక్ష్యమిచ్చి అనేక ఆధారాలు చూపించారు. అ 
నందకుమార్‌ అభియోగం "sheds a clear light upon the Governor Gene 
duct and the means he had taken of making the large fortune he w 
posess- upwards of forty lacs of rupees - which he must have amas 
course of three years" (గవర్నర్‌ జనరల్‌ నడత పైనా, మూడేళ్లలో నలభైలక్షల పై 
నంవద మూటగట్టడానికి అతడు అనునరించిన పద్ధతులమీదా స్పష్టమైన. 
ప్రసరించింది) అని 1775 ఏప్రిల్‌ 11న సుప్రీం కౌన్సిల్‌ మినిట్స్‌లో ఆధికారిక 
పేర్కొన్నారు. | 
దీంతో వారన్‌ హేస్టింగ్స్‌ పరువుపోయింది. కలకత్తాలో కౌన్సిల్‌వారు కదిలిం 
కందిరీగల తుట్టె ప్రభావం సీమ దాకా పాకి, అక్కడ తనపై కత్తులు నూరుతున్న : 
పెద్దల చేతిలో నందకుమార్‌ పిటిషను పడితే పని ఖాళీ అని అతడు గ్రహిం 
అడ్డుకునేందుకు ఏమి చేయాలా, పక్కలో బల్లెంలాంటి నందకుమార్‌ నోరు i 
ఎలా నొక్కేయాలా అని ఆలోచిస్తే హేస్టింగ్స్‌ బుద్ధికి దివ్యమైన ఉపాయం తట్టింది. 
ఇంగ్లీషు చట్టాలు ఇండియాలోని ఇంగ్లీషు జనాభాకూ, ఇంగ్లండు పరిపా 
ప్రాంతాలకూ సక్రమంగా వర్తించేట్టు చూడటానికి 1773 రెగ్యులేటింగ్‌ చట్టం కిం 
కోర్టు ఒకటి కలకత్తాలో వెలిసింది. దాని ప్రధాన న్యాయమూర్తి ఎవరో కాదు 
హేస్టింగ్స్‌కు చిరకాల మిత్రుడు, సహాధ్యాయి అయిన సర్‌ ఎలిజీ ఇంపే! ఇంకేం? ౩ 
ఆరేళ్లకింద ఏదో పత్రాన్ని ఫోర్జరీ చేశాడని ఎవరో అనామకుడి చేత ఆ కోర్టు 
పెట్టించటం, నిమిషాలమీద కోర్టు వారంటు పుట్టించి నందకుమార్‌ని ఖైదులో వేయింజ 
ఆఘమేఘాల మీడ జరిగిపోయింది. J 
ఇది దారుణం. సడి చేయకుండా కాన్సర్‌లా వ్యాపిస్తూ మెల్లిగా భారతదేశంలో 
ప్రాంతం తరువాత ఒకదాన్ని స్వాహా చేస్తున్న విదేశీ వర్తకుల మూకకు ఇండిర 
రాజ్యాంగపరమైన అధికారం ఏమీ లేదు. ఈ దేశంలోని తెల్లతోలువారికి తెల్ల 


190 స ఇదీ చరిత్ర 


ఎం.వి.ఆర్‌. 


౧పజడేయదలచుకుంటే అది వారి అంతరంగిక వ్యవహారం. కానీ- ఈ దేశంలోని పౌరుడిని 
ప్రి దేశపు చట్టంకింద విచారించి, శిక్షించే అధికారం విదేశీయులకు ఎంత మాత్రం లేదు. 
నేరం జరిగిందటున్నది ఆరేళ్లకింద. అప్పటికి కోర్టు పుట్టలేదు. అది ఉటంకిస్తున్న 
మూ పుట్టలేదు. ఆ చట్టమూ, ఆ కోర్టూ పుట్టటానికి పూర్వం ఎప్పుడో జరిగిన అపరాధానికి 
దేశంలో వేరే దేశపు పౌరుడిపై కేసు పెట్టి ఖైదులో వేయటం అన్యాయం, అక్రమం 


౨ బాధితుడి బంధువులు సుప్రీం కౌన్సిల్‌కు మొరపెట్టుకున్నారు. కౌన్సిల్‌లోని ముగ్గరు 


సభ్యులూ వారు చెప్పేది న్యాయమని అంగీకరించి, ఖైదీని వెంటనీ విడిచి పెట్టాలని సుప్రీం 


క్రోర్టుకు ఉత్తర్వు చేశారు. 


ఏం లాభం? ఆ ఆదేశాలను మన్నించే వారే లేకపోయారు. సుప్రీం కౌన్సిల్‌ ఆజ్ఞాపించినా 


"క ఖైదీని వదలవద్దని వారన్‌ హేస్టింగ్స్‌ సిపాయిలను ఆదేశించాడు. తెల్లవాడు పెట్టిన 


సుట్రీం కౌన్సిల్‌ అధికారాన్ని కౌన్సిల్‌ సభ్యుడైన గవర్నర్‌ జనరలే తూష్టీకరించినా తెల్లప్రభువులు 
క్రిమ్మనలేదు. ఈ ధిక్కారాన్ని ఫిలిఫ్‌ ప్రాన్సిస్‌ బృందం బ్రిటిష్‌ ప్రభుత్వానికి విన్నవించి, 
గవర్నర్‌ జనరల్‌పై అభియోగంలో కీలక సాక్షిని హతమార్చేందుకు జరుగుతున్న దురాగతాన్ని 
అడ్డుకోమని మొత్తుకుంది. 

అది అరణ్యరోదనే అయింది. సుప్రీం కౌన్సిల్‌ సభ్యులు వద్దువద్దన్నా లెక్కచేయ్యకుండా 
నందకుమార్‌ను వేల జనం నిశ్చేష్టులై చూస్తుండగా ఉరితీశారు. ఇండియాలో బ్రిటిష్‌ 
రాజ్యస్థాపనకు ఫోర్టరీతో పునాది వేసిన క్లయివ్‌నేమో నెత్తి నెక్కించుకుని ఘన సన్మానాలు 
చేశారు. తమదారికి అడ్డొచ్చిన నల్లవాడినేమో ఫోర్జరీ నేరం బనాయించి చంపారు. అదీ 
దొరల న్యాయం. 

నందకుమార్‌నైతే అడ్డగోలుగా చంపించాడు గానీ, స్వదేశంలో తన దుర్నీతిపై వ్యతిరేకత 
వెల్లువెత్తకుండా హేస్టింగ్స్‌ ఆపలేకపోయాడు. అతడు వరుసగా చేసిన తప్పుడు పనులపై 
సుప్రీం కౌన్సిల్‌ సభ్యుల ఫిర్యాదులు చూసి బ్రిటిష్‌ ప్రధాని లార్జ్‌ నార్త్‌ మండిపడ్డాడు. 
వెంటనే వారన్‌ హేస్టింగ్స్‌ను వెనక్కి పిలిపించాలనుకున్నాడు. అయితే చట్టప్రకారం 
ఈస్టిండియా కంపెనీ అడగకుండా గవర్నర్‌ జనరల్‌ను ప్రభుత్వం రికాల్‌ చేయడానికి 
వీలులేదు. ఆ కంపెనీ యజమాన్యమేమో ప్రధానమంత్రే పట్టుబట్టినా హేస్టింగ్స్‌ రీకాల్‌కు 
సిఫార్సు చేయలేదు. దానిపై ప్రధాని భగ్గుమని ఏకంగా కంపెనీ భరతమే పట్టడానికి 
పార్లమెంట్‌ను ప్రత్యేకంగా సమావేశపరచాలనుకున్నాడు. దాంతో కంపెనీ దొరలకు దిమ్మతిరిగి 
అంతకుముందే తెప్పించి ఉంచిన హేస్టింగ్స్‌ రాజీనామా పత్రాన్ని ప్రభుత్వానికి పంపారు. 
గవర్నమెంటు వెంటనే దాన్ని ఆమోదించి కొత్త గవర్నర్‌ జనరల్‌గా వేలర్‌ను నియమించింది. 
ఆయనవచ్చి చార్జితీసుకునేంత మవకూ ఆ బాధ్యత నిర్వహించమని కౌన్సిల్‌ మెంబరైన 
జనరల్‌ క్లావరింగ్‌ను కోరారు. 

అక్కడితో వారన్‌ హేస్టింగ్స్‌ పని అయిపోయిందని అనుకుంటున్నారా? పొరపాటు. 
రాజుకన్నా మొండివాడు బలవంతుడు. సీమలో తన తోక కోసి సున్నం పెడుతున్న 
సమయంలోనే ఇక్కడ ఇండియాలో సుప్రీం కౌన్సిల్‌ మెంబరు మాన్సన్‌ మరణించాడు. 
దాంతో బలాబలాలు మారిపోయి కాస్టింగ్‌ ఓటుతో హేస్టింగ్స్‌ పట్టుచిక్కించుకున్నాడు. 
చేడామడా ప్రాత కౌన్సిల్‌ నిర్ణయాలన్నీ కొట్టి పారేసి నిరంకుశంగా చెలరేగసాగాడు. 

హేస్టింగ్స్‌ రాజీనామా చేశాడని కదా బ్రిటిష్‌ ప్రభుత్వం వేరొకరిని నియమించింది? 


౨. వి.ఆర్‌, శాస్త్రి తెల్లోళ్ల న్యాయం శ 191 


వారన్‌ హేస్టింగ్స్‌ తాను అసలు రాజీనామాయే చేయలేదు. ఆ కాగితం అ= 
పంపలేదు; ఎలా వెళ్లిందో తెలియదు అని బుకాయించాడు. రాజీనామా 
ఖాళీయే ఏర్పడలేదు; దానిని పూరించే ప్రశ్నే ఉత్పన్నం కాదు అని వితండవా? 
ఆ వ్యవహారం సుప్రీం కోర్టుకు వెళ్లింది. సదరు కోర్టులో ఉన్నవాళ్లంతా హే 
కాబట్టి అతడు చెప్పిందే రైటని తల ఊపారు. ఇక చేసేది లేక సీమనుంచి 
వేలర్‌ గవర్నర్‌ జనరల్‌ అయ్యే యోగం లేక కౌన్సిల్‌లో మామూలు సభ్యుడిగా 
హేస్టింగ్స్‌ దురాగతాలపై అవిశ్రాంత పోరాటం చేసి భారతీయులకు న్యా 
శాయశక్తులా ప్రయత్నించిన ఫిలిఫ్‌ ప్రాన్సిస్‌ ఏకాకి అయిపోయి, బద్ధ వి 
రాజీపడ్డాడు. 
వ్యతిరేకుల నోళ్లు నొక్కి సుప్రీం కౌన్సిల్‌ను తన చెప్పుచేతల్లోకి తెచ్చుకోవ¢ 
మళ్లీ పులి అయ్యాడు. గడ్డుకాలంలో తనను కాదని తన విరోధులవైపు మొగి 
పగపట్టి వేటాడాడు. ఆ క్రమంలో అతడి బారినపడ్డ వారిలో వారణాసి జమిందె 
ఒకడు. | 
వారణాసి మొదట అయోధ్య వజీరుకింద ఉండేది. 1776 ఒప్పందం ప్ర 
దాన్ని కంపెనీకి కట్టబెట్టాడు. రాజా బలవంత్‌సింగ్‌ హయాంలో వారణాసి సి 
పచ్చని పంటలతో కళకళలాడుతూ వైభవంగా ఉండేది. ఎక్కడెక్కడినుంచో 
భక్తులు కాశీ విశ్వనాథుడికి సమర్పించే - కానుకల రాసులతో సుసంపన్నం 
రాజ్యాన్ని చూసి చాలా మందికి కళ్లుకుట్టేది. బలవంత్‌సింగ్‌ మరణానం 
కుమారుడు చైత్‌సింగ్‌ రాజయ్యాడు. అతడూ ఇంగ్లీషువారితో స్నేహంగా ఉంట 
కప్పాన్ని సక్రమంగా కడుతూ, ప్రజల బాగోగులు కనిపెడుతూ మంచిపేరు తె 
ఖర్మం చాలక అతడు కాస్తా హేస్టింగ్స్‌కు కంటగింపు అయ్యాడు. ( 
ఆ సమయంలో ్రాన్సుకూ ఇంగ్లండుకూ యుద్ధం జరిగింది. సాలుకు ఐదు 
రూపాయల ఖర్చుతో మూడు బెటాలియన్లను తమకు సమకూర్చాలని హేస్టిం 
చైత్‌సింగ్‌ సరేనన్నాడు. రెండేళ్లయిందో లేదో ఇంకో ఐదు లక్షలు పెట్టి ఆ 
తయారు చేసి ఇవ్వాలని కంపెనీ వారు ఆర్డరు వేశారు. జమీందారు అది తనవల్ల 
హేస్టింగ్స్‌కు సందు దొరికింది. మామాటే కాదంటావా అని నిప్పులు చెరుగు 
మీదికి దండు వెడలాడు. అది తెలిసి చైత్‌సింగ్‌ బెంబేలెత్తి ఎదురువెళ్లి బక్సార్‌లో గ 
జనరల్‌ను దర్శించి, తన తలపాగా తీసి అతడి పాదాలవద్ద ఉంచి,. శాంతిం 
వేడుకున్నాడు. | 
కాని- అవతలివాడు వారన్‌ హేస్టింగ్స్‌. అతడిది పాము పగ. శాంతివా 
విన్నట్టేవిన్నాడు. వారణాసి చేరాక మళ్లీ బుసకొట్టి జమిందారును బంధించి శే 
రాజభవనానికి సిపాయిలను పంపాడు. ఈ అఘాయిత్యం చూసి ఊరుకోలేక జనం తిర 
వచ్చిన వారిని నరికేశారు. హేస్టింగ్స్‌ అగ్గిమీద గుగ్గిలంలా భగ్గుమని ఈసారి 3 
పంపాడు. చైత్‌సింగ్‌ చేసేదిలేక కట్టుబట్టలతో రాత్రికి రాత్రి కోటవదిలి పారి 
దారుణ ధురవస్థలపాలై దేశాంతరంలో దయనీయంగా మరణించాడు. అతడి 
కు(ర్రవాడిని గద్దెనెక్కించి, కట్టాల్సిన కప్పాన్ని విపరీతంగా పెంచేసి అన్ని వర్గాల ' 
పిశాచంలా పీడిఇచి పచ్చటి వారణాసిని హేస్టింగ్స్‌ నిప్పచ్చరం చేశాడు. ఐదు ల క 


192 సొ ఇదీ చరిత్ర 


| కలాదిన కాశీ జనాభా 1822 కల్లా రెండులక్షలకు పడిపోయింది. పంటలూ పరిశ్రమలూ 
రిక వ్యవస్థ వెన్నువిరిగింది. 
he. Sirhan పట్టనున్న దుర్గతికి అది సాంపిల్‌ మాత్రమే. 
చెత్‌సింగ్‌ను వెంటాడినట్టే అయోధ్యలో ముసలి బూబులనూ వారన్‌ హేస్టింగ్స్‌ 
*నుషంగా వేధించాడు. వజీరు అసఘద్దౌలా ఉప్పదించటంతో స్వయానా అతడి అమ్మనూ, 
అమ్మమ్మనూ చెరలో వేసి నగానట్రా ఎక్కడ దాచింది చెప్పేదాకా అన్నం పెట్టకుండా 
మాడ్పి కోట్లరూపాయల: సొత్తు నిలువునా. దోచుకున్నాడు. న 
ఇలాంటి దుర్మార్గాలను ఎన్ని చేస్తేనేమి? వారన్‌ హేస్టింగ్స్‌ను దొరల దర్బారు కడుపులో 
ఫెట్లుకుని కాపాడింది. ఎడ్మండ్‌ బర్మీ షెరిడన్‌ లాంటి చాదస్తపు క్రజాసార్యువారులు 
ప్రట్లువదలకుండా అనేక సంవత్సరాలు గట్టిగా పోరాడి కామన్స్‌ సభ చేతైతే హేస్టింగ్స్‌ దోషి 
అని అభిశంసింపజేయగలిగారు. ఏం లాభం? కామన్లు ఒకటి తలిస్తే దొరలు వేరొకటి 
శలిచారు. నీతి, న్యాయం కంటే సామ్రాజ్యవాద స్వార్థ ప్రయోజనాలది పై చేయి అయ్యింది. 
చారల సభి (హౌస్‌ ఆఫ్‌ లార్జ్‌లో అభిశంసన జయప్రదంగా ఎగిరిపోయింది. శుభం! 


_ ఎం.వి.ఆర్‌శాస్త్ర తెల్లోళ్ల న్యాయం శ 193 


హైదరాలీ 


పొందూదేశాన్ని ఆక్రమించిన విదేశీయుల వరసలో ముస్లింల తరవాతి 
ఆంగ్లేయులు. దీన్నిబట్టి ముస్లింలతో పోరాడి తెల్లవాళ్లు దేశాన్ని గెలుచుః 
అనుకుంటే పొరపాటు. ఆరు శతాబ్దాల ఇస్లామిక్‌ ఆధిపత్యం అనంతరం 
దగాలు చేసి దుర్మార్గంగా, దౌర్జన్యంగా దేశాన్ని దశలవారీగా కబళించే 
మవామ్మదీయులతో పోరాడాల్సిన అవసరం ఇంగ్లీషు వారికి పెద్దగా పట్ట 
యుద్ధాలన్నీ ముఖ్యంగా మవోర్యాష్టులు, జాట్లు, నీక్కులు, గూర్భాలు 
పొందువులతోనే జరిగాయి. మొత్తం మీద చూస్తే అ కాలంలో నవాబులు, 
విదేళీ దురాక్రమణపై చెయ్యి ఎత్తదం కంటే దురాక్రమణదారులతో చేతులు క 
ఎక్కువగా కనివిస్తుంది. అయితే ఈ సాధారణ రీతికి మినహాయింపుగా 
మవమ్మదీయ పాలకులూ కొందరున్నారు. వారిలో ముఖ్యంగా పేర్మొనవలసిన 
హైదరాలీ ఒకడు. 


'హైదర్‌కూ ఇంగ్లీషు వారికీ మధ్య అనేక యుద్దాలు జరిగాయి. వాటిలో ఏ ఒక్కదె 
తెల్లవాళ్లు గెలవలేదు. మహమ్మదీయులు ఆరు శతాబ్దాలు దేశంలో పెత్తనం చ 
హిందూ రాజ్యమైన మైసూరును మాత్రం వారిలో ఏ ఒక్కరూ వశపరచుకోలే 
మహామహా అక్బర్లు, జెరంగజేబులవల్లే కాని పనిని హైదర్‌ అవలీలగా సాధించాడు 
సామర్భ్యాలకంటే ఎక్కువగా అదృష్టం అతడికి కలిసి వచ్చింది. ఖీ 

హైదరాలీకి రాజ్యం జన్మతః సంక్రమించింది కాదు. అతడు రాచబిడ్డ క 
చదువుకున్నవాడు కాదు. మామూలు కుటుంబంలో పుట్టి సామాన్య సిపాయిగా జీ 
మొదలెట్టి క్రమేణా సేనాపతి అయి కడకు రాజ్యాధిపత్యమే గుంజుకోగలిగాడు. 
పశ్చిమ కనుమల కూడలిలోని, మైసూరు రాజ్యం వొడియార్‌ వంశ పాలనలో 
శతాబ్దాలు దివ్యంగా వెలిగి 18వ శతాబ్ది ప్రథమ పాదానికి క్షీణదశకు చేరింది. ః 
'నాయకు'లు చెలరేగి అందిన కాడికి వొల్లుకుని స్వతంత్ర సంస్థానాలు స్థాపించారు. మజ 


వక్క కృష్ణరాజు అసమర్భడై మంత్రుల చేతిలో కీలుబొమ్మ అయ్యాడు. దేవరాజు, నంజరాజులనే 
సోదరులు సైన్యాన్ని పరిపాలనను గుప్పిట్లో పెట్టుకుని చక్రం తిప్పుతున్నారు. వారి సేనలో 
ఖాదర్‌ మామూలు సిపాయి. తిరుచునాపల్లి యుద్ధంలో అతడి పరాక్రమానికి సంతోషించి 
నంజరాజు అతడిని 1755లో దిండిగల్లు ఫౌజ్‌దారుగా నియమించాడు. 

హైదర్‌ నిరక్షరకుక్షి రాతకోతల వ్యవహారాలు చేసేందుకు అతడికి మనిషి కావలసి 
వచ్చాడు. ఖండేరావు అనే మరాఠా (బ్రాహ్మణుడిని దివానుగా పెట్టుకున్నాడు. అతడు 
అసాధ్యుడు. పెద్ద పెద్ద వాళ్లతో మంచి పరిచయాలున్న వాడు. అతడికి మైసూరు రాజమాత 
శైలుసు. పేరుకు రాజయినా పెత్తనానికి నోచుకోని తన కుమారుడిని నంజరాజు చెరనుంచి 
తప్పించడానికి సమర్గుడి కోసం అప్పుడు ఆమె వెతుకుతున్నది. హైదరాలీ అందుకు తగిన 
మనిషని ఆమెకు తోచింది. ఖండేరావు ద్వారా కథ నడిపింది. 1759 మార్చిలో కుట్ర 
ఫలించింది. 

హైదర్‌ మెరపులా కదిలి శ్రీరంగపట్నం కోటను ఆక్రమించి నంజరాజును గెంటేశాడు. 
రాజు చాలా ఆనందించి ఇక తన మాటకు ఎదురుండదని ఆశపడ్డాడు. కాని కథ అడ్డం 
తిరిగింది. నంజరాజు పోయినా రాజుకు పరాధీనపు బతుకు తప్పలేదు. పాత పెత్తందారును 
తరిమివేసి అతడి స్థానంలో కొత్త పెత్తందారు వచ్చి కూచున్నాడు. ; 

పని పూర్తికాగానె తన దారిన తిరిగి పోకుండా హైదరాలీ సర్వాధికారిగా తిష్ట్వేయటం 
రాజుకూ, రాజమాతకూ నచ్చలేదు. మిగతా గొడవలు ఎలా ఉన్నా మనుపటి కంటకులు 
కనీసం హిందువులు. వారిని వదిలించుకోబోయి హిందువులను కాఫిర్లుగా చూసే 
మహమ్మదీయుడి చేతిలో రాజ్యాన్ని పెట్టామేమిటా అని రాచవారు తల పట్టుకున్నారు. మళ్లీ 
ఖండేరావును తమవైపు తిప్పుకుని కొత్త తంత్రం పన్నారు. 

అవి పీష్వా బాలాజీరావు దక్షిణాన కన్నడ దేశానికి ప్రాబల్యం విస్తరించాలని బహుధా 
ప్రయత్నిస్తున్న రోజులు. బలవంతంగా అధికారం లాక్కున్న ముసల్మాను బారి నుంచి మైసూరు 
రాజ కుటుంబాన్ని రక్షించటానికి ఖండేరావు మరాఠాలను ఒప్పించాడు. మఠాఠా సేనలు 
మైసూరుకు వెళ్లాయి. వాటి మెరపు దాడికి తట్టుకోలేక హైదరాలీ కుటుంబాన్ని కూడా 
విడిచి కట్టుబట్టలతో పారిపోయాడు. పెత్తనం ఖండేరావు చేతికి వచ్చింది. హైదరాలీ పని 
అయిపోయిందనే అందరూ అనుకున్నారు. 

సరిగా ఆ సమయంలోనే మూడవ పానిపట్టు యుద్ధంలో ఆహ్మద్‌షా అబ్బాలీ చేతిలో 
మరాఠాలకు ఘోర పరాజయం సంభవించింది. మహాయోధులు దాదాపు అందరూ నేలకొరిగి, 
ఒక తరానికి తరమే తుడిచిపెట్టుకుపోయింది. దాంతో ఎక్కడెక్కడి సేనలనూ ఉన్న పళాన 
రాజధానికి తిరిగి రమ్మన్నారు. మరాఠాలు అర్ధంతరంగా వెనుదిరగడంతో హైదర్‌కి దశ 
తిరిగింది. బంధుమిత్రుల సాయంతో "అతడు తెప్పరిల్లాడు. ముఖ్యులైన దండ నాయకులంతా 
తనతో చేతులు కలిపినట్టుగా దొంగ ఉత్తరాలు బనాయించి వాటిని ఖండేరావు చేతిలో 
పడేలా చేశాడు. అది నిజమే అనుకుని బెంబేలెత్తి ఖండేరావు యుద్ధరంగం వీడి శ్రీరంగ 
పట్నానికి పరారయ్యాడు. ఆ గందరగోళంలో అతడి సేనలను జయించి హైదర్‌ రాజధానిపై 
దండెత్తాడు. చేసేది లేక రాజు చేతులెత్తాడు. అలా 1761లో హైదర్‌ మళ్లీ మైసూరును 
వేశపరచుకున్నాడు. 

మరి ఖందేఠావు ఏమయ్యాడు? హైదర్‌ మళ్లీ అతణ్ని తనకు ఒప్పగించమన్నాడు. 


ఎం.వి, ఆర్‌, శాస్త్రి హైదరాలీ శ 195 


రాచవారు ఒప్పుకోలేదు. అప్పజెపితే అతడు ఖండేరావును ఖండాలుగా నరికేస్తాడని 
భయపడ్డారు. అతడికి హాని చెయ్యను; నా పెంపుడు చిలుకలా చూసుకుంటాను 
హైదర్‌ వారికి మాట ఇచ్చాడు. స్వాధీన పరిచాక అచ్చం చిలుకలాగే అతడిని చూసు 
ఇనుప పంజరంలో బంధించి, చిలకకి పెట్టే తిండే పెట్టి, జీవితాంతం సతాయి 
రాజ్యాన్ని జయించినా హైదర్‌ తనను రాజుగా ప్రకటించుకోలేదు. కీలుబొమ్మ ర 
మునుపటిలాగే కొనసాగించి, మనోవర్తి మాత్రం ఇచ్చి రాజును మూల క్ర 
సర్వాధికారాలు తాను చలాయించాడు. హైదర్‌ది కుశాగ్ర బుద్ది. చదువు సంధ్యలు లే 
తెలివితేటలు. అమోఘం. పిట్టల పోరును పిల్లి తీర్చినట్టుగా తన కాలంలో ఇం, 
బెంగాలులోనూ, ఇతరత్రా సంస్థానాల గొడవల్లోనూ తలదూర్చి, తెలివిగా పావు 
అందరినెత్తినా చెయిపెట్టి ఎలా బాగుపడుతున్నదీ హైదర్‌ జాగ్రత్తగా గమనించాడు. 
చిక్కినప్పుడు అవే ఎత్తులు తానూ వేశాడు. ప్రాబల్యం విస్తరించుకోవాలని ప్రయతి 
కాలంలో బంగారం లాంటి బేదనూరు సంస్థానం నడిచి వచ్చి అతడి నోట్లో పడిం 
బేదనూరు సంస్థానాన్నేలిన బసవప్ప నాయకుడు మరణించాక అతడి రాణి 
బాలుడైన దత్తపుత్రుడిని ప్రియుడి సాయంతో చంపించి రాజ్యం చేజిక్కంచుకున్న 
చెప్పుకుంటారు. తానే ఆ బాలుడినని, హత్యాయత్నం తప్పించుకుని పరారై 
రహస్యంగా తల దాచుకున్నానంటూ ఎనిమిదేళ్ల తరవాత ఒక కుర్రాడు పై 
ఆ(శ్రయించాడు. తనకు సాయపడి తన రాజ్యం తనకు ఇప్పించాలని ప్రార్థించాడు. 
సరే అన్నాడు. అసలైన వారసుడి రాజ్యాధికారాన్ని నిలబెట్టటానికంటూ బేదనూరు మీ 
దండెత్తాడు. 
వీరనారి వీరమ్మాజి పురుష వేషంలో స్వయంగా సేనలను నడిపించి సంవత్స 
భీకర యుద్ధం చేసింది. చివరికి ఓడిపోయి హైదర్‌ చేతిలో బందీ అయింది. 
విజయగర్వంతో నగరంలో అడుగుపెట్టి కోటలోని సంపదనంతా దోచుకున్నాడు. 
కోట్ల రూపాయలకు పైగా సొత్తు చేతికి చిక్మటంతో హైదర్‌కు డబ్బు కరవు తీరింది. 
(ప్రకారం తనకు పట్టం కట్టి అతడు తన దారిన పోతాడని రాజకూమారుడు ఆశగ 
చూశాడు. హైదరాలీ అతడికి మొండి చేయి చూపాడు. వాడు అసలు వారసుడు 
నకిలీ రాజకుమారుడు అని .చల్లగా ప్రకటించి ఖైదులో వేసి సంపన్న సంస్థా 
రాజ్యంలో కలిపేసుకున్నాడు. తన గుర్తుగా బేదనూరు పేరును హైదర్‌ నగర్‌గా ౩ 
ఇలా మూడేళ్లపాటు సక్రమంగానో, అక్రమంగానో... యుద్దాలు చేసో, వ్యూహ 
హైదరాలీ చిన్నచితకా సంస్థానాలను వశపరచుకుని తన ఆధిపత్యాన్ని ఉత్తరాన తుం 
దాకా, పశ్చిమాన ఆరేబియా సముద్రం దాకా, తూర్పున నైజాం రాణ 
విస్తరించగలిగాడు. అంతవరకూ వింధ్యకు దక్షిణాన రాజకీయం మహో 
యూరోపియన్లు, నైజాంలనే మూడు స్మంధావాఠాల చుట్టూ తిరిగింది. 18; 
ద్వితీయార్థంలో హైదరాలీ చొచ్చుకురావటంతో రసవత్తరమైన నాలుగు స్తంభ 
మొదలైంది. J 
ఇందులోనూ అతి (ప్రధాన శక్తి మరాఠాలది. వారి ప్రాబల్యాన్ని నిలువరించేందుకు మి 
పక్షాల నడుమ రకరకాల సమీకరణలు జరిగాయి. అనంతర కాలంలో ఇంగ్లీషు * 
కత్తి కట్టి కడదాకా భీషణ సంగ్రామం సాగించినప్పటికీ తొలి దశలో హైదరాలీకి తెళ్ల 


196 స ఇదీ చరిత్ర ఎం.వి.ఆర్‌: 


ఖ్‌ద చాలా (భ్రమలుండేవి. వారితో రాజీలు పడి, నైజాంనూ కలుపుకొని మరాఠాలపై 


| తరు చాలా యుద్దాలు చేశాడు. ఎలాగైనా మహారాష్టులను పరాభవించాలని హైదరాలీకి 


ఫుహో కోరికగా ఉండేది. 

మహారాష్టులకూ ఆదినుంచీ అతడంటే మంట. దానికి చాలా కారణాలున్నాయి. తమకు 
సామంతరాజ్యంగా ఉండి, 'ఛౌథ్‌' కప్పం కడుతూ తమ రక్షణలో ఉన్న మైసూరులో 
ముహమ్మదీయుడొకడు అధికారాన్ని దౌర్జన్యంగా లాగేసుకోవటం మరాఠాలకు సహజంగానే 
క్రంటగింపయింది. ఖండేరావుకు మద్దతుగా వెళ్లి పానిపట్టు యుద్ధం మూలంగా హుటాహుటిన 
వైనక్కిరావలసి వచ్చిన సందర్భంలో హైదర్‌ నుంచి తాము రాబట్టిన బారామహల్‌ పరగణాను 
శ్రాము వెనుదిరగగానే అతడు తిరిగి లాగేసుకున్నాడు. పైగా పానిపట్టు ఘోరకలితో 
నవనాడులూ కుంగిన అస్తవ్యస్త స్థితిలో మరాఠాల బలహీనతను అలుసుగా తీసుకుని హైదర్‌ 
చెలరేగి అనేక మరాఠా (ప్రాంతాలను కబ్బా చేశాడు. 

ఇక ఉపేక్షించి లాభం లేదని పీష్వా మాధవరావు అతడిపై దండయాత్రకు దిగాడు. 
1764 మొదలుకుని 1779 దాకా హైదర్‌కూ మరాఠాలకూ మధ్య అనేక యుద్దాలు జరిగాయి. 
1764లో రాతిహళ్లి యుద్ధం నుంచి 1771లో శ్రీరంగపట్నం సమీపాన సంగ్రామం దాకా 
మాధవరావు పీష్వా చేతిలో హైదర్‌ ప్రతిసారీ చావుదెబ్బలే తిన్నాడు. చావు తప్పి కన్ను 
లొట్టపోయిన స్థితిలో రఘునాథరావును బుట్టలో వేసుకుని తేలికపాటి షరతులతో సంధి 
కుదుర్చుకుని బయటపడటం, మళ్లీ సందు చిక్కినప్పుడల్లా మరాఠా ప్రాంతాలను దురాక్రమణ 
చేయటం, మళ్లీ యుద్ధంలో మట్టి కరవటం అతడికి పరిపాటి అయింది. హైదర్‌ అదృష్టం 


' బాగుండి పీష్వా మాధవరావు అకాల మృత్యువు పాలయ్యాడు. అనంతరం పుణె దర్భారులో 


అంతఃకలహాలు, పీష్వా నారాయణ రావు హత్య, తరువాత కొంతకాలం దాకా రఘునాథరావు 


ప్రభ వెలగటం హైదర్‌కు బాగా లాభించాయి. దర్బారు. గొడవలు, అంతర్గత సమస్యలలో 


మరాఠాలు తలమునకలు కావడాన్ని ఆసరా చేసుకుని, విజృంభించి, గతంలో మాధవరావు 
వశపరచుకున్న ప్రాంతాలన్నిటినీ తిరిగి స్వాధీనం చేసుకోవటమేగాక అదనంగా బళ్లారి, 


కడప, గుత్తి కర్నూలులను కూడా అతడు ఆక్రమించాడు. 


పుణెలో పరిస్థితులు నెమ్మదిగా కుదుటపడ్డాక నానా ఫడ్నవిస్‌ తలచుకుంటే హైదర్‌ 


' దురాక్రమణను తిప్పికొట్టి ఆ ప్రాంతాలను తిరిగి జయించగలిగేవాడే. అయితే 


రఘునాథరావును శిఖండిలా అడ్డుపెట్టుకుని ఇంగ్లీషువారు భారీఎత్తున సాగిస్తున్న కుటిల 
పన్నాగాలను సమర్థంగా ఎదుర్కోవాలంటే దేశీయ శక్తులను కూడగట్టడం అవసరమన్న 
దూరదృష్టితో దురాక్రమణలను ఉపేక్షించి, నానా అతడికి స్నేహ హస్తం చాచాడు. 

మంతరాజ్యంగా మైసూరు తనకు కట్టాల్సిన కప్పాన్ని బాగా తగ్గించి... హైదర్‌ ఆక్రమించిన 
ప్రాంతాలను అతడికే వదిలేసే షరతుమీద చిరకాల వైరం తరవాత హైదర్‌కూ నానాకూ 


780లో సంధి కుదిరింది. విదేశీ దురాక్రమణదారులపై చరిత్రాత్మకమైన ఆ జాతీయ 


టం ఎలా సాగిందీ, హైదర్‌ చిచ్చర పిడుగులా తెల్లవారిని ఎలా ముప్పుతిప్పలు పెట్టిందీ 
తకు ముందు అధ్యాయంలో చూశాం. 1 

హైదరాలీ ఇంగ్లీషువారి భరతం పట్టటం అదే మొదలు కాదు. మరాఠా జవనాశ్వాల 
కొటికైకే నిలవలేకపోయినా, “కంపెనీ” ఫిరంగులకు ఎదురొడ్డి అతడు వీరోచిత దిగ్విజయాలు 


దొల్రాన్సే సాధించాడు. నానా ఫడ్నవిస్‌ వలె హైదర్‌ రాజనీతిజ్ఞుడు కాడు. మరాఠాలకున్నంతగా 
| “0.వి.ఆర్‌.శాస్త్ర 


హైదరాలీ శ 197 


దేశభక్తి జాతీయభావం అతడికి ఉన్న దాఖలాలు కనపడవు. మరాఠాలనే శ్ర్య 
విరోధులుగా తలిచి, వారిని జయించటానికి ఇంగ్లీషువారి సహాయం పా, 
మంచిగా ఉండాలని అతడు చాలాకాలం ప్రయత్నించాడు. 1767తో 
అకారణంగా కత్తిఎత్తి, బారామహల్‌ పరగణాపై దుర్మార్గంగా దాడిచేసిన్యా 
కుతంత్రాలతో నిజాంనూ, ఆర్మాట్‌ నవాబునూ తననుంచి వేరుపరచి, త 
చేసినా... తాను సంధికి సిద్ధమైనప్పటికీ ఒప్పుకోక తనను పగబట్టినట్టు వెంటా 
రెచ్చిపోలేదు. మద్రాసు' పొలిమేరదాకా దూసుకువెళ్లి తలచుకుంటే చెన్నపట్లా 
ఇంగ్లీషువారిని కాలరాచివేయగలిగిన స్థితిలో కూడా ఆంగ్లేయుల పట్ల 
1769 ఏప్రిల్‌లో కంపెనీ వారితో తనకు పెద్దగా ఫాయిదాలేని సంధి కుడు 
ఏం లాభం? తెల్లవారు అక్కర తీరగానే తమ సహజశైలిలో మైసూరు వీర 
చేశారు. మూడేళ్ల శ తరువాత మరాళాలతోయుద్ధం వచ్చినప్పుడు ఇంగ్లీషువారి 
మీద హైదర్‌ పెద్ద ఆశలు పెట్టుకోగా డబ్బు లేదన్న సాకుతో దొరలు నిలువునా వ 

కుక్కతోక కంటే కంపెనీవారి బుద్ధి ఎక్కువ వంకర. ఆ సంగతి అనుభ 
అర్థమయ్యాక హైదరాలీ అగ్గిపిడుగే అయ్యాడు. ఇక అతడు తెల్లవారిపై ఎత్తిన కత్తి 
ఎక్కడా రాజీపడలేదు. 1780లో నానా చేసిన ప్రతిపాదనలకు అతడు మ: 
అంగీకరించాడు. తనవంతు కర్తవ్యాన్ని అద్భుతంగా నిర్వర్తించి మద్రాసు / 
ముట్టడించి, ఊరూవాడా తగులబెట్టి ప్రచండ ప్రతాపంతో శత్రుసంహారం చేసి 
ముచ్చెమటలు పోయించాడు. అతడు నమ్ముకున్న (ఫెంచివారు సమ 
అన్నప్రకారం నౌకాదళాన్ని మద్రాసు తీరానికి పంపివుంటే హైదరాలీ ఆం 
తరిమికొట్టి మద్రాసు కోటపై జండా ఎగురవేసేవాదే. 

కానీ - పరాసులు మాటతప్పారు. విధి కూడా వక్రించింది. ఆంగ్లేయులపై ॥ 
పోరాడుతున్న సమయంలో యుద్ధం అత్యంత కీలకఘట్టంలో ఉండగా, హైదరా 
1782 డిసెంబరు 7న 70 ఏళ్ల వయసులో ఆకస్మికంగా కన్నుమూశాడు. = 

హైదరాలీ చావు జాతీయ ఐక్యపోరాటానికి కూడా చావుదెబ్బ అయింది. “క 
ప్రలోభాలకు లొంగి నిజాం మధ్యలో జారుకున్నా... బేరార్‌ పాలకుడు, 
సింధియాలు నమ్మక (ద్రోహానికి పాల్చడ్డా... ఇంకా ఎన్ని ఎదురుదెబ్బలు తగి 
ఫడ్నవిస్‌ బేజారవలేదు. హైదరాలీ ఒక్కడు బాసటగా ఉంటేచాలు, తాము 
పీచమణచగలమని అతడు ధీమాగా ఉన్నాడు. హైదర్‌ అకాల మరణంతో ఆ ఆ 
హైదర్‌ కుమారుడు టిప్పు తండ్రి పోఠాటాన్ని కొనసాగిస్తాడన్న నమ్మకం లే 
తోచక అప్పటికి ఏణ్నెల్లుగా పెండింగ్‌లో ఉంచిన సాల్బే సంధిని నానా (ధ్రువీకరిం 

ఆ విధంగా ఉమ్మడి జాతీయ పోరాటం అభాసుగా ముగిసింది. తెల్లవారికి | 
గడిచింది. 


టిప్పసుల్లాన్‌ మతోన్నాదా? 


టిప్పుసుల్తాన్‌. 

ఆ పేరు చెబితే అందరికీ వాడలు. 

ఇంగ్ర్లీషువారికి మరీనూ. ఆ కాలంలో సీమ దొరసానులు వడ్సే పిల్లలను 
సముదాయించటానికి 'టివ్హు వచ్చి పట్టుకుపోతాదు” అని భయ పెట్టేవారట. 

వసి పిల్లలకే కాదు. కొమ్ములు తిరిగిన విదేశవాళీ చరిత్ర పండితుల దృష్టిలో 
కూడా టివ్హు అనేవాడు బూచాదే! మతోన్మాదం పొరలు కమ్మిన నీచ, నికృష్ణు నరరూవ 
రాక్షసుదే. 


So many instances have been given of the atrocities which 
Tipu committed in the name of religion... In this respect he 
rivalled Mahmud of Ghazni, Nadir Shah and Alauddin- all of 
whom were famous for the number of infidels slaughtered by 
their orders. 

[Haidar Ali and Tipu Sultan - Lewin Bowring. p.226] 

మతం పేరిట టిప్ఫునుల్లాన్‌ చేసిన 'అత్యాచారాలకు ఎన్నయినా ఉదాహరణ 

లివ్వవచ్చు... ఈ విషయంలో అతడు కాఫిర్లను ఊచకోత కోయించి ఘనతకెక్షిన 
గజనీ మహ్మాట్స్‌ నాదిర్‌షా జల్లా ఉద్దీన్‌లకు నమడజ్జే. 


- అంటాడు ప్రసిద్ధ ఆంగ్ల చరిత్రకారుడు లెవిన్‌ బౌరింగ్‌. గజనీ మహ్మద్‌, నాదిర్నాలు 
ఎలాంటివారో... దేవాలయాలను కూల్చి హిందువులను వేల సంఖ్యంలో నిమర 
హతమార్చి, మతోన్మాదంతో ఎన్నెన్ని అఘాయిత్యాలను సాగించారో మనకు తెలుసు. హిందూ 
మతాన్ని ద్వేషించి, వెంటపడి, వేటాడి మెడపై కత్తి పెట్టి లక్షల మందిని బలవంతంగా 
మతం మార్చించి, ఒప్పుకోని వారిని నరికి పోగులు పెట్టించిన ఆలయ విధ్వంసకుడు 
అల్లాఉద్దీన్‌ ఘనతనూ చరిత్రలో చదివాం. మరి టిప్పుసుల్తాన్‌ కూడా ఈ కోవలోని వాడేనా? 


198 ఫా ఇదీ చరిత్ర 


నిజమే. గజనీ మహ్మద్‌ లాగే, అల్లాఉద్దీన్‌ ఖిల్జీలాగే టిప్పు కూడా వేల క్ష 
చంపించాడు. వేల మందిని అమానుషంగా వేధించి, దారుణ అత్యాచారాలకు గ్వృర్రి 
బలవంతంగా మతం మార్చించాడు. కెనరా ప్రాంతంలో ఏకంగా యాభైవేల 
కైస్తవులను, అలాగే మలబార్‌లో వేల సంఖ్యలో నాయర్లను, కూర్గులను అతడు 
యాతనలు పెట్టిందీ చరిత్ర గ్రంథాలు తిరుగులేని రుజువులతో ఘోషిస్తాయి. “కూర్‌ 
మీద దాడిచేసి అందిన వారినల్లా కత్తికి ఎరచేయండి. మొత్తం అందరినీ బ 
పట్టుకోండి. స్త్రీలు, పిల్లలు సహా అందరినీ ముసల్మాన్లుగా మార్చండి” అని కూర్గ్‌లో 
పంపిన ఆదేశాన్ని బట్టే అతడి హయాంలో మతాంతరీకరణల స్థాయి విస్పష్టమ 
దేవుడి దయతో దైవ సహాయంతో అవిశ్వాసులందరినీ ఈ నేలమీద నుంచి నిర్మూలి 
తాను కృతనిశ్చయమైనట్టు మొగల్‌ పాదుషాకు పంపిన సందేశమైనా... కాఫిర్ల 
వదిలేసి... ముసల్మాన్ల కోసం తాను స్థాపించిన పవిత్ర రాజ్యంలోకి వచ్చి 
జీవించమని దేశం ఇతర (ప్రాంతాల మహమ్మదీయులకు పలికిన స్వాగతమైనా టిష్త 
మతావేశాన్నే సూచిస్తాయి. 

అయితే... ఇలాంటి అనేక దృష్టాంతాలను బట్టి టిప్పు పరమ కిరాతకుడైన 
ద్వేషి అని నిర్ధారణ చేయగలమా? స్వతహాగా అతడు మతోన్మాది అయితే దూరాన: 
జిల్లాలో, మలబార్‌లో, కూర్ణ్‌లో తన ఆధిపత్యాన్ని అంగీకరించకుండా తిరుగబడ్డ జనః 
సాగించిన దారుణ దురాగతాలను సొంత రాజ్యంలో హిందువుల మీదా అదే స్తాం 
జరిపించి ఉండాలి కదా? గజనీ మహ్మద్‌, అల్లా ఉద్దీన్‌, జెరంగజేబువలె 
దేవాలయాలను ధ్వంసంచేసి, విగ్రహారాధకులను తక్కువ రకం పౌరుల్లా చూసి, రకర 
వేధించి ఉండాలి కదా? ప్రాణభయంతోటో ప్రలోభాలవల్లో మైసూరు హిందువులు శ 
సంఖ్యలో మతం మారి ఉండాలి కదా? మత కంటకుడు పెట్టే తిప్పలకు తా 
మిన్నులదిరేలా జనం హాహాకారాలు చేసి ఉండాలి కదా? 

ఇంగ్లీషు చరిత్రకారులు అడిగితే - జెను అవన్నీ జరిగాయనే అంటారు. The Can 
bridge History of India ను రాసిన హట్టన్‌ దొర అభిప్రాయం ప్రకారం టిప్పు కిరాత 
తన తండ్రి బలవంతంగా అధికారం గుంజుకున్న రాజ్యంలోని హిందువులను [క్రూ 
పీడించిన మహమ్మదీయ మతోన్మాది. Historical Sketches of Southern D 
గ్రంథాన్ని రచించిన కర్నల్‌ విల్క్‌ దృష్టిలో టిప్పు మధ్యయుగంనాటి మత మౌ 
భయానకంగా అనుసరించి... హిందువుల్లో ఎంతటి గొప్పనూ గుర్తించకుండా, ముస్లిం 
ఎంతటి తప్పునూ శిక్షించకుండా దారుణ పక్షపాతం చూపి తన రాజ్యంలో ప్రతి హింద 
తానంటే జుగుప్స కలిగించిన పాపాత్ముడు. 

అవునా? నిజంగానే అపర జెరంగజేబులా టిప్పు మైసూరు హిందువులను కా 
తిన్నాడా? 

టిప్పు సుల్తాన్‌ అవలక్షణాలు ఎంచాలంటే కావలసినన్ని. అతడు అహంకారి. 
తాను సర్వజ్ఞుడినని (భ్రమించి ప్రపంచంలో (ప్రతి విషయం మీదా అంతిమ తీ6 
ప్రకటించగలననుకునే అవివేకి. ఖర్చు దగ్గర పరమ లోభి. స్త్రీలను మనుషుల్లా చూ 
కుసంస్మారి. తరతరాలుగా అనుసరిస్తున్న మాతృస్వామ్య వ్యవస్థను, వైవాహిక సంబంధి 
తనకు నచ్చని కారణంగా మార్చుకుని తీరాలని మలబార్‌ నాయర్ల జాతిని నానాక్షోభ పెట్టీ 


200 స ఇదీ చరిత్ర ఎం.వి.ఆర్‌శౌర్రీ 


శల ప్రాణాలు తీసిన క్రూరుడు. 

ఇలాంటి దోషాలు ఎన్ని ఉన్నా టిప్పుసుల్తానుకు అనేక శాస్త్రాల మీద, సంక్లిష్ట ప్రపంచ 
వ్యవహారాల మీద గల పరిజ్ఞానాన్ని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. పాలనా రీతుల్లో అతడు 
అనుసరించిన ఆధునిక పద్ధతులు సమకాలిక ప్రభుత్వాలకంటే చాలా మెరుగు. ఆ కాలపు 
స్టోకదకు తగ్గట్టు శత్రు వర్గాలనుకున్న వాటి మీద ఎంత క్రౌర్యం చూపినా మతం విషయంలో, 
ముఖ్యంగా హిందువుల విషయంలో టిప్పు క్రూరుడు కాడు. కెనరాలో క్రైస్తవుల మీదా, 
నులబార్‌లో నాయర్లమీదా అతడు రాక్షసంగా విరుచుకుపడింది తనకు ఎదురు తిరిగారన్న 
రాజకీయ కక్ష కారణంతోనే తప్ప మతద్వేషంతో కాదు. నాయర్లపై అతడి దురాగ్రహంలోనూ 
వారి బహుభర్శృత్వ ఆచారంపైనా, మహిళలు అనాచ్చాదితంగా తిరగడం పైనా వ్యతిరేకతే 
ఎక్కువగా కనిపిస్తుంది. మొత్తంగా హిందూమతంమీద విద్వేషంతో కత్తి ఎత్తి, పరిపాలనలో , 
ముస్లింల పట్ల పక్షపాతం చూపి, హిందువులను దుర్విచక్షణకు గురిచేసి, అన్ని విధాలుగా 
అణగదొక్కి బలవంతపు మత మార్పిడులను సాగించాడన్న నేరాలను అతడికి ఆపాదించటం 
అన్యాయం. 

జెరంగజేబు, అల్లావుద్దీన్ల పాలనలోవలె టిప్పు రాజ్యంలో మహమ్మదీయేతరులపై జిజియా 
పన్ను ఏదీ లేదు. భూమి శిస్తు, వృత్తి వ్యాపారాలపై పన్నులు, శాసనాలు పౌరులందరికీ 
సమానమే. పరిపాలనలో ముస్లింల ఎక్కువా లేదు; హిందువుల తక్కువా లేదు. పెళ్లిళ్లు, 
ఆస్తీ హక్కులు వగైరా సివిల్‌ వ్యవహారాల్లో ముస్లింలు షరియత్‌ ప్రకారమూ, హిందువులు 
తమ ధర్మ శాస్త్ర, సంప్రదాయాల ప్రకారమూ నడుచుకోవలసి ఉండేది. ఇందుకు సంబంధించి 
నిర్ణయాలు చేయటానికి ప్రతి పరగణాకూ 'ఒక కాజీ, ఒక పండితుడు ఉండేవారు. 
శ్రీరంగపట్నంలోని హైకోర్టులో అపీళ్లు చూసేందుకు ఇద్దరు జడ్జిలు ఉండేవారు. ఒకరు 


' హిందువు, రెండో వ్యక్తి మహమ్మదీయుడు. హిందువుల్లో మతపరమైన, ఆచారాలకు, 


సంబంధించిన వివాదాలను హిందూ న్యాయమూర్తే విచారించేవాడు. _ 

విదేశీ చరిత్రకారులు ఆరోపించినట్టు టిప్పు సుల్తాన్‌కు బంధుప్రీతి, మత' పక్షపాతం 
ఉన్నట్టయితే అతడి దర్బారు నిండా అతడి బంధుమిత్రులైన మహమ్మదీయులే ఉండేవారు. 
కీలక స్థానాల్లోకి హిందువులను రానిచ్చేవారు కాదు. వాస్తవానికి టిప్పు హయాంలో ముఖ్య 
పదవుల్లో గణనీయసంఖ్యలో హిందువులు ఉండేవారు. సుల్తాను పనుపున కీలకమైన 
రాయబారాలు, దౌత్యాలు చక్కబెట్టింది అప్పాజీరావు, శ్రీనివాసరావులు. మొగల్‌ దర్భారులో 
టిప్పు వకీళ్లు మూల్‌చంద్‌, సుజన్‌ రాయ్‌లు, సైనిక కమాండర్లలో ప్రముఖులైన హరిసింగ్‌, 
రామారావు, బికాజీ సిందియా, శివాజీలు హిందువులే. ఫైనాన్సు, రెవిన్యూ, ట్రెజరీ విభాగాల్లో 
ముఖ్య స్థానాలూ హిందువులవే. వీరందరికీ మించి టిప్పుకు కుడిభుజం అనదగ్గ పూర్ణయ్య 
పదహారణాల హిందువు. ఆర్థిక వ్యవహారాలు చక్కబెట్టిన కృష్ణారావు కూడా హిందువే. 
పరిపాలన ప్రధానంగా వీరిద్దరి చేతుల మీదే నడిచేది. పొరుగున ఉన్న నైజాంలో ముఖ్యవజీరు 
ఎప్పుడూ హిందువే. కాగా మహమ్మదీయుడైన టిప్పు రాజ్యంలో పాలన చక్రాన్ని పూర్ణయ్య 
తిప్పటం చిన్న విషయం కాదు. 

నిజానికి ఈ పూర్ణయ్య, కృష్ణారావులే కీలక ఘట్టాల్లో రాజ్యాన్ని కాపాడారు. ముఖ్యంగా 
హైదరాలీ మరణించిన సమయంలో. అనేక తరాలనుంచీ ఒకే వంశం ఏలుబడిలో ఉన్న 
రాజ్యాల్లోనే అధికార వారసత్వం విషయంలో గొడవలు రావటం కద్దు. అందునా ముస్లిం 


ఎం.వి.ఆర్‌, శాస్త్ర టిప్పుసుల్తాన్‌ మతోన్మాదా? శ 201 


రాజ్యాల్లో సుల్తాను మరణించాడంటే చాలు తదుపరి అధికారం ఎవరన్నదానిపై 
గందరగోళం తలెత్తి కుటుంబ కలహాలకు, రక్తపాతాలకు దారితీయటం 
సుస్థిరమనుకున్న మహా మొగలు దర్చారులోనే, నైజాం అన్నదమ్ముల మధ్యే అంత 
తిరుగుబాట్లు తప్పనప్పుడు కేవలం కొద్ది సంవత్సరాల కింద సింహాసనాన్ని బలవ 
ఆక్రమించిన హైదరాలీ మరణిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చు. మ 
వాడికే గద్దెమీద హక్కులేనప్పుడు, అతడు పోయాక అతడి కుమారుడి వారసత్వ ఇ 
మాత్రం ఎవరైనా ఎందుకు గుర్తించాలి? అదీగాక - పరిపాలించినది హైదరాలీయే 
ఆధికారికంగా అతడు పాలకుడు కాదు. నామకఃప్రభువు అయిన మైసూరు 
ఉన్నాడు. అతణ్ని కీలుబొమ్మను చేసి గుప్పిట్లో పెట్టుకుని ఇరవై ఏళ్లకు పైగా 
చక్రం తిప్పాడు. మహారాష్టలో సతారా రాజు పేరిట పీష్వాలు రాజ్యం చేసినట్టు మైస 
రాజు (ప్రతినిధిగా హైదర్‌ పెత్తనం చేశాడు. మైసూరు దసరా ఉత్సవాల్లో అతడు 
ఒదిగి నిలబడి రాజుకు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చేవాడు. తమనుంచి అధికారం లా 
మరణించాక రాచవారు అతడి వారసుడికి కూడా లోబడి ఉండాల్సి పని లేదు. 
నూటికి 90 మంది హిందువులే కాబట్టి తమ చిరకాల ప్రభువులు అధికారపు ; 
తిరిగి చేతుల్లోకి తీసుకుంటామంటే ప్రజలు వద్దనరు. 

అందునా-హైదర్‌ మరణించింది మూమూలు .'సమయంలో కాదు. భీకర యు, 
మధ్యలో. అతడు తలపడిందేమో ఉచ్చనీచాలెరుగని ఇంగ్లీషు మాయావులతో, 
రాజు మరణవార్త తెలియగానే సేనలు కకావికలమై పారిపోవటం రివాజు. 
సింహస్వప్నమైన హైదర్‌ కన్నుమూశాడని తెలిస్తే అంతదాకా అతడి చేతిలో చావు 
తింటున్న తెల్లవారికి పట్టపగ్గాలుండవు. తాము ఆరితేరిన టక్కుటమార విద్యలన్నీ ప్ర 
అంతకుముందు అనేక సంస్థానాలవలె మైసూరునూ ఎగరేసుకుపోవాలని వారు 
మానరు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఉత్తరాధికారి అయిన హైదర్‌ కుమారుడు స 
అందుబాటులో లేకపోవటం ఇంకో ఎత్తు. కెనరా, మలబార్‌లను ఆకస్మికంగా ఆ 
ఇంగ్లీషువారిని తరిమివేయటానికి తండ్రి ఆజ్ఞపై టిప్పు కేరళ వెళ్లాడు. అతడు తిరిగి వ 
ఏమైనా కావచ్చు. క 

ఇదీ అప్పటి పరిస్థితి. "అప్పుడూ పూర్ణయ్యే ప్రధానమంత్రి. ఆయన, కృష్ణార 
తలచుకుంటే రాజ కుటుంబంతో మాట్లాడుకునో, తిరుగుబాటు చేసో హైదర్‌ వంశి 
తుదముట్టించగలిగేవారే. కాని జరిగిందేమిటి ? 

హైదరాలీ జబ్బుపడి 1782 డిసెంబర్‌ 7 రాత్రి చిత్తూరు దగ్గర నరసింగరాయు నికే 
శిబిరంలో నిద్రలో మరణించగానే అతడి పక్కనే ఉన్న మంత్రులు మెరుపులా క( 
వెంటనే తిరిగి రమ్మని మలబార్‌లోని టిప్పుకు కబురుపెట్టారు. అతడు తిరిగి వ 
సుల్తాను మరణవార్తను అతి రహస్యంగా దాచిపెట్టారు. శవాన్ని చెడిపోకుండా రసాఠ 
పూసి పెద్ద పెట్టెలో భద్రపరచి, చూసేవారికి ఏదో ఖజానాను మోసుకుపోతున్నార 
కలిగించి, శ్రీరంగపట్నానికి తరలించారు. హైదర్‌ బతికి ఉన్నట్టే తెరలు వేసిన ఖాలీ 
యుద్ధరంగంలో సైన్యం వెంట తిప్పి, మామూలు పరిపాలనను యథాడ 
కొనసాగించారు. హైదర్‌ మరణించిన నాలుగురోజులకు టిప్పుకు కబురు అందింది. 
ప్రత్యామ్నాయ ఏర్పాట్లన్నీ చేసి అతడు తిరిగి రావటానికి ఇంకో మూడు వారాలు ప 


202 » ఇదీ చరిత్ర 


అంత కాలమూ బయటికి వార్త పొక్కకుండా, కుట్రలు తలెత్తకుండా కాపాడి టిప్పుచేతికి 
అధికారం అప్పగించినవారు హిందువులు. 
దానికి తగ్గట్టు టిప్పుకూడా వారి పట్ల కృతఘ్నత చూపలేదు. తండ్రికంటే ముస్లిం 

bsnl ఎక్కువ ఉన్నవాడైనా దానిని హిందువుల పట్ల ద్వేషంగా వికటించనివ్వకుండా 
తన హద్దుల్లో తానున్నాడు. విగ్రహారాధన ఇస్తాం విశ్వాసానికి విరుద్ధమైనా హిందూ 
గ్రేవాలయాలను వర్ధిల్లనిచ్చాడే తప్ప గజనీ మహమ్మదులా, జేరంగజేబులా దారుణ 
విధ్వంసాలకు పాల్పడలేదు. 

ఇందుకు నిదర్శనాలకోసం ఎక్కడిదాకో వెళ్లనక్కర్లేదు. శ్రీరంగపట్నం కోట లోపలే సుప్రసిద్ధ 
రంగనాథస్వామి కోవెల ఉంది. ఆ సమీపంలోనే శ్రీనరసింవా, శ్రీగంగాధీశ్వర 
ఆలయాలుందేవి. రోజూ వేల మంది ఆ గుళ్లకు వెళ్ళి పూజాదికాలు చేస్తుందేవారు. తన 
రాజమహలుకు కొన్ని వందల గజాల దూరంలోనే నిత్యం గుడిగంటలు మోగుతూ, 
విగ్రహమూర్తులకు అర్చన మంత్రాలతో పరిసరాలు మారుమోగుతున్నా అభ్యంతరం చెప్పని 
సుల్తానును పరమత ద్వేషి అని ఎలా అనగలం? 

విగ్రహారాధనను కేవలం సహించడమే కాదు, టిప్పుసుల్తాన్‌ హిందూ. దేవళాలకు 
స్వయంగా కానుకలు కూడా సమర్పించుకున్నాడు. పూర్వం మైసూరు రాజులు పెట్టిన 
ఒరవడిని అతడు నిరభ్యంతరంగా కొనసాగించాడు. నారాయణస్వామి గుడికి పన్నెండు 
ఏనుగులను, ఆభరణాలను, బంగారు, వెండి పాత్రలను అతడు బహూకరించాడు. 
నంజన్‌గూడులోని శ్రీ కంఠేశ్వరాలయానికి, శ్రీరంగపట్నం రంగనాథస్వామికి “టిప్పుసుల్తాన్‌ 
పాదసొ బహూకరించిన నగలు, పాత్రలు ఇప్పటికీ ఉన్నాయట. నంజన్‌గూడులో “పాదుషా 
లింగం” అతడి ఆదేశాలపైనే ప్రతిష్టించారంటారు. గుళ్లను పడగొట్టకపోవటమేకాక - 
నమ్ముతారో లేదో- టిప్పుసుల్తాన్‌ స్వయంగా ఒక గుడిని కట్టించాడు. 1790లో కర్నాటకపై 
దండెత్తినప్పుడు కాంజీవరంలో ఒక దేవాలయ నిర్మాణానికి అతడు పదివేల నాణేలు విరాళం 
ఇచ్చాడు. అక్కడ రథోత్సవంలో స్వయంగా పాల్గొని, బాణాసంచాకైన ఖర్చును తానే 
భరించాడు. 

జెరంగజేబు హయాంలో ఆలయాలు పడగొట్టటానికి ప్రత్యేకంగా ఒక డిపార్టుమెంటు 
ఉండగా టిప్పుసుల్తాన్‌ హయాంలో ఆలయాల అజమాయిషీకి ప్రత్యేకంగా ఒక శాఖ ఉండేది. 
గుళ్లకు, మరాఠాలకు చెందిన ఆస్తుల మంచి చెడ్డలు అది చూసేది. 

'ది టైగర్స్‌ ఆఫ్‌ మైసూర్‌ (గ్రంథంలో ప్రాక్సీ ఫెర్నాండెజ్‌ రాసిన ఈ మాటలే చాలు 
టిప్పుసుల్తాన్‌ పరమత క ద్వేషి జెనో కాదో చెప్పటానికి : 


... Tipu himself క్‌. land grants to temples and Brah- 
mins, The Swami of Pushpagiri Math was given the inam of 
Thongapalli and Gollapalli Village... When Thomas Munro was 
appointed the Collector of Bara Mahal... the pujaris of 
Rayakottai temple produced before him a sanad issued by Tipu 
Sultan granting them a regular cash allowance. An interesting 
sanad was the order passed by Tipu restoring the discontinued 
Puja of the Anjaneyaswar temple at Pullivendula in Cuddapah 


ఎం.వి, ఆర్‌. శాస్త్రి టిప్పుసుల్తాన్‌ మతోన్మాదా? శ 203 


district... In a most fascinating Sanad found in the Pa; 
Math, Tipu Sultan arbitrated in a temple dispute... 
[The Tigers of Mysore, Praxy Fernandes, 

(ఆలయాలకు (ప్రత్యేకంగా ఒక డిపార్టుమెంటును పెట్టి ఉన్న 
కాపాడటంతో బాటు టిప్పు స్వయంగా ఆలయాలకు, బ్రాహ్మణులకు మా 
ఇచ్చేవాడు. పుష్పగిరి మఠం స్వామికి తొంగవల్లి, గొల్లవల్లి (గ్రామాల 
అతడిచ్చిందే... థామస్‌మ(నో బారామవాల్‌ కలెక్టరుగా ఉన్నప్పుడు రా 
ఆలయం పూజారులు తమకు రెగ్యులర్‌గా నగదు భృతిని మంజూరు చేస్తూ 
టిప్పుసుల్తాన్‌ జారీచేసిన సనదును చూపించారు... కడవ జిల్లా పులివెందు, 
ఆంజనేయస్వామి కోవెలలో ఆపేసిన పూజను కొనసాగించవలసిందన్నది 
ఇచ్చిన ఇంకో ఆసక్తికరమైన సనదు... అన్నింటికంటే విశేషమైనది 
మఠంలో వదగళై, తంగళై తెగల మధ్య వివాదాన్ని పరిష్టురిస్తూ అతడు జ 
ఉత్తర్వు.) 


మరాఠాల పులిస్వారీ 


"You are the Jagadguru,' wrote Tipu in 1793. "You are 
always performing penance in order that the whole world may 
prosper, and the people may be happy. Please pray God for the 
increase of our prosperity. In whatever country holy person- 
ages like yourself may reside that country will flourish with 
good showers and crops". Strange world for an allegedly "fa- 
natic” Muslim to address to a Hindu religious dignitary! 

[The Tigers of Mysore, Proxy Fernandes, p. 212] 

'మీరు జగద్దురువులు, అఖిల (ప్రపంచం వర్థిల్లాలనీ ప్రజలంతా సంతోషంగా 
ఉండాలనే మీరెప్టుడూ జపతపాలు చేస్తుంటారు. మేము ఇంకా బాగా వృద్ధిలోకి 
రావాలని దయచేసి దేవుడిని ప్రార్థించండి. తమవంటి మహానుభావులు ఎక్షడ నివసిస్తారో 
ఆ దేశం నుభిక్షంగా నన్యశ్యామలంగా విలసిల్లుతుంది అని 1793లో శృంగేరీ 
జగద్దురువుకు టివ్హు రాశాడు. ముస్లిం మతోన్మాది అని ముద్రపడినవాడు ఒక పొందూ 
మతాచార్యుడిని ఇలా సంబోధించటం వింతకాదూ?” - అన్నాడు 'ది టైగర్స్‌ ఆఫ్‌ 
మైసూర్‌” (గంథంలో ప్రాక్సీ ఫెర్నాందెజ్‌. . 


శృంగేరిలో ఉన్నది ఆదిశంకరులు స్థాపించిన దక్షిణామ్నాయ పీఠం. దక్షిణ భారతదేశంలోని 
హైందవ పీఠాల్లో అగ్రగణ్యమైనది. అది సరిగ్గా టిప్పుసుల్తాన్‌ రాజ్యంలో ఉన్నది. అతడికే = 
కనుక గజనీ, బెరంగజేబుల అంశ ఉన్నట్టయితే సోమనాథుడికీ, కాశీ విశ్వనాథుడికీ పట్టినగతే 
శృంగేరి శారదమ్మవారికీ ప్రాప్తించి ఉండాల్సింది. ధర్మ ప్రచారంలో, మత సంబంధ 
వ్యవహారాల్లో తురక ప్రభువు నుంచి శంకర పీఠానికి వేధింపులు, ఆరళ్లు అడుగడుగునా 
ఎదురై ఉండాల్సింది. 

కాని- ఆశ్చర్యం! అన్ని మతాలను సమానంగా గౌరవిస్తామని చెప్పుకునే ఈ కాలపు 


204 » ఇదీ చరిత్ర ఎం, 


కాని - తారాబాయిది అంత తేలికగా ఓటమిని అంగీకరించే తత్వం కాదు. వచ్చినవా 
నకిలీ వారసుడన్న పన్నాగం పారకపోవడంతో ఆమె కొత్త వాదం లేవదీసింది. 
వారసుడయ్యే యోగ్యత శంభాజీకి లేదని' చెప్పి అవసాన దశలో శివాజీయే అతడిని. 
చేశాడనీ... ఆయన ఇష్టానికి వ్యతిరేకంగా తన భర్త రాజారాం, తాను కలిసి 
ప్రస్తుత మరాఠా సామ్రాజ్యాన్ని పునర్చిర్మించామనీ... కాబట్టి ఆ శంభాజీ కొడుకుకు త్రక్ష 
సింహాసనం మీద ఏ మాత్రం హక్కులేదని ఆమె ఖండితంగా చెప్పింది. తనకు, త్ర 
కుమారుడికి విధేయులుగా ఉంటామని మరాఠా ముఖ్యుల చేత పాలు, అన్నం 
ప్రమాణాలు చేయించింది. సతారాకు వస్తున్న సాహును మధ్యలోనే అడ్డగించటానికి 
ధనాజీ యాదవ్‌ను పెద్ద సైన్యంతో తరలించింది కూడా. క్ష 

బలాలను బేరీజు వేస్తే తారాబాయి భారీ సేన ముందు సాహు బలగం 'ఎందుక 
చాలదు. 'యుద్ధం చేస్తే ఓటమి ఖాయం. కాని - అనుకోనిది జరిగింది. భీమా నదీ 
ఖేడ్‌లో భారీఎత్తున మోహరించి ఉన్న ధనాజీ సమీపానికి ఎవరినీ వెంట తీసుకో 
సాహు ఒక్కడే ఏనుగు మీద వెళ్లి న్యాయ ప్రకారం మీ రాజును నేను; నాకు విధేయులు, 
ఉండటం మీ విధి” అన్నాడు. అతడి రాజసాన్ని చూడగానే వారూ వీరూ అనుకుంటున సట 
ఆగంతకుడు నకిలీ కాదని సేనాపతికి అర్థమైంది. సాహుయే అసలు రాజు అని” 
అంతరాత్మ చెబుతున్నా... వస్తున్నది నకిలీ వేషగాడని రాజమాత తారాబాయి 
అంటున్నందున అవునేమోనన్న సందేహం ధనాజీలో ఉండేది. నేరుగా సా 
ఎదుటపడటంతో అనుమానం తొలగి రాజభక్తి ఉప్పొంగింది. తనతో తలపడటానికి 
సేనాపతే తనకు విధేయత తెలపడంతో సాహుకు తారాబాయి సేన దాదాపు ౩ 
వశమైంది. 


సేనాపతి ధనాజీ ద్రోహానికి భగ్గున మండిన తారాబాయి సతారా కోటను రక్తి 0; 
బాధ్యతను “ప్రతినిధి” పరశురామ్‌ పంత్‌కు అప్పగించి కుమారుడిని తీసుకుని పన్హాలాకే 
పరారైంది. దారిలో చిన్న పెద్ద కోటలను స్వాధీనపరచుకుని సాహు ససైన్యంగా సతారానైః 
ముట్టడించాడు. తలుపులు తెరిచి కోటను అతడికి ఒప్పగించడానికి పరశురామ్‌ 
నిరాకరించాడు. దౌర్జన్యంగా కోటను ఆక్రమించడానికి సాహుకు మనసొప్పలేదు. తారా 
ఎంతైనా పినతండ్రి భార్య కదా! అప్పటికే పిట్టలు’ ఎగిరిపోయిన సంగతి అతడికి తెలియ 
పినతల్లి లోపలే ఉన్నదని అనుకున్నాడు. బలప్రయోగం ఇష్టంలేక కోట బయటే దం 
విడిసి ఏమి చేయాలో పాలుపోక కాలహరణం చేస్తున్న దశలో ఒక మరాఠా పెద్ద ముత్తయిదువ 
అనుకోకుండా అతడికి కర్తవ్యబోధ చేసింది. ఓ రోజు సాహు వేటకు వెళ్ళి దారితప్పి 
రాత్రివేళ ఓ పల్లెకు చేరగా... 


The Patil's wife, an aged lady, offered him for Supper some —~ 
boiled rice. Shahu, with a hunter's appetite hastily took a mouth- గ్‌ 
ful and burnt himself. His hostess, ignorant of her guest's iden- ~ 
tity observed, "you are behaving like King Shahu. Instead of ~ 
reducing the countryside he wastes his time, trying to take the వ్‌ 
capital. In the ‘same way, you instead of taking the rice at the 1 


8 స ఇదీ చరిత్ర ఎం.వి.ఆర్‌,శాస్తి 


_ తారాబాయికి గటి 


ate. where it is cool, take it from the middle 


00 hot to eat." 
[Compreh ensive Histroy of the Maratha Empire, 
Kincaid &Parasnis - Vol.]! p. 126] 
ఊరి పాటిల్‌ భార్య అతడికి వేడివేడిగా అన్నం వడ్డించింది. రోజంతా 
వే మంచి ఆకలి మీద ఉన్న సాహు ఆత్రంగా తినబోయి నోరు కాల్బుకున్నాడు. 
రో తెలియని పెద్దావిడ 'నువ్వూ సాహు రాజులాగే చేస్తున్నావు. అతడు 
అ ఉన్న రాజ్యాన్ని స్వాధీనం చేనుకోకుండా రాజధానిని వట్టుకోవాలని 
డు అలాగే నువ్వూ కొంచెం చల్లగా ఉండే అంచు నుంచీ మొదలెట్టి 
యా మధ్యన మవాోవేడిగా ఉన్న అన్నాన్ని తినాలనుకుని నాలుక కాల్చు 
కుంటున్నావు" అంది. | 
సాహుకు తన తప్పేమిటో తెలిసింది. మర్నాడే రంగంలోని దూకి, కొద్ది pond కోట 
ముట్టడికి ఉంచి మిగతా సేనతో చుట్టు పట్ల ఊళ్లను ఆక్రమించి, అన్ని వైపుల నుంచీ 
దిగ్బంధం చేసి సతారా కోటను చుట్టుముట్టాడు. లోనివారు లొంగిపోలేదు. ఇక ఊరుకుంటే 


e of your pl 
where it 1s still శ 


- లాభం లేదనుకుని కోట లోపల దళవాయి షేక్‌ మీరా భార్యవిడ్డలను వారి ఊరి నుంచి 


లాక్కొచ్చి ఫిరంగులకు వేలాడదీయించాడు.. లొంగిపోక పోయారో మీ వాళ్లను ముక్కలు 
చేసానని బెదిరించాడు. షేక్‌ మీరా వణికిపోయి దారికొచ్చాడు. కోట తలుపులు 
తెరుచుకున్నాయి. సాహు విజయోత్సాహంతో లోనికి అడుగుపెట్టి 1708 జనవరిలో 
రాజలాంఛనాలతో సింహాసనమెక్కాడు. అధికార వర్గంలో పెద్దగా మార్పులు చేయకుండా 
తనకు విధేయత ప్రకటించిన ముఖ్యులను దాదాపుగా అవే పదవులలో కొనసాగనిచ్చి 


- అందరి మన్నన పొందాడు. అధికారం మార్పిడి సాఫీగా జరిగిందని, శివాజీ సంప్రదాయం 


అవిచ్చిన్నంగా కొనసాగిందని సామాన్య జనం కూడా సంతోషించి సాహో! సాహు అన్నారు. 
తారాబాయి డీలాపడి కొద్ది మంది ముఖ్య అనుచరులతో పన్దాలా కోటలో తలదాచుకుంది. 
ఆమె పని అయిపోయిందని అందరిలాగే సాహు కూడా అనుకున్నాడు. అదే అతడి కొంప 
ముంచింది. 
తారాబాయి పట్టుదల, పరాక్రమం తెలిసిన వారెవరూ ఆమె ప్రతికూల పరిస్థితులకు 
బేజారై సన్యాసం పుచ్చేసుకుంటుందని నమ్మరు. శత్రుశేషాన్ని విడిచి పెట్టకూడదన్న వివేకంతో 
జాగుచేయక తొలి ఊపులోనే సాహు ఆమెను వెంటాడి, కోరలు పూర్తిగా పీకేసి ఉండాల్సింది. 
కాని - మొగలు సంస్కృతిని జీర్ణించుకొని ఆది నుంచీ. భోగలాలసతకు అలవాటు పడ్డ 
సాహు విలువైన కాలాన్ని వృధా చేశాడు. ఈలోపు తారాబాయి కాలుచెయ్యి కూడదీసుకుని 
మరాఠా ప్రముఖుల్లో అనైక్యత తెచ్చి వీలయినంత మందిని తనవైపు తిప్పుకోవడానీకి పథకాలు 
పన్నింది. ముఖ్యంగా పశ్చిమ కనుమల ప్రాంతంలోని చాలా మంది సేనానులపై వ్యక్తిగతంగా 
లై పట్టు ఉన్నది. రామచంద్ర అమాత్యుడి సాయంతో ఆమె వారిని 
కూడగట్టసాగింది. సాహ ఎట్టకేలకు, పన్ద్హాలా పైకి దండెత్తినా అతడు కోటను పట్టుకునేలోపే 
సారాయి రంగ్నాకు పలాయనమైంది. సకాలంలో ముట్టడించి ఉంటే ఆ కోటను కూడా 
సాహు స్వాధీనపరచుకోగలిగేవాదే. అనవసరపు కాలయాపన వల్ల దీర్హకాలం ముట్టడించినా, 


సాహో! సాహు శ్ర 9 


సోకాల్డ్‌ సెక్యులర్‌ ప్రభుత్వాల కంటే టిప్పుసుల్తాన్‌ హయాంలోనే శృంగేరి పీఠం ఎక్షు 
గౌరవానికి నోచుకుంది! ఎక్కువ ప్రోత్సాహానికి పాత్రమైంది. [ 

ఉదాహరణకు- ధర్మభష్టులైన పొందువులపై విచారణ చేయటానికి శృం 
జగద్దురువులకు కావలసిన సహాయం అందించమని టిప్పుసుల్తాన్‌ 1794లో స 
మహమ్మద్‌ అనే సర్టారుకు ఉత్తర్వు చేశాడు. (ఈ సందర్భంలోనే ఇంకో సంగతి 
మత పక్షప్రాతానికి పేరుపడ్డ నైజాం నవాబులు కూడా- ఈ విషయంలో మన 
సెక్యులర్‌ ప్రభువులకంటే నయమే. అన్ని వర్ణాల హిందువులు తమ మతాచారాలన 
విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్నడీ లేనిది నిర్ణయించే అధికారం శృంగేరి మ 
ఉన్నదని, ధర్మ సంబంధ విషయాల్లో "శృంగేరి శంకరాచార్యుల ఆజ్ఞను తన 
ఎవరూ ధిక్కరించరాదని 1843లో నైజాం నవాబు ఉత్తర్వు చేశాడు. వారసులు లే 


హిందువులయిన మరాఠాలు దాడి చేసి జెరంగజేబు తరహాలో విధ్వంసం 4 
మహమ్మదీయుడైన టిప్పుసుల్తాన్‌ నష్టపరిహారం చెల్లించి, ఆలయాన్నీ మఠాన్నీ తన 
మరమ్మత్తులు చేయించి పునరుద్ధరించాడు. 1791లో జరిగింది ఈ నమ్మలేని : 
మూడవ మైసూరు యుద్ధ సందర్భంలో మహారాష్ట సర్దారు రఘునాథరావు పట 

రాజ్యభాగమైన షిమోగా మీదికి దండెత్తి, పనిలోపనిగా ఆ సమీపంలో ఉన్న శృంగేరి. 
దాడిచేశాడు. మఠాన్ని కొల్లగొట్టి, పలువురు బ్రాహ్మణులను చంపి, శారదాలయంలో 
దోచుకుని, అమ్మవారి పవిత్ర మూర్తిని సైతం పెకలించి మరాఠా దండు నా 
చేసింది. వారి పీడకు తాళలేక జగద్గురువు. సచ్చిదానంద భారతి మహాస్వా! 
విడిచిపోయి వేరే ఊళ్లో తలదాచుకుని టిప్పుసుల్తాన్‌కు సందేశం పంపారు. ఈ 
తెలిసి టిప్పు చాలా బాధపడ్డాడు. అంతటి పవిత్ర స్థలం మీద అలాంటి ఈ 
ఒడిగట్టిన వాళ్లు పాప ఫలితం అనుభవించి తీరతారని స్వామి జాబుకు 
అతడన్నాడు. వెంటనే మఠానికి కావలసిన డబ్బు ఇచ్చి, పునర్నిర్మాణానికి 
వస్తువులందించి, ఆలయ పునరుద్ధరణ, సంప్రోక్షణాదులకు సాయపడః 
బేదనూరులోని తన అధికారిని సుల్తాన్‌ ఆదేశించాడు. విగ్రహ పునఃప్రతిష్ట జరిగాక మ 
కృతజ్ఞతాపూర్వకంగా పంపిన శాలువను, (ప్రసాదాన్ని అందుకున్నాడు. తిరిగి అవి 
వస్త్రాలు, కానుకలు పంపాడు. మైసూరు స్టేటు ఆర్కియాలజీ డైరెక్టరుగా ఉ 
బహదూర్‌ నరసింహాచార్‌కి 1918లో శృంగేరి మఠంలో లభ్యమైన చరిత్రాత్మ 
1791-93 మధ్య సుల్తాన్‌కు, మఠానికి నడిచిన ఉత్తర ప్రత్యుత్తరాలు బయ 


వ్యాసం మొదట్లో ఉటంకించిన లేఖ. 

ఇదంతా వింటే ఎవరికైనా ఒక సందేహం వస్తుంది. హిందూ మత పిఠాల. 
హిందువుల విశ్వాసాలు, మతాచారాల పట్ల ముస్లిం ప్రభువుల్లో చాలా చాలా అ! 
ఇంతటి సౌమ్యతను కనపరచిన ,టిప్పుసుల్లాన్‌ మీద మరాఠాలు ఎందుకు క 
ముస్లిం నిజాంతోనూ, (క్రైస్తవ 'కంపెనీతోనూ చేతులు కలిపి, పగబట్టి వేటాడి, టం 


206 స ఇదీ చరిత్ర 


ఉం. ని. ఆర్‌, శాస్త్ర 


వారు ఎందుకు సర్వనాశనం చేశారు? 

వీరసావర్మర్‌ను అడిగితే ఇలా చెబుతారు: 

టిప్పుసుల్తాన్‌ పరమత ద్వేషానికి పూనుకుని, కాఫిర్లందరినీ ముస్లింలుగా మార్చి తీరతానని 
నిండుకొలువులో ప్రకటించాడు. హిందువులందరికీ ఇస్లాం దీక్ష ఇవ్వాలని, అందుకు ఇష్టపడని 
బాందువులను చంపి, వారి స్త్రీలను ముస్లింలకు ఉంపుడు గత్తెలుగా, దాసీలుగా పంచిపెట్టమని 
శన అధికారులను ఆదేశించాడు. మత (భష్టీకరణ అత్యాచారాలకు అతడి రాజ్యంలో ఉన్న 
ముత్తం హిందువుల్లో హాహాకారాలు చెలరేగాయి. టిప్పు స్వయంగా మలబారు మీద దండెత్తి 
లక్ష మంది హిందువులను ఇస్తాం మతంలోకి మార్చాడు. కర్ణాటక మీద, మహారాష్ట్ర మీద 
కూడా అతడు దండెత్తాడు. ధార్వాడుకు దిగువన తిరువాన్మూరు వరకు గల ప్రాంతంలో 
లక్షలాది హిందూ క్రీ పురుషులను టిప్పు సైనికులు, గూండాలు, మౌల్వీలు అత్యంత 
క్రూరంగా మత భ్రష్టుల్ని చేశారు. అప్పుడు హిందువులు చేసిన ఆర్తనాదాలు విని హిందూ 


|. ధర్మరక్షణకు కంకణం కట్టుకున్న మహారాష్టుల రాజధాని పూనాలో క్రోధాగ్ని జ్వాలలు లేచి 


మైసూరు మహిషాసుర సంహారానికి పూనుకోవాలని నిర్ణయం జరిగింది. 


భారత ఇతిహాసంలోని ఆరు స్వర్ణపత్రాలను ఉల్లేఖిస్తూ సావర్మర్‌ రాసిన గ్రంథంలోని 
ఐదో స్వర్ణపత్రంలో పేర్కొన్న వివరాలివి. ఇది చదివితే భ్రష్టాచారాల బారినుంచి హిందూ 
మతాన్ని రక్షించాలన్న ధర్మదీక్షతోనే మరాఠాలు టిప్పుపై ధర్మయుద్ధం సాగించారన్న 
అభిప్రాయం కలుగుతుంది. సావర్కర్‌ గొప్పవాడే. ఆయన దేశభక్తి, ధర్మనిరతి, మేధాశక్తి 
కూడా గొప్పవే. ఆయన ఇతర గ్రంథాలలాగే స్వర్ణ పత్రాల [గ్రంథం కూడా దేశభక్తులకు, 


" ధర్మవీరులకు అవశ్యపఠనీయమే. అందులో తెలుసుకోవలసిన చారిత్రక సత్యాలు ఎన్నో 


ఉన్నమాటా నిజమే. కానీ- టిప్పుసుల్లాన్‌పై మరాఠాలు చేసిన దుర్మార్గపు దాడిని పవిత్ర 
మతయుద్ధంగా చిత్రించటం మాత్రం ముమ్మాటికీ తప్పు. 

అదే నిజమైతే- ముస్లిం మతోన్మాదుల బారినుంచి ఆపన్న హిందూ ప్రజానీకాన్ని 
రక్షించటానికి టిప్పుపై మరాఠాలు తలపెట్టిన యుద్దానికి నైజాంకు చెందిన మరో ముస్లిం 
సేనను సాయంగా వెంటేసుకు పోయేవారు కాదు. భ్రష్టాచారాల నుంచి హిందూ మతాన్ని 
కాపాడలన్నదే నిజంగా మరాఠాల ధ్యేయమైతే అదే హిందూ మతానికి చెందిన శృంగేరి 
శంకర మఠంలో ఏ హిందువూ కలనైనా ఊహించకూడని దారుణ (భష్టాచారాలకు తామే 
పాల్పడే వారు కాదు. వాస్తవానికి మైసూరు రాజ్యంలో హిందువులకూ, వారి ఆలయాలకూ 
మత సంస్థలకు టిప్పు వల్ల పెను ముప్పు ఏమీ లేదని, మరాఠాలు చేతులు కలిపిన నిజాం 


రాజ్యంలో కంటే మైసూరు హిందువుల పరిస్థితి చాలా మెరుగని- ఇంతకు ముందు ఇచ్చిన 


వివరాలను బట్టే ఎవరికైనా అర్ధమవుతుంది. టిప్పు ముఖ్యంగా హింసించింది, దారుణ 


' దురాగతాలు సాగించింది అతడు శత్రు ప్రాంతాలుగా పరిగణించిన కెనరా, మలబార్‌, 
RE ప్రాంతాల ప్రజలపైన. వారిపై కూడా అతడికి ఉన్నది కేవలం మత ద్వేషమని 
' వెప్పలేము, అదే నిజమైతే- తమ మత సంబంధ విధులను నిర్లక్ష్యం చేస్తున్న మైసూరు 


సీయన్తను దారిలో పెట్టటానికి కేథలిక్‌ ప్రీస్థులను పంపించమని గోవాలోని ఆర్చిబిషప్‌కు 
పు లేఖ రాసేవాడు కాదు. కెనరా క్రిస్టియన్లను వేటాడి, బలవంతంగా సున్తీలు చేయించి, 
స్వస్థలాలనుంచి పెకలించి ప్రవాసంలో చిత్రహింసలకు గురిచేసి అర లక్ష మందికి పైగా 


మరాఠాల పులిస్వారీ శ 207 


మరణానికి టిప్పు కారకుడవటం క్షమించరాని మహాపరాధమే. అయితే ఎక్షుడ్లో 
జరిగిన అత్యాచారాలకు పుణెలోని మరాఠా హిందువులు కత్తులు దూసి 
'ప్రకటించారనడం హాస్యాస్పదం. 
ఇక మలబార్‌ నాయర్లు హిందువులే. వారు బహుభర్త్శృత్వం ఆచారాన్ని 
ఒళ్లు కనబడేలా (స్త్రీలు తిరగకూడదని క్రూరంగా నిర్బంధించి, మాట వి 
అమానుషంగా హింసించి, బలవంతంగా మతం మార్చించి, అందుకు ఒప్త 
ప్రాణాలు తీసి టిప్పు చేసింది ఘోరమే. కానీ అలాంటి ఘోరాలకు అతడొ 
కాలంలో మహమ్మదీయ ప్రభువులెందరో తమ రాజ్యాల్లో పాల్పడ్డారు. వారిలో 
మరాఠాలు మతయుద్ధం (ప్రకటించలేదు. అన్నట్టు- టిప్పు తండ్రి హైదరాలీ 
మలబభార్‌లో అదే నాయర్ల తిరుగుబాటును అణచే సందర్భంలో (1766లో) 
ఇళ్లు ఆస్తులు తగలబెట్టి, పంటలు ధ్వంసం చేసి వేలకు వేల మందిని 4౩ 
చెట్లకు ఉరితీశాడని- KAarnamMa-i-Haideriలో అతడి ఆస్థాన చరిత్రకారుడే. 
దానిని హిందూ మతంపై దాడిగా మరాఠాలు పరిగణించలేదు. పైగా అంత 
వేల హిందువుల (ప్రాణాలు తీసిన హైదర్‌తోనే జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఇ 
భరతం పట్టటం కోసం నానాఫడ్నవిస్‌ సంధి చేసుకుని, గతాన్ని విస్మరించి చేయి 
దానివల్ల దేశానికి చాలా మేలు జరిగింది. 
ప్రశ్నేమిటంటే- విశాల జాతిహితం కోసం హైదర్‌ తప్పులు క్షమించి, అతడు 6 
తమ ప్రాంతాలపై హక్కును కూడా వదిలేసుకుని, అతడితో కలిసి విదేశీ శత్రు 
కూటమి కట్టిన మరాఠాలు అతడి కుమారుడిని మాత్రం బిద్ధవైరిగా ప్రకటిం 
కక్షకట్టారు? 1780లో తెల్లవారిపై ప్రారంభించిన జాతీయ ఐక్యపోరాటం ఈ 
అయిపోలేదు. హైదర్‌ మరణించినా, మరాఠాలు విధిలేక ఆంగ్లేయులతో సా 
కుదుర్చుకున్నా విదేశీ రాహువు బెడద దేశానికి తొలగలేదు. కుంపిణీ కు 
కుటిలత్వాలు ఆగలేదు. దక్షిణాదిన ఇంగ్లీషు వారికి సింహస్వప్నంగా ఉన్న 
సఖ్యత జాతీయ శక్తుల ఐక్యతకు చాలా అవసరం. అది తెలిసి కూడా- హైదర్‌తో 
అవగాహనను అతడి కుమారుడితో మరాఠాలు ఏందుకు కొనసాగించలేదు? 
కలుపుకొని వెళ్లాలని ఎందుకు ప్రయత్నించలేదు? దేశం ఏమైపోయినా సరే, విదేశీ 
బాగుపడి జాతిని కబళించినా సరే- టిప్పును వధించి, అతడి రాజ్యాన్ని నాశన 
అతి ముఖ్యమని మరాఠాలు ఎందుకు తలిచారు? 1780కూ 1782కూ మధ్య ఏంటి 
వారి వైఖరి అంతగా కరకుబారటానికి భౌతిక పరిస్థితుల్లో వచ్చిన మార్చేమిటి? ~ 
ఇంకో సంగతి. టిప్పు సుల్తాన్‌లోకి ఒక వేళ జెరంగజేబు ఆత్మ ఆవేశించి కాకీ 
ఘోరఘాతుకాలను సాగించమని పురికొల్చినా వాటన్నిటినీ సాగించటానికి టిప్పు 
వ్యవధి లేదు. 1788 జనవరిలో యుద్ధం మధ్యలో తండ్రి ఆకస్మిక మృతితో 
మొదలుకుని 1799 మేలో శ్రీరంగపట్నం ముట్టడిలో మరణించేదాకా అతడి సమ 
ఇంగ్లీషువారి దెబ్బలను కాచుకోవటంతోటే, ఎదురు దెబ్బలు తీయటం తోటే, కో 
భూభాగాలను తిరిగి వశపరచుకుని సరిహద్దులను పటిష్ట పరచుకునే యత్నాలళ్‌ 
వ్యూహాత్మకంగా కీలకమైన కొత్త ప్రాంతాలకు తన (ప్రాబల్యాన్ని విస్తరించటానికి + 
యుద్దాలు చేయటంతోటే సరిపోయింది. దేశంలోని ప్రతి ప్రాంతీయ, రాజకీయశక్తీ త 


208 » ఇదీ చరిత్ర 


సం పెనుగులాడుతూ శత్రువుల సవాళ్లతో నిరంతరం సతమతమవుతున్న అనిశ్చిత, 
సంక్షుభిలే పరిస్థితుల్లో తీరికూర్చుని మతాంతరీకరణలను ఉద్యమంగా సాగించే తీరిక ఎంతటి 
తోన్నాదికీ ఉండదు. వ 
అయితే- దీని అర్థం టిప్పు సుల్తాన్‌ తప్పులు అసలే చేయలేదని కాదు. మరాఠాలు 
శకారణంగానే అతడిపై శత్రుత్వం బూనారనీ కాదు. టిప్పువల్ల తప్పులు చాలానే జరిగాయి. 
ఉదాహరణకు- హైదరాలీ ఆక్రమించిన కృష్ణ - తుంగభద్ర నదుల మధ్య ప్రాంతాలను 
అతడే అట్టేపెట్టుకోవటానికి 1789 సంధిలో మరాఠాలు అంగీకరించారు. ఆ రకంగా 
నర్లుండ్‌ సంస్థానం మైసూరుకు వశమైంది. అది చెల్లించాల్సిన కప్పాన్ని టిప్పు గద్దెనెక్కగానే 
ఫపరీతంగా పెంచేశాడు. నర్గుండ్‌ దేశాయి (జాగిర్జారు)గా ఉన్న భావే అది తనకు శక్తికి 
మించినదని మొరపెట్టుకున్నా, నానా ఫడ్నవిస్‌ కలగజేసుకుని వారించినా వినకుండా 1785 
మార్చిలో టిప్పు సర్గుండ్‌ను ముట్టడించాడు. దేశాయికి అండగా నానా సేనను పంపాడు. 


మ 


' మరాఠాల ధాటికి తాళలేక టిప్పు చేతులెత్తి నయవంచనకు పాల్పడ్డాడు. సంధి చేసుకున్నట్టే 


చేసుకుని, పరిహారం షరతులకు సమ్మతించినట్టే నటించి మఠాఠా సేనలు కృష్ణదాటి వెళ్లగానే 
మళ్లీ నర్గుండ్‌ మీద పడ్డాడు. మర్యాదగా లొంగిపోతే ఏమీ చేయనని దేశాయికి మాట ఇచ్చి 
శీరా అతడు సకుటుంబంగా కోట బయటికి వచ్చాక అతడి కూతురిని చెరబట్టి మిగతా 
వారిని దారుణ అవమానాల పాలు చేసి ఖైదులో వేశాడు. నర్గుండును నాశనం చేశాక 
అక్కడికి సమీపంలో ఉన్న కిత్తూరు మీద పడి అక్కడా ఇలాగే దారుణ దురంతాలు సాగించాడు. 
స్త్రీలను చెరచి, పురుషులకు బలవంతంగా సున్తీలు చేయించి అతడు పెట్టిన బాధలకు 
శట్టుకోలేక, బలవంతపు మతం మార్చిడి ఇష్టంలేక కృష్ణు తుంగభద్రల నడుమ రెండు వేల 
మంది హిందువులు ఆత్మహత్య చేసుకున్నారు. 

ఇది తెలిసి మరాఠాలకు ఒళ్లు మండటం సహజమే. తమకు చేసిన మోసానికి, 
హిందువులపై చేసిన ఘోరాలకు టిప్పుపై ప్రతీకారం తీర్చుకోవాలనుకోవటం సమంజసమే. 
వారు ప్రతీకారం బాగానే చేశారు కూడా. టిప్పుపై కోపగించిన నిజాం అలీని కూడగట్టి 
ఉమ్మడిగా దండెత్తి, భీషణ యుద్ధంలో తెగించి, 1787 ఏప్రిల్‌లో టిప్పు సుల్తాన్‌ను తమ 
కాళ్ల దగ్గరికి తెప్పించుకున్నారు. నర్గుండు, కిత్తూరు, బాదమిలను మరాఠాలికు స్వాధీన 
పరచి, ముఫ్పై లక్షల నగదును టిప్పు అక్కడికక్కడే పరిహారంగా చెల్లించాడు. ఇంకో 15 
లక్షలు తరువాత చెల్లిస్తానంటే మరాఠాలు సరేనన్నారు. 

ఆ తరువాత టిప్పు మళ్లీ మరాఠాల జోలికి పోలేదు. అనంతర కాలంలో అతడి దూకుడు 


చాలా తగ్గింది. ఇతర మతాల పట్ల మునుపటికంటే సౌమ్యత చూపి, ఒకేసారి అందరినీ - 


విరోధులు చేసుకోవటం తనకే అనర్హమని గ్రహించి, దృష్టినంతా ప్రధాన శత్రువైన ఇంగ్లీషు 


" కంపెనీ మీదే కేంద్రీకరించాడు. "ఇండియాను మెల్లిమెల్లిగా మింగబూనిన ఆంగ్లేయుల 


గొంతులో వెలక్కాయలా అడ్డుపడి, తెల్లవారి పీడను విశ్ళేషంగా నిర్మూలించటానికి 
విశ్వప్రయత్నం చేశాడు. శత్రువుకు శత్రువు మిత్రుడన్న రాజనీతిలో ఆంగ్రేయులకు విరోధి 
అయిన ఫ్రాన్సు చక్రవర్తికి, టర్కీ సుల్తానుకు రాయబారం పంపి సైనిక సహాయం కోరాడు. 
కెల్లవారితో అంతిమ యుద్దానికి వ్యూహాత్మకంగా కీలకం కాబట్టే తిరువాన్మూరుపై దాడి 
చేశాడు. కంపెనీ కుటిలాత్ములకు వ్యతిరేకంగా తనతో చేయి కలపమని మరాఠాలనూ 
పలుమార్లు అడిగాడు. 


ఎం.వి,ఆర్‌,శాస్త్రి మరాఠాల పులిస్వారీ శ 209 


కారుమబ్బులా కమ్ముకొస్తున్న ఇంగ్లీషు దురాక్రమణ బెడదను ఎదు 
టిప్పుసుల్తాన్‌ దృఢదీక్షతో ముందుకురుకుతూంటే మరాఠా వీరులు ఏమి చేశారు' 
కింద తాము చొరవ తీసుకుని, హైదర్‌నూ నిజాంనూ ఇతరులనూ కలుపుకొని ఆర? 
మొదలెట్టిన ఐక్యపోరాటాన్ని తాము అర్థాంతరంగా ఆపేసి తెల్లవారితో సిగ్గ 
కుదుర్చుకున్నప్పటికీ, హైదర్‌ కుమారుడు మాత్రం రాజీలేకుండా 
కొనసాగిస్తున్నంధుకు సంతోషించారా? అనేక సంవత్సరాలుగా తమను నానా 
పెట్టి, తమ రాజ్యంలో కుట్రలు కూహకాలు చేసి, విద్రోహులను చేరదీసి, అన్ని 
తమను కుంగదీసి మింగజూస్తున్న తెల్లవారి పీడ వదిలించుకునేందుకు ఇదే, 
గుర్తించి, కనీసం తమ దీర్హకాలిక స్వప్రయోజనాల నైనా టిప్పుకు బాసటగా 
ఆ పని చేయకపోతే మానె... మైసూరు, 'కంపెనీ' పోరులో ఎవరు ఏమేరకు బల! 
తమకే లాభమన్న సంగతైనా గుర్తించి, ఎటూ మొగ్గకుండా కనీసం తటస్థంగానైనా 

“లేదు! టిప్పూకు వ్యతిరేకంగా పోయిపోయి ఇంగ్లీషు వారితోనే మరాఠాలు 
అయ్యారు. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్న రీతిలో మరాఠాలు, నిజాం, ఇం 
వారు కలిసి, టిప్పును ఓడించి అతడి రాజ్యాన్ని తమలో తాము పంచుకోవట, 
1799 జూన్‌ 1న పూనాలో కంపెనీ ప్రతినిధి చార్లెస్‌ మాలెట్‌తో సిగ్గు చేటు 
చేసుకున్నారు. తద్వారా చాలా తెలివిగా టిప్పు బెడదను నిర్మూలిస్తున్నామని 
భ్రమపడద్దారు. మూర్ధంగా పులి స్వారీచేసి, చివరికి ఇంగ్లీషు పులి నోట్లో పడ్డారు. . 


210 ఫ ఇదీ చరిత్ర 


రుచిమరిగిన పులి 


మనిషి నెత్తురు రుచి తెలియనంతవరకూ పులి మనిషి జోలికి పోదు. ఏ 
కారణంవల్లో ఒకసారి రుచి చూశాక మనిషే పులికి ప్రియమైన భోజనం. 

మవోఘనత వహించిన ఇంగ్లీషు పులికి మొదట్లో ఇండియా రుచి తెలియదు. 
దేశ దిమ్మరులు కొంతమంది కలిని ఓ కంపెనీ పెట్టి, తూర్పుకు పోయి వ్యాపారం 
చేసుకుంటాము ప్రభూ అంటే సరే అని బ్రిటిష్‌ ప్రభువులు అనుమతించారు. ఆ 
దూరాభారం వ్యాపారం వల్ల తమ ఖజానాకు కాస్తోకూస్తో గిట్టుబాటు కావటమే గొప్పు 
అని మొదట్లో అనుకున్నారు. వ్యాపారానికని పోయినవారు అకుడి ప్రభువులతో తిన్నగా 
ఉందక రాజకీయాల్లో తలదూర్చి, తాహతుకు మించిన కూహకాలు నడుపుతున్నట్టు 


చూచాయగా తెలిశాక కోప్పడ్డారు. కంపెనీ వ్యవవోరాలు చక్కబెట్టే గవర్నర్లు ఎవరికి 


వారే సర్వాధికారులై తప్పుదు పనులు చేస్తున్నారని ఫిర్యాదులొస్తే వారి మీద గవర్నరు 
జనరలును పెట్టి, అతడూ తల ఎగరేయకుందా అతడి నెత్తిన ఓ సుప్రీం కౌన్సిలును 
పెట్టారు. 
ఆ ప్రకారం తొలి గవర్నరు జనరల్‌ అయిన వారన్‌ హేస్టింగ్స్‌ అనే బతకనేర్చినవాడు 
దశాబ్ది కాలంలో ఏఏ రాజ్యాలను ఎలా కొల్లగొట్టిందీ, ఎంత మూటకట్టిందీ అతడి తోటివారే 
బయట వేశాక బ్రిటిష్‌ మారాజుల్లకు తల తిరిగింది. (బ్రిటిష్‌ పార్లమెంటులో దీర్హకాలం 
నడిచిన వారన్‌ హేస్టింగ్స్‌ అభిశంసన సందర్భంగా ఇండియా సంపద ఎటువంటిదో, ... 
దానిని ఎన్నెన్ని విధాలా కంపెనీ ఉద్యోగులు దోచుకుంటున్నారో అర్థమయ్యాక బ్రిటిష్‌ 
ప్రభువర్గానికి నోరూరింది. ఇంగ్లీషు పులి ఇండియా రుచి మరిగింది. దాంతో భారతదేశ 
చరిత్రలో చీకటి అధ్యాయం మొదలైంది. 

అదీ- ఇంగ్లీషు దొరల శైలిలో నాజూకుగా! బహు నాగరీకంగా!! నీతికి సెలవిచ్చి 


అత్యంత క్రూరంగా!! 


హేస్టింగ్స్‌ అండ్‌ కంపెనీ చిల్లర చిలక్కొట్లను ఆలకించి ఆలకించి సదరు లాభసాటి 


బిజినెసును హోల్‌సేల్‌గా తామే చేపట్టి ఏకంగా ఇండియానే కొట్టెయ్యాలన్న ఆలో 
ప్రభువులు జాగ్రత్తగా పావులు కదిపారు. పిట్టు ప్రభుత్వం 1784 ఆగస్టులో ఇండి 
ప్రత్యేకంగా ఒక చట్టం తెచ్చింది. దాని ప్రకారం గవర్నర్‌ జనరల్‌గా ఎవరిని ? 
ఇకపై ఈస్టిండియా కంపెనీ కాక నేరుగా ప్రభుత్వమే నిర్ణయిస్తుందన్నారు. పేరు 
ఆఫ్‌ కంట్రోల్‌ ఒక దాన్ని పెట్టినా 'కాగల కార్యం” సాధించటానికి సర్వాధికారాలూ 
ఏరికోరి ఎంపికచేసే గవర్నరు జనరలుకు ఉండేలా జాగ్రత్తపడ్డారు. “సత్యమునే 
ధర్మమార్గంలోనే నడవవలెను. భారతీయ రాజకీయ వ్యవహారాలలో కలగజేసు 
మనకు దక్కిన రాజ్యం చాలు” అని పార్లమెంటు చేత సుద్దులైతే గొప్పగా పలికి 
తాము చేయదలచుకున్నదేమో గుట్టుచప్పుడు కాకుండా కానిచ్చారు. 
పీటల మీద కూచుని కథ నడిపించటానికి సమర్ధుడు కావాలి కదా? 
ఎదురుగానే ఉన్నాడు. అవి అమెరికా వలస రాజ్యం బ్రిటిష్‌ సార్వభౌమత్వంపై | 
పోరాడి స్వాతంత్ర్యం ప్రకటించుకున్న తొలినాళ్లు. ఇంగ్లండు పనుపున లార్జ్‌ క 
హోరాహోరీగా యుద్ధం సాగించినా పరాజయం తప్పక, విలువైన రాజ్యం చేజారిబి 
ఇంగ్లీషు వారందరూ కుమిలిపోతున్న రోజులు. అంతకంటే విలువైన రాజ్యాన్ని 
జయించి, ఆ దిగ్విజయంతో ఇటీవలి పరాభవాన్ని మరచిపోయేట్టు చేయటానికి 5 
కంటే యోగ్యుడెవరు - అనుకున్నారు సీమదొరలు. 
కారన్‌వాలిన్‌కూ అంతకంటే కావలసింది ఏముంది? ఆమెరికా 
శృంగభంగంతో స్వదేశంలో అతడి (ప్రతిష్ట దెబ్బతిన్నది. బంగారం లాంటి వలసను 
వాషింగ్టన్‌ చేతిలో పెట్టి తిరిగొచ్చాడన్న ఘోర వైఫల్యపు నగుబాటు నుంచి తేరుకో 
కొత్త వలసలను జయించుకొచ్చే సావకాశం చిక్నటం అతడికీ మంచిదే అయిం 
కార్యమూ, స్వకార్యమూ ఒక్కటే అయిన ఉత్సాహంతో లార్జ్‌ కారన్‌ వాలిస్‌ 
. కింద తొట్టతొలి గవర్నర్‌ జనరల్‌గా, నేరుగా బ్రిటిష్‌ సమ్రాట్టు ప్రతినిధిగా 1 
సెప్టెంబరులో కలకత్తాలో అడుగుపెట్టాడు. | 
మన చరిత్రకారులు చాలా మంది దృష్టిలో ఇండియాను ఏలిన గవర్నర్‌ 
ఉత్తములు, సత్పురుషులు అనదగ్గ వారిలో కారన్‌వాలిస్‌ అగ్రగణ్యుడు. త 
యుద్దాలు చేశాడే గానీ స్వతహాగా ఆయన గొప్ప శాంతి కాముకుడని వారి 
అలాంటి భ్రమల్లో పడకుండా కారన్‌ వాలిస్‌ నిర్వాకాన్ని నిశితంగా గమనిస్తే కలిగే అ 
వేరు. ఇంకేమైనా కావచ్చు కాని ఆయన పెద్దమనిషి మాత్రం కాడు. 
అధికార ప్రాబల్యం ఎవరిదైనా న్యాయప్రకారం చెప్పాలంటే ఆ కాలానికి మొ 
పాదుషాయే భారతదేశానికి సార్వభౌముడు. అతడికి వొంగి సలాములు చేసే... 
మొత్తాల్ని పువ్వుల్లోపెట్టి క్రమ ప్రకారం సమర్పించుకుంటామని సత్య ప్రమాణాలు 
బెంగాల్‌, బీహార్‌, ఒరిస్సాల దివాన్గిరీని తెల్లదొరలు దొరకబుచ్చుకున్నారు... మొదట్లో 
సరిగానే కట్టేవారు. వారన్‌ హేస్టింగ్స్‌ వచ్చాక మొగల్‌ పాదుషా మరాఠాల శరణుజొ: 
మిష మీద కప్పాన్ని ఎగవేశాడు. పాదుషా ఢిల్లీలో తన రక్షణలో ఉన్నాడు. కనుక 
కట్టాల్సిన కప్పాన్ని తనకు చెల్లించాలని సింధియా అడిగితే కారన్‌వాలిస్‌ దొర వె 
సున్నచుట్టి మొగల్‌ పాదుషాకు తాము దమ్మిడీ ఇచ్చేది లేదన్నాడు. అలాగే- తనను 
నెపం మీద వారన్‌ హేస్టింగ్స్‌ తనపై రుద్ది పోయిన ఇంగ్లీషు సేన తనకు అక్మర్రేదని, 


212 ఫా ఇదీ చరిత్ర ఎం.వి.ఆర్‌ 


శ్రుత ఖర్చును తాను భరించలేనని అయోధ్య నవాబు ఎంత మొత్తుకున్నా కారన్‌వాలిస్‌ 
కనికరించలేదు. నీకు అక్మల్లేకపోయినా మా సైన్యాన్ని మేపుతూ దాని పడగనీడలో 
బతకాల్సిందేనని తెగేసి చెప్పాడు. అదే విధంగా నిజాం నవాబు మెడమీద కత్తిపెట్టి, గుంటూరు 
సర్మారును దౌర్జన్యంగా లాగేసుకున్నాడు. ఇక తాను తలపెట్టిన దేశాక్రమణ మహత్మార్యానికి 
అవరోధం ఎవరా అని తేరిపార చూస్తే అతడికి టిప్పు సుల్తాన్‌ కనిపించాడు. 

అప్పటికి టిప్పు పేరు చెబితే ఇంగ్లీషు వారికి వొణుకు. తెల్లవారిపై తండ్రి ప్రకటించిన 
యుద్దాన్ని తండ్రి మరణానంతరం టిప్పు కొనసాగించి, సైనిక పరాక్రమంతో వారిని మన్ను 
కరిపించి, 1784లో మంగళూరు కదనరంగాన తనతో కాళ్లబేరానికి వచ్చేట్టు చేశాడు. 
అంతటి వీరుడిని తాను మెడలు వంచగలిగితే అమెరికాలో చుట్టుకున్న అప్రతిష్ట తొలిగి 
శన ప్రతాపం ప్రపంచమంతా మారు మోగుతుందని కారన్‌వాలిస్‌ భావించాడు. శత్రువునైతే 
సరిగానే ఎంచుకున్నాడు. కాని అతడిని జయించటానికి అనుసరించిన మార్గం ఏ రకంగా 
చూసినా నీతి బాహ్యమైనది. 

అంతదాకా నయవంచనలు, ఫోర్టరీలు, మోసాలవల్లే తెల్లవారు భారతదేశాన్ని కొద్దికొద్దిగా 
నాల్లుకుంటూ వచ్చారు. బాహాటంగా ఎదుటపడి వీరోచితంగా పోరాడి వారు యుద్ధంలో 
రాజ్యాన్ని గెలిచిన సందర్భం ఒక్కటీ లేదు. క్లయివ్‌, హేస్టింగ్స్‌ స్వశక్తితో అంగుళం నెలను 
కూడా గెలవలేదు. ప్రసిద్ధికెక్నిన ప్లాసీ యుద్ధంలో మీర్జాఫర్‌ నమ్మకద్రోహం పుణ్యమా అని 
అనూహ్యంగా విజయం సిద్ధించిన సమయానికి “మహావీరుడు” క్లయివ్‌ గుడారంలో 
నిద్రపోతున్నాడు! ఈ రీతికి భిన్నంగా యుద్ధంలో ప్రత్యక్షంగా గెలిచి, సైనిక ప్రతాపంతో 
ఒక రాజ్యాన్ని తెల్లవారు జయించడం మొట్టమొదటిగా కారన్‌వాలిస్‌ హయాంలోనే జరిగింది. 
ఇందుకు ఆయన అభినందనీయుడే. ఎటొచ్చీ అతడు పోరాడిన తీరే చాలా దుర్మార్గమైనది. 

కారన్‌వాలిస్‌ రంగప్రవేశానికి రెండు సంవత్సరాల ముందు దేవుడి మీద ప్రమాణం 
చేసి మంగళూరులో కుదుర్చుకున్న సంధి ప్రకారం ఇంగ్లీషు వారు టిప్పును తమ మిత్రుడిగా 
గుర్తించారు. ఇకపై అతడితో వైషమ్యాన్ని మానతామనీ, ఇకపై దాడులకు దిగమనీ, అతడికి 
వ్యతిరేకంగా ఎటువంటి పనీ చేయమనీ, అతడికి అవసరమైనప్పుడు సైనిక సాయం చేస్తామనీ 
మాట ఇచ్చారు. ఒకసారి సంధి చేసుకున్నాక దాని షరతులకు కట్టుబడటం భారతీయుల 
పద్ధతి. మాటకు కట్టుబడ్డంత వరకూ, అనవసరంగా రెచ్చగొట్టనంత వరకూ మనవారు 
సాధారణంగా ఎవరి మీదా కత్తిఎత్తరు. దొరల నైజం ఇందుకు పూర్తిగా విరుద్ధం. నీతులు 
చెబుతూ గోతులు తీయటమే వారికి తెలిసిన రాజకీయం. టిప్పుతో మిత్రత్వానికి తాము 
కట్టుబడ్డ మంగళూరు సంధి అమల్లో ఉండగానే... దానిని టిప్పు ఉల్లంఘించాడనటానికి 
ఏ రుజువూ లేకుండానే... పైకి అతడితో స్నేహవచనాలు సాగిస్తూనే... కారన్‌వాలిస్‌ అతడితో 
అకారణ వైరం బూనాడు. టిప్పుతో మిత్రత్వ ఒప్పందం అమల్లో ఉండగానే, "We ౪621 
to form an alliance with the Marathas against Tipu, our common enemy" 
(మన ఉమ్మడి శత్రువైన టిప్పుకు వ్యతిరేకంగా మరాఠాలతో కూటమి కట్టాలనుకుంటున్నాము) 
అని నాగపూరులోని తన ఏజంటు ఫోస్టరుకు గవర్నర్‌ జనరల్‌ జాబు రాశాడు. టిప్పు 
మహాక్రూరుడని, ప్రజలను అమానుషంగా హింసించి, ఊచకోతలు కోసే పాపాత్ముడని, 
మొత్తం మానవ సమాజానికే శత్రువనీ కారన్‌వాలిస్‌ పథకం ప్రకారం దుషప్ప్రచారానికి 
దిగాడు. తన ఆక్రమణలోని ప్రాంతాలపై టిప్పుకున్న సార్వభౌమాధికారాన్ని గుర్తించిన 


ఎం.వి, ఆర్‌,శాస్త్ర రుచిమరిగిన పులి శ 213 


1784 సంధిని తుంగలో తొక్కి అతడి ఆధిపత్యాన్ని కత్తిరించే కుత్సితానికి పాల, 
భారతీయ ప్రభువుల గొడవల్లో తల దూర్చవద్దని, ఒకరికి అనుకూలం? 
వ్యతిరేకంగానో సైనిక కూటములు కట్టొద్దని బ్రిటిష్‌ పార్లమెంటు, -చ 
కట్టడిని యథేచ్చగా అతిక్రమించి టిప్పుకు వ్యతిరేకంగా కారన్‌వాలిస్‌ మరాఠాల 
నిజాంను బుట్టలో వేసుకున్నాడు. టిప్పు ఆక్రమించిన తన ప్రాంతాలను 
చేసుకోవడానికి- కంపెనీ తనకు అరువిచ్చిన సేనలను ఉపయోగించుకోవ 
= ఉవ్విళ్ళూరగా... సంధి రీత్యా టిప్పు తమకు మిత్రుడన్న సంగతినీ... మిత్రుడిపై 
యుద్దానికి సహకరించడం నిషిద్ధమన్న నీతినీ విస్మరించి నిజాంతో లోపాయి 
అన్నాడు. టిప్పుకు అది సహజంగానే ఒళ్ళుమండించింది. తన మాటలవల్ల, 
అతడిలో అంతకంతకూ ప్రబలిన అనుమానాలను కారన్‌వాలిస్‌ బుద్ధి పూర్త 
చేశాడు. మరాఠాలను, నిజాంను కూడగట్టిన తరువాత టిప్పు సుల్తానుపై వట్టి 
భీకర యుద్ధం ప్రకటించాడు. 1 
దీనికి సాకు తిరువాన్మూరుపై టిప్పు దాడి. దాడి జరిగింది తిరువాన్మూరు రాజు 
తప్ప ఇంగ్లీషువారిపై కాదు. ఆ రాజు తమకు నేస్తుడు కనక అతడిపై కత్తి 
తమపై ఎత్తడమేనని కారన్‌వాలిస్‌ వాదన. నేస్తుల విషయంలో అంతటి ఆరాటం 
ఎన్నడూ లేదు. తమ కొత్త నేస్తులైన మరాఠాల మీద, నిజాం మీద అదే టిప్పు దండె 
మిత్రులకు సాయంగా సైన్యాన్ని పంపాలన్న మంచి బుద్ధి దొరగారికి పుట్టలేదు 
లాభం ఉండదనుకుంటే టిప్పు బారిన పడ్డ తిరువాన్మూరును కూడా దాని ఖర్చా 
వదిలేసేవారే. మరాఠాలు, నిజాం కుడి ఎడమల బాసటగా ఉంటామనటంతో టి 
అణచటానికి అదే సమయమనిపించి, తిరువాన్మూరును ఒక మిషగా వాడుకున్నార 
టిప్పుకు చెందిన భూభాగాన్ని అక్రమంగా డచ్చివారి నుంచి సంపాదించి తీరం 
కందకం తవ్వి “రక్షణ శ్రేణులు” నెలకొల్బటంవల్ల, తనపై తిరగబడిన వారికి 
ఇవ్వడం వల్ల తిరువాన్మూరుపై టిప్పు ఆగ్రహించడం సమంజసమే. ఆ సంగతి 
అధికారులే ఒప్పుకున్నారు. తిరువాన్మూరు రాజే తొలి దురాక్రమణ చేశాడని, 
శిక్షించబూనినప్పటికీ ఇంగ్లీషు వారితో శత్రుత్వం టిప్పు ఉద్దేశం కానేకాదని, 
అన్నీ సర్దుబాటు చేసుకోవటానికి అతడు సిద్ధమేనని సాక్షాత్తూ మద్రాసు ప్రెసిడెన్సీ 
' కారన్‌వాలిస్‌కు చెప్పాడు. గవర్నరు వద్దని వారించినా కారన్‌ వాలిస్‌ వినలేదు. 
కనీసం సమాధానం చెప్పకునే అవకాశమైనా ఇవ్వలేదు... అతడు యుద్దానికి సిద్ధ 
సమయం చూసి కారన్‌వాలిస్‌ పిడుగులా పడ్డాడు. టిప్పు బెంబేలు పడకుండా బే 
ప్రతాపం చూపి, జనరల్‌ మెడోస్‌ను ఓడించటంతో మద్రాసు ప్రభుత్వాన్ని ప 
నేరుగా కారన్‌వాలిసే సేనా నాయకత్వం స్వీకరించాడు. టిప్పు ఎన్ని రాయబారాలు ప్ర 
లక్ష్యపెట్టకుండా దూతలను అవమానించి, పంపిన కానుకలను తిప్పి కొట్టి, 
సాధనకు అన్ని దారూలూ దుర్మార్గంగా మూసి మరాఠాల అండ చూసుకుని కఠ 
కాలుదువ్వాడు. The History of British India గ్రంథంలో జేమ్స్‌మిల్‌ చెప్పిన 


"The English in India at that time had been worked 
into a mixture of fury and rage against Tipu, more resemb 
the passion of savages against their enemy... than the feeli 


214 ౫ ఇదీ చరిత్ర 


ఎం.వి.ఆర్‌.శ 


with which a civilised nation regards the worst of its foes". 
[The History of British India, Vol.V:, ౧.౨7౮] 
(ఆ నమయంలో ఇండియాలోని ఇంగ్లీషు వారు టివ్లుపై (ప్రదర్శించిన 
మహోక్రోధం ఆటవిక కిరాతకులు శత్రువుపై చూపే క్రూరత్వాన్ని పోలిందే తప్ప 
ఒక నాగరిక జాతి తన విరోధుల పట్ల వ్యవహారించాల్సినతీరుకు తగ్గట్టుగా లేదు). 


1790 నుంచి 1792 వరకు సాగిన మూడవ మైసూరు యుద్ధంలో చివరికి గెలిచిన 
ఇంగ్లీషు సేనలకు నాయకత్వం వహించింది కారన్‌వాలిస్‌ అయినా గెలుపుకు ముఖ్యకారకులు 
మాత్రం మరాఠాలు. సయోధ్యకు అన్ని యత్నాలూ విఫలమయ్యాక మొండికి పడిన టిప్పు 
చూపిన ప్రతాపానికి ఒక దశలో తెల్ల సేనలు గజగజ వణికాయి. శ్రీరంగపట్నం కోటపై 
మొదటి ముట్టడి విఫలమై. పశువుల మరణంతో ఫిరంగులను లాగే దిక్కులేక... కుంభవృష్టిలో, 
ఆకలి బాధతో సైనికుల ప్రాణాలు కడబట్టగా చేసేదిలేక తొకముడిచి బెంగళూరుకు 
మరలిపోతున్న కారన్‌వాలిస్‌ను సమయానికి మరాఠా దండు అండగా వచ్చి ఉండకపోతే 
కథ మరోలా ఉండేది. ఆ తరువాతైనా ముప్పేట దాడితో శ్రీరంగం కోటను ముట్టడించి 
కారన్‌వాలిస్‌ దిగ్విజయం సాధించింది ప్రతాపంతో కంటే నీచత్వంవల్లే అనటం సబబు. 
హైదరాలీ, టిప్పు సుల్తాన్‌లు కోట రక్షణకు యూరోపియన్ల మీద ఆధారపడటమే చివరికి 
వినాశ హేతువైంది. కిరాయి సైనికులను నమ్మి శ్రీరంగపట్నం కోటలో కీలక రక్షణ బాధ్యతలను 
టిప్పు అప్పగిస్తే వారిలో చాలామంది- ముఖ్యంగా (ఫెంచివారు- ఆంగ్లేయుల ప్రలోభాలకు 
లోబడి, సరైన అదనులో స్వామి (ద్రోహానికి పాల్పడి శత్రువులతో చేతులు కలిపారు. 

మూడు వైపులనుంచి చుట్టుముట్టిన 1792 సెప్టెంబర్లో విరోధుల ధాటికి తట్టుకోలేక 
టిప్పుసుల్తాన్‌ చేతులెత్తాడు. కారన్‌ వాలిస్‌దే అంతిమ నిర్ణయమైతే అప్పుడే అతడిని చంపేసి, 
అతడి రాజ్యాన్ని కంపెనీ కమతంలో కలిపేసుకునేవాదే. అదృష్టవశాత్తూ నానాఫడ్నవిస్‌ 
అందుకు అడ్డుపడ్డాడు. టిప్పు మీద ఎంత కోపం ఉన్నా అతడిని ఏకంగా రంగం నుంచే 
నిర్మూలించి ఆ రాజ్యాన్ని తెల్లవారి పరం చేయటానికి నానాకు మనస్మరించలేదు. అతడు 
పట్టుబట్టటం వల్ల టిప్పు ప్రాణాలైతే దక్కాయి. కాని అవమానకరమైన సంధికి ప్రతిఫలంగా 


' అతడు చెల్లించింది చాలా పెద్ద మూల్యం. తన రాజ్యంలో సగభాగాన్ని అతడు విజేతలకు 


అప్పగించవలసి వచ్చింది. ఆపైన మూడు కోట్ల రూపాయల పరిహారం చెల్లింపు! దానికి 
పూచీగా అతడి కుమారులిద్దరిని బందీలుగా తెల్లవారి వెంట పంపాలి. కడుపు భగ్గున 
మండినా పౌరుషాన్ని తనలోనే అణచుకుని టిప్పుసుల్తాన్‌ అన్ని షరతులకూ సమ్మతించాడు. 
అతడి నుంచి లాక్కున్న రాజ్యాన్ని ఇంగ్లీషువారు, మరాఠాలు, నిజాం నవాబు సమానంగా 
పంచేసుకున్నారు. య 

చిత్రమేమిటంటే - యుద్దాన్ని మొదలెట్టింది తిరువాన్మూరు రాజును ఆదుకునే నెపంతో, 


' యుద్ధం గెలిచాక సంధి షరతుల్లో మాత్రం తిరువాన్మూరు ఊసేలేదు. ఊళ్లు, డబ్బులు 


పంచుకునే తొందరలో ఆ వె[ర్రిరాజు సంగతే మూడు మిత్ర పక్షాలకూ గుర్తురాలేదు. 


ఎం.వి.ఆర్‌, శాస్త్రి రుచిమరిగిన పులి శ 215 


సు 
కుట్ర కూల్చిన కోట 


LIBERTY! EQUALITY! 
To : The Most Maginificient Sultan, 
Out greatest Friend, Tipu Sultan | 
You have already been informed of my arrival on the borde 
the Red Sea with an innumerable and invincible army full 
desire of relieving you from the iron yoke of England... క్‌ 
even wish you could send some intelligent person to Suez or Ca 
possessing your confidence, with whom I might confer. ర్ట 
; BONA 
మవో ఘనత వహాంచిన మిత్ర (శేష్టులు టివ్హుసుల్తాను గారికి- వ 
ఇంగ్లండు ఉక్కు పట్టునుంచి మీకు ఊరట కలిగించే ఉద్దేశంతో మేము ఎ! 
తీరానికి అజేయమైన అసంఖ్యాక సైన్యంతో చేరుకున్న సంగతి మీకు ఈ వ 
తెలియపరిచాము... మీకు నమ్మకస్తుడైన బుద్ధిశాలినెవరినైనా సూయజ్‌కో, కైరోకో పం! 
నేను అన్ని విషయాలు చర్చించగలను. 1 
(ఫ్రెంచి మహావీరుడు నెపోలియన్‌ బోనపార్టి 1798 పూర్వార్థంలో టిప్ష 
రాసిన లేఖ ఇది. ఆ సంవత్సరం జనవరిలో మారిషస్‌లోని ఫ్రెంచి గవర్న! 
మాలార్టిక్‌ ద్వారా అందిన టిప్పు సైనిక సంధి ప్రతిపాదనలకు ఇది నెపోలియ, 
జవాబు. అప్పటికి ఆరేళ్ల కింద మూడో మైసూరు యుద్ధంలో మరాఠాల పు 
కారన్‌వాలిస్‌ గెలిచి అవమానకరమైన ఒప్పందాన్ని టిప్పుసుల్తాన్‌ నెత్తిన రుద్ది న 
కుంగదీసినా టిప్పు గుండె చెదిరి బేజారవలేదు. యుద్ధం వల్ల అతడికి డెభై కోటలు పో 
యాభైవేల సైనికులు మరణించారు. లేదా తీవ్ర గాయాలతో మూలనపడ్డారు. 4 
కోట్ల నగదు పరిహారం కట్టాల్సి వచ్చింది. సగం రాజ్యం వదులు కోవలసి వచ్చి 
రకంగా అతడి కోరలు పీకి కోలుకోలేని దెబ్బ కొట్టామనే తొల్లదొరలు అనుకున్నారు: 


| ఎం.వి.ఆర్‌, శాస్త్రి 


కాని టిప్పుసుల్తాన్‌ పరాభవాన్ని అంత తేలిగ్గా మరచి పరిస్థితులతో రాజీపడే రకం 
కాదు. పళ్లబిగువున మెల్లిగా కాలూ చెయ్యో కూడదీసుకుని ఆగర్భ శత్రువులైన ఇంగ్లీషువారికి 
వ్యతిరేకంగా జాతీయ, అంతర్జాతీయ కూటములు కట్టటానికి టిప్పు శాయశక్తులా 
ప్రయత్నించాడు. అటు మరాఠా దర్చారుతోనూ, ఇటు నిజాంతోనూ దౌత్యం నెరిపి, 'కంపెనీ” 
తరాష్ట కౌగిలి నుంచి తప్పించి వారిని తనకు అనుకూలంగా తిప్పుకోవటానికి తెలివిగా 
ఎత్తులు వేశాడు. బ్రిటిష్‌ వారిని కూలదోసి భారతదేశం నుంచి గెంటివేయటానికి సైనిక 


"సహాయం కోరుతూ మస్కట్‌ ఇమాం దగ్గరికీ, పర్షియా షా చెంతకూ దౌత్య బృందాలను 


పంపాడు. ఆంగ్లేయులను తరిమి మొగల్‌ పాదుషాను పునఃప్రతిష్టించడానికి హిందుస్తాన్‌ పైకి 
దండెత్తి రావలసిందిగా ఆఫ్లానిస్తాన్‌ రాజు జమాన్‌షాకు టిప్పు రాయబారం పంపాడు. 

ఇవన్నీ ఒక ఎత్తయితే ప్రాన్సుతో సైనిక కూటమికి టిప్పు సుల్తాన్‌ ప్రయత్నాలు ఇంకో 
ఎత్తు టిప్పుకు ఫ్రెంచివారు నికరంగా చేసిన ఉపకారం ఏమీ లేకపోయినా అతడి దౌత్య 
ప్రతిపాదనలను స్వాగతించి నైతిక మద్దతు బాగా ఇచ్చారు. సరిగా అదే కాలంలో ప్రాన్సులో _ 
విప్లవం వచ్చింది. రాజరికం కూలి 16వ లూయీ, అతడి రాణి మేరీ గిలిటిన్‌కు బలి 
అయ్యారు. రక్తపుటేరుల నడుమ ప్రజాస్వామ్య శిశువు జన్మించింది. అంత వరకూ ఎక్కడా 
కనీవినీ ఎరుగని ఆ అరాజక వ్యవస్థను ఎలా అర్థం చేసుకోవాలో అంతుబట్టక ప్రపంచ 
దేశాల్లో చాలా మంది ప్రభువులు నిర్హాంతపోయిన స్థితిలో టిప్పుసుల్తాన్‌ నూతన మార్పుల 
పట్ల అరుదైన అవగాహనను కనపరిచాడు. ఫ్రాన్సుతో సంధికి అతడు పావులు కదుపుతున్న 
కాలంలోనే (ఫెంచి విప్లవ కల్లోలం నుంచి మహావీరుడు నెపోలియన్‌ ప్రపంచ రణరంగ 
స్థలిపైకి దూసుకువచ్చాడు. ఫ్రెంచి రిపబ్లికన్‌ సైన్యంతో ఇటలీలో దిగ్విజయం సాధించి, 
హాప్స్‌బర్గ్‌ సామ్రాజ్యాన్ని కుప్పకూల్చి, తూర్పు జైత్రయాత్ర చేసి, వీలైతే ఇండియానూ జయించే 
ఉద్దేశంతో అతడు ఈజిప్టులో అడుగుపెట్టాడు. కైరో-1 హెడ్‌ క్వార్టర్సులో ఉండగా అందుకున్న 
టిప్పు ప్రతిపాదనలకు నెపోలియన్‌ ఇచ్చిన పై జవాబును బట్టి ఇంగ్లండు, ఫ్రాన్సుల నడుమ 
ఆధిపత్య సంగ్రామానికి భారతదేశం ప్రధాన కదనరంగం కానుండినదని స్పష్టం. 

అంతా సవ్యంగా జరిగితే చరిత్ర గతి ఎలా ఉండేదో, కానీ 1798 అక్టోబరు పోరులో 
నైలు నదిలో నెపోలియన్‌ నౌకాదళం నాశనమవటంతో ప్రాచ్య జైత్రయాత్ర ఆశలుడిగాయి. 
ఇంగ్లండుపై యుద్దాన్ని ప్రకటించిన ఫ్రాన్సు సైనిక సహాయంతో తన దేశానికి బ్రిటిష్‌ పీడ 
విరగడ చేయాలనుకున్న టిప్పు వ్యూహం భగ్నమైంది. కాని- అతడు (ఫ్రెంచి సహాయాన్ని 
అపేక్షించడమే - అతడిని నాశనం చేయటానికి చక్కని సాకుగా కొత్త గవర్నర్‌ జనరల్‌ 
లార్జ్‌ మార్నింగ్‌టన్‌ (వెల్లస్సీ)కి పనికి వచ్చింది. 

రిచార్జ్‌ వెల్లస్లీ బ్రిటిష్‌ రాజ ప్రతినిధిగా ఇండియాలో అడుగు పెట్టేసరికే టిప్పుసుల్తాన్‌ను 
ఎలాగైనా అణచివేయాలని కృతనిశ్చయంతో ఉన్నాడు. భారతదేశాన్ని కబళించి తమ 


సామ్రాజ్యంలో కలిపేసుకోవాలని బ్రిటిష్‌ ప్రభువులు ఆ సమయంలో ఉవ్విళ్లూరుతున్నారు. 
అప్పటికే చాపకింద నీరులా వ్యాపించి, బెంగాల్‌ ఉత్తర సర్మార్లు, మద్రాసు, మలబారు, 
' బొంబాయిలను కుట్రలూ కూహకాల కూటనీతితో తెల్లవారు ఆక్రమించగలిగారు. అయోధ్య, . 


ఆర్కాట్‌ నవాబులు, తిరువాన్సూరు, కూర్గురాజాలు వారి గుప్పిట్లో ఉన్నారు. ఉత్తరాదిన 
ఢిల్లీలో కళ్లు పీకేయబడ్డ మొగల్‌ చక్రవర్తి సింధియా అధీనంలో నామమాత్రావశిష్టంగా 
కీన్నాడు, రాజపుత్రుల రాజకీయ ప్రాభవం అంతరించింది. పంజాబులో సిక్కులు బలం 


కుట్రకూల్లిన కోట శ 217 


పుంజుకుంటున్నా అసంఘటితమై ఉన్నారు. > 
ఆ కాలానికి దేశంలో సర్వ సత్తాక స్వతంత్ర ప్రభువులని చెప్పగలిగిన వారు 
మాత్రమే. పీష్వా, నిజాం, టిప్పుసుల్తాన్‌. మరాఠాల్లో చిట్టచివరి కార్యదక్షుడు, రా 
అయిన నానా ఫడ్నవిస్‌ అధ్యాయం ముగిసి, సిందియా-హోల్మర్‌ వంశాల చిర 
ముదిరి, అంతఃకలహాలు హెచ్చి మరాఠా రాజ్యం కళాకాంతులు పోయి నిస్తేజం 
మరాఠా శని రఘునాథరావు సుపుత్రుడు, అన్ని విధాల అయోగ్యుడు, అధము, 
రెండో బాజీరావు పూనా గద్దెమీద కూర్చుని ఉన్నాడు. ఇక నిజాం రాజ్యం నానా 
ఉంది. 1795లో మరాఠాలు కొట్టిన చావుదెబ్బతో నిజాంకు నవ నాడులు 
ఏతావతా భారతదేశం మొత్తం మీద బ్రిటిష్‌ రాజ్య తంత్రానికి సవాలు వస్తేగిస్తే టి; 
నుంచే రావాలి. కిందటి యుద్ధంలోనే అతడిని కారన్‌ వాలిస్‌ గుటుక్కుమనిపిద్దావ 
కాని మరాఠాలు పడనివ్వలేదు. కుంగదీసే సంధి షరతులకు తట్టుకుని, తీవ్ర ప్ర 
పరిస్థితులకు ఎదురొడ్డి కాలూ చెయ్యో కూడదీసుకొవటానికి టిప్పు తంటాలు ప 
ఆ నిస్సహాయ పరిస్థితిలో అతడి నుంచి ఇంగ్లీషు వారికి ఎటువంటి ప్రమాదం 
నెల్సన్‌ చేతిలో నెపోలియన్‌ పరాభవం తరవాత ఫ్రాన్సు నుంచి సైనిక సాయం 
అతడికి. పోయింది. ఇరుగు పొరుగు రాజ్యాలను కూడగట్టుకునే అవకాశమూ 
అయినాసరే ఉపేక్షించడానికి వీలులేదని, బలహీనంగా ఉండగానే అతడిని కాలరాచి 
మంచిదని వెల్లస్లీ అనుకున్నాడు. 
దానికీ ఒక మిషకావాలి కదా? (ఫ్రెంచి వారి సాయం కోసం టిప్పు చేసి 
యత్నం అందుకు వాటంగా పనికొచ్చింది. న్యాయప్రకారం టిప్పుసుల్తాన్‌ సార్వభౌ 
గల స్వతంత్ర పాలకుడు. అంతర్జాతీయంగా ఏ దేశంతోనైనా ఎటువంటి సంబ 
పెట్టుకునే అధికారం అతడికి ఉంది. ఫ్రాన్సు నుంచి సహాయం కోరడానికి అతడి 
వర్తకుల కంపెనీ ఆజ్ఞ, అనుమతి అక్కర్లేదు. ఇంగ్లీషు వారికి వ్యతిరేకంగా ఈ 
దేశం సహాయం పొందాలని విఫలయత్నం చేసినంత మాత్రానే అతడిని శత్రువుగా ప( 
తెల్లవారు ఏకపక్షంగా యుద్దానికి దిగటం అక్రమం. తమతో కుదుర్చుకున్న సంధి 
టిప్పు కట్టుబడి ఉన్నంతవరకూ, అతడివల్ల తమ భద్రతకు ముప్పు వాటిల్లి 
సహేతుక దృష్టాంతమేదీ లేనంతవరకూ, కేవలం అతడి ఉద్దేశాన్నే అపరాధంగా 
సంధి ఒప్పందాన్ని తుంగలో తొక్కి కయ్యానికి కాలుదువ్వటం అనుచితం. 
టిప్పు పక్షాన ఇంగ్లీషువారితో పోరాడేందుకు ఇష్టం ఉన్నవారు ముందుకు ల 
మారిషస్‌ పౌరులకు (ఫ్రెంచి గవర్నరు మాలార్జిక్‌ 1798 జనవరిలో వెలువరించిన క్ర 
తన అధర్మ యుద్దానికి సాకుగా వెల్లస్లీ చూపెట్టాడు. సదరు ప్రకటనకు 
శ్రీరంగపట్నానికి చేరుకున్న కిరాయి ఫ్రెంచి సైనికుల సంఖ్య రెండువందల ల 
వాస్తవాన్ని మాత్రం మరుగుపరచాడు. టిప్పు సుల్తాన్‌వల్ల మనకు ఏ విధమై 
లేదు; మనం కావాలని కవ్విస్తే తప్ప అతడినుంచి ఎటువంటి (ప్రతిఘటనకూ 
లేదు. అని మద్రాసు ్రెసిడెన్సీలోని తన అధికారులే చెప్పిన సంగతినీ వెల్లస్లీ క 
పెట్టాడు. టిప్పుతో మంచిగా ఉన్నట్టే నటిస్తూ అతడి స్నేహ ప్రతిపాదనలకు * 
పూర్వకంగానే జవాబులిస్తూ అతడి వెనుక గోతులు తవ్వాడు. మఠాఠాలను, 
తనకు అనువుగా సెట్‌ చేసే పని అయి, సైనిక సన్నాహాలన్నీ పూర్తయ్యాక ముసు/ 


218 సౌ ఇదీ చరిత్ర 


| ఏ.వి. ఆర్‌, శాస్త్రి 


' ఇవతల పారేసి (ప్రెంచి వ్యవహారం సాకుతో టిప్పుపై రాక్షసంగా విరుచుకుపడ్డాడు. 


ఆ సమయాన టిప్పు ముందున్న ప్రత్యామ్నాయాలు రెండే; నిజాం లాగా మిగతా 
దేశీయ (ప్రభువులు పలువురిలాగా ఇంగ్రీషువారి సాలెగూట్లో ఐచ్చికంగా ఇరుక్కుని, తన, 
ఖర్పుల్‌ కో వారు సమకూర్చే సైనిక రక్షణ మీద ఆధారపడి నామమాత్ర అధికారంతో వాస్తవానికి 
ఘరానా బందీ స్థాయికి తనను తాను దిగజార్చుకోవటం; లేదా అన్నిటికీ తెగించి యుద్దానికి 
సిద్ధపడటం. టిప్పుసుల్తాన్‌ వీటిలో గౌరవప్రదమైన రెండో దారిని ఎంచుకున్నాడు. “క్తి 
లది; పరిస్థితులు అనుకూలంగా లేవని, గెలిచే ఆశలేదని తెలిసినా ఇంగ్లీషువారు 
దౌర్జన్యంగా రుద్దిన యుద్దానికి వెరవక వీరుడిలా పోరాడి, యుద్ధంలోనే వీర మరణం 
పొందాడు. 

1799 మేలో శ్రీరంగపట్నాన్ని రెండువైపులాల నుంచి ముట్టడించిన 31 వేల ఇంగ్లీషు 
సైన్యం సంఖ్యాపరంగా చాలా పెద్దదే, అయినా కేవలం మూడు రోజుల్లో వారు సునాయాసంగా 
కోటను పట్టుకుని టిప్పును చంపగలిగింది సైనిక పరాక్రమంతోనా? కాదు. ద్రోహుల 
అండతో. శ్రీరంగపట్నంలో ఉన్నది ఆషామాషీ కోటకాదు. అది శత్రుదుర్భేద్యమని అందరూ 
అనుకునేవారు. బాహాబాహీ తలపడి ఇంగ్లీషు వారిని తరిమికొట్టటం టిప్పుకు శక్తికి మించిన 


పనే, కాని-వారి దాడి నుంచి ఆత్మరక్షణ చేసుకోవటానికి కావలసిన సైనిక బలం అతడికి 


ఉంది. సుమారు 22వేల సైనికులు సర్వసన్నద్ధంగా నిరంతరం సంరక్షించే కోట- తిండికి 


మొగం వాచి తంతే కూలిపోయే స్థితికి చేరిన బ్రిటిష్‌ బలగాలకు రెండు గంటల్లో అవలీలగా 


వశమైందంటే విద్రోహతంథత్రమే దానికి ప్రధాన కారణం. టిప్పు సుల్తానుకు ముఖ్య 


 సర్జారులయిన మీర్‌సాదిక్‌, నాదిమ్‌, కమరుద్దీన్‌ఖాన్‌లు బ్రిటిష్‌ వారికి అమ్ముడుపోయి 


స్వామి ద్రోవానికి పాల్పడ్డారు. కోట గోడ బద్దలు కొట్టి ఇంగ్లీషు సైనికులు లోపలికి చొరబడిన 
సంగతి దుర్గరక్షకులు సుల్తానుకు తెలియపరచనే లేదు. విషయం అతడికి తెలిసేసరికే . 
పరిస్థితి చేయిదాటిపోయింది. History of Tippu Sultan® Mohibul Hassan Khan 
అన్నట్టు: the fall of Seringapatnam was facilitated by a conspiracy organised 
by some of the chief officers of the Mysore Government in concert with the 
English. (శ్రీరంగపట్నం పతనం మైసూరు (ప్రభుత్వంలోని ముఖ్యాధికారులు కొందరు 


 ఇంగ్లీషువారితో చేరి కుట్ర చేయడంవల్లే సుకరమైంది) 


ఎంతగా పోరాడినా ప్రయోజనం లేదని అర్థమయ్యాక సొరంగ మార్గం గుండా 


తప్పించుకోవాలని టిప్పు ప్రయత్నించగా అందుకు వీల్లేకుండా సొరంగ ద్వారాన్ని మీర్‌సాదిక్‌ 


మూసి వేయించాడు. సుల్తాను స్వయంగా ఆజ్ఞాపించినా దుర్గ పాలకుడు మీర్‌ -నాదిమ్‌ 


' లక్ష్యపెట్టలేదు. కోటను కాపాడవలసిన వారే అసలైన అదనులో శత్రువుతో కుమ్మక్కవటంతో 
' సుల్తానే మామూలు సిపాయిలా శక్రువులతో హోరాహోరీగా పోరాడాడు. తుపాకీ దాడిలో, 


అతడి గుర్రం చచ్చింది. ఛాతీలో తుపాకి గుండు తగిలి తీవ్రంగా గాయపడ్డ సుల్తానును ' 
సేవకులు ప పల్లకిలో వేసుకొని శవాల గుట్టల మధ్యనుంచి దారిచేసుకుని పోతూంటే ఇంగ్లీషు 
సేపాయి ఒకడు అద్దుకుని వజ్రాలు పొదిగిన అతడి కత్తి ఒరను లాక్కోబోయాడు. అవమానాన్ని 
సహించని టిప్పు అతడిపై కత్తి దూయగా తెల్లవాడు కణతలకు గురిపెట్టి టిప్పును కాల్చేశాడు. 
అతడే సుల్తాను అన్న సంగతి ఆ సమయంలో ఎవరికీ తెలియదు. 

టిప్పును -చంపాక  చాలారోజులపాటు శ్రీరంగపట్నంలో ఇంగ్లీషు సేనలు తెగబడి 


కుట్రకూల్దిన కోట శ 219 


సాగించిన దోపిడీలు, ఇళ్లమీద పడి విలువైన వస్తువులనల్లా కొల్లగొట్టిన వైనాలు, 
స్రీలపై జరిపిన అత్యాచారాలు- తెల్లవారు టిప్పుకు ఆపాదించిన క్రూరత్వంకంటే ప 
'క్రూరమైనవి. ఖజానాను దోచి, అమూల్యాభరణాలను, వజ సింహాసనాలను మ 
దొరికినకాడికి దండుకోవటంలో పెద్దదొరలే పోటీలుపడ్డారు. లూటీల పు; 
జయప్రదంగా పూర్తి చేశాక టిప్పు రాజ్యాన్ని ఇంగ్లీషువారు ముక్కలు చేశారు. 
యుద్ధంలో తోడ్చడ్డ నిజాం కళ్లనీళ్లు తుడవటానికి అతడి మొగాన ఒక చెక్క వే 
చెక్కలు తాము కాజేసి కార్వాను నుంచి మంగుళూరు దాకా కెనరా పరగణాలను, 
కోయంబత్తూరు, ధర్మపురం ప్రాంతాలను రాజధాని శ్రీరంగపట్నాన్ని సంగ్ర 
యుద్దానికి ముందు టిప్పును మభ్యపెట్టటానికి బహు ఉదారంగా అతడికి తిరిగి 
వైనాడీ ప్రాంతాన్ని నిస్సిగ్గుగా మళ్లీ కొట్టేసి తమ పెద్ద మనిషి తరహా , 
చాటుకున్నారు. విశాల ప్రాంతాలను తమ రాజ్యంలో కలిపేసుకోవడమేగాక తూర్పు 
తీరాలు రెండూ తెల్లవారి గుప్పిట్లో చిక్కాయి. దక్షిణ భారతంలో శ్రీరంగపట్నం స 
ముఖ్యమైన దుర్గాలస్నీ వారి కైవసమయ్యాయి. అయితే టిప్పు రాజ్యాన్ని మొత్త 
కాజేశారన్న వ్యతిరేక భావన దేశంలో ప్రబలకుండా ఉండటం కోసం తాము సా 
పోగా మిగిలిన పిప్పిని మైసూరు గ్రామం కేంద్ర స్థానంగా ప్రత్యేక సంస్థానం కింద ఏర్పరణ 
అది కూడా స్వతంత్రంగా బతికే రాత లేకురడో తమ 'రక్షణ'లోనే ఉండాలన్నారు. 

దొంగలు దొంగలు ఊళ్లు పంచుకోగా మిగిలిన నామమాత్ర రాజ్యపు గ 
ఎవరిని కూచోబెట్టాలి? పూర్ణయ్యలాంటి పెద్దలు టిప్పు కుమారుడే అందుకు 
వాదించారు. వెల్లస్లీ మాత్రం చాలాకాలంగా తమకు సహాయకారిగా ఉన్న పూ 
రాజకుటుంబానికి చెందిన మూడవ కృష్ణరాజ వొడియార్‌ అనే పదేళ్ల బాలుడికి 
పట్టం గట్టాడు. ఇందులోనూ ఇంగ్లీషువారి తెలివి కొట్టొచ్చినట్టు కనపడుతుంది. 3 
కూలదోసిన హిందూ రాజ కుటుంబానికి తిరిగి రాజ్యాధికారం అప్పగించటం ద్వారా 
అన్యాయాన్ని సరిదిద్ది తెల్లవారు హిందువులకు మహోపకారమేదో చేసినట్టు 
ఇంగ్లీషు పండితులైతే తెగ పొగిడారు. నిజానికి- హైదరాలీ రంగంలోకి రావటానికి నలభడ 
పూర్వమే మైసూరు మహారాజును హిందువులైన అతడి మంత్రులు దేవరాజు, నం 
కీలుబొమ్మను చేసి మూల కూచోబెట్టారు. టిప్పును చంపాక తెల్లదొరలకు ఆ రాజ క 
గుర్తు కొచ్చింది న్యాయం మీద గౌరవంతో కాదు. 

"ఇందులోని మర్మమేమిటో ఆ కాలపు వెల్లస్లీ ఉత్తర ప్రత్యుత్తరాలను చూస్తే అర్ధమ 
టిప్పు కొడుకును కనుక గద్దెనెక్కిస్తే తనకు రాజ్యమిచ్చారన్న కృతజ్ఞత కంటే - తన 
చంపి, తమ రాజ్యంలో సింహభాగం కాజేశారన్న క్రోధమే తెల్లవారిపై కనపర 
పూర్వ వైభవాన్ని తిరిగి పొందడానికి మిగతా దేశీయ ప్రభువులను అతడు 
(ప్రమాదమూ ఉంది. అదే హిందూ రాజకుమారుడైతే? 70 ఏళ్లుగా అధికారం పోయి ది 
మొక్కు లేకుండా పడి ఉన్న తమ కుటుంబాన్ని తిరిగి ఉద్ధరించారని ఇంగ్ల. వారి 
ఆజన్మాంతం కృతజ్ఞుడై ఉంటాడు, అదీ కిటుకు. 

సాలుకు 21 లక్షలు ఇంగ్లీషువారికి మైసూరు రాజు కప్పంకట్టేలా, అందుకు. 
బ్రిటిష్‌ సేనలు అతడి రాజ్యరక్షణ బాధ్యత వహించేలా, కీలక వ్యవహారాల 
సార్వభౌమాధికారం వాస్తవానికి” ఇంగ్రీషువారి పరమయ్యేలా చేయవలసిన బిగింపుః 


220 ఫొ ఇదీ చరిత్ర 


చేసి 1799 జులై 8న రాజుకూ కంపెనీకి మధ్య ఒడంబడిక కుదిరింది. దాంతో తెల్లవారు 
అక్రమించగా మిగిలిన చెక్క కూడా వారి పంటికింద పోకచెక్కలా పడి వుండే కట్టుదిట్టం 
పూర్తయింది. దక్షిణ భారతం నుంచి తెల్లవారిని తరిమికొట్టాలన్న తండ్రీ, కొడుకుల వీర 
పోరాటం అలా విషాదాంతమైంది. పక్కలో బల్లెంలా ఉన్న మైసూరు కంచుకోట 
క్రుప్పకూలిపోవడంతో ఇండియాలో ఇంగ్లీషువారి దురాక్రమణకు ఏకైక ప్రతిబంధకం కూడా 
తొలిగిపోయింది. ఇక మిగిలినవన్నీ గుజ్జనగూతళ్లే. 


ఎం,వి.ఆర్‌.శాస్త్ర కుట్రకూల్చిన కోట శ 221 


భలే సాలెగూడు 


వెల్లస్లీ గొప్పమనిషి! ఇది సక్రమం; అది అక్రమం అన్న చింత 
ఉండదు. ముందు అడ్రమాన్ని చేసి ఆనక దాన్ని సక్రమంగా చూపెట్టుకోవటం 
ఆయనకు తెలుసు. దొరగారు చిన్నతనంలోనే ఒక (ఫ్రెంచి పడుచును ఉంచు 
ఆమెకి పిల్లలు వుట్టారు. అక్రమ సంతానాన్ని కన్న తరువాత ఆమెనే లేటు, 
చేసుకుని అక్రమ సంబంధాన్ని సక్రమ దాంవత్యంగా మార్చేనుకు 
తెలివితేటలనే రాజనీతిలోనూ చూవీంచి గవర్నర్‌ జనరల్‌గా యుక్తా 
ఉచ్చనీచాల “జంజాటం పెట్టుకోకుందా భారతదేశ వటంలో విశాల 
(బిటిష్‌ బావుటా కిందికి లాగేశాడు. 


ఇంతకీ వెల్లస్లీ ఇంగ్రీషువాడు కాదు. అతడు పుట్టింది ఐర్లండులో. అప్పట్లో ఐ 
వేరే పార్లమెంటు ఉండేది. అందులో కొంతకాలం వెల్లస్లీ మెంబరు. తరువాత ఇం 
వలస పోయాడు. ఐర్లండు . వారికి కష్టకాలంలో ఎన్నోసార్లు సహాయం చేసింది 
వారు. వెల్లస్లీకే గనుక స్వదేశాభిమానం ఉంటే ఉపకారులైన (ఫ్రెంచివారి పట్ల 
భావం చూపాలి... కానీ ఆయన ఇంగ్లీషు నీళ్లు ఒంటబట్టగానే (పెంచి వారిపై త 
'పెంచుకున్నాడు. 


చాలని నూరిపోశాడు. అన్నీ ఆకళింపు చేసుకున్నాక వెల్లస్లీ జాగ్రత్తగా పథకం వేశాడు. 
ఇరడు దేనికీ తొందరపడే రకం కాదు. 1797 నవంబరులో ఇంగ్లండులో బయలుదేరి 
ఇతడు సరాసరి ఇండియాకు రాలేదు. మధ్యలో దక్షిణాఫ్రికా కేప్‌ ఆఫ్‌ గుడ్‌ హోప్‌ అగ్రంలో 
నలలు మకాం చేసి, భారత ప్రజల స్వాతంత్రాన్ని అపహరించే ఎత్తులన్నిటికీ తీరుబడిగా 
ఇనపెట్టాడు. అక్కడ స్థానిక బ్రిటిష్‌ గవర్నరుకు అతిథిగా “హాయిగా” ఉన్న రెణ్నెల్లలోనే ఆ 
శవర్నరు భార్య లేడీ అన్నే బెర్నార్డుతో ప్రశస్తమైన ప్రేమకలాపం నడిపాడు. రెండేళ్ల తరువాత 
భిప్తును వధించిన ఘనకార్యానికి మెచ్చి బ్రిటిష్‌ ప్రభుత్వం తనకు 'మార్కిస్‌' బిరుదాన్నిచ్చిన 
జందర్భకలో... తాను చేసిన సేవకు ఆ గౌరవం చాలా తక్కువ అని మటమటలాడుతూ = 
ఉ ట్రియురాలికే 1800 అక్టోబరులో వెల్లస్లీ ఇలా జాబురాశాడు. 


లిస్తరి 


"On what honours you compliment me 1 know not... I have 
received none- I expect none... But do not suppose me to be so 
weak as to meditate hasty resignations, or passionate returns to 
Europe... No. 1 will shame their injustice... 1 will heap king- 
doms upon kingdoms, victory upon victory, tevenue upon rev- 
enue: I will accumulate glory and wealth and power... and then 
I will show my masters what dust in the balance their tardy 


gratitude is..." 
[Rise of the Christian Power in India - B.D. Basu, p. 3 06] 


(నాకు ఏమి గొప్ప గౌరవం వచ్చిందని నన్ను అభినందిస్తున్నావు?... నాకేమీ 
రాలేదు. వస్తాయని అనుకోను... అంతమాత్రాన తొందరపడి రాజీనామా చేస్తాననో, 
యూరపునకు తిరిగి పోతాననో నువ్వు అనుకోకు. నాకు చేసిన అన్యాయానికి 
వారికే సిగ్గొచ్చేట్టు చేస్తా... రాజ్యం తరవాత రాజ్యాన్ని సాధించి పెడతా. విజయం 
తరవాత విజయాన్ని, రెవిన్యూ మీద రెవిన్యూను తీసుకొచ్చి వారిమీద కుప్పువోస్తా. 
కీర్తిని సంపదను, అధికారాన్ని పోగుపదేసి వాటిముందు నా వట్ల చూపీన కృతజ్ఞత 
ధూళి రవ్వంత చెయ్యదన్న సంగతి నా యజమానులకే చూపిస్తా). 


వెల్లస్లీ మనణ్ధితిని దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. అతడు ఎడమకాలు మోపే నాటికి 


' భారతదేశం ప్రశాంతంగా ఉంది. ఇంగ్లీషు వారికి ఎవరితోనూ యుద్దాలు లేవు. ఎవరికీ 


వారితో త్రీవ శత్రుత్వం లేదు. ఇండియాలో కొత్తగా ప్రాంతాలను జయించి, ప్రాబల్యాన్ని 


దానికీ ఒక కారణం లేకపోలేదు. అతడి (ఫ్రెంచి ఉంపుడుగత్తె పెళ్లాంగా ప్రమోః 
ఇచ్చినా అతడిని లెక్కచేసేదికాదు. ఇండియాకు పోదాం రమ్మని ఎంత బతిమిలాడి 
ఒప్పుకోలేదు. ఆ గొడవ దగ్గరే ఇద్దరికీ తెగతెంపులయ్యాయి. అప్పటినుంచీ మొత్త! 
జాతిమీదే మహాద్వేషం పెంచుకున్నాడు. ఎక్కడెక్కడి (ఫ్రెంచి వారినీ ఏరివేసి శా 
వేటాడటం ఒక ప్రధాన లక్ష్యంగా ఇండియా ఆక్రమణకు వెల్లస్లీ బృహత్‌ వ్యూహాన్ని: 
తన 3౩7వ ఏట గవర్నర్‌ జనరల్‌గా నియమితుడయ్యే నాటికి భారతదేశం ఆ 
వెల్లస్లీకి బాగా తెలుసు. పైగా ఇండియాకి పంపించేముందు ప్రధానమంత్రి పిట్టు వార 
పాటు వెల్లస్లీని తన దగ్గర ఉంచుక్తుని భారతదేశంలో బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని ఏమి 


ఇంకా విస్తరించుకోవాలన్న ఉద్దేశం తమకు ఎంతమాత్రమూ లేదని 1784 ఇండియా 


. యాక్టులో చెప్పుకున్నదానిమీద బ్రిటిష్‌ ప్రభువులకే కనుక చిత్తశుద్ది ఉంటే నూతన విజయాల 


గురించి ఆలోచించవలసిన అగత్యమే ఆనాడు లేదు. ఒకరి జోలికి పోయే ఉద్దేశమే లేకుంటే 
దేశీయ రాజుల బలాబలాలను కనిపెట్టి ఉండాల్సిన అవసరం తెల్లవారికి లేదు. కాని- 
వారి బలాబలాల్ని కనిపెట్టి, ఎలాగైనా బలహీన పరచాలన్నదే ఇండియా పంపేముండు 
పిట్ట ప్రధాని వెల్లస్లీ చెవిలో ఊదిన మొదటి మాట. ఈ అప్రకటిత లక్ష్యాన్ని సాధించి, 
విజయం తరవాత విజయాన్ని సాధించి పారేయటానికి దక్షిణాఫ్రికా విడిదిలో వెల్లప్లీ ప్రణాళిక 
వేశాడు. ఆ సమయంలో అక్కడ ఇద్దరి పరిచయం అతడికి బాగా లభించింది. ఇద్దరూ 
ఇదివరలో చాలా కాలం ఇండియాలో పనిచేసినవారే. అక్కడి సంగతి సందర్భాలు, దర్భార్ల 


|. ఎం.వి, ఆర్‌, శాస్త్రి భలే సాలెగూడు శ 223 


గుట్టుమట్లు బాగా తెలిసినవారే. క 
కొత్త మిత్రుల్లో ఒకడు డేవిడ్‌ బెయిర్డు. టిప్పుసుల్తానుకు ఖైదీగా చిక్కి 
అవమానాలపాలయినందున, ప్రతీకారంకోసం అతడు దహించుకుపోతున్నాడు 
మేజర్‌ కర్క్‌ పాట్రిక్‌. గతంలో మాధవరావు సింధియా దర్బారులో రెసిడెంటు 
' నానాఫడ్నవిస్‌కూ సిందియాకూ పడకుండా చేసి మహారాష్ట రాజ్యనాశనానికి పేజా 
పెద్దమనిషి. తరువాత హైదరాబాద్‌కు రెసిడెంటుగా వెళ్లి, నైజాం రాజ్య ఆ 
వ్యవహారాల్లో కలగజేసుకుని తంపులుపెట్టి నానా అల్లర్లు లేవదీసిన ఘనుడు. వా 
కారన్‌ వాలిస్‌ల 'బడి”లో చదువుకున్న గుంటనక్క అతడు. అన్నట్టు-దేశీయ ౭ 
బ్రిటిష్‌ బుట్టలో వేసుకోవటానికి వెల్లస్లీ అమలు జరిపిన సబ్సిడియరీ అల 
(సైనిక సహకార పథకం) కర్మ్‌పాట్రిక్‌ బుర్రలో పుట్టిందే. ఆ కాలాన దేశీయ 
ముఖ్యమైన మైసూరు, పుణె, హైదరాబాద్‌లలో ఇంగ్లీషువారిపై కత్తిగట్టి 
సాహసించింది మొదటి రెండే. కారన్‌వాలిస్‌ చేతిలో టిప్పుసుల్తాను అర్థరాజ్యం 
ఆర్థికంగా చితికినా అతడివల్ల ఎప్పటికైనా తమకు ప్రమాదమేనని వెల్లస్తీకి ౩ 
మహారాష్టులు వెనుక వారన్‌ హేస్టింగ్స్‌ కాలంలో ఉన్నంత దుర్నిరీక్ష్యంగా 
పూనాలో మాస్టిను, సిందియా కొలువులో కర్మ్‌పాట్రిక్కు దివ్యంగా పనిచేసి, మ 
అంతఃకలహాల్ని విపరీతంగా పెంచివేశారు. . అయినా మరాఠాల శక్తి ఉడిగిం 
వీలులేదు. ఈమధ్యే కుర్‌డ్లా యుద్ధంలో నిజాంను వారు చిత్తుగా ఓడించార 
మహారాష్ట పుట్టలో ఎలాంటి పాములున్నాయోనన్న భయం ఇంగ్లీషువారికి ఇం 
టిప్పును వేటు వేసేంతవరకూ మహారాషుల జోలికి పోవటం వెల్లస్లీకి ఇష్టంలే 
ఇక మిగిలింది నైజాం. ఆ రాజ్యమంటే తెల్లవారికి మొదటి నుంచీ లోకు; 
వంగి సలాములే తప్ప వారితో పోరాడే ధైర్యాన్ని నైజాం ఎన్నడూ చూపిన పాపాః 
యుద్ధరంగంలో గాని, రాజనీతి కౌశలంలో గాని నైజాం రాజ్యానికి దాని జన్మలో 
పేరు ప్రఖ్యాతులు లేవు. పైగా తెల్లవారు ఇండియాలో క్రమంగా పైకి ఎక్కటా 
ప్రభువులు నిచ్చెనమెట్లుగా పనికొచ్చారు? మొగల్‌ పాదుషా ప్రతినిధిగా దక్కను 
వచ్చి, సమయం చూసి స్వామి ద్రోహానికి పాల్పడి స్వాతంత్ర్యం (ప్రకటించుకుని హై 
రాజధానిగా సొంత దుకాణం పెట్టిన నిజాం ఉల్‌ ముల్క్‌ ఈ రాజ్యానికి స్థాపకుడ 
చనిపోయాక చెలరేగిన వారసత్వ తగాదాలు భారత రాజకీయ వ్యవహారాల్లో ఇంగ్లీ 
(శ్రెంచివారు తల దూర్చటానికి తొలి అవకాశమిచ్చాయి. నానాఫడ్నవిస్‌, ₹ 
ప్రోద్బలంతో నైజాం ఒక దశలో ఆంగ్లేయుల వ్యతిరేక కూటమిలో చేరినా, 
సర్మారును తిరిగి తన మొగాన పడవేయగానే అతడు మళ్లీ తెల్లవారికి తోకా 
మూడో మైసూరు యుద్ధ సందర్భాన కారన్‌వాలిస్‌ కోరినంత మాత్రానే నిజాం మారు 
ఉత్తర సర్మారులన్నీ ఇంగ్లీషువారి చేతికి పళ్లెంలో పెట్టి అప్పగించాడు. యుద్ధంలో కో 
సహాయమల్లా చేశాడు. | 
సరే! తమకు ఎక్కువ మేలు నైజాం చేశాడు కనుక మొదటి కీడు అతడికే చే 
వెల్లస్లీ దొర సంకల్పించాడు! ఉన్న రాజులందరిలోకీ అతడే దుర్చలుడు కాబట్టి దురా 
అతడితోనే మొదలుపెట్టాలని, మహారాష్రుల చేతిలో దెబ్బతిని ఉన్న స్థితిలోనే 
పూర్తిగా తమ గుప్పిట్లో ఇరికించుకోవాలని అతడు కుటిల వ్యూహం పన్నాడు. దాః 


224 సా ఇదీ చరిత్ర 


ముద్దు పేరే “సైనిక సవాకార పథకం”. 

ఈ పథకం ఒక పయోముఖ విషకుంభం. దేశీయ రాజుల స్వాతంత్ర్యాన్ని కుంగదీసి 
వారిని, వారి రాజ్యాలను క్రమంగా ఇంగ్లీషువారి కాలి కిందికి పడలాక్కోవటమే దీని 
ముఖ్యోద్దేశం. పైకి చూడటానికి తీపిగా ఏపుగా ఉంటుంది. చూపులకు భ్రమసి ఎవరైనా 
అక్కున చేర్చుకున్నారో విషకన్యలా కాటేస్తుంది. గతంలో వారన్‌ హేస్టింగ్సు అదా నవాబు 
మీద ప్రయోగాత్మకంగా అమలు జరిపిన సేనల అద్దె పథకానికే వెల్లస్లీ నక 
ఇండియాను కబళించేందుకు ప్రథాన సాధనంగా మలిచాడు. దీనికీ ఒక చారిత్రక అవసరం 
తగులడింది! 

ఏమిటంటే- ఇకపై దేశీయ రాజ్యాలను జయించరాదని కదా ఇండియా యాక్టులో 
పార్లమెంటు కట్టడి చేసింది? జయించకుండానేమో సీమ(ప్రభువుల సామ్రాజ్య కాంక్ష 
ఊరుకోనివ్వదాయె. దౌర్జన్యంగా రాజ్యాలను లాగేసుకుంటేనేమో పార్లమెంటులో మాట 
వస్తుందాయె. మరి చట్టాన్ని చాపచుట్టి స్వదేశంలో జనం కళ్లలో ఎలా మన్నుకొట్టాలా అని 
అలోచిస్తే వెల్లస్లీకి ఇదిగో ఈ ఉపాయం తోచింది. దీని ప్రకారం పర రాజ్యాలపై దండయాత్ర 
లేవీ పైకి కనిపించవు. రాజు రాజు పళంగానే గద్దెమీద ఉంటాడు. రాజలాంఛనాలన్నీ 
మామూలుగానే నడుస్తాయి. కాని నిజమైన అధికారమంతా రాజు చేతిలో నుంచి పోయి 
పక్కన కూర్చున్న రెసిడెంటు చేతిలో పడుతుంది. తన రక్షణ కోసమని చెప్పి కొన్ని వేల 
ఇంగ్లీషు సైన్యాన్ని జీతబత్తేలిచ్చి రాజు తన దగ్గర పెట్టుకుంటాడు. రాజ్యరక్షణ భారం 
యావత్తూ తెల్లవారే మోస్తారు కనుక అప్పటిదాకా రాజు కొలువులో ఉన్న సొంత సేనలు, 
విదేశీరక్షణ దళాలు రద్దవుతాయి. బ్రిటిష్‌ సేనల నిరంతర పహరాలో వాస్తవానికి రాజు 
బ్రిటిష్‌ వారికి బందీ అవుతాడు. పరిపాలనలో అతడి మాట చెల్లదు. సమస్త నిర్ణయాలు, 
సకల అధికారాలు కంపెనీ రెసిడెంటే చెలాయిస్తాడు. పేరుకు “రక్షణ” జరిపేది “భక్షణ! 
అదో చిత్రమైన సాలెగూడు. ఒకసారి అందులో చిక్మాక మళ్లీ బయటికి రావటం కల్ల! 
తరవాత మెల్లిగా వీలు చూసుకుని రాజ్యాన్ని కంపెనీ తనలో కలిపేఘకుంటుంది. రాజ్యం 
దానికదే స్వచ్చందంగా ఆత్మహత్య చేసుకుని బ్రిటిష్‌ సామ్రాజ్య సాయుజ్యం పొందింది 
కనుక అది దురాక్రమణ కిందికి రాదని సీమవాసులను ఒడుపుగా బురిడీ కొట్టిస్తారు. 

అదీ పద్దతి. విదేశీ సేనను జీతబత్తేలిచ్చి తనచుట్టూ పెట్టుకుని వాటి చేత రాజు తననే 
ఖైదు చేయించుకునే భలే స్మీముకు వెల్లస్లీ మొదటగా నిజాంను బలిచేయదలిచాడు. ఆ 
కాలంలో దేశంలో అన్ని రాజ్యాలలాగే నైజాం కొలువులోనూ విదేశీ సేనలు ముఖ్యంగా 


* ఫ్రెంచి దళాలు విరివిగా ఉండేవి. సాంప్రదాయక రీతిలో కత్తి డాలు- పట్టి తాము ఎంత 


శౌర్యం చూపినా యూరోపియన్‌ పైనిక తంత్రం ముందు నిలవలేకపోవటాన్ని గమనించి 
మహారాష్టలో సదాశివరావు భావు కాలంనుంచీ విదేశీ కిరాయి సేనలను నియమించుకుని, 
యూరోపియన్‌ తరహాలో యుద్దాలు చేయటం మన దేశంలో హెచ్చయింది. మైసూరులో 
హైదరాలీని చూసి నైజాం కూడా (ఫ్రెంచి కిరాయి సైన్యాన్ని భారీగా ఏర్పాటు చేసుకున్నాడు. 
దానివల్ల నిజానికి ఇంగ్లీషు వారికి ముంచుకొచ్చిన ముప్పేమీ లేదు. టిప్పుపై మూడో 
మైసూరు యుద్ధంలో నిజాంకు చెందిన (ఫ్రెంచి సేనలు కూటమి నాయకులైన ఇంగ్లీషు 
వారికి కోరినట్టల్లా సహాయ పడ్డాయి. కూటమి ఇంకా అమల్లోనే ఉంది కనుక అదే టిప్పు 
సుల్తాను మీద మళ్లీ యుద్దానికి పోదలిస్తే ఇవే (ఫెంచి సేనలు వెనుకటిలా తమకు 


ఎం.వి, ఆర్‌, శాస్త్ర భలే సాలెగూడు శ 225 


ప్రయోజనం లేక... ఈ లోపు వర్షాలు ముంచుకు రావడంతో వట్టి చేతులతో త్తి 
వచ్చాడు. ఆ వైఫల్యాన్ని మరచిపోవడానికి కొత్తగా ఇద్దరు కన్యలను పెళ్లి చేసుకుని 
వానాకాలాన్ని సుఖంగా వెళ్ళదీస్తుంటే తారాబాయి మెరపులా కదిలి, తెలివిగా పావు, 
కదిపి కొల్హాపూర్‌ సమీపంలోని పన్ద్హాలా కోటను తిరిగి చేజిక్కించుకుని అక్కడి నుంచే వ 
రాజ్యాన్నీ నడిపింది. . 
'సాహు సవ్యంగా ఉండి అప్రమత్తతతో వ్యవహరిస్తే ఎలా ఉండేదో. రాజులోనే అలసత 
పొడసూపటంతో కిందివారిలో కొత్త ఊహలు పుట్టి క్రమేణా తల ఎగురవేయసాగార్ర 
మరాఠా అస్తిత్వం నిలుపుకొనడానికి మొగలు చక్రవర్తితో పోరాడిన కాలంనాటి దృథగ్షీ 
మొగలు సామ్రాజ్యమే విచ్చిన్నమైన తరువాత వారిలో క్రమేణా సడలింది. తమకు రాజు; 
ఉన్న సాహుయే మొగలు చక్రవర్తికి ఆప్తుడైనప్పుడు అదే పక్షంలో తాము మాత్రం ఎకా 
చేరిపోతే తప్పేమిటన్న అభిప్రాయం కొందరికి కలిగింది. కేవలం దక్శనుకు పరిమి 
సాహు కంటే విశాల సామ్రాజ్యాన్ని ఏలే చక్రవర్తి వల్ల తమకు ఎక్కువ మేలు కలుగుతు 
వారికి ఆశ పుట్టింది. శివాజీ నెలకొల్పిన వ్యవస్థలో ఎంతటి అధికారులయినా నగదు గానో 
వస్తు రూపంలోనో జీతం తీసుకోవలసిందే తప్ప ఎవరికీ ఎలాంటి జాగీర్లు ఉండవు. అః 
మొగలు సామ్రాజ్యంలోనైతే చిన్న సర్జార్లకు కూడా జాగీర్లు ఇస్తారు. ఇదిగో - ఇ 
ఆశలన్నీ కలగలిసి మరాఠా ముఖ్యులు పలువురి మీద తారాబాయి తంత్రం అమోఫ 
పనిచేసింది. నేమాజీ సిందియా వంటి వీరులు మొగలుల కొలువులో కుదిరిపోగా, | 
ఆంగ్రే బోటివారు స్వాతంత్ర్యం ప్రకటించుకుని సాహుపై కత్తి ఎత్తారు. 
మిగతా ఇబ్బందులు ఎలా ఉన్నా మొగలు చక్రవర్తి దగ్గర తన పలుకుబడి వ 
తిరుగులేదని మొదట్లో సాహుకు గొప్ప నమ్మకం ఉండేది. గద్దెనెక్కాక రెండో ఏడే ఆ 
కూడా తొలగింది. 1709లో తమ్ముడు కాంబక్ష్‌ తిరుగుబాటును అణచడానికి దక్షః 
తరలి వచ్చిన చక్రవర్తి బహదూర్‌షా తనకు తోడ్బడవలసిందిగా ఆ ప్రాంతంలోని మిగతా 
సర్జార్లతో బాటు సాహుకూ ఆదేశం పంపాడు. అప్పటిదాకా - దక్కనులో అన్ని వసూ 
మీద చౌథ్‌ను, సర్దేళ్‌ముఖిని వసూలు చేసుకోనిస్తామని, మీ 'స్వరాజొను గుర్తిస్తా 
నోటిమాటగా చెప్పటమే తప్ప దానిని (్రువీకరిస్తూ సాహుకు పాదుషా నుంచి ఎలా, 
ఫర్మానా అందలేదు. దక్కనులో విడిది చేసిన సమయంలో చక్రవర్తికి ఆ సంగతి గుర 
సునాయాసంగా ఫర్మానా పొందగలనని సాహు అనుకున్నాడు. కానీ అతడు వెళ్ళే 
కొల్లాపూర్‌ నుంచి తారాబాయి పనుపున వచ్చిన దూతలు పాదుషా వాకిలిలో ఉనా 
మరాఠా గద్దెకు అసలు హక్కుదారు తమ (ప్రభువేనని, సాహు అడుగుతున్న దాని 
చాలా తక్కువ ప్రతి ఫలానికే తమ సేనలు చక్రవర్తికి లభించగలవనీ వారు బేరాలు పె 
మరాఠాల మధ్య తంపులు పెట్టి తమాషా చూడాలన్న తమ పన్నాగం దివ్యంగా ఫలించి 
బహదూర్‌షాకు అర్థమైంది. ఇంకేం? “కొల్లాపూర్‌ పార్టీని ఆశల పల్లకీలోనే ఉంచి... : 
తగవును మీలో మీరు తేల్చుకున్నాకే ఫర్మానా సంగతి ఆలోచిస్తామని 'సతారా పార్టీకి ప్పి 
ఎటూ తేల్చకుండా పాదుషా చక్కాపోయాడు. అధికారమనేది సొంత బలంతో కష్టపడి 
స్థాపించుకోవలసిందే తప్ప ఒకరి దయాదాక్షిణ్యాలతో సంపాదించుకోగలిగేది కాదన్న కఠోర 
సత్యం సాహుకు తెలిసి వచ్చింది. 


10 ఫీ ఇదీ చరిత్ర 


ర కూడా సాహుకు గొప్ప పలుకుబడి లేదని తేలిపోవడంతో మరాఠా 
లు ది తోకజాడించి బాహటంగా 'తిరుగుబాట్లకు ఉపక్రమించారు. 
ముఖ్యుల్లో కొ యుకే సాహు అధికారానికి మూలస్తంభమైన పర్పోజీ భోంస్లే 
ఇంచుమించుగా అ hes ధనజీ యాదవ్‌ మరణంతో అప్పటికే కుడిభుజం విరిగినట్టు 
కం, సవాళ్లు కూడబలుక్కున్నట్టు నలువైపులా చుట్టుముట్టాయి. 
asl వ అతడిపై కుట్రకు పాల్పడ్డాడు. తిరుగుబాట్లు, వెన్నుపోట్లూ, కుట్రలూ 
సాంతసేనా తో మరాఠా రాజ్యం అట్టుడికిపోయింది. సింహాసనమెక్కి రెండేళ్ళు 
కూహకాల వదంతుల ద 
సాహు అధికారం ఊగిసలాడసాగింది. 
శ్రమం న అధికారం అందుకోవడం వేరు. శక్తి సామర్థ్యాలతో దానిని నిలబెట్టుకోవడం 
లీ కలిసి వచ్చి, ప్రజాభిప్రాయం సహకరించిన సాహు “ఛత్రపతి” కాగలిగినా 
వు ను భుజస్మంధాలపై మోయడానికి కావలసిన ప్రతిభా పాటవాలు అతడికి 
మ మనిషి మంచివాడే, సత్పురుషుడే. కాని - పరాక్రమానికి మారుపేరైన మరాఠా 
౦లో దిగ్గజాల్లాంటి యోధులను అదుపులో పెట్టి ముందుకు నడిపించటానికి మంచితనం 
న్‌ al బుదిబలం, భుజబలం, కఠోర క్రమశిక్షణ, లోకజ్ఞానం, చాకచక్యం పదుగురి 
a చూరగొని పదుగురిని కలుపుకుపోయే లక్షణం, దూరదృష్టి వ్యవహార దక్షత 
న సుగుణాలు ఎన్నో కావాలి. అవి సాహులో లోపించాయి. కాబట్టి తొలుత. వచ్చిన 
" స్వర్ణావకాశాలు చేజారి, లుకలుకలు హెచ్చి మరాఠా సీమ నాథుడు లేని రాజ్యమైంది. 
సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే గట్టి నాయకత్వం అవసరమని అర్థమైనా అది ఎవరి 
"వల్ల ఎలా లభిస్తుందో తెలియని అనిశ్చిత స్థితిలో -వినాశపుటంచు నుంచి er! కాపాడే 
రక్షకుడు దొరికాడు. దిక్కుతోచక ఉక్కిరిబిక్కిరి అయిన సాహును ఒడ్డున పడేసి - మరాఠా 
చరిత్రలో ఉజ్వలమైన కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాడు. 


సాహో! సాహు శ 1 


ఉపయోగపడవన్న అనుమానం ఆంగ్లేయులకు కలగటానికి లేశమైనా ఆస్కారం 
అయితే వెల్లస్లీకి కావలసింది కారణం కాదు, మిష, టిప్పుసుల్లాను మనపై య 
ఆయత్తమవుతున్నాడని అకారణంగా ఆరోపించి, ఆ యుద్ధంలో (ఫ్రెంచి వారు వ 
చేస్తారని నిర్హేతుకంగా ఊహించి... కాబట్టి, నైజాం కొలువులోని (ఫ్రెంచి సైనిక 
పీకేయించి వారికి బదులుగా రక్షణ బాధ్యతను మనకు గుత్తకు ఇచ్చేలా 
హైదరాబాదు రెసిడెంటుకు వెల్లస్లీ దొర రహస్యంగా ఆనతిచ్చాడు. i 
ఆ సమయంలో రెసిడెంటుగా ఉన్నది ఎవరో కాదు. దక్షిణాఫ్రికాగ్రంలో వెల్లస్లీకి 
మేజర్‌ విలియమ్స్‌ కర్క్‌ పాట్రిక్‌కు స్వయానా తమ్ముడు. పేరు కెప్టెన్‌ జేమ్స్‌ అకిలె 
పాట్రిక్‌. అప్పటికే అతడు నైజాం దర్భారులో కలుపుగోలుగా తిరిగేస్తూ కిటుకులు, 
రాబడుతూ, దర్శారు ప్రముఖులతో కుటిల రాజకీయాలు నడపటంలో 
తెలివితేటలు కనపరుస్తున్నాడు. మహమ్మదీయ సర్గార్లు ఇతడికి 'హష్మత్‌జంగ్‌' అని 
పెట్టారు. మహమ్మదీయ ఆచార వ్యవహారాలను ఒంట బట్టించుకోవటమే గాక ఒక 
కుటుంబానికి చెందిన ఖైరున్నీసా అనే కన్యతో (ప్రేమలో పడి, ఆమెకోసం మతం 
ముస్లిం సంప్రదాయబద్ధంగా నిఖా కూడా చేసుకున్నాడు. ఖైరున్నీసాతో ప్రణయ 
పాట్రిక్‌ ధీరుడూ, రసికుడే అయి ఉండవచ్చు కాని రాజ్య వ్యవహారాల్లో మాత్రం 
పెద్దమనిషి కాడు. అతడు లంచగొండి అనీ, అనేక నీతి మాలిన పనులు చేశాడనీ 
కొలువులోని బ్రిటిష్‌ తాబేదారులే అనేక ఫిర్యాదులు చేశారు. అప్పటి నైజాం 
మొత్తం అసమర్భులతో, అవినీతి పరులతో నిండి'నానాగత్తరగా ఉండేది. వారిలో ఈ 
వారిని పట్టాల్సిన రీతిలో పట్టి కంపెనీకి కాగల కార్యాలను రెసిడెంటు తన దుర్చుద్ధి 
నెరవేర్చేవాడు. | 
వెల్లస్లీ దౌత్య పరిభాషలో పొంకంగా చెప్పినట్టు నిజాంకు సాయపడి అతడి రాజ్య 
(బ్రహ్మాండంగా పెంచి, అతడి అధికారాన్ని నిలబెట్టడమే తెల్లవారి ఆశయమైతే ఆ 
మొట్టమొదట చెప్పాల్సింది నిజాంకు కదా? కాని వెల్లస్లీ చివరి నిమిషం దాకా తన ౩ 
నిజాంకు తెలియనివ్వకుండా దాచిపుచ్చాడు. నిజాం మంత్రి అజీముల్‌ ఒమ్రాను లోబ 
కొత్త ఏర్పాటుకు రహస్యంగా ఒప్పించాలనీ, అతడు సై అన్నదే తడవుగా మద్రాసు, 
నుంచి సైన్యాన్ని హుటాహుటిన హైదరాబాదుకు పిలిపించాలనీ రెసిడెంటు కర్క్‌ ॥ 
1798 జూలై 8న రాసిన “రహస్య” లేఖలో వెల్లస్లీ పురమాయించాడు. ("$10016 Azul 
ul-Omra consent, in the name of the Nizam, to the proposed condition: 
will then require the march of the troops from St.George"). నిజాంకే కాక 
ప్రెసిడెన్సీకి గవర్నరు, మద్రాసు సైన్యానికి కమాండర్‌ ఇన్‌ ఛీఫ్‌ అయిన జనరల్‌ ; 
కూడా తాను చేయదలచిందేమిటో వెల్లస్లీ చెప్పలేదు. ఇండియాలో బ్రిటిష్‌ ప్రయోజనా 
కాపాడటానికి అత్యవసరమైన పని నిమిత్తం మద్రాసు సైన్యాన్ని గుంటూరు వద్దకు 
రడీగా ఉంచమని, తన మీద భరోసా ఉంచి ఆ సంగతి రహస్యంగా ఉంచమనీ హరిన్‌ 
అతడు కోరాడు. 
సీక్రెట్‌ ఆపరేషను అంతా అనుకున్నట్టు జరిగింది. నిజాం మంత్రి రెసిడెంటు 
పడ్డాడు. ఫ్రెంచి కిరాయి దళాలను దఫాల వారీగా తొలగించాడు. సంకేతం అ 
గుంటూరు నుంచి ఇంగ్లీషు సేనలు. శేరవేగంగా కదిలాయి. అవి హైదరాబాద్‌ దరిదాపుల 


226 సొ ఇదీ చరిత్ర 


ఎం.వి.ఆర్‌. 


శ్రే సమయానికి నిజాంను బలవంత పెట్టి మరో దారిలేకుండా చక్రబంధంలో ఇరికించి, 
1798 సెప్టెంబరు 1న దుర్మార్గపు ఒప్పందం మీద సంతకం చేయించారు. నిర్భంధ 
ఒడంబడిక మొదట్లోనే ఇలా చెప్పుకున్నారు : 

"Whereas His Highness Nizam-ul-Mulk Asoph Jah Bahadur has from the 
greatness of existing friendship, expressed a desire for an increase of the 
detachment of the Honourable Company's troops at present serving His High- 
655..." (ఘనత వపొంచిన నిజాం ఉల్‌ ముల్గ్‌ ఆసఫ్‌ జా బవాద్దూరు వారు తమకును, 
మాననీయ కంపెనీ వారికిని గల స్నేహధిక్యంతో ఇప్పుడు తమ కొలువులో ఉన్న కంపెనీ 
నారి సేనలకు అదనంగా మరొ కొన్ని సేనలు కావాలని తమ కోరికను. తెలియపరచారు 
కాబట్టి... ఖీ 

ఇదే పెద్ద అబద్ధం. కంపెనీ సేనలు కావాలని నిజాం ఎన్నడూ దేబిరించలేదు. వెల్లస్లీయే 
బలవంతంగా సేనల్ని తీసుకొచ్చి అతడి గొంతు మీదకూచుని మోసంతో దౌర్జన్యంతో సంతకం 
చేయించాడు. 

ఆ సంతకమే నిజాం పాలనాధికారానికి డెత్‌ వారంటు అయింది. 


ఎంవి, ఆర్‌. శాస్తి భలే సాలెగూడు శ 227 


మిత్రుడికి బెబే! 


ఆర్కాట్‌ నవాబు మవో ఆనందవద్దాదు. పక్కలో బల్లెంలాంటి టిప్పు 
వీడ విరగడయింది. అతడిని చంది ఇంగ్లీషు మిత్రులు మొతం మెనూరు 
జయించారు. ఇంతకంటే తనకు కావలసింది ఏముంది? 'మైనూరు పొరు సో 
తప్పుటంతో ఇక కర్నాటక రాజ్యాన్ని తాను నిళ్చింతంగా వలుకోవచ్చు. ఇంగ్లీషు 
చిరకాల ఆప్తమిత్రులు కనక వారితో తనకు గొదవే లేదు; రాదు. గతంలో 
తండ్రి హైదరాలీ దగ్గరినుంచి అక్రమంగా లాగేసుకున్న కరూరుు, సేలం 
(ప్రాంతాల్ని కూడా ఇపుడు బ్రిటిష్‌ వారితో మాట్లాడుకుని తిరిగి రాబట్లుకో 
తాను నోరు తెరిచి అదిగితే వారు కాదనరు. బెను మరి! ఇన్నేళ్లలో తన తండ్రి, తె 
వారికి ఎన్నివిధాల సహాయపద్దారు? ఆఖరికి మొన్నటి యుద్ధంలో టివ్ఫుమీద వ 
గెలవటానికి కూడా తాను సాలుకు తొమ్మిది లక్షల వరవాల్‌చ్చి పోషిస్తున్న ఇంగ్రీవ 
సేన ఒక ప్రధాన కారణమే కదా? ఆ ఉపకారం వారెలా మరచిపోతారు? 


ఆర్మాట్‌ నవాబు ఉమ్‌ దత్‌ ఉల్‌ ఉమా భరోసాకు ఇంకో కారణం కూడా ఉంది. అః 
లెవెలు చాలా పెద్దది. సాధారణంగా దేశీయ ప్రభువులు ఎవరైనా కంపెనీ రెసిడెం! 
దౌత్య అధికారులతోనో, గవర్నరుతోనో, మహా అయితే గవర్నర్‌ జనరలుతోనో మాట్లా 
కర్నాటక నవాబు అలా కాదు. అతడికి బ్రిటిష్‌ పాలక వర్గంలో పెద్దవాళ్లు చాలా మ 
తెలుసు. రాజకుటుంబం అతడికి బాగా పరిచయం. వేల్సు యువ రాజయితే 
తరచు ఉత్తరాలు రాస్తుంటాడు. అసలైన సీమ మారాజులే తనకు నేస్తులు కాబటి 
'కంపెనీ అధికారులయిన గవర్నర్‌ జనరలు లాంటీవారు తనతో ఒళ్లు దగ్గర 
బుద్ధిగా ఉంటారని నవాబుకు గొప్ప నమ్మకం! క 
కాని- ఎదుటివాడు వెల్లస్లీ! గుడిని, గుడిలో లింగాన్ని అవలీలగా మింగెయ్యగల 

. పాప భీతి అతడికి లేదు. ఏదో ఒక దారిలో బ్రిటిష్‌ సామ్రాజ్య విస్తరణే అతడికి కావలసింది. 
టిప్పు అడ్డు తొలగగానే మిత్రధర్మాన్ని పాటించి కర్నాటక నవాబుకు ఇవ్వాల్సిన వాటి 


హొ 


జ సఖ్యంగా ప్రశాంతంగా మెలగాలని అతడు అనుకోలేదు. ఎలాగూ మైసూరు 
సృగతమైంది కనుక, దాని పొరుగు నవాబును కూడా కాలికింద నలిపివేస్తే మొత్తం 
“బక సీమను కైవసం చేసుకోవచ్చు కదా అని వెల్లస్లీ తలిచాడు. ఆ దశలో జాగుసేయక 

ప్రలు కదిపాడు. 

కంపెనీ నౌకరు అయిన గవర్నరు జనరలు ఒకవేళ తనకు అపకారం తలపెట్టినా 
ఖపెనీ యజమానులైన బ్రిటిష్‌ ప్రభువులు తనను తప్పక ఆదుకుంటారని వెర్రి నవాబు 

| మహా నాగరికులైన సీమ దొరల అసలు రంగు అతడికి తెలియదు. 

నిజానికి టిప్పు నేలకొరగటానికి కొన్ని వారాల ముందే ఆర్మాటు నవాబుకూ పుటంపెట్టే 
ఫని మొదలైంది. “కర్నాటకలో ద్వంద్వ ప్రభుత్వం ఏమీ బాగాలేదు. దీన్ని తీసేసి కీలకాధికారాలు 
సునమే తీసుకుంటే బావుంటుంది. ఆర్మాటు నవాబుతో కుదుర్చుకున్న ఒప్పందాలవల్ల 


' ఇప్పుడు మనం ఏమీ చేయలేము. అయినా మీరో కన్నువేసి ఉంచండి. ఏ మాత్రం అవకాశం 


గారికినా కార్యం సాధించడానికి పొంచి ఉండండి” అని బ్రిటిష్‌ మంత్రివర్యులు రైటానరబుల్‌ 


' శండాస్‌ గారు 1799 ఆగస్టు 5న వెల్లస్లీకి జాబు పంపాడు. దానికి వెల్లస్లీ “జెనౌను. 


పరిస్థితి ఏమీ బాగాలేదు. తనకు తండ్రి లాంటి బ్రిటిష్‌ చక్రవర్తినే తప్ప కంపెనీ అధికారులను 
రాను లక్ష్యపెట్టేది లేదని నవాబు మిడినిపడుతున్నాడు. మన మహారాజుగారు, 
యువరాజుగారు తరచూ ఉత్తరాలు రాస్తుండటం ఇతడికి మరీ అలుసు అయింది. ఈ 
సంగతి ప్రభువులకు తెలియపరిచి ఇతడిని దూరం పెట్టించండి. తరవాత సంగతి నేను 
చూసుకుంటాను” అని ప్రశస్తమైన ప్రత్యుత్తరమిచ్చాడు. ఈ నవాబు బతికుండగా వ్యవహారాలేవీ 
చక్కబడవు. ఇతడు చచ్చాక మనమే కావలసినట్టు ఏర్పాట్లు చేసుకోవచ్చు అంటూ- ఆ 


' ఏర్పాట్లు ఏమీటో వెల్లస్లీ అదే జవాబులో ఇలా సెలవిచ్చాడు. 


"No effectual remedy can ever be applied... without ob- 
_ taining from the Nabob powers atleast as extensive as those 
vested in the Company by the late treaty of Tanjore. At the 
death of the present Nabob, such a treaty might easily be ob- 
tained from his successsor... Numerous legitimate descendants 
of Wallajah are in existence. The whole question of the succes- 
sion will therefore be completely open to the decision of the 
Company... the most advisable settlement would be, to place 
Omdut-ul-Omra's suposed son on the Musnad... ..." 
[Rise of the Christian Power in India - B.D. Basu, p. ౮46] 
(ఈ మధ్య తంజావూరు ఒప్పందంలో చేసినట్టు విస్తృతమైన అధికారాలన్నీ 
మనం నవాబు నుంచి లాగేసుకుంటే తప్పు వ్యవహారం చక్కబడదు. ఇపుడున్న 
నవాబు మరణించాక అతడి వారసుడి నుంచి ఇటువంటి ఒప్పందాన్ని మనం 
రాబట్టుకోవచ్చు. నవాబుకు వారసులమనేవారు చాలా మంది ఉన్నారు కనుక 
నవాబు చావగానే వారసత్వవు తగాదాలు వస్తాయి. అవ్హుడు మన పనివాటంగా 
ఉంటుంది. వారసుడెవరో తేల్చడం కంపెనీ నిర్ణయం మీదే ఆధారపడుతుంది. 
ఉమ్‌ దత్‌ ఉల్‌ ఉ(మాకు కొడుకని చెప్పుకుంటున్న కు(ర్రవాదిని గద్దెమీద కూచోబెట్టి, 
మిత్రుడికి బెబ్జే! శ 229 


ఎం. వి,ఆర్‌.శాస్త్రి 


మనకు కావలనీన కాగితం అతడిచేత రాయించి పుచ్చుకుంటే బాగుంటుం 
నలవో, 
“ఇదయినా- నవాబు అనేవాడు ఒకణ్ని మనం పేరుకు కొనసాగించాలని అనుక 
నవాబే తనరు అంతా మనమే కాజేద్దామని అనుకుంటే మరీ మంచిది. సం 
మనమే స్వీకరించి, నవాబు వంశం వారికి ఇంత మనోవర్తి పారవేస్తే చాలదా? 
మీరు కొంచెం ఆలోచించి చూడండి” అని వెల్లస్లీ ఇదే లేఖలో ఉచిత సలహా 
కాని- అలా నవాబుగిరీని మొత్తం కూల్చి అంతా తామే కాజేస్తే జనం త; 
. ఉమ్ముతారని బ్రిటిష్‌ ప్రభువులు భయపడ్డారు. కీలుబొమ్మని కూచోబెట్టి 
' నడిపించటమే అప్పుడున్న పరిస్థితుల్లో మేలని నిర్ణయమైంది. టిప్పుసుల్తాన్‌ తరవాత 
నవాబును వేటువేయాలని అనుకున్నది మొదలు అందుకు రంగం జాగ్రత్తగా సి 
(ప్రవాహం దిగువన నీళ్లు తాగుతున్న మేక ఎగువనున్న నీటిని మురికి చేసిందని 

నోట కరచిన 'తోడేలు లాగే ఆర్కాట్‌ నవాబునూ తిప్పలు పెట్టడానికి వెల్లస్లీ 4 
సాకులు వెదికాడు. తమకు కట్టాల్సిన కప్పాలను నవాబు సక్రమంగా కడుతుః 
నాగాలు పెడుతున్నారని, బకాయిలు పెరిగాయని నింద వేశాడు. “కర్నాటక 
“ప్రశాంతంగా ఉండి పరిపాలన సాఫీగా సాగుతున్నా అంతా అల్లకల్లోలంగా 
" అవినీతి, అక్రమాలు పెరిగి జనం బతుకు దుర్భరమైందనీ అభాండం వేశాడు. 
వారికి వ్యతిరేకంగా టిప్పుసుల్లానుతో న నవాబు ద్వారా అతడి త 
చేశాడని అబద్ధాల అల్లికకు ముక్తాయింపుగా - వెల్లస్లీ తప్పుడు అభియోగం. బనా 
దీనికి సాక్ష్యాలు శ్రీరంగపట్నం కోట రికార్డుల్లో తమకు పట్టుబడ్డాయని బుకాయి 
మేజర్‌ ఇవాన్స్‌ బెల్‌ The Empire of India గ్రంథంలో నిరూపించినట్టు ' 
తోక లేని వెరిమొ[రి ఆరోపణ. (ప్రస్తుత నవాబుకు తండ్రి అయిన మహవ 
శతాబ్దంపాటు ఇంగ్లీషు వారితో కలిసిమెలసి ఉన్నాడు. ముప్ఫై ఏళ్లపాటు హైదరాలీ 
బద్ధవైరం పెట్టుకుని, వారి చేతిలో చాలా అవమానాలు, బాధలు పడ్డాడు. అ 
తన చిరకాల మిత్రులైన ఇంగ్లీషు వారి అదృష్టం పండి, మైసూరు (ప్రభ ఆరిపోయిన § 
యుద్ధంలో ఓడి, ఇంగ్లీషు వారికి అర్ధ రాజ్యాన్ని సమర్పించుకుని, ఇద్దరు కొ 
తాకట్టుపెట్టి, అన్ని విధాల చితికిన టిప్పుసుల్తానుతో కుమ్మక్కయి. తెల్లవారిపై కుట్ర 
పాల్పడ్డాడన్న అభియోగం వింటే ఎవరైనా నవ్వుతారు. 
'._పోనీ- మరణించిన నవాబు ఇప్పటి నవాబు ద్వారా నిజంగానే అటువంటి భ 
మిత్ర ద్రోహానికి. పాల్పడ్డాడని మాటవరసకు అనుకున్నా ఇంగ్లీషు వారికి ఆ 
తెలియగానే సాక్ష్యాలను చూపించి నవాబును నిలదీసి ఉండాల్సింది కదా? కాని- 
బతికి ఉన్నంతకాలమూ కంపెనీ వారు ఆ ప్రస్తావనే తేలేదు. అలాంటి అభియోగమే చేయ 
తాము సృష్టించింది తప్పుడు సాక్ష్యమని వారికి తెలుసు. అందుకే - గోతికాడ న 
కాచుకు కూర్చుని, నవాబు చురణించే దాకా రెండేళ్ల పాటు ఆగి ఆ వెంటనే అతడి వాళ 
మీద తోడేళ్లలా పడ్డారు. మదరాసులోని చీపాక్‌లో నవాబు రాజ్రాసాదాన్ని చుట 
అవసాన దశలోని నవాబుతోనూ, అతడి మరణానంతరం అతడి వార 
వ్యవహరించిన వైనాన్ని... ఏడేళ్ల 'తరువాత బ్రిటిష్‌ పార్లమెంటులో అభిశంసన ' 


230 > ఇదీ చరిత్ర 


ప్రవేశపెడుతూ సర్‌ థామస్‌ టర్టన్‌ (1808 మే 17న) ఇలా వివరించాడు : 

“1801 జూలై నవాబు ఉమ్‌ దత్‌ ఉల్‌ ఉమా చనిపోనున్న సమయంలో 
అల్లర్లు జరక్కుండా చూసే మిషతో కర్నల్‌ నీల్‌ నవాబు కాపురమున్న చీపాక్‌ 
మందిరం వైపు సైన్యంతో పోయాడు. అతణ్ని చూడగానే మరణశయ్య మీది నవాబు 
త్రుళ్లిపడి... అంతఃపురంలోకి సేనలను పంపి ప్రజల ముందు తనను నగుబాటు 
చేయవద్దని ప్రార్థించాడు. కర్నల్‌ నీల్‌ పోనీ లెమ్మని దయతలచి రాజమందిరాన్ని 
మాత్రం వదలి చుట్టూ సేనల్ని కాపలా పెట్టాడు! పది రోజుల తరువాత నవాబు 
మరణించాడు. 


"On the same day on which the old Monarch died, the 
Prince, his heir, was dragged from his apartment, and called 
upon to answer to certain interrogatories, on a charge of treach- 
ery preferred against his father. He was told that his father and 
grandfather had carried on a treacherous correspondence with 
Hyder Ali and Tipoo Sultan, and that he, though innocent, was 
to be deprived of his dominions... unless he complied with cer- 
tain requisitions..." 

[Rise of the Christian Power in India, B.D.Basu, p.348] 
ముసలి ప్రభువు చనిపోయిన రోజునే, రాజమందిరంలో వేరే గదిలో ఉన్న 
రాజకుమారుడు అలీ హుస్సేన్‌ను ఇంగ్లీషు వార్కుబయటికి ఈడ్చుకుని వచ్చి 
“ఇదిగో చూదు. నీ తండ్రి, తాత మాకు వ్యతిరేకంగా హైదర్‌, టివ్హుసుల్ల్తాన్‌తో 
చేరి ద్రోవాపూరితశ్హమైన కుట్ర వన్నారు. ఈ సంగతి నీకేమీ తెలియక పోయినా 
దాని ఫలితాన్ని నువ్వు అనుభవించక తప్పుదు. నీవివ్దుడు మా మాట ప్రకారం 
నడుచుకున్నావా నీకీ రాజ్యం దక్కుతుంది. లేకపోతే నిన్ను తీసి పారవేసి ఇంకొకణ్ని 
తక్తు మీద కూర్చుందబెదతాము. నిన్ను మా శత్రువుగా భావించుతాము. 
ఏమంటావు?” అని దబాయించిరి... ఆఖరుకు అతనిని తీనిపారవేసి రాజ్యమును 
ఇంకొకనికిచ్చి నట్టు గవర్నరు జనరలు నుండి వచ్చిన హుకుమును అతనికి 
చూవించిరి... ఇతనిని తీసివేసినను ఇతని తరువాత వారనునకు రాజ్యమివ్వలేదు. 
ఎవరు తమకు అనుకూలమైన కాగితము ప్రాసి ఇస్తారా అని వెదకి చిట్టచివరికి 
రెండుమూడు తరముల దూరముందున్న అజిమ్‌ ఉల్‌ దౌలా అను వానితో కంపెనీ 
వారు బేరము కుదుర్చుకొనిరి. ఇతడా సమయమున ఎక్ళడనో చెరసాలలో ఖైదీగ 
నుండెను. ఇతనిని బయటికి తీనుకువచ్చినవ్హుడు - “ఎందుకు చెప్ప్రుమా నన్ను 
వీలుచుచున్నారు - కొంపదీసి నన్ను చంపడానికి కాదుగదా” అని వడలిపోయెను. 
కంపెనీ వారు కోరుకున్న షరతులన్నిటికి యితడు ఒప్పుకొనెను. అందుచేత వారతనని 
1801 జులై 28న తక్తుపై నెకించిరి? 
(బిటిష్‌ మహాయుగము - అను. మానికొండ తను! - ప్రథమ 
- సంవుటం పే. 475). 
అదీ తెల్లవారి రాజనీతి! es కాకపోతే నీ తండ్రో తాతో అపరాధం చేశారు లెమ్మని 


ఎం,వి.ఆర్‌, శాస్త్రి మిత్రుడికి బెట్ట! శ 231 


నిందమోపారు. భయపెట్టారు. చెప్పినట్టు వినకపోతే నీ వారసత్వం గల్లంత; 
బెదిరించారు”. నా తండ్రి గద్దెపై జన్మతః నాకు సంక్రమించిన అధికారాన్ని కా, 
మీరెవరు?” అని ఎదురు తిరిగిన రాకుమారుడి నెత్తిన గుడ్డవేసి, ఇతర వారసుల 
వదిలి, వేరెవడితోనో బేరం కుదుర్చుకుని అడ్డగోలుగా సింహాసనం అప్పగించారు 
ఆ తరవాతయినా అసలైన వారసుడిని క్షేమంగా బతకనిచ్చారా? డ్ర్‌ 
లేదు. పూర్వపు నవాబు కొడుకు ఆలీ హుస్సేనును, అతని తల్లిని వారి పూర్వా 
అయిన చీపాకు మందిరంలోనే ఖైదుచేసి ఉంచారు. అదే మందిరంలో కొత్త 
అజింగారూ కాపురమున్నారు. “ఇది చాలా అన్యాయం. మా ప్రాణాలకు ప్రమాదం. 
మమ్మల్ని చంపిస్తాడేమో. ఇక్కణ్నించి వేరేచోటికి మార్చండి” అని తల్లీ కొడుకులు 
మొత్తుకున్నా కంపెనీ దొరలు వినలేదు. చివరికి అనుకున్నట్టే అయింది. అలీ 
రాకుమారుడు కొద్దిరోజులకే మరణించాడు. విషప్రయోగమే దానికి కారణమన్నది జ 
రహస్యం. ల్‌ 
బ్రిటిష్‌ ప్రభువులకు చిరకాలంగా మిత్రుడు, విశ్వాసపాత్రుడు అయిన ఆర్మాట్‌. 
అంతటివాడిని అక్కర తీరగానే తీసి అవతల పారేసి, ఆంతరంగిక వారసత్వ వ్యవప 
అక్రమంగా కలగజేసుకుని, గద్దెపై కీలుబొమ్మను కూచోబెట్టి మొత్తం. రాజ్యాన్ని 
తీరుపై ఇంగ్లండులోనే తీవ్ర నిరసన వ్యక్తమైంది. అసలు వారసుడి అధికారాన్ని 
తోసి పుచ్చగలిగారన్న విమర్శలకు వెల్లస్లీ వర్గం చిత్రమైన ప్రతివాదం వినిపిం 
అదేమిటంటే - పూర్వపు ప్రభువు ఇచ్చిన హామీలకు లాగే అతడు చేసిన తప్పులకు 
వారసుడు బాధ్యత వహించాలట! నవాబు ద్రోహానికి పాల్పడ్డాడు కనుక అతడి కువ 
రాజ్యాధికారానికి హక్కు కోల్పోయాడట! a 
ఇది అర్థంలేని కుతర్మం. నవాబు బతికి ఉన్నంతకాలమూ అతడిపై కనీసం నేర 
చేయకుండా,... అతడు మరణించాక అతడి కుమారుడిని ఆ నేరానికి బాధ్యుడిని చేయ 
అమానుషమని షెరిడాన్‌ లాంటి మహా మేధావులు దుయ్యబట్టారు. శామ్యూల్‌ రోవి 
విండ్‌ హామ్‌లాంటివారు ఇండియాలో ఈస్టిండియా కంపెనీ వ్యవహారం దొంగల దోపి 
తయారైందని పార్లమెంటులో ఆక్షేపించి, సర్‌ థామస్‌ టర్దన్‌ తెచ్చిన అభిశంసన తీర 
గట్టిగా బలపరిచారు. 
కాని ఏం లాభం? బ్రిటిష్‌ పార్లమెంటులో ఆసీనులైన మాన్యులు తమ జాతి గౌ 
కళంకం తెస్తున్న దుర్మార్గాలను ఆపటానికి కించిత్తయినా ప్రయత్నించలేదు. తమ 
వస్తుందనే సంబరపడ్డారు గానీ దానికి అనుసరించిన తప్పుడు పనులు ఎంత నికృష్ణమై 
వారు పట్టించుకోలేదు. కంపెనీ అధికారులు కట్టుతప్పకుండా, చట్టాన్ని న్యాయాన్ని 
అతిక్రమించకుండా చూడవలసిన ప్రభువులే పక్షపాతంతో వ్యవహరించి... రాజ్యం జూ 
- పడేప్పుడు నీతుల గోల ఏల అని తలపోశారు. | 
భారతదేశంలో పడ్డ దొంగలకు, దొంగల నాయకులకు అంతకంటే ఏమికావాలి? 


232 సౌ ఇదీ చరిత్ర 


అయోధ్యకాండ 


“బయట చలి విపరీతంగా ఉంది. మీ గుడారంలో కొంచెం తల దాచుకోనిస్తారా, 
ప్లీజ్‌ అని ప్రాధేయపడింది ఒంటె. 'తల మాత్రమే కదా? సరే, దాచుకో” అన్నాడు 
జాలిగుండె మనిషి. ముందు తల. తరవాత మెడ. అనక కొంచెం ఒళ్లు. మెల్లిగా 


' కాళ్లు. కాసేపటికి మొత్తం జొరబడి గుడారాన్ని ఒంటె ఆక్రమించింది. నాకే ఇరుకుగా 


ఉంది; నువ్వెందుకూ ఇక్కడ - అని మనిషిని తరిమేసింది. 


ఇది పాత కథే. ప్రపంచ ప్రజలకు అనేక శతాబ్దాలుగా తెలిసిందే. అయితే, మిగతా 


జాతుల వాళ్లు వినేసి ఊరుకున్నారు. ఇంగ్లీషువారు మాత్రం ఒంటె కథను వొంటబట్టించుకుని 


ఒక మహా సామ్రాజ్యాన్ని నిర్మించారు. పిట్టంత ఇంగ్లండు చెట్టంత ఇండియాను ఇట్టే 
దురాక్రమణ చేసింది ఒంటె చూపిన దారిలోనే. 

మేము పరదేశులం. (ప్రభువులు దయతలిచి అనుమతిస్తే కాస్త వర్తకం చేసుకుని ' 
బతుకుతాం అని మొదట అతి వినయంగా దీనంగా ప్రార్థించారు. మన వెర్రి మారాజులు 
జాలి తలిచి *వర్తకమేకదా? సరే చూసుకోండి” అన్నారు. తొలుత భారత (ప్రభువుల 
దయాదాక్షిణ్యాల మీద, వారిచ్చే రక్షణమీద ఆధారపడి తెల్లవారు వ్యాపారం మొదలెట్టారు. 


= క్రమేణా ప్రభువుల మధ్య తంపులు పెట్టి... వారి బలహీనతలను, భయాలను తెలివిగా 
' ఉపయోగించుకుని, మోసాలు చేస్సి కొంచెం బలపడి, ప్రభువులకే సైనిక సహాయం చేసే 
' సీతకి చేరారు. మీ పట్ల భయభక్తులతో సర్వదా మీ సేవ కోసం సిద్ధంగా ఉన్న మా సైన్యం 
| ఉండగా సొంత సైన్యం బాదరబందీ మీకేల? మీ రక్షణ బాధ్యత మాకు ఒప్పగించండి. 

' వంత కావాలంటే అంత సైన్యాన్ని మానుంచి తీసుకోండి. ఖర్చుల నిమిత్తం ఏదో కాస్త మా . 
మొగాన పడవేస్తే మా పాట్లు మేము పడి మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడతాం. ఈ 


గొడవలు మాకు వదిలేసి మీరు హాయిగా ఉండండి- అని సవినయంగా ప్రార్థించి ఎక్కడికక్కడ 
పేభువులతో సంధి చేసుకున్నారు. తరవాత తెలివిమీరి - మీ రక్షణకు ఎంత సైన్యం 


అవసరమో మేమే నిర్ణయిస్తాం; అదనపు బలగాలకు ఖర్చు ఎంతఅవుతుందో మేమే చెబుతాం. 


తమరు దయచేసి ఆయా మొత్తాలను చచ్చినట్టు కట్టండి; అంతంత వై 
కట్టలేమంటారా? రాజ్యాన్ని మాకు వదిలేసి మీరు నెత్తిన చెంగువేసుకుని 
దయచేయండి. లేదా మేము చెప్పినట్టు విని మా కాళ్లదగ్గర పడి ఉండండి... అ 
నుయ్యి- వెనుక గొయ్యిలా పసందైన ప్రత్యామ్నాయాలను సూచించారు. అల 
రాజ్యాన్నీ లాగేసుకుని దేశీయ రాజులను వెళ్లగొట్టి మొత్తం దేశానికి తామే రాజుల 


ఏకులా వచ్చి మేకులా మారిన ఇంగ్లీషువారి చేతిలో దగా పడి రాజ్యధికారానికి మ్సేక్త 


గొట్టించుకున్న పిచ్చి మారాజుల్లో అయోధ్య నవాబు ఒకడు. 

ఎదురు నిలిచిన టిప్పుసుల్తాన్‌ రాజ్యాన్ని కబళించిన తరవాత వెల్లస్లీ ప్రభువు * 
దృష్టి” తెల్లవారికి మొదటినుంచీ అండ నిలిచిన పరమ మిత్ర రాజ్యాల మీ, 
ఆయనకు ముందు ఉన్న గవర్నర్‌ జనరలులు దగాచేసి దేశీయ సంస్థానాలను తమ 
తెచ్చుకుని కీలుబొమ్మ పాలకుల ద్వారా కథ నడిపించారు. ఈ ఉత్సవ విగ్రహాలు 
ఎందుకు; మెల్లిగా వీటిని అవతల పారేసి మనమే ప్రభువులం అయితే పోదా అను 
వెల్లస్లీ. క్షయివ్‌ తీసిన పునాదుల మీద, వారన్‌ హేస్టింగ్స్‌ లేపిన స్తంభాలపైన ప్రాచ్య ౩ 
మహాసౌధాన్ని నిర్మించి చరిత్రలో తన పేరు సువర్ణాక్షరాలతో రాయించుకోవాలన్న 
వెల్లస్లీ యుక్తాయుక్తాల జంజాటాన్ని లుంగచుట్టి బరితెగించాడు. రాజ్యాల 
అతడు అనుసరించిన పద్దతి ఒక్కటే. స్థానిక రాజకీయ చిక్కులను, వారసత్వం 
తెలివిగా వాడుకోవటం; బ్రిటిష్‌వారి మాట వినేవాడితో బేరం కుదుర్చుకోవటం; 
చేసినట్టే చేసి, వీలైన కాడికి రాజ్యాన్నీ పాలనాధికారాలను పూర్తిగా నొక్కేసి, 
పెన్షనరు స్థాయికి దిగజార్చి మూల కూచోబెట్టటం! భారతదేశంలో తమకు 4 
గిడ్డంగిని ఏర్పరచుకోనిచ్చిన సూరత్‌నూ, ఆది నుంచీ తమతో ప్రగాఢ మై 
తంజావూరునూ ఇదే రీతిలో నోట కరిచిన మీదట వెల్లస్లీ ప్రభువు తీక్షణ దృష్టి 
(ప్రసరించింది. క్ష 

మళ్లీ వన్స్‌మోర్‌! పూర్వపు గవర్నర్‌ జనరల్‌ సర్‌ జాన్‌షోర్‌ గారు అయోధ్యలో ో 
అనే నవాబును గద్దెదించి సాదత్‌ ఆలీ అనే వాణ్ని సింహాసనం ఎక్కించాడు 


నవాబును కాశీలో ఉంచారు. చెరసాలలో ఉందే అతడు బయటి వారితో కుట్ర చేస్తు 


అనుమానం రావటంతో అక్కణ్నుంచి కలకత్తాకు అతణ్ని మార్చదలిచారు. ఆ 
ముందే పసిగట్టి వజీరాలీ తిరుగుబాటు చేసి, జైలు అధికారిని చంపి పారిపో 
బలగాన్ని సమకూర్చుకుని అల్లర్లకు దిగాడు. ఈ గందరగోళాన్ని అణచటానికి 
సైనిక సాయం చేయమని నవాబు తెల్లవారిని అడిగాడు. అప్పుడు గవర్నర్‌ జనర 


సరిగ్గా అలాంటి అవకాశం కోసమే అతడూ కాచుకుని ఉన్నాడు. చాన్సురాగానే చక 
కదిలాడు. YW 
నవాబు అడిగిందేమో - కాస్త మీ సేనల్ని పంపి తిరుగుబాటును అణచమని. ఆవి 


చేయటానికి అప్పటికే నవాబు మేపుతున్న-ఇంగ్లీషు సైన్యమే చాలు, కాని వెల్లస్లీ ఈ 
భారీగా బలగాన్ని దించి రాజ్యాన్ని కాజేయాలనుకున్నాడు.. పరిపాలనను చక్కదిద్దే 
అతడు మొత్తం పవర్లన్నీ నవాబు నుంచి లాగేయబూనాడు. “సంస్మరణ” పే 
అపహరణ ఎంత దుర్మార్గంగా జరిగిందో కర్నల్‌ బెయిర్ట్‌ అనే బ్రిటిష్‌ ఆఫీసరు 


in Excelsis అనే గ్రంథంలో పూసగుచ్చినట్టు వివరించాడు. సారాంశం ఇది : 
మాకు కట్టాల్సిన కప్పం మీరు సరిగా చెల్లించటంలేదు. బకాయిలు పెరిగాయి. పరిపాలన 
కూడా ఏమీ బాగాలేదు. ఈ పరిస్థితిని సరిచేయటానికి నేను మంచి ఏర్పాటొకటి 
అలోచించాను అని వెల్లస్లీ దొర అందమైన భాషలో నాజూకైన శైలిలో నవాబుపై శుభలేఖలు 
సంధించాడు. ఆ ఏర్పాటు ఏమిటట? నవాబు సైన్యాన్ని దాదాపుగా తీసి పారేయటం; 
నవాబుగిరి దర్జాకు, రెవిన్యూ వసూలుకు కావలసినంత బలగం మాత్రం ఉంచి, మిగతా ' 
స్టన్యం తీసేసి, దాని స్థానంలో కంపెనీకి చెందిన అదనపు సైన్యాన్ని చేర్చటం; ఆ ఖర్చంతా , 
నవాబే భరించటం! 
ఆ అడ్డగోలు ఏర్పాటు వినగానే నవాబు గాభరా పడి, “ఇంతకంటే నేను రాజ్యం : 
వదిలేసుకుపోవటం మేలు” అని నిష్టూరమాడాడు. అతడి నోటివెంట వచ్చిన ఆ మాటనే 
వెల్లస్లీ గట్టిగా పట్టుకున్నాడు. నవాబు రాజ్యం వదిలిపోయి; సివిల్‌, మిలిటరీ అధికారాలు 
వ కంపెనీవారే చలాయించేలా ఒక విడ్డూరపు కరారునామా తయారుచేశాడు. 
దాన్ని చూసి నవాబు నిర్హాంతపోయి ససేమిరా సంతకం పెట్టనన్నాడు. దానిపై రాయబారాలు 
నడుస్తూనే ఉన్నాయి. సవాటి చెప్పేదానికి కంపెనీ అధికారులు ఊకొడుతూనే ఉన్నారు. - 
ఇంకో పక్క నుంచి ఇంగ్లీషు సేనలు రాజ్యంలోకి చొచ్చుకువస్తూనే ఉన్నాయి. 
ఇదేమి జబర్దస్తీ అని నవాబు మొత్తుకున్నాడు. దానికి కంపెనీవారు ఏమని 
బదులిచ్చారంటే- వెనుకటి 1798 ఒడంబడిక ప్రకారం అయోధ్య రాజ్యాన్ని రక్షించాల్సిన 
భారం కంపెనీ వారి నెత్తిమీద ఉన్నదట! కాబట్టి నవాబుకు ఇష్టం ఉన్నా లేకున్నా సరే ఎన్ని 
బ్రిటిష్‌ సేనలనయినా తీసుకొచ్చి రాజ్యంలో దింపే అధికారం కంపెనీకి ఉన్నదని 
అనుకోవాలట. ఈ (ప్రకారం తమ చిత్తానుసారం తీసుకొచ్చి దింపే సైన్యం జీతబత్తేలకయ్యే 
ఖర్చంతా నవాబే ఇచ్చుకోవాలట. అంటే అవసరాన్ని నిర్ణయించేది కంపెనీ; డబ్బు 
ఇచ్చుకోవలసిందేమో నవాబు! ఇలా తంబకు తంబగా బ్రిటిష్‌ సైనిక దళాలు వచ్చిపడుతూంటే 
బెంబేలెత్తి నవాబు సాదత్‌ అలీ లక్నో రెసిడెంటు ద్వారా 1800 జనవరి 11న గవర్నర్‌ 
జనరల్‌కు పెద్దమహజరు ఇలా పంపుకున్నాడు. 


“ఘనత వహించిన కంపెనీ వారికి నేను సంపూర్హముగ శరణాగతుడను... 
తమరీ ప్రకారముగ' చేయుటవల్ల తమ కీర్తికి కళంకము కలుగును, కంపెనీవారికి 
నాయందు నమ్మకము లేక నన్నీరీతిగ పద(భ్రష్టుని జేసి తమ సైన్యము తీసికొని 
వచ్చి దేశములో పెట్టినారని ప్రజలనుకుందురు. ఈ ప్రకారము జరిగినట్లయితే 
ఇక దేశంలో నా అధికార అంతరించి పోతుంది. నా యాజ్ఞలను కడజాతివాదు 
కూడా లెక్కచేయడు. మీకు కప్పము చెల్లించటానికి నేనెంత తంటోలువడినా 
వృథయవుతుంది... పట్టాభిషేక కాలమందు నేను కంపెనీ వారితో చేసుకున్న 
ఒడంబడికను ఒక వెంట్రుకవాని కూడా తప్పీ నడచుకొనను... ఎట్టి అవసరము 
లేకున్నను మీరు సేనలను హెచ్చుచేసి ఆ ఖర్చును నన్ను పెట్టకొనుమనుట చాలా 
అన్యాయము. ఇది మన ఒడంబడికకు విరుద్ధము... కాబట్టి తామీ సంగతుల 
నన్నింటిని దయచేసి పూర్తిగ విచారించి, నా రాజ్యము పైన నాకు సంపూర్ణాధికారము 
పూర్వపు వలెనే నిలిచి యుండునట్టు చేయగోరెదను... నేనును అన్ని విషయములలో 


234 సౌ ఇదీ చరిత్ర ఎం.వి.ఆర్‌, శాస్త్రీ అయోధ్యకాండ శ 235 


మీతో నంథవదించుచునే మీ యాజ్ఞలకు యెల్లవ్హుడు బద్భుదన, 
నదడుచుకొనుచుందును* 
((బిటిష్‌ మహాయుగము అను. మానికొండ సత్యనారాయణశాస్త్రి 

సంపుటం. పే, 45 

ఇంత వినయంగా ప్రాధేయపడుతూ నవాబు రాసుకున్న జాబుకు తల బి 
ఎంత పోగరుబోతు జవాబు ఇచ్చాడో చూడండి. జవాబును సరాసరి నవాబుకు, 
స్థానిక రెసిడెంటుకు తన సెక్రటరీ చేత అతడు ఇలా రాయించాడు: 
“నబాబు మీ ద్వారా పంపించిన ఉత్తరము సరియైన మతలబులో లేదు. దాని 
తామందుకొనుట తగదని ఘనత వహపాంచిన వెల్లస్లీ ప్రభువుగారు తలంచుచు 
కాబట్టి సదరు ఉత్తరమును మీరు తిరిగి నబాబుకు పంపించి వేయండి. 
మతలబుగ జవాబిచ్చుట... అతని లేకితనము తెలియబరుచుటేగాక ఇం 
బ్రిటిష్‌ అధికారులలో అగ్రేసరుడగు గవర్నరు జనరలు యెడ నబాబు 
చూవవలనిన మర్యాదకు చాలా లోపము... ఇవ్హుడు వాపను చేయుచు 
ఉత్తరములో (ప్రకారమే నవాబు తిరిగి జవాబివ్వదలచిన యెడల... నిరాధార 
యా నిందకు యెట్లు జవాబు చెప్పవలెనో ఘనత వపాంచిన గవర్నర్‌ జ 
(ప్రభువుగారికి తెలియుననీ మీరు నవాబుకు గట్టిగ చెప్పండి” 
(అదే గ్రంథం పే. 475-, 

ఈ ఉత్తర ప్రత్యుత్తరాల గురించి ఆంగ్ల చరిత్రకారుడు జేమ్స్‌ మిల్‌ వ్యాఖ 
ఒడంబడిక చేసుకున్న రెండు పార్టీలలో ఒక పార్టీ షరతులన్నిటినీ 

తప్పుక పాటించాడు. రెండో పార్టీవారు ఒడంబడికను అడ్డగోలుగా భగ్నం 
అవ్హ్రుడు మొదటి పార్టీ ఏమిచేశాడు? “అయ్యా, మన ఒడంబడికకు, మీ 
తేడా కనవడుతోంది” అని ఎంతో వినయ విధేయతలతో విన్నవించుకు 
అతడు మనవి చేసుకున్న ధోరణి అతడి బానిస బుద్ధిని తెలుపుతుందే తప్పు 
వారి యెడ అమర్యాద ఎంతమా(త్రం లేదు. అయినా అవతలి : 
వారేమంటున్నారు? అతడి ధోరణి తమ గౌరవాన్ని కించపరచిందని నింద 
ఎదుటివాణ్ని వేటువేయటానికి లోగడ ఎలాంటి తవు కనిపించపోయిన్నా 
అవినయ ధోరణే మహోవరాధంగా కల్పించి కత్తి ఎత్తుతారు. నష్టపోయిన 
అదేమనకుండా నోరు మూసుకుంటే “ఎదుటి పార్టీయే ఒప్పుకున్నాడు. ఇందు, 
తప్పేముంది” అంటారు. అతడు వల్లెత్తుమాట అంటే “ఇదిగో నువ్వు 
న్యాయబుద్దిని నిందించి అల్లరి పెడుతున్నావు. నీబోటి అధముడితో మాటలే 
పోపో” అని కసిరి తడాఖా చూవిస్తారు. a 
ఇంగ్లీషువారి కత్తికి రెండువైపులా పదును! మొట్టమొదట నవాబు వద్దన్న కొద్దీ సేన 
సేనలు తీసుకొచ్చి అతడి నెత్తిన రుద్దారు. ఖర్చుపై ఖర్చును అతడిమీద మోక 
సొమ్ము ఇచ్చుకోలేను మొర్రో అని గోల పెడితే, ఆ గోలనే ఒక సాకుగా తీసుకుని 
లేకపోతే రాజ్యం ఇచ్చి వెయ్యి” అని బలాత్మరించారు. ఉన్నంత వరకూ డబ్బు 
అయిపోయాక రాజ్యం లాక్కున్నారు. మనోవర్తి పుచ్చుకుని రాజ్యం వదులుకొని పోనై 
పో లేదా ఇప్పుడు నీ రాజ్యంలోకి వచ్చిన రెండు దళాల ఖర్చుకింద నీ రాజ్యంలో | 


236 » ఇదీ చరిత్ర ఎని. 


భాగం కంపెనీకి ధారాదత్తమైనా చెయ్యి” అని వెల్లస్లీ నవాబు మెడమీద కత్తి పెట్టాడు. 
“కోరిన పరగణాలను అప్పగించటానికి నవాబు ఒప్పుకోకపోతే ఆ ప్రాంతాలను బలవంతంగా 
అక్రమించండి. దీనిపై మళ్లీ నా ఉత్తర్వులకు ఎదురు చూడకుండా పని జరిపించండి” అని 
స్థానిక రెసిడెంటుకు బందిపోటు పని పురమాయించాడు. అలా నానా ఏడుపు ఏడిపించి, 
1801 నవంబరు 4న నవాబు చేత అర్ధరాజ్యాన్ని తమకు రాయించుకున్నారు. మిగతా 
రాజ్యం మీద నీకే అధికారం ఉంటుంది. లెమ్మని ఉదారంగా వరమైతే ఇచ్చారు. ఆచరణలో 
దానికీ నామం పెట్టి మిగతా సగంపై వచ్చే రెవిన్యూనూ దిగమింగి, ఆ భాగాన్ని క్రమంగా 
కబ్దాచేసి నవాబును తమ దయపై ఆధారపడ్డ పెన్ననరు స్థాయికి దిగజార్చారు. 

పట్టపగలు దారిదోపిడీలాంటి అయోధ్య రాజ్యాపహరణ దురంతం మెల్లిగా బ్రిటిష్‌ 
ప్రజల చెవిన పడింది. ఇండియా పట్ల ఆదినుంచీ అపార అభిమానం చూపి, లోగడ 
వారన్‌ హేస్టింగ్స్‌ను పార్లమెంటు బోనులో తూర్చారపట్టిన సర్‌ ఫిలిప్‌ ఫ్రాన్సిస్‌ అప్పటికి 
బతికే ఉన్నాడు. అయోధ్యలో ఉండి వెల్లస్లీ దుండగాలను కళ్లారా చూసిన పాల్‌ అనే పెద్దమనిషి 
ఫ్రాన్సిస్‌ కలిసి వెల్లస్లీ ఇంగ్లండుకు తిరిగి వచ్చాక అతడి భరతం పట్టటానికి పార్లమెంటులో 
శాయశక్తులా కృషిచేశారు. తనకు వెల్లస్లీపై వ్యక్తిగత కక్ష ఏమీలేదని, భారత ప్రజల సౌఖ్యానికి 
శ్రేయస్సుకేగాక జన్మభూమి ఇంగ్లండు కీర్తికి కూడా వెల్లస్లీ శత్రువు అని రుజువు పరచటానికే 
న్యాయబుద్ధితో తానీ అభియోగం మోపుతున్నానని పాల్‌ 1806 జనవరిలో బ్రిటిష్‌ 
పార్లమెంటులో తేటతెల్లం చేశాడు. “వారన్‌ హేస్టింగ్సు లాగే వెల్లస్లీ కూడా మహా అపరాధి, 
రాజ్యద్రోహి. అయితే హేస్టింగ్సుకూ ఇతడికీ ఒక్క తేడా ఉంది. ఏ దోషమైతే హేస్టింగ్సులో 
అస్పష్టంగా వుందో వెల్లస్లీ విషయంలో స్పష్టంగా కనిపిస్తున్నది. వెనుక వారన్‌ హేస్టింగ్సుపై 
చార్జిలు పెట్టబడ్డ సమయంలో వెల్లస్లీ పార్లమెంటు మెంబరుగా ఉన్నాడు. కనుక ఇలాంటి 
చార్జీల లోతుపాతులు, దేశంలోని శాసనాలు తనకు తెలియవని గాని, పొరబడ్డానని గాని 
సాకు చెప్పే వీలే లేదు” అని విశదీకరించి పాల్‌ నిర్దిష్ట నేరారోపణకు ఉపక్రమించాడు. 

"In defiance and contempt of the laws... (Wellesley) did conceive and 
execute an intention to encroach upon the power and rights of the said Na- 
bob Vizier, to interfere in the internal affairs of his government, fo under- 
mine and destroy his authority over his household affairs, his troops, and his 
subjects, and under pretence the most false, fo exert from him, the Nabob 
Vizier, his hereditary dominions, so solemnly guaranteed to him bh y the com- 
pany in the treaty of 1798..." (చట్టాలను తృణీకార భావంతో ఉల్లంఘించి నవాబు 
అధికారాన్ని, వాక్కులను అతిక్రమించి, అతడి ప్రభుత్వ ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం 
చేసుకుని గృహాకృృత్యాల్లోనూ, నేనల పైనా, ప్రజలలోనూ అతడి అధికారాన్ని నాశనవరచి, 
అబద్ధపు మిషలతో సదరు నవాబు నుంచి అతడి ఆనువంశిక రాజ్యాన్ని ఊడబెరికి... 
1798 ఒడంబడికలో కంపెనీవారు (ప్రమాణ పూర్వకంగా అతడికి ఇచ్చిన వోమీని వెల్లస్లీ 
ఘోరంగా భంగపరిచాడు) అని పార్లమెంటులో ఎలుగెత్తాడు. 

అయోధ్య వజీరు విషయంలో వెల్లస్లీ చర్య అక్రమమైన క్రిమినల్‌ నేరం అన్న అభియోగాన్ని 
పార్లమెంటు పరిగణనలోకి తీసుకుంది. దానిపై చర్చ ఒక కొలిక్కి వచ్చి ఓటింగు జరిగే 
లోపే పార్లమెంటు ఆయువు తీరింది. కొత్త పార్లమెంటులో ప్రాన్సిసూ లేడు; పాలూ లేడు. 


ఎం.వి,ఆర్‌.శాస్త్రి అయోధ్యకాండ శ 237 


వెల్లస్లీ పక్షపాతులు, స్వయానా అతడి సోదరులిద్దరు కొత్త సభలో ప్రవేశించి, అభిం 
నీరుగార్చటానికి శక్తివంచన లేకుండా పాటుపడ్డారు. రెండేళ్ల విలంబనం త్ర 
మొక్కుబడిగా పునఃప్రారంభమైన విచాకణలో సర్‌ థామస్‌ టర్టన్‌ లాంటి 
పట్టుదలగా పోరాడినా ప్రయోజనం లేకపోయింది. ఏ గడ్డికరుస్తేనేం? ఎన్ని తప్పులు 
కొత్త రాజ్యాలను జయించి పెట్టినవాడే మొనగాడు అన్న బ్రిటిష్‌ పాలకవర్గ అవకా 
చివరికి నెగ్గింది. వెల్లస్లీ చేసిన దురంతాలను ఖండించటానికి బదులు అతడి ఘ 
ఆమోదించి అభినందిస్తూ ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు, పార్లమెంటుల కన్నతల్లి అం 
బ్రిటిషు పార్లమెంటు అత్యద్భుతమైన తీర్మానం చేసింది. 

వెల్లస్లీ అభిశంసన తతంగం కాస్తా అతడి అభినందన తీర్మానంగా రూః 
ద్వంద్వ నీతికి నిలువెత్తు నిదర్శనంగా చరిత్రలో నిలిచిపోయింది. 


మరాఠాలకు చేటు 


“టిప్పు సుల్తాన్‌ ఖతమయ్యాడు. బ్రిటిష్‌ పవరు పెరిగింది. తూర్పు భారతదేశం 
ఇవ్పటికే వారిదయింది. తరువాత వేటు పూనా మీద వదుతుంది. చెద్దరోజులు 
దాపురించాయి.” 

మరణించడానికి కొన్ని నెలల ముందు నానా ఫడ్నవిస్‌ - పీష్వా బాజీరావుకు 
దూరదృష్టితో చేసిన హెచ్చరిక ఇది. పీష్వాకు నమ్మబుద్ధికాలేదు. నానా మరీ అనుమానపు 
మనిషి తనది కుట్ర మనస్తత్వం కాబట్టి ప్రతిచోటా కుట్రనే చూస్తుంటాడు - అనుకుని 
తేలికగా తీసిపారేశాదు. కాని నానా అన్నదే అక్షరాలా నిజమైంది. 


ఒక్క బాజీరావు పీష్వాయే కాదు.. ఇంగ్లీషు వారి నుంచి తమకు పెనుముప్పు 
రానున్నదంటే ఆ కాలంలో మరాఠా మహారథులు చాలామంది నమ్మలేకపోయారు. బ్రిటిష్‌ 
వారు మనకు మిత్రులే తప్ప శత్రువులు కారుకదా? ఒకరిపై ఒకరు దండెత్తరాదని ఒకరి 
శత్రువులను రెండో వారికి కూడా శత్రువులుగా పరిగణిస్తూ ఒకరికొకరు సహాయం 
చేసుకుంటూ సఖ్యంగా ఉండాలని - వారికీ మనకూ దేవుడి మీద ప్రమాణం చేసుకుని 
కుదుర్చుకున్న ఒప్పందాలు ఉన్నాయి కదా? వెనకటి మైసూరు యుద్ధంలోనూ వారికి 


- సహాయంగా వెళ్లి టిప్పును ఓడించటానికి మనమే కారకులయ్యాము కదా? ఈ మధ్య 


యుద్దానికి మన సైనిక సహాయాన్ని వద్దనా - టిప్పును చంపి వశపరచుకున్న రాజ్యంలో 
మైత్రీ ఒప్పందం ప్రకారం మనకూ వాటా ఇస్తామంటున్నారు కదా? అటువంటి బ్రిటిష్‌ 
మిత్రులు మన మీద ఎందుకు కత్తి ఎత్తుతారు? ఒకవేళ వారలాంటి పిచ్చిపని చేసినా 
మనము తగిన శాస్తి చెయ్యలేమా? మహా ఘనత వహించిన నిజాంనే ఖార్జా యుద్ధంలో 
నేలకరిపించి మన సత్తా ఏమిటో లోకానికి చాటాము కదా? నిజాంకూ తమకూ సైనిక 
సహకార ఒప్పందం ఉండి కూడా మనము నిజాంపై దాడి చేస్తూంటే అడ్డుకోవటానికి 
ఇంగ్లీషు వారికి దమ్ముల్లేకపోయాయి కదా? అలాంటివారు మనమీదే కయ్యానికి ఎలా 
సాహసిస్తారు? మహామహా టిప్పూ, నిజాంలనే గడగడలాడించిన మనకు ఈ విదేశీయులు 


ఓ లెక్కా?... అని మీసాలు మెలివేశారు మహారాష్ట పెద్దలు. 1 
కాని, నానా అన్నట్టే జరిగింది. కుట్ర చేసి విద్రోహ తంత్రంతో టిప్పును వేటు వే 
మూడేళ్లు తిరక్కుండా ఇంగ్లీషు మాయావులు మరాఠా సామ్రాజ్యాన్ని, మహారా 
స్వాతంత్రాన్ని అక్రమంగా బలిగొన్నారు. ఇండియాలో ఆంగ్ల రాజ్యస్థాపన క్రమంలో శే 
మూటకట్టుకున్న కళంకాలన్నిటి లోకీ మహారాష్టుల విషయంలో వారు అనుసరించిన దుర 
చెడ్డది, బొంబాయి సివిల్‌ సర్వీసులోని బ్రిటిష్‌ పెద్దమనిషి ఒకరు అనంతర? 
వ్యాఖ్యానించినట్టు "However fairly told, there is much for the Englis 
ashamed of in this period." (ఎంత నివ్పుక్షపాతంగా చెప్పినా ఇందులో ఇంగ్లీషువాక్ష 
సిగ్గువదవలసింది చాలా ఉంది.) 
ఈ సిగ్గుచేటు నిర్వాకాన్ని సమర్ధించడానికి బ్రిటిష్‌ మేధావులు నానా తంటాలు పణ 
తప్పంతా మహారాష్టులదే అయినట్టు అపవాదాలు సృష్టించిన చరిత్రకారులందరూ 
విలన్‌ అయిన వెల్లస్లీ, అతడి తమ్ములు తెగబడి చెప్పిన అబద్దాలను అక్షర సత్యా 
జెదల దాల్చారే తప్ప మహారాష్టులను బ్రిటిష్‌వారు ఎలా మోసగించిందీ పరికించిన 
పోలేదు. నిజానికి ఆ మోసం మూడో మనిషికి తెలియని అతి రహస్యమేమీ కాదు, గః 
జనరల్‌ వెల్లస్లీ, అనంతర కాలంలో డ్యూక్‌ ఆఫ్‌ వెల్లింగ్గన్‌ అయిన అతడి తమ్ముడు 
వెల్ల్సీలు ఆ కాలంలో జరిపిన ఉత్తరేప్రత్యుత్తరాలను జాగ్రత్తగా గమనిస్తే అసలు 
బయటపడుతుంది. ఇంగ్లీషువారితో మైత్రిని, శాంతిని ఏ విధంగానూ భగ్నపరచకు 
మహారా(ష్ణులు ఎంత సంయమనం చూపినా తెల్లవారే తీరికూర్చుని, వలలు పన్ని, 
తీసి, దగాలు చేసి మరాఠా రాజ్యాన్ని నోట కరిచారన్న కఠోర వాస్తవం కళ్లకు కడు 
Oxford History of India మూడో భాగంలో విఖ్యాత చరిత్రకారుడు విన్సె 
చెప్పిన ప్రకారం ఆంగ్లేయులకూ మహారాష్టులకూ వ్యవహారం చెడటానికి కారణాలికి 
నిజాం పూర్తిగా ఇంగ్లీషు వారిపై ఆధారపడి, 1798, 1800 ఒప్పందాల 
నైజాం రాజ్యం ఆంగ్లేయులకు స్వాధీనమయ్యాక... టిప్పు వినాశనంతో మైసూరు 
కూడా దొరల పరమయ్యాక మరాఠాలతో రాజకీయ సంబంధాల స్వరూపం . 
మారిపోయింది. నేరుగా బ్రిటిష్‌ పరిపాలనలోని ప్రాంతాలను వలెనే నైజాం, మై 
రాజ్యాలనూ సంరక్షించవలసిన బాధ్యత ఆంగ్లేయులపై పడింది. ఆయా రాజా 
మరాఠాలకూ మధ్య ఉన్న రాజకీయ సంబంధాలకు “కంపెనీ” ఉత్తరాధికారి అయి 
మైసూరు, హైదరాబాద్‌లు తమకు చెల్లించాల్సిన “చౌథ్‌' కప్పం బకాయిలు చెల్లి 
మరాఠాలు చాలాకాలంగా గద్దిస్తున్నారు. ఆ రాజ్యాలు తమ చేతుల్లోకి రావ 
డిమాండ్లకు ఇంగ్లీషు వారు సమాధానం చెప్పవలసి వచ్చింది. మహారాష్షులవి అ 
కోర్కెలు. వారికి చౌథూ గీథూ కట్టాల్సిన అవసరం ఇంగ్లీషు వారికి లేదు. ఆ 
మరాఠాలకు ఎంత చెప్పినా అర్థం కాలేదు. వారిదంతా బందిపోట్ల పోకడ, ఎక్కడో 
దోపిడీ చేస్తే తప్ప వారు సైన్యాన్ని మేపలేరు. చెల్లింపుల కోసం వారు పేట్రేగటంతో 
వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటం ఆంగ్లేయులకు ఆచరణ సాధ్యం కాకపో 
ఆ సమయంలో గవర్నర్‌ జనరల్‌ ముందున్నవి రెండే దారులు. మరాఠాలతో పాత ఒప్ప 
పట్టుకు వేలాడి, వారి దాష్టీకానికి తల వంచి, ఏమి చేసినా సహించి పడి ఉండటం. 
- మరాఠాలను దారికి తెచ్చి, శాంతీ సుస్థిరతలను నెలకొల్పటానికి అవసరమైన 


240 » ఇదీ చరిత్ర ఎం,వి.ఈ 


శ్రసుకోవటం. ఈస్టిండియా కంపెనీ డైరెక్టర్లయితే ఇందులో మొదటి ప్రత్యామ్నాయం 
ఖుంచిదనుకున్నారు. దాన్ని అనుసరిస్తే విశాల ప్రాంతాలను ఆరాచకానికి, దైన్యానికి 
ఫరిచేయటమే అవుతుంది. వెల్లస్లీ ప్రభువు అటువంటి పరువు తక్కువ పనిచేసే పిరికివాడు 
కాడు. కాబట్టి మరాఠాలను ప్రశాంతంగా బతికే పొరుగు వారిలా మార్చటానికి అవసరమైన 
చర్యలను ఆయన తలపెట్టవలసి వచ్చింది... అని విన్సెంట్‌ స్మిత్‌ ఉవాచ. 

సుప్రసిద్ధ చరిత్రకారులు, అందులోనూ పాశ్చాత్యులు అయిన వారు రాసిన ఇటువంటి 
 భాతలను చదివితే వెల్లస్లీ ప్రభువు ధీరోదాత్తుడుగానూ మరాఠాలేమో నీతీరీతీ లేకుండా 
గబ్బులు గుంజే బందిపోట్లుగానూ విషయం తెలియని వారికి పొడగట్టటం సహజమే. 
విదేశీయులే గాక దేశవాళీ మేధావులు, చరిత్రకారులు కూడా మహారాష్టులకు మొత్తం 
ఫీద అన్యాయం చేశారు. బాజీరావు పీష్వా అసమర్థత, అప్రయోజకత్వాల వల్ల, దౌలత్‌రావు 
" సింధియా ధూర్తత్వంవల్ల, నానా ఫడ్నవిస్‌ కుట్ర మనస్తత్వంవల్ల, సింధియా, హోల్మర్ల 
నైషమ్యాలవల్ల, మరాఠా రాజ్యం అన్తవ్యసమైందనీ... బాజీరావు, దౌలత్‌రావుల దుర్మార్గాల 
మూలంగా మరాఠా సర్దార్లకు, జాగీర్జార్లకు మనసు విరిగి వారికంటే ఇంగ్లీషువారే 
నయమనుకునే పరిస్థితి వచ్చిందనీ... పాలక ముఠా అవినీతి, అత్యాచారాల కారణంగా 
= న్యాయానికి నిలవ నీడలేక, ఫిర్యాదులు వినే నాధుడు లేక ప్రజలు అష్టకష్టాలు పడి, కడకు 
విదేశీయులను స్వాగతించారనీ మన చరిత్ర పండితులు చాలామంది ఏకరువు పెట్టారు. 
ఆఖరికి మహారాష్ట్ర చరిత్రకారుల్లో అగ్రగణ్యుడు, 'మాన్యుడు అయిన జి.ఎస్‌.సర్దేశాయి 
కూడా మరాఠా రాజ్య పతనానికి బాజీరావు, సింధియాల పాపాలు మొదలుకుని సైన్సు, 
బెక్నాలజీల పట్ల అశ్రద్ధ, ఆర్గనైజేషన్‌ లోపాల వరకూ ఎన్నో కారణాలనయితే చక్కగా 
వివరించారు. కాని ఇంగ్లీషువారు దగా, దౌర్దన్యాలతో మరాఠా రాజ్యాన్ని కబళించిన వైనాన్ని 
మాత్రం చూసీ చూడనట్టు వదిలేశారు. 

18వ శతాబ్దం ముగిసే నాటికి మహారాష్ట్ర రాజకీయాలు నానా గత్తరగా ఉన్నమాట 
"నిజం. రాజ్యానికి అరిష్టం అయిన రఘునాథరావు మరణించిన తరువాత కూడా తన 
సుపుత్రుడి ద్వారా మహారాష్టులకు శాంతి లేకుండా చేశాడు. నాసిక్‌ సమీపాన రఘునాథరావు 
మరణించాక అతడి భార్య ఆనందిబాయి కుమారులను తీసుకుని ఆనందవల్లికి మకాం 
మార్చింది. కొంతకాలానికి ఆమె కూడా చనిపోయింది. అప్పటికి బాజీరావు నూనూగు 
మీసాల ప్రాయంలో ఉన్నాడు, తండ్రి కోల్పోయిన అధికారాన్ని ఎలాగైనా రాబట్టాలని 
దనుకోసం వేచి ఉన్నాడు. మరాఠా సర్జార్లు, సైనికులు యావన్మందీ నిజాం మీదికి యుద్దానికి 
ోనున్న తరుణంలో అలాంటి వాడిని స్వేచ్చగా వదిలి వెళితే తిరిగొచ్చేసరికి ఏమి కొంప 
మీంచుతాడన్న భయంతో నానా ఫడ్నవిస్‌ బాజీరావును, అతడి తమ్ముడు చిమ్మాజీ అప్పానూ, 
వత్తు సోదరుడు అమృతరావునూ 1795లో చెరలో వేశాడు. ఖార్జా యుద్ధంలో నిజాంను 
గిలిచి వచ్చాక కూడా ఎందుకైనా మంచిదని వారిని శివనేరు ఖైదులోనే ఉంచాడు. 

అప్పటికి పీష్వా మాధవరావుకు 21 ఏళ్లు. బాజీరావుకు 19 ఏళ్లు. పసితనంలోనే గద్దె 
శక్తా మాధవరావు బాల్యం, కౌమారం అంతా నానాఫద్నవిస్‌ ఒద్దికలో ఒదిగి ఉండటంతోనే 
సరిపోయింది. ఈడు వచ్చాకయినా స్వతంత్రించి నీ అధికారాన్ని నీవు చలాయించకూడదా 
ని భార్యలు, సేవకులు అతడిని (ప్రేరేపించారు. అతనూ అందుకు ప్రయత్నించాడు. 
“కటి రెండు సందర్భాల్లో నానాను లెక్క చేయక నిర్ణయాలు చేశాడు కూడా. కాని 


| 0.వి.ఆర్‌.శాస్త్ర 


మరాఠాలకు చేటు శ 241 


1 


పిన్న వయసులో కన్నుమూశాడు. అతడికి పుత్ర సంతానం లేకపోవటంతో 
ఎవరన్న ప్రశ్న తలెత్తింది. తన తరవాత పీష్వాగా బాజీరావు కావాలని మరక 
మాధవరావు చెప్పాడు. అయినా రఘునాథరావు, ఆనందిబాయిల ' 
నెత్తినెక్కించుకుంటే ప్రమాదమన్న భయంతో నానా అందుకు అంగీక 
చివరికి తప్పలేదు. 


244 ఫా ఇదీ చరిత్ర 


మాయల మరారీలు 


అత్తులూ పై ఎత్తులూ - రాజీలూ లాలూచీల రాజకీయ టక్కుటమారాలకు 
అలవాటుపడిపోయిన ఈ కాలం వారికి కూడా అచ్చెరువు కలిగించే పవర్‌ పాలిటిక్స్‌ 
ఇవి! రాజ్యమేలే వీష్వాకు 21 ఏళ్లకే నూరేళ్లూ నిండాయి. ఆయనకి పుత్ర సంతానం 
లేదు. ఉత్తరాధికారి ఎవరన్నది ప్రశ్న వంశపారంపర్య అధికారం. కాబట్టి తదుపరి 
పీష్వా ఆ వంశం వాదే అయి ఉందాలి. దగ్గరి దాయాదులు లేకపోలేదు. కాని 
మరాఠా శనిగారయిన రఘునాథరావుగారి పెద్దబ్బాయి బాజీరావుకు చూస్తూ చూస్తూ 
అధికారం 'ఒప్పుగించటం' నానాఫడ్నవిస్‌కి ఇష్టంలేదు. బయటి వాడెవడికో కిరీటం 
కట్టబెడితే జనం మెచ్చరు. మరాఠీ పెద్ద సర్జార్ల మధ్యే వుట్టెడు తగవులు, గొడవలు 
ఉన్న స్థితిలో అందరినీ జాగ్రత్తగా కలువుకొనిపోతే తప్పు ఏ వనీ సాఫీగా కాదు. 


మరి ఏమీ చేయాలా అని బుద్ధి కుశలతనంతా ఉపయోగించి ఆలోచిస్తే నానాఫడ్నవిస్‌కి 
మెరుపులాంటి ఆలోచన వచ్చింది. మరణించిన పీష్వాకు ఇంకా ఈడేరని. ఇల్లాలు 
యశోదాబాయి ఉంది. ఆమెచేత ఎవరైనా కుర్రాడిని దత్త స్వీకారం చేయించి పీష్వాగా 
ప్రకటిస్తే పోదా? ఇదీ ఐడియా. వెంటనే నానా పావులు కదిపాడు. దౌలత్‌రావు సింధియా 
(మరణించిన మాధవరావు సింధియాకి కుమారుడు లేనందువల్ల దగ్గరి బంధువైన ఇతడు 
సింధియా రాజ్యానికి వారసుడయ్యోడు), రఘాజీ భోంస్లే వగైరాలను పిలిపించి ఇందుకు 
ఒప్పించాడు. 

దత్త స్వీకారానికి అంగీకార పత్రం మీద అందరి సంతకాలు కూడా అయ్యాక ఖైదులోని 


' బాజీరావుకు ఉప్పందింది. అటునుంచి అతడూ కథ నడిపాడు, తనమీద మొదటినుంచీ 


పక్షపాతం ఉన్న సింధియా మంత్రి బాలోబా తాత్యా పాగ్నిస్‌ను పట్టుకున్నాడు. అతడిని 
ప్రయోగించి, దౌలత్‌రావు సింధియాను ప్రలోభపెట్టి తనవైపు తిప్పుకున్నాడు. దత్తతకు 
సరేనన్న ఒప్పందం మీద సంతకం తడి అరకుండానే బాజీరావును పీష్వా చేయాలన్న 


బాలాజీ అడుగుజాడ 


కష్టాలెప్పుడూ కలిసే వస్తాయి. సేనావతి తిరుగుబాటుతో, విశ్వాసప్యా 
నమ్మకద్రోవోలతో, తెరపిలేని తారాబాయి సతాయింవులతో అసలే తల వగిలిపోః 
సాహు రాజుకు గోరుచుట్టుపై రోకటి పోటులా ఇంకో పెద్ద బెడద. క 

నౌకాదలాధివతి కన్హోజీ ఆంగ్రే తిరగబద్దాదు. తిరగబదటమే కాదు. తనను ౪ 
కొంకణ్‌కు న్వతం్యత (ప్రభువుగా (ప్రకటించుకున్నాడు. అంతేకాదు. సాము | 
వనువున తనకు బుద్ధి చెప్పేందుకు సేనతో వచ్చిన పీష్వా’ (ప్రధానమంత్రి)ను చి 
ఓడించి ఖైదులో పెట్టాదు. పెట్టటమేకాదు. సావూ మీదే కత్తులు నూరి ఏక 
రాజధానిపైకే దందెత్తనున్నాడు. 


కన్ఫోజీ సామాన్యుడు కాదు. అసాధ్యుడు! శివాజీ హయాంలో సుప్రసిద్ధడైన నావిక 
తుకోజీ ఆంగ్రే కుమారుడతడు. శివాజీ కుమారుడు శంభాజీ ఏలుబడిలో నౌకా 
అయ్యాడు. అనంతరం తారాబాయి అతడికి 'సర్ధల్‌ొ పదవినిచ్చి నౌకాదళానికి అధిప 
చేసింది. గోవా నుంచి ముంబాయి వరకూ మొత్తం సముద్ర తీరానికి కన్లోజీ ఎదురు 
పెత్తందారు. పశ్చిమ తీరంలో కొద్దికొద్దిగా కాలుమోపుతున్న పోర్చుగీసు వారికీ, ఇం! 
వారికీ అతడి సాయుధ నౌకల పేరు చెబితే వొణుకు. అతడి అనుమతి లేకుండా, ఈ 
సుంకం కట్టకుండా ఏ నౌకా అంగుళం ముందుకు కదలలేదు. సముద్ర జలాలపై ఆ పత్య 
గాక తీరం వెంబడి బలమైన కోటలు కట్టుకుని కన్లోజీ శత్రువులకు సింహస్వప్నంగా ఉ ల. 
అంతవరకూ తారాబాయికి విధేయుడుగా ఉన్నవాడు కాస్తా రాజ కుటుంబంలో వార 
యుద్దాన్ని ఆసరా చేసుకుని స్వాతంత్ర్యం ప్రకటించుకున్నాడు. ఇప్పుడు సాహ 
కబళించడానికి రాహువులా ఉరికి వస్తానంటున్నాడు. 
వేగుల వారు తెచ్చిన ఈ కబురు వినగానే సాహు రాజుకు చెమటలు పట్లాం 
సేనాపతి చంద్రసేన్‌ యాదవ్‌ తిరుగుబాటు చేసి తారాబాయి పక్షంలో చేరిపోయిన దరిమి 


జ ది. బాలాజీ విశ్వనాథ్‌ను పురమాయించి తగు మాత్రం 
క పాటవం సన్నగిల్లిం 
సాహు సైని 


పజేసినా ప్రస్తుతం అందుబాటులో లేదు. ఖాందేశ్‌కో మరో చోటికో 
ల ఉన్నపళాన వెనక్కి పిలిపించడం కుదరదు. రాజుగారి సొంత అంగ 
యల ని సతారాలో సైన్యమే లేదు. ఇదే సమయంలో కన్లోజీ దండెత్తి 
రక్షో Re గండం నుంచి ఎలా బయటపడాలి? 
వస్తే be సాహు తన 'అష్షప్రధానులిను కొలువుదీర్చి ఇప్పుడేం చేద్దాం? అని అడిగాడు. 
దిక్కుతోచని లు చూసుకొని మిన్నకుండిపోయారు. “ప్రతినిధి గిరీ వెలిగిస్తున్న పెద్ద 
మనిషిని వక అంటే “సైన్యం నా మాట వినదు. నేను చేయగలిగింది లేదు? అన్నాడు. 


ఏ రికి వారు తెల్లమొగం వేసి నీళ్లు నములుతున్న దశలో బాలాజీ విశ్వనాథ్‌ లేచి (ప్రభువుల 


వారు ఆజ్ఞాపిస్తే ఏమి చేయడానికైనా నేను సిద్ధం” అన్నాడు. రాజుకు మహా సంతోషం వేసి 
క (1713 నవంబర్‌ 16న) బాలాజీని పీష్వా పదవిలో యథావిధిగా నియమించి, 
పరిపాలన మొత్తాన్నీ అతడి చేతిలో పెట్టాడు. 'నాకు తెలుసు. నువ్వు సర్వసమర్శుడివి. 
వెంటనే బలగాలతో వెళ్ళి కన్లోజీ భరతం పట్టు” అన్నాడు. గొప్ప పదవి వచ్చింది Se జ్‌ 
బాలాజీ విశ్వనాథ్‌ ఉబ్బితబ్బిబ్బు కాలేదు. రాజుగారు. దండెత్తమన్నాడు కదా అని మెహర్చా 


"కోసం సేనలను పోగేసి దండయాత్ర హడావుడి చేయ్యలేదు. అయ్యా, ముందు తమరితోనే 


కాస్త మాట్లాడవలసి వున్నదండి” అని ప్రభువుకు మనవి చేశాడు. ఏకాంతంలో కలిసి 
విలక్షణమైన ప్రతిపాదన ఒకటి చేశాడు. 
అదేమిటో చెప్పే ముందు పూర్వరంగాన్ని కొంచెం వివరించాలి. 

మొగల్‌ సామ్రాజ్యంలో సర్గార్లకు, సేనానులకు, ఇతర ప్రముఖులకు జీతాలుండవు. 
స్థాయినిబట్టి దర్భారులో స్థానాన్ని బట్టి తలకో జాగీరు ఉంటుంది, ఎవరి జాగీరులో వారు 
మకుటం లేని మారాజుల్లా వెలిగిపోతూ శిస్తులు, సుంకాలు వసూలు చేసుకుంటూ అలా 
'వచ్చే ఆదాయంలో కొంత వెచ్చించి తమకు నిర్దేశించిన సంఖ్యలో సేనను సమీకరించి 
“పోషిస్తారు. చక్రవర్తికి ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆ సైన్యాన్ని రాజసేవకు వినియోగించాలి. 
మొగలుల కాలంలో అనర్థాలకు ఈ ఏర్పాటే సగం కారణం. చక్రవర్తి సర్వసమర్ధుడైనంత 
వరకూ జాగీర్ణార్లు భయభక్తులతో మెలిగినంత వరకూ అంతా బాగానే నడుస్తుంది. 
"సార్వభౌముడు అసమర్భడైనప్పుడు,తొలి తరంలో ఉన్న రాజభక్తి అణకువ క్రమేణా అడుగంటి, 


తరువాయి వారసులు తల ఎగరేసినప్పుడు అసలు సమస్య మొదలవుతుంది. గట్టి కోటల 


రక్షణను, చేతిలోని సైనిక బలాన్ని చూసుకొని జాగీర్ణార్లు తిరగబడి స్వాతంత్ర్యం 


... ప్రకటించుకున్నా స్థానిక ప్రజలను పిశాచాల్లా పీడించినా పైవాడు చేయగలిగింది ఏమీ 


ఉండదు. ఈ రకమైన విశ్చంఖలక్వం చివరికి సామ్రాజ్య విచ్చిత్తికే దారి తీస్తుంది. ఈ 


సంగతి చక్కగా గ్రహించే శివాజీ తన రాజ్యమంతటా సైన్యాధికారులకు, సివిల్‌ అధికారులకు . 


"రచ్చే పద్దతిని రద్దు చేసి పీష్వా నుంచి సాధారణ సిపాయి వరకూ ప్రతి ఒక్కరికీ కేంద్ర 


ఖజానా నుంచే క్రమ ప్రకారం జీతం చెల్లించే ఏర్పాటు చేశాడు. పీష్వా ప్రధానమంత్రిగా 
గుంది మంతుల సాయంతో, వారిలో వారికి స్పష్టమైన బాధ్యతల విభజనతో 


ఎరివాలన యావత్తూ రాజు అధీనంలో క్రమబద్ధంగా నడిచేలా 'అష్టప్రధాన్‌' విధానాన్ని 


FE ; పెట్టాడు... మరాఠా యోధులందరూ ఐకమత్యంతో దేశభక్తితో శంభాజీ, రాజారాంల 


బాలాజీ అడుగుజాడ శ 1 


రహస్య ఒప్పందాన్ని నానాకి తెలియకుండా సింధియా కుదుర్చుకున్నాడు. డాని 
సింధియా సైన్యంతో వెళ్లి శివనేరు చెరనుంచి బాజీరావును విడిపించాలి. 

ఆ సంగతి చారచక్షువైన నానాకు వెంటనే తెలిసిపోయింది. సింధియా 
ముందు తాను నిలవలేనని అతడికి తెలుసు. సింధియావెల్లి బాజీరావును విడిపించి 
పెడితే తాను ఏమీ చేయలేడు. కాబట్టి ఆ పనేదో, తానే చేస్తే మంచిదనుకున్నాడ్లు. 
పరశురామ్‌ పట్వర్థన్‌ను సేనలతో శరవేగాన సింధియాకంటే ముందే శివనేరుకు ఉరి 
మావైపు తిరిగితే నిన్నే పీష్వా చేస్తామని బేరం పెట్టించాడు. బాజీరావును బుట్టలో వ 

ఇది ధర్మంకాదు; సింధియాకిచ్చిన మాట తప్పువద్ద అని - తమ్ముడు అమ్మ 
వారించాడు. బాజీరావు వినలేదు. సింధియాతో ఒప్పందాన్ని నిస్సంకోచంగా తుం 
తొక్కాడు. ఇందులో మోసం ఏమీ లేదుకదా, మాట తప్పరుకదా అని పలుమార్లు 
పవిత్ర గోదావరి తీరాన పార్వతమ్మవారి గుడిలో పట్వర్థన్‌ చేత గోవు తోక ౩ 
ప్రమాణం చేయించాక సంతృప్తి చెంది నానావైపు ఫిరాయించాడు. అన్నేళ్లపాటు 
చెరలో పెట్టిన నానాతోటే చేతులు కలిపాడు. బాజీరావును పీష్వా చేసేట్టు, ప్రధా 
అతడు నానాను కొనసాగించేట్టు, జరిగిందంతా మరచి ఇద్దరూ కలిసి పనిచేసేట్టు అ 
కుదిరింది. 

' ఇది తెలిసి సింధియా మంత్రి బాలోబా మండిపడ్డాడు. సింధియా దయవల్ల 
పీష్వా అయితే సింధియాతో చెప్పించి తాను నానా స్థానంలో మంత్రి కావచ్చునని 
ఆశపడ్డాడు. అది కాస్తా భగ్నమైంది. దాంతో అతడు సింధియాకి కబురు పంపాడు. 
వెంటనే పెద్ద సేనతో పుణె పైకి దండెత్తి వచ్చాడు. అతడిని తాను ఎదుర్మొనగలనని & 
భరోసా అయితే ఇచ్చాడు.కాని (ఫ్రెంచి వీరుడు డిబోయిన్‌ తర్చీదు ఇచ్చిన 
బెటాలియన్ల సత్తా నానా ఎరుగును. నేరుగా ఘర్షణ పడితే మొదటికి మోసం 
సింధియా మరాఠా సర్వాధికారి కాగలదని భయపడి నానా పుణె వదిలి పురంద 
తలదాచుకున్నాడు. బాజీరావును మాట్లాడదాం రమ్మని పిలిచి రాగానే 
నిర్భంధించాడు. బాజీరావు బదులు అతడి తమ్ముడు చిమ్బాజీని గద్దెనెక్కించాలని 
వర్గం నిశ్చయించింది. విధి లేక నానా కూడా ఇందుకు సమ్మతించాడు. 

మరి రఘునాథరావు పెద్దకొడుకు ఉండగా అతడిని వదిలేసి చిన్న కొడుకుకు 
అధికారం కట్టబెట్టారని లోకులు ఆక్షేపిస్తారు కదా? పాదరసంలాంటి సింధియా 
బుర్ర దీనికీ ఒక ఉపాయం కనిపెట్టింది. బయటి వాడిని తెచ్చి దత్త స్వీకారం చే 
మునుపు నానా అన్నాడు కదా? ఆ దత్తత ఏదో ఈ చిమ్నాజీనే చేయిస్తే సరిపోతుం 
- అన్నాడతడు. సః 

దత్తు చేసుకోబడే చిమ్నాజీకి దత్తు చేసుకునే యశోదాబాయి కోడలి వరస. పై 
ఆమె కంటే అతడు వయసులో పెద్ద. అయితేనేమి? వరసకన్నా వయసుకన్నా రా 
స్వార్థాలు మిన్న అనుకుని అంతా కలిసి దత్త స్వీకారం చేయించి చిమ్నాజీని పీ 
ప్రకటించారు. సతారాలోని నామమాత్ర ఛత్రపతి రెండవ సాహునుంచి దుస్తులు 
అధికార లాంఛనాలను నానాయే తెప్పించి పుణికి పంపించాడు. ఇంత (గంథం నడవ 
ఏకంగా ఏడు నెలలు పట్టింది 1795 అక్టోబరు 25న మాధవరావు పీష్వా మరః 
1796 మే 26న గానీ చిమ్నాజీ ఉత్తీరాధికారి కాలేదు. పోనీ ఆ తరవాతయినా వ్యః 


246 సా ఇదీ చరిత్ర ఎం,వి,ఆర్‌.శౌగీ 


ఫ్రీగా నడిచిందా? 

పేరుకు చిమ్నాజీ పీష్వా అయినా పెత్తనం చేసింది బాలోబా పాగ్నిస్‌. అతడికి నానా 
అంటే సరిపడదు. ఎలాగైనా నానాను పట్టుకుని ఖైదుచేయాలని చాలా ప్రయత్నాలు చేశాడు. 
కాని నానా అతడిని మించినవాడు. దొరక్కుండా తప్పించుకుని రాయగఢ్‌ కోటలో గట్టి 
నిక రక్షణ మధ్య కూర్చున్నాడు. అతడి భూములు, ఇళ్లు, ఆస్తులు జప్తు చేశారు. ఎంత 
గాలించినా అపార సంపదను అతడు ఎక్కడ దాచిందీ సర్మారువారు కని పెట్టలేకపోయారు. 

సింధియా బాధితులైన నానాకూ బాజీరావుకూ ఒకే రకం కష్టాలవల్ల మళ్లీ సఖ్యత 
కుదిరింది. తుకోజీ హోల్కర్‌ అప్పటికే నానా కొమ్ముగాస్తున్నాడు. బాలోబాకు తెలియకుండా 
తంత్రం నడిపి మెల్లిగా సింధియానూ నానా తనకు అనుకూలంగా తిప్పుకున్నాడు. ఈ 
విషయంలో సఖారాం ఘట్టే అనేవాడు బాగా ఉపయోగపడ్డాడు. అతడిది ఘరానా వంశం. 
అతడికో కూతురుంది. ఆమె చక్కని చుక్క ఆ పిల్లనిచ్చి పెళ్లిచేస్తానని దౌలత్‌రావు సింధియాకు 
సభారాం ఆశచూపాడు. అప్పటికి దౌలత్‌రావూ 20 ఏళ్లవాదే. పెళ్లి ఎరకు ఠక్కున చిక్కాడు. 
ఈలోపు రఘుజీభోస్తేనూ, జంజీరాసిద్దినీ, కొల్లాపూర్‌ ప్రభువునూ, మిగతా ముఖ్యులనూ 
నానా కలుపుకున్నాడు. పీష్వాకూ, మంత్రికీ తెలియకుండా చకచకా రాజకీయం నడిచింది. 
తమ తరపున చక్రం తిప్పుతున్న మంత్రి బాలోబాను సింధియాయే చెంతకు పిలిపించి 
బంధించాడు. వరస కుదరనందున చిమ్నాజీ దత్తత చెల్లదని పెద్దలు సమయానుకూలంగా 
ప్రకటించారు. బాజీరావును చెరనుంచి. విడిపించారు. మళ్లీ సతారా నుంచి దుస్తులు, 
లాంఛనాలు యథావిధిగా వచ్చాయి. ఆర్బెల్లకే పాలకుడు మారి 1796 డిసెంబరు 4న. 
బాజీరావు పీష్వా అయ్యాడు. నానా ఫడ్నవిస్‌ అతడి ప్రధానమంత్రిగా మళ్లీ పగ్గాలు 
అందుకున్నాడు. 

బాజీరావుకు దశ తిరగడంతో మరాఠా మహాసామ్రాజ్య పతనంలో చివరి అంకానికి 
తెర లేచింది. బాజీరావు తెలివిగలవాడే. రాజకీయ చతురుడే. కాని అతడి తెలివితేటలు 
రాజ్యానికీ, (ప్రజలకూ పనికొచ్చేవికావు. శత్రువులు పొంచి ఉండి, అన్నివైపులా సవాళ్లు 
చుట్టుముట్టిన సంక్షుభిత స్థితిలో సంక్లిష్ట సమస్యలను అర్థం చేసుకుని సుడిగుండాలను 
ఒడుపుగా తప్పించుకుని అధికార నావను తీరం చేర్చగలిగిన శక్తియుక్తులు అతడికి లేవు. 
సరిగా ఉపయోగించుకుని ఉంటే నానా అతడికి చేదోడు వాదోడుగా నిలిచి కష్టకాలంలో 
అక్కరకు వచ్చేవాడే. కాని - అధికారం కోసం అపద్ధర్మంగా నానాకు దగ్గర అయినా, 
అదికాస్తా అందగానే బాజీరావు నానాకు బెబ్బే అన్నాడు. చుట్టూ పనికిమాలిన సలహాదారులను 
పెట్టుకుని, చెప్పుడు మాటలు విని, నానామీద కత్తిగట్టాడు. తక్షణ సమస్యలను సమర్థంగా 
ఎదుర్కోవడం కంటే గతంలో తనకు నానాచేసిన అపకారానికి ప్రతీకారం తీర్చుకోవటం 
మీదే ఎక్కువ (్రద్ధచూపాడు. నానా అధికారం ఊడగొట్టి, అతడి రహస్య సంపదను 
కొల్లగొట్టాలని విశ్వప్రయత్నాలు చేశాడు. ఈ విషయంలో సింధియా అతడికి తందానతాన 
అన్నాడు. బాజీరావు గద్దెనెక్కిన కొద్దినెలల్లోనే పరిస్థితి ఎంత విషమించిందంటే పీష్వా, 
మంత్రి బహిరంగంగా ఒకరినొకరు కలిసేందుకే భయపడేవారు. ఎదుటివారు ఎక్కడ 
దాడిచేస్తారోనని ఎవరికివారు అనుక్షణం సాయుధ బలగాల భారీ కాపలాలో కాలం 
గడిపేవారు. పెద్ద తలకాయల్లోనే పరస్పర విశ్వాసం కొరవడటంతో పరిపాలన సహజంగానే 
అధ్వాన్నమైంది. జి.ఎస్‌. సర్జేశాయ్‌ అన్నట్టు - 


"Baji Rao didnot feel the least concern for the cares of. 
state and occupied himself with prayers, worships, reli 
rites in public and gross sensual enjoyments in private. | 
remained sulking and a pathetic onlooker unable to exe 
any effective control over the administration, which had « 
to a stop." r 

(బాజీరావు రాజ్య వ్యవహారాల్లో కనీన జాగ్రత్తలు కూడా తీసు 
వబ్లిగ్గానేమో (వ్రతాలూ, పూజలు, పునస్మారాలు. తెరివిలేకుండా. సాగిం 3 
చాటుగానేమో రానక్రీడల తుచ్చ భోగాల్లో మునిగి తేలేవాడు. ఒళ్లుమ 
ఏమీచేయలేక (ప్రభుత్వాన్ని సమర్ధంగా అదువుచేయలేక నానా నిన్ఫువ 
చూస్తుండిపోయాడు. పరిపాలన మొత్తం స్తంభించిపోయింది) 


తాను సింహాసనం ఎక్కడానికి పూర్వం మరాఠా రాజ్యంలో పొడసూపిన పెడ క 
బలహీనతలను సరిచేసే సమర్ధత బాజీరావుకు బొత్తిగా లేదు. పైగా కుట్ర మ 
పగ, ప్రతీకారాల అల్ప బుద్ధితో, విశృంఖల స్వైర విహారాలతో రాజ్యపతనాన్ని 
త్వరితం చేశాడు. పిన్నవయసులోనే పెద్ద అధికారం చిక్కటంతో వొళ్లు తెలియ 
మిడిసిపడిన దౌలత్‌రావు సింధియా ఇతడికి తోడయ్యాడు. సింధియాలకూ నా 
అదినుంచీ మాత్సర్యం ఉన్నది కనుక నానాను దెబ్బతీయటంలో దౌలత్‌రావు 
బాజీరావుకు సహకరించాడు. వీరి దెబ్బను కాచుకోవటానికి నానా తుకోజీ హో 
ఆధారపడగా కర్మం చాలక అతడు కాస్తా కన్నుమూశాడు. శో 

తుకోజీకి నలుగురు కొడుకులు. వారిలో ఇద్దరు అక్రమ సంతానం. తండ్రి 
అధికార వారసత్వంకోసం కొడుకులు తగవులాడుకుంటూంటే అదే అదనుగా డౌల 
సింధియా ఆ గొడవలో తలదూర్చాడు. పెద్ద కొడుకు కాశీరావు కొమ్ముగాసి, రెండొ 
మల్దర్‌రావును చంపి... మిగతా ఇద్దరు దాసీపుత్రులు యశ్వంతరావు, - విఠోజీలను వె 
రాజ్యం నుంచి వెళ్లగొట్టాడు. వారిలో విలోజీ అన్నవాడిని తరవాత పట్టుకుని ఏను 
కట్టి తొక్కించి చంపేశాడు. కుడి భుజం లాంటి తుకోజీ హోల్కర్‌ చనిపోయి, అతడి : 
సింధియా పెత్తనంలోకి పోవటంతో రెక్కలు విరిగినట్టయిన నానా మీద ఆ తరువాత 
తన ప్రతాపం చూపాడు. బాజీరావు, అతడు కూడబలుక్కుని నానాను మాయ. 
ఎక్కడికో పిలిపించి ఆధాటున బంధించారు. | 

దాంతో - ప్రతీకారం తీరింది; తల నెప్పిపోయింది అనుకున్నాడు బాజీరావు 
అసలు తలనెప్పులు అప్పుడే మొదలయ్యాయి. నానా భయం. పోవటంతో సింధిర 
అతడి మామ సభారాంకూ, పట్టపగ్గాలు లేకుండా పోయాయి. నానాను నిర్భంధిస్తే 
కోట్ల రూపాయలిస్తానని సింధియాకు పీష్వా ఆశ చూపాడు. ఆ పని చేశాను కదా 
సొమ్ము ఇమ్మంటూ సింధియా అతడి గొంతుమీద కూచున్నాడు. ఖజానా 
అయిన స్థితిలో అంత డబ్బు తనవల్ల కాదని పీష్వా చేతులెత్తాడు. చాలా నెలలుగా 
గోలపెడుతున్న సైనికులను శాంతపరచడానికి వేరే దారి తోచక సింధియా దు 
దిగాడు. పీష్వా తనకు బాకీపడ్డ మొత్తాన్ని పుణె ప్రజల గోళ్ళూడకొట్టి వసూలు 
తన మామకు చెప్పాడు. అతడు ' అక్షరాలా అంత పనీచేసి, పిశాచంలా ప్రజల 4 


248 ఫా ఇబీ చరిత్ర ఎం.వి ఆర్‌. 


దాచిన సొమ్ము బయటకి తీయించడానికి నాదిర్నా తరహా అఘాయిత్యా లకు పాల్పడ్డాడు. 

పుణెలో జనం హాహాకారాలు చేస్తున్న సమయంలోనే ఇంకో వంక నలుగురు విధవలు 
అంతర్యుద్ధం లేవదీసి మరాఠా ప్రభుత్వాన్ని ఏళ్ల పర్యంతం ముప్పుతిప్పలు పెట్టారు. వారు 
మరణించిన మాధవరావు సింధియా భార్యలు. వారికి భరణం ఇచ్చి, బాగా చూసుకుంటానని " 
వారసత్వం అందుకున్న సమయంలో దౌలత్‌రావు హామీ ఇచ్చాడు. సొంత సేనలకే 
జీతాలివ్వలేక జనాన్ని పీడించుకు తింటున్న స్థితిలో చేతగాకో, ఇష్టంలేకో వారి భరణాన్ని 
ఎగవేశాడు. అది చాలదన్నట్టు దౌలత్‌రావు మామాశ్రీ ఈ వితంతువుల నివాసాల మీద 
పడి కొరడాతో కొట్టి బయటికీడ్చి ఖైదు చేయబోయాడు. అతడి బారినుంచి ఎలాగో 
తప్పించుకుని వితంతువులు పీష్వా తమ్ముడు అమృతరావు శరణుజొచ్చారు. అయినా సింధియా 
మామ వెనక్కి తగ్గకుండా ఏకంగా అమృతరావు శిబిరంమీదే నానా ఆగంచేశాడు. తన 
తమ్ముడని కూడా చూడకుండా సింధియా వర్గం ఇలా బరితెగించటం సహించరాని ధిక్మారమని 
పీష్వా అనుకున్నాడు. పీష్వాను ఎదుర్మొనే రాజకీయ తంత్రంలో భాగంగా సింధియా - 
నానాఫడ్నవిస్‌కు బంధవిముక్తి చేశాడు. కొన్నాళ్లకు పీష్వాకూ వారికీ సంధి కుదిరింది. పది 
నెలలకు పైగా నిర్భంధం తరవాత 1798 అక్టోబరు 15న నానాకు మళ్లీ పెత్తనం చేతికొచ్చింది. 
మేరలేని దుర్మార్గాలతో తనకు చెడ్డపేరు తెచ్చిన మామగారిని సింధియా ఆలస్యంగానైనా 
వదిలించుకుని ఖైదులో పదేశాడు. 

ఈ గొడవ ఇలా సమసిపోయి పుణెలో పరిస్థితిలు కొంచెం కుదుటపడ్డాయని 
సంతోషించడానికి వీల్లేకుండా అదే సమయంలో ఇంకో సంక్షోభం సెగలు కక్కుతూ మరాఠా 
సర్ధార్లకు చెమటలు పట్టిస్తున్నది. అదేమిటంటే - సతారాలో సాహూరాజు తిరగబడ్డాడు. 
నానాను వేటువేయటంలో తనకు సహకరిస్తే పూర్వపు సాహురాజు కుండినట్టి అధికారాలను 
నీకు దాఖలు పరుస్తానని బాజీరావు అతడికి బాసచేసి ఉన్నాడు. ఆ సంగతి ఏమయిందని 
తరవాత గుర్తుచేస్తే పీష్వా పట్టించుకోలేదు. దాంతో ఛత్రపతి సాహు మండిపడ్డాడు. అప్పటికే 
అతడి సోదరుడు ఛత్రసింగ్‌ పీష్వా మీద, రవరవలాడుతున్నాడు. శివాజీ వారసులం, ఈ 
పీష్వాల దయాధర్మంపై ఆధారపడి సతారాలో పరాధీనపు బతుకు బతకాల్సిన ఖర్మ మనకేమిటి; 
తెగించి పోరాడి మన అధికారాన్ని మళ్లీ పొందుదాం - అని చాలాకాలంగా అతడు అన్నగారికి 
నూరిపోశాడు. సాహూ సరేనన్నాడు. సోదరులు కలిసి సైన్యాన్ని కూడగట్టి తమపై నిఘాకు 
పీష్వా నిలిపిన బలగాలను తరిమిగొట్టారు. కొల్లాపూర్‌లోని తిరుగుబాటును అణచడానికి 
పూనానుంచి పెద్ద సైన్యాన్ని పంపినా లాభం లేకపోయింది. వారి దాయాది, పోటీ ఛత్రపతి 
అయిన మూడవ శివాజీ వారితో చేతులు కలిపాడు. ఇక గత్యంతరం లేక పరశురామ్‌ 
భావుపట్వర్థన్‌ను (బాజీరావును. పీష్వాచేసే కుట్రలో భాగంగా అతడిని చెరలో పెట్టారు) 
నిర్భంధం నుంచి విడిపించి ఛత్రపతుల పైకి బాజీరావు ప్రయోగించాడు. అతడు గొప్ప 
పరాక్రమంతో సతారా రాజును ఓడించాడు, కాని కొల్హాపూర్‌ సైన్యంతో జరిగిన యుద్ధంలో 
మరణించాడు. మరాఠా రాజ్యానికి అది పెద్ద దెబ్బ. తరవాత పీష్వా, సింధియాలు 
నానాఅవస్థలు పడి ఎక్కడెక్కడి సేనలనూ సమీకరించి యుద్ధం సాగించాక గానీ కొల్హాపూర్‌ 
ఛత్రపతి 1799 డిసెంబరులో చేతులెత్తెయ్యలేదు. 

ఇదీ - 1వ శతాబ్దం చివరలో వెల్లస్లీ ప్రభువు వక్రదృష్టి పడేనాటికి మరాఠా రాజ్య 
రాజకీయ పరిస్థితి. మాధవరావు పీష్వా అకాల మరణం తరవాత ఆ శతాబ్దం చివరి 


ఎం,వి,ఆర్‌. శాస్త్రి మాయల నురాలీలు శ 249 


నాలుగైదేళ్లలో నడచిన ఘటనల తీరుతెన్నులు పరిశీలిస్తే ఒక సంగతి స్పష్టం. 
కలహాలు, అంతర్యుద్ధాలు ఎన్ని తలెత్తినా మరాఠా సామ్రాజ్యం వాటన్నిటినీ 
పదిలంగానే ఉంది. వ్యక్తుల స్వార్థాలు, ద్వేషాలు, నీచ మనస్తత్వాలు ఎన్ని 
వేసినప్పటికీ అవసరమైనప్పుడు విభేదాలను మరిచి, విరోధాలను పక్కనపెట్టి 
సంస్కారం మరాఠా ముఖ్యుల్లో మిగిలే ఉంది. చెరలో పెట్టిన వారినే వదిలి పెట్టటం, 
ఖైదు చేశారన్న కక్ష లేకుండా వారు సైతం విశాల హృదయంతో తక్షణ సమస్యల ప( 
మనస్ఫూర్తిగా సహకరించటం గమనిస్తే మరాఠా రాజ్యం కలహాల మయమై కుక్కలు 
విస్తరిలా చిందర వందర అవుతున్నదన్న అభిప్రాయం ఏకోశానా కలగదు. ఈ నాలుగై 
మరాఠా పెద్దతలకాయలెన్నో వరసగా మృత్యువాత పడ్డా విజ్ఞత, కార్యదక్షత ఉన్న 
కొందరు ఇంకా మిగిలే ఉన్నారు The Main Curents of Maratha Hi 
జి.ఎస్‌. సర్హేశాయ్‌ అన్నట్టు - బాజీరావు, దౌలత్‌రావులు ఎన్ని తప్పుడు పనులు 
అదనుకోసం ఇంగ్లీషు గోమాయువులు కాచుకు కూర్చుని కుతంత్రాలు, కుత్సితా 
| మరాఠా రాజ్యం మునుపు అనేక ఘట్టాల్లోవలె ఒడిదుడుకుల నుంచి 
గట్టేక్కేదే. 


250 ౫ ఇదీ చరిత్ర 


పీష్వాకు పొగ 


"You may be assured that it was a matter of real satisfac- 
tion to me that the affairs of this Government at the Court of 
Poona should be in the hands of a person of your talents and 
experience in a moment the most critical to our interests... I 
have the fullest confidence in your zeal for promoting the suc- 
cess of a plan which is founded on principles of justice and of 
all parties to be effected by its execution... " 

[Rise of the Christian Power in India - B.D. Basu, p. 364] 

మన ప్రయోజనాలకు అత్యంత కీలకమైన ఈ తరుణంలో మన వూనా 

వ్యవవోరాలు మీవంటి (ప్రజ్ఞావంతుల చేతుల్లో ఉన్నందుకు నాకు పరమానందంగా 

ఉంది... అన్ని పార్టీలకీ న్యాయం జరిగే రీతిన ధర్మబద్ధంగా రూపొందించిన పథకాన్ని 

జయ (ప్రదంగా అమలు చేయటానికి మీ తవాతహ గురించి నాకు సంపూర్ణ విశ్వాసం 
ఉంది. . 


ఇండియాకి కొత్త గవర్నర్‌ జనరల్‌గా వచ్చిన లార్జ్‌ మార్నింగ్‌టన్‌ అనే వెల్లస్లీ దొర 
పుణెలోని తమ రెసిడెంటు కర్నల్‌. పామర్‌కు 1798 జూలై 8న రాసిన తొలి రహస్య 
లేఖలోని తొలి పలుకులివి. విన్నవారెవరైనా - అన్ని పక్షాలకీ సమాన న్యాయం జరిగేలా 
న్యాయసూత్రాలకు లోబడి పథక రచన చేసిన ఆ దొరగారు ఎంతటి ధర్మప్రభువో!; అంతటివాడి 
పూర్తి విశ్వాసం చూరగొన్న రెసిడెంటుదొర ఇంకెంత గొప్పవాడో; ఇద్దరూ కలిసి కలహాల 
కాపురంగా ఉన్న మహారాష్ట్రకు పవిత్ర పథకంతో ఎంత గొప్ప న్యాయం చేస్తారోనని 
ఊహిస్తారు. దొరవారల మధ్య నడిచిన ఇలాంటి ఉత్తరప్రత్యుత్తరాలకు మోసపోయే... తెల్లవారు 
చాలా పెద్ద మనుషులు; న్యాయం తప్పనివారు; న్యాయం చేయడం కోసమే దిక్కుమాలిన 
దేశాన్ని వశపరచుకున్నవారు అని మన మేధావులు చరిత్ర పుస్తకాల నిండా రాసిపడేశారు. 

నిజానికి దొరల భాష వేరు. వారి మాటల అంతరార్థం వేరు. వారిదంతా వక్రనీతి. 


జెనంటే కాదని. కాదంటే బెనని, అందరికీ న్యాయం చేద్దాం అంటే అందరికీ పక్కా అన 
చేసి మనం మాత్రమే బాగుపడదాం అని కవి హృదయం! 
వెల్లస్లీ అడుగుపెట్టే నాటికి భారత రాజకీయ పటంలో అత్యధిక భాగం ఇంకా వ 
ప్రాబల్యంలోనే ఉంది. దక్షిణాన తుంగభద్ర నుంచి ఉత్తరాన సట్లెజ్‌ వరకూ ప 
సింధ్‌లదాకా వారి సామ్రాజ్యం విస్తరించింది. వారికి ఢిల్లీ పాదుషా గులాం.-బుండే! 
రాజస్థానం, గంగ, యమున తీర ప్రాంతాలపై వారిదే పట్టు. గంగకు దిగువన 
వారి ప్రాంతాలకు, కలకత్తా, ముంబాయి, మద్రాసు (ప్రెసిడెన్సీలకు చుట్టూతా ఉన్నది మ 
రాజ్యమే. దక్షిణాదిన వారిదైన మద్రాసు ప్రెసిడెన్సీకీ, వారు నోటకరిచిన నైజాంకూ, కా 
కబళించిన మైసూరుకూ మధ్య నిరాఘాట విహారానికి వీల్లేకుండా కంట్లో నలు 
ఎక్కడికక్కడ మరాఠాలు అద్దు! | 
తొలుదొలుత బెంగాలులో ఎడమకాలు మోపిన నాటినుంచీ మరాఠాలన్నా త్వరి 
. విస్తరించిన వారి సామ్రాజ్యమన్నా తెల్లవారికి మహా ఈర్ష్య. వారి బలాన్ని పలు 
ఎలాగైనా తగ్గించాలన్న ఆబ ఆదినుంచీ ఉన్నా అందుకు కావలసిన సైనికవనరులు, రాజ 
అనుకూలతలు వారన్‌ హేస్టింగ్స్‌ నాటికిగానీ ఆంగ్లేయులకు సమకూడలేదు. సర్వ 
ఒడ్డినా హేస్టింగ్స్‌ దుస్సాహసం ఫలించక మొదటి మహారాష్ట్ర యుద్ధంలో ఘోరప। 
జరిగి మహారాష్టులతో సంధి చేసుకోవలిసి వచ్చింది. బరోడా గేక్వాడ్‌ను తమవైపు 
భోంస్లేలను ఎరలువేసి ఆకట్టుకోగలిగినా బ్రిటిష్‌ రాజ్య విస్తరణ తంత్రం ఆ 
పెద్దగా ఫలించింది లేదు. ఈలోపు పీష్వా ప్రభుత్వం మరింత బలపడింది. ౩ 
సింధియా ఉత్తరాదిన విజృంభించి విశాల ప్రాంతాలను జయించాడు. తేరిపార చూడ 
తీక్షణంగా మరాఠా (ప్రభ వెలిగిపోయినందువల్లే చేసేది లేక జాన్‌షోర్‌, కారన్‌వా 
మహారాష్టుల జోలికి పోకుండా జాగ్రత్తపడ్డారు. టిప్పుసుల్తాను మీద యుద్దానికి పోయేష 
కూడా కారన్‌వాలిస్‌ మరాఠాల సహాయం దేబిరించి, వారి అండతోనే గెలిచాడు. ఆ త 
దక్షిణాదిన ఇంకో బలీయశక్తి అయిన నైజాంనూ మరాఠాలు ఒంటిచేత్తో నేలకరిపి, 
దీంతో ఇంగ్లీషు వారికి మరీ కన్ను కుట్టింది. ఇండియాలో తమకు ప్రధాన 
మహారాష్ట్ర కూటమేనని, తమకు ప్రమాదం ఎప్పటికైనా వారినుంచే రాగల 
అసలే భయం. అందుకే కారన్‌వాలిస్‌ టిప్పూపైకి దందెత్తినందుకు బ్రిటిష్‌ రాజ 
(ప్రముఖులు పలువురు తీవ్ర ఆక్షేపణ తెలిపారు. ఇండియాలో మన ప్రయోజనాలకు మరా 
నుంచి కదా అసలు ప్రమాదం? వారిని ఎదుర్కోవడానికి సమతూకంలా ఉపయె 
మైసూరు ప్రభువు మీద మనమే కత్తి ఎత్తడమేమిటి? అని కామన్స్‌. సభలో కొంత మం 
_* సభ్యులు కోప్పడ్డారు. సమయం చిక్కితే మరాఠాలను దెబ్బతీసి మొత్తం దేశాన్ని సా 
చేయాలని సీమ దొరలు కాచుకు కూచున్నారు. 
తెల్లవారికి ఎంత కుత్సితం ఉన్నా మరాఠాలకు వారిపట్ల శత్రుభావం లేదు. 
తమకున్న స్నేహాన్ని, శాంతియుత సంబంధాలను భగ్నపరచాలన్న ఆలోచనే వారికి 
ఆంగ్లేయులకు ఆగ్రహం కలిగించే పని వారు ఏదీ చేయలేదు. తాము బతుకుతూ ఇతరు! 
బతకనివ్వాలనే వారు కోరుకున్నా వారిని ప్రశాంతంగా బతకనిచ్చే ఉద్దేశం ఆంగ్ల ప్రభువు 
ఎంతమాత్రం లేదు. . ॥ 
వెల్లస్లీ అడుగిడే నాటికి పీష్వా గద్దెపై బాజీరావు కూచుని ఉన్నాడు. దౌలత్‌రావు సిం 


శ 
252 సౌ ఇదీ చరిత్ర ఎం.వి.ఆర్‌.శాస్త్ర అం, వి, ఆర్‌, శాస్త్ర వీష్వాకు పొగ శ 253. 


అతడికి వెన్నుదన్నుగా ఉన్నాడు. నానా ఫడ్నవీసు నిర్బంధంలో ఉన్నాడు. యూరోపియన్లు 
శదపురుగుల్లా మహారాష్ట్రలో చేరి సర్జార్లను, జాగీర్ణార్లను ఎగదోసి ఎక్కడికక్కడ అల్లర్లు, 
సంక్షోభాలు కల్పిస్తూ ఉన్నారు. లోగడ మాధవరావు సింధియా దర్భారులో రెసిడెంటుగా 
న్న పామర్‌ ఈ మధ్య పూనా బదిలీ అయ్యాడు. గతంలో తమ పంచనచేరిన తండ్రి 
కఘునాధరావు తమకు ఎన్నో ఆశలు పెట్టాడు కాబట్టి ఇప్పుడు పీష్వా అయిన కుమారుడు 
బాజీరావు తమకే తవ్వి తలకెత్తుతాడని ఆంగ్లేయులు ఆశపడ్డారు. కాని బాజీరావు ఇంతవరకూ 
వారికేమీ చేపలేదు. 

ఈ పరిస్థితుల్లో వెల్లస్లీ వచ్చీరాగానే మరాఠాలమీద ప్రత్యేక దృష్టి పెట్టాడు. తమకు. 
శత్రువులనుకున్న వారితో యుద్ధంచేయటం, పరాక్రమంతో గెలవటం యూరోపియన్ల 
ఫద్ధతికాదు. చుట్టూ సాలెగూడు పన్ని అదనుకోసం వేచి ఉండి మభ్యపెట్టో మోసగించో 
గుటుక్కుమనిపించటమే వారిశైలి. సాలెగూడుకు ఇంగ్లీషు వారు పెట్టిన ముద్దుపేరు “సైనిక 
సహకారం” ఏదో ఒక విధంగా వారి సేనలను అవతలివారికి అంటగడితేగానీ తరువాయి 
స్వాహాకార్యం ముందుకుసాగదు. 

కాని మరాఠాలకు ఇంగ్లీషు సేనలను అంటగట్టటం చాలా కష్టం. ఎందుకంటే మఠాఠాలే 
సైనికశక్తిపై ఆధారపడి బతికే వారు. వారే ఇతర రాజ్యాలను జయించగలరు. కాబట్టి తమ 
రక్షణకోసం వేరేవారి. సైన్యాన్ని అపేక్షించాల్సిన అగత్యం వారికి లేదు. కావాలంటే వారే 
ఇతరులకు. సైనిక సహాయం చేస్తారు. పైగావారికీ 'కంపెనీ'కీ కారన్‌వాలిస్‌ హయాంలో 
కుదిరిన మైత్రీ ఒప్పందం ఇంకా అమల్లో ఉంది. దాని ప్రకారం లోగడ కారన్‌వాలిస్‌కు 
చేసినట్టే ఇప్పుడు టిప్పూపై తాజా యుద్ధంలోనూ కంపెనీకి కావాలంటే సైనిక సహాయం 
చేయడానికి పుణె ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 

ఎటొచ్చీ - ఆ సహాయాన్ని తీసుకునేందుకు వెల్లస్లీయే. సిద్ధంగా లేడు. సవ్యంగా 
యుద్ధంచేసి టిప్పూను గెలవగల సత్తా కంపెనీకి లేదన్న సంగతి అతడికి తెలుసు. బయటి 
నుంచి సహాయం చాలా అవసరమే. అలాగని మరాఠాల సహాయాన్ని కనుక తీసుకుంటే - 
యుద్ధంలో గెలుచుకునే రాజ్యంలో వారికీ వాటా ఇవ్వలసి వస్తుంది: దానివల్ల మరాఠా 
ప్రాబల్యం ఇంకా విస్తరించి “కంపెనీకి మరింత ప్రమాదకారి అవుతుంది. ఆ భయంతోటే 
వెల్లస్లీ మఠాఠాల మద్దతు అవసరం ఉన్నా స్వీకరించలేదు. 

మరి - తాము ఎలాగూ వద్దన్నారు కనుక తమ విరోధి అడిగితే మరాఠాలు మద్దతు 
ఇవ్వవచ్చుకదా? అగ్నికి ఆజ్యం తోడైనట్టు టిప్పూ, పీష్వా ఏకమైతే కంపెనీకి కొంప కొల్లేరే..' 
కదా? ఈ పాటికే టిప్పుసుల్తాన్‌ పూనా దుర్భారుకు వకీళ్లను పంపి సైనిక సాయం ఆర్థిస్తున్నట్టు 
వార్తలొస్తున్నాయి. వారిని చేరదీయట్లు 'కంపెనీ' మిత్రులకు ఇష్టం లేదని తెలిశాక పూనా 
నుంచి ఆ వకీళ్లను వెళ్లగొట్టిన మాట నిజమే. కాని - లోపాయకారీగా ఏమి జరుగుతుందో 
ఏవరు చెప్పగలరు? ఇంగ్లీషు: వారిలాగే మఠాఠాలూ వక్రంగా నడిస్తే ఇంగ్లీషు వారికి 
ప్రమాదం కదా? 

ఇలా ఆలోచించిన వెల్లస్లీ దీనికి ఒక ప్లాను వేశాడు. మఠాఠాలను మాయలో పడెయ్యటం 
కోసం ఓ మాయ కబురు పంపాడు. మీరు సైన్యాన్ని పంపుతామన్నారు; చాలా, సంతోషం; 
గొని మిమ్మల్ని (శ్రమ పెట్టటం మాకు ఇష్టం లేదు. ప్రస్తుతానికి మీ సహాయం అవసరం 
కేదు. కాని మీరు మాకు మిత్రులు. కాబట్టి సైన్యాన్ని పంపకున్నాసరే యుద్ధం గెలిచాక 


శత్రురాజ్యంలో మీ వాటాను మీకు పువ్వుల్లో పెట్టి అప్పగిస్తాము - అని దాని 
ఈ రీతిన మఠాఠాల ముందరి కాళ్లకు బంధం వేశాక ఒక చెంప టిప్పు 
సర్వసన్నాహాలు చేస్తూనే ఇంకోవంక పీష్వాను నయవంచనతో ఉచ్చులో ఇరిక్షి 
వెల్లస్లీ పథకం పన్నాడు. “సైనిక సహకారం” పేరిట నిజాంను వంటింటి కుందే 
చేసినట్టు పీష్వానూ 'బుట్టలో వేయటానికి దారులు వెదికాడు. ఇందులో 
నానాఫడ్నవిస్‌ను నిర్భంధం నుంచి తప్పిస్తామంటే మనవైపు తిరుగుతాడేమో 
ఈ వ్యాసం మొదట్లో ప్రస్తావించిన 'న్యాయాలమారి” రహస్య లేఖలో రెసిడెంటు. 
. వెల్లస్లీ పురమాయించాడు. గ 
అయితే - పామర్‌కు ఆ లేఖ అందేలోపే పూనాలో పరిస్థితులు మారి, సి 
సఖ్యత కుదిరి నానా బంధవిముక్తుడయ్యాడు. అందరికీ న్యాయం జరగాలన్న 
తెల్లవారికి నిజంగా ఉంటే తమ ప్రమేయం లేకున్నా నానా అంతటి యో 
వదిలినండుకు సంతోషించవలసింది. కాని తమ షరతులకు లోబడే అగత్యం లే 
తనంతట తానే బయట పడినందుకు దొరలు నొసలు ముడిచి నానానూ అనుమాన 
చూడసాగారు. 
ఎవరికి చెప్పాల్సిన మాట వారికి చెప్పి, ఎవరికి తీయాల్సిన గొయ్యి వారి ; న 
పుణెలో రెసిడెంటు మహాశయుడు పథకం ప్రకారం ఇటు రంగం సిద్దం చేసూం 
మైసూరులో అధర్మ యుద్ధంచేసి తెల్లవారు టిప్పూను వధించారు. ఏమా 
చెప్పుకోవాలి. యుద్ధం జయించాక వెల్లస్లీ దొరగారు వెనకటి మాట ప్రకారం 
వాటాను వారి కోసం అట్టేపెట్టకపోలేదు. అయితే ఒక మెలిక! గతంలో బేషరతుగా 
చెప్పిన వాటాకు ఇప్పుడు వాటమైన షరతులు జోడించారు. అవి ఏమిటంటే - మ 
బ్రిటిష్‌వారి సైనిక సహకారం పెద్దమ్మను అక్మల్లేకున్నా నెత్తినెత్తుకోవాలట. మొత్తం 
రాజ్యంపై ఆదినుంచీ తమకుగల చౌథ్‌ వసూలు హక్కును వదిలేసుకోవాలట. 
నిజాంతోగాని, మరెవరితోగాని తమకు ఎటువంటి పేచీ వచ్చినా కంపెనీవారే మధ్యవర్తిత 
చేయాలని అంగీకరించాలట. వారు ఎలా చెబితే అలా నడుచుకోవాలట. 3 
ఒక్కమాటలో చెప్పాలంటే మైసూరు రాజ్యంలో అప్పనంగా వచ్చేవాటా కోసం మరాఠాల 
తమ స్వాతంత్రాన్ని, సార్వభౌమాధికారాన్ని వదిలేసుకుని ఆంగ్లేయులకు తొత్తులు కావా 
ఆత్మగౌరవం గల ఏ ప్రభుత్వమూ అంగీకరించజాలని తెంపరి బేరమిది. కాబట్టి బాజీరాన 
నానా సలహా మేరకు సహజంగానే దీన్ని తిరస్కరించి మీరూ వద్దు; మీ వాటా వద్దు 
పొమ్మన్నాడు. క్‌ " 
దాంతో వెల్లస్లీకి ఒక సంగతి అర్ధమైంది. పీష్వా తనకు తానుగా మెడకు ఉరితాడ 
తగిలించుకోడు: గత్యంతరం లేని పరిస్థితి కల్పించి అతణ్ణి అన్నివైపుల నుంచీ నాక్షేస్తే త ॥. 
కంపెనీ” కార్యం నెరవేరదు. పుణె రెసిడెంటుకు పంపిన లేఖలో గవర్నరు జనరల్‌ ఈ 
మాటే స్పష్టంగా అన్నాడు. + 


"The inference to be deduced from these considerations 
was, that until irresistibly compelled by the exigency of his 
affairs to have recourse to the assistance of the Company, Baji ; 
Rao would never be induced to enter into any engagements 


254 సౌ ఇదీ చరిత్ర ఎంవినర్‌ 


which in his apprehension, would afford to the British ౮౦౪ల౧- 
ment the means of acquiring an ascendency, which it was our 
interest to establish in the Mahratta empire." 
[Empire in Asia, W.M. Torrens, p-185] 
(వీటన్నిటిని బట్టి ఏమనుకోవాలంటే తన వ్యవహారాలు విషమించి, కంపెనీ 
సహాయాన్ని అపేక్షించక తప్పని సంకటస్థితిలో ఇరుక్కుంటేగానీ బాజీరావు మన 
ప్రయోజనాలకు కావలసినట్టు మరాఠా సామ్రాజ్యంలో మన ప్రాబల్యం 
పెంచుకోవటానికి ఒప్పుకోడు) 


బేరంవల్ల పొందలేనిదాన్ని మోసం ద్వారా సాధించడానికి తెల్లదొరలు మరింత 
అయుత్తమయ్యారు. వెల్లస్లీ దర్శకత్వంలో కపట నాటకానికి తెరలేచింది. మరాఠా రాష్ట 
కూటమిలో ఆదినుంచీ సింధియాకూ హోల్మర్‌కూ పడదు. తుకోజీ హోల్కర్‌ మరణించి, 
అతడి వారసులు సింధియా రక్షణలోకి చేరాక ఆ చిరకాల వైరం కాస్తా సద్దుమణిగింది. 
అలాగే నానా ఫడ్నవిస్‌కూ, సింధియాలకూ లోలోన ఉన్న విరోధం కూడా దౌలత్‌రావు 
సింధియా పెత్తనానికి వచ్చాక ఇటీవలి కాస్త నెమ్మదించింది. అటు సింధియా సైనికశక్తి 
ఇటు నానా మంత్రాంగం అండగా. ఉన్నంతకాలమూ బాజీరావును పట్టుకోవటం కష్టం. 
వారిలో వారికి తంపులుపెట్టి మహారాష్ట్ర కూటమిలో ముసలం పుట్టించి, బలహీనుడైన 
పీష్వాను విడిగా లాగేస్తేగాని కుంపిణీయుల పంట పండదు. కాబట్టి చల్లగా ఉన్న రాజ్యంలో 
చిచ్చు పెట్టే పనికి వెల్లస్లీ పూనా రెసిడెంటు పామర్‌ను తగిలించాడు. అతడేమో పీష్వా 
చెవిని ఇల్లు కట్టుకుని దౌలత్‌రావు సింధియాపై కొండేలు చెప్పసాగాడు. నువ్వు సింధియా 
వలలో పడిపోయావు. అతడు నిన్ను పిండి బొమ్మనుచేసి ఆడిస్తున్నాడు. నీవతనికి 
ఖైదీవయ్యావు. బానిసవయ్యావు. నీకిదేమి ఖర్మం అని నిత్యం నూరిపోసి అసలే అనుమానపు 
మనిషి అయిన బాజీరావుకు కంటికి కునుకు లేకుండా చేశాడు. అదే సమయంలో వెల్లస్లీ 
దొరగారు బాజీరావు పీష్వా సింధియా చేతిలో బందీలా ఉన్నాడని.నాలుక భుజాన వేసుకుని 
గగ్గోలు పెట్టాడు. i 

ఈ మాట పచ్చి అబద్ధం. సింధియా మీద బాజీరావు ఎక్కువగా ఆధారపడుతున్న 
సంగతి యధార్థమే. అయితే అది బలాత్మారంవల్ల కాదు. తనను పీష్వా గద్దె నెక్కించడానికి 
సింధియా ఎంతో సాయపడ్డాడన్న కృతజ్ఞతా భావంతో. ఇంటా బయటా ముసిరిన శత్రువుల 
బారినుంచి రాజ్యాన్ని అతదే రక్షించగలడన్న నమ్మకంతో. అంతే తప్ప పీష్వాను సింధియా 
నిర్భంధించిందీ లేదు; అవమానించిందీ లేదు. తనను సింధియా చెరపట్టినట్టు పీష్వా ఎప్పుడూ 


 '. ఎవరితో చెప్పుకోలేదు. అతడి జారినుంచి తనను కాపాడమని కంపెనీ వారిని ఎన్నడూ 


కోరలేదు. పీష్వాకు అటువంటి గతి పట్టినట్టు పూనాలోని బ్రిటిష్‌ రెసిడెంటు కూడా వెల్లస్లీ 
కనుగీటడానికి పూర్వం పైవారికి ఎప్పుడూ రిపోర్టు చేయలేదు. పోనీ -. అకస్మాత్తుగా 
ఇప్పుడే ఈ దారుణ దుర్వార్త దొరలకు తెలిసిందనుకున్నా... తెలిశాక దానికి తగిన ప్రతి 
క్రియ చేయటానికి వారు ఆయాసపడిందీ లేదు. అమల్లో. ఉన్న సంధి ప్రకారం పీష్వా 
కంపెనీ వారికి మి(త్రుడే. అతడికి ఆపదవస్తే వారు ఆదుకొనవలసినవారే. గతంలో తమకు 
మిత్రుడైన తిరువాన్మూరు రాజాకేసి కీగంట చూశాడన్న నెపంతోనే మిత్రధర్మం పేరిట 
టిప్పు సుల్తాన్‌ మీదికి కత్తి ఎత్తి కంపెనీవారు నానా ఆగం చేశారు కదా? మిత్రుడైన 


ఎం.వి.ఆర్‌.శాస్త్రి వీప్పాకు పగ శ 255 


పీష్వానూ అలాగే సింధియా బారినుంచి ఉద్ధరించి ఉండవచ్చు. కదా? 
వచ్చు. కాని దొరలు ఆ పనిచేయలేదు. ఎందుకంటే తాము వేసినది వట్టి 

వారికి తెలుసు. అందుకే పీష్వా చెవులు మాత్రం కొరికి, తగవులు పెట్టి తమా 

వారి చెప్పుడు మాటలు వినివిని - తనకు చుట్టూ ఉన్న వారంతా తన కీడు కోర 

వారి బారినుంచి ఇంగ్లీషువారు మాత్రమే తనను కాపాడగలిగినవారనీ, వారు 

ఆఫర్‌ చేసిన ప్రకారం వారి సైన్యాన్ని తనకు రక్షణ కవచంగా పెట్టుకుంటే త 

భద్రత ఉండదనీ ఒక బలహీనక్షణంలో కకక కూడా తలపోశాడు. 
దాంతో సీమ శకునుల పని తేలికైంది, 


256 స ఇదీ చరిత్ర 


పడగనీడలో పీష్వా 


అక్కడికీ వెల్లస్లీ దొరగారు నింధియాకి వారితో వీరితో చిలక్కి చెవ్పినట్టు 
చెప్పించారు. నువ్వు పూనాలో తిష్టివేసినంతకాలమూ మా పనులేవీ అయేట్టు లేవు. 
పీష్వా పీలక మా చేతికి దొరక్కుండా అతణ్ని గట్టిగా పట్టుకొని కూచున్నావు. పైగా 
సైన్యాన్ని తీసుకుని ఎప్పుడు నైజాం మీద పదతావో, ఎక్కడ మా వెంట పదతావో అని 
భయంగా ఉంది. నువ్వు కొంచెం పూనా వదిలిపోతే పీష్వా సంగతి మేము 
చూసుకుంటాం. ఒకరి తరువాత ఒకరుగా మీ అందరి నోటా మన్నుకొట్టి మీ 
సామ్రాజ్యాన్ని నెమ్మదిగా కాజేస్తాం... అన్న అసలు అంతర్యాన్ని అందమైన భాషలో 
నగిషీలు చెక్కి వినిపించారు. | 


సింధియా ఆలకించాడా? లేదు. sed ఇలా లాభం లేదని తలచి, సింధియాను 
ఎలాగైనా పూనా నుంచి లేపేందుకు వెల్లస్లీ ప్రభువులవారు ఎత్తుమీద ఎత్తువేశారు. 

మొదటి ఎత్తు పుకారు’! అఫ్లాన్‌ రాజు  అహ్మద్‌షా అబ్దాలీ పూర్వం పానిపట్టు యుద్ధంలో 
మహారాష్రులను "ఘోరంగా కడింాటు కదా? ఆ పేరు చెబితే మరాఠాలు హడలిపోతారనీ 
దొరవార్లు అనుకున్నారు. అబ్బాలీ మనవడు జుమాన్‌ఖాన్‌ ఇండియాపైకి దండెత్తి త్తి రానున్నాడని 


. తమ ఏజెంట్ల చేత పుకార్లు పుట్టించారు. (ఇది వట్టి పుకారేనని గ్రాంట్‌ డఫ్‌, జేమ్స్‌ మిల్‌ 


వంటి ప్రఖ్యాత చరిత్రకారులు ధ్రువీకరించారు.) ఈ వదంతులకు బెదిరి ఉత్తరాదిన తన 
రాజ్యాన్ని రక్షించుకోవటానికి సింధీయా పూనా విడిచి గ్వాలియరుకు పరుగెడతాడని దొరలు 
ఆశించారు. కాని సింధియా జంకలేదు. ఇప్పట్లో జుమాన్‌షా నుంచి అలాంటి ప్రమాదం 
లేదని అతడికి తెలుసు. 

పుకారు పాచిక పారకపోవటంతో వెల్లస్లీ అటునుంచి పొగబెట్టే. రెండో ఎత్తుకు 
ఉపక్రమించాడు. సింధియా రాజ్యంలో అంతఃకలహాలు తెచ్చి కల్లోలం రెచ్చగొట్టడానికి 
స్పెషల్‌ డ్యూటీ మీద కాలిన్స్‌ అనే వాణ్ని గ్వాలియరుకు రెసిడెంటుగా పంపించారు. పైకి 
చెప్పిందేమిటంటే - జుమాన్‌షా చేయబోయే దండయాత్రను ఉమ్మడిగా ఎదుర్కోవడానికి 


సింధియాతో సంప్రదించి, స్నేహపూర్వకంగా తగిన ఏర్పాట్లు చేయడానికని! అద్దే ఆ; 
ఉద్దేశమైతే దౌలత్‌రావు పూనాలో ఉంటే కాలిన్సు అతడి దగ్గరికి కదా పోవలసింద్రి' 
లేని సమయంలో గ్వాలియరులో ఎందుకు చొరబడాలి? గ్వాలియరుకు 
అక్కడ చేయాల్సిన పనులను కాలిన్సుకు వెల్లస్లీ నూరిపోశాడు. అంతకుముం 
దేశీయ దర్భార్లలో జరిగినట్టే... విభేద తంత్రాన్ని ప్రయోగించి, సింధియా కౌలు; 
'వారికి లంచాలు పెట్టి, సింధియాపై చాడీలు చెప్పి ద్వేషం కలిగించి, రాజ్యంలో 
తిరుగుబాట్లు ప్రేరేపించడానికి కాలిన్సు శక్తివంచన లేకుండా కృషిచేశాడు. 

అయినా సింధియా బెంబేలెత్తలేదు. పుణె నుంచి కదలలేదు. అప్పడు వెల్లస్లీ ఇంకో 
ఎత్తువేశాడు. కోల్‌బూక్‌ అనే అధికారిని (అనంతర కాలంలో ప్రఖ్యాతుడైన సం 
విద్వాంసుడు ఈయనే) నాగపూర్‌ దర్బారుకు పంపించి బేరార్‌ రాజాతో మంతనాలా 
సింధియాతో యుద్ధం వస్తే ఆంగ్లేయులకు సహాయం చేసేట్టు రహస్య + 
కుదుర్చుకున్నాడు. అక్కడితో ఆగక సింధియా దెబ్బకు పారిపోయివచ్చి నాగః 
దాచుకుంటున్న దాసీపుత్రుడు యశ్వంతరావు హోల్కర్‌ను దువ్వి మందీమార్చలాన్ని 
దస్మాన్ని సమకూర్చి సింధియా రాజ్యం మీదికి ఉసిగొలిపాడు. చచ్చిన పాములా పః 
హోల్మర్‌కు దాంతో వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్టయింది. చిచ్చర పిడుగులా సిం 
రాజ్యం మీద పడి, కొన్ని ప్రాంతాలను ఆక్రమించి, జనాన్ని దోచుకుని అతడు చెలరే 
ఇక ఉపేక్షిస్తే లాభం లేదని దౌలత్‌రావు సింధియా దిగ్గున కదిలి తగు మాత్రం 4 
పుణెలో నిలిపి 1800 నవంబరులో తన రాజధానికి మరలిపోయాడు. 2 

అలా వెల్లస్లీ తంత్రం ఫలించింది. పుణె నుంచి సింధియాను జయప్రదంగా 
పంపాక అటు సింధియానూ, ఇటు పీష్వానూ చిక్కుల్లో పెట్టి ఉచ్చులోకి నెట్టటానికి కు 
సాగాయి. సింధియా పూనానుంచి కదిలేంతవరకూనేమో - అతడు ఉత్తరాదికి తిరిగివి 
దేశ రక్షణకు చాలా అవసరమని, అతడితోకలిసి జుమాన్‌షా దాడి బెడదను ఉవ 
ఎదుర్కోవాలని తాము ఆరాటపడుతున్నామనీ వెల్లస్లీ చెబుతూ వచ్చాడు. 
వెనక్కిపోయాకేమో నానా దురుద్దేశాలు ఆపాదించి, తమకు వ్యతిరేకంగా కుట్ర చేః 
అభాండాలు వేసి సింధియా మీద కత్తికట్టాడు. సింధియా గ్వాలియర్‌ వెళ్లటానికి 
వెల్లస్లీ కలకత్తాలోని కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ సర్‌ అలూరెడ్‌ క్లార్మ్‌ను పెద్ద సేనతో 
సింధియా సరిహద్దుల్లో నిలిపాడు. ) 

ఎందుకు? నేరుగా యుద్దాన్ని ప్రకటించి సింధియాతో అమీతుమీ తేల్చుకోవటా 
కాదు. అది పరాక్రమం మీద ఆధారపడేవారు అనుసరించే పద్ధతి, యూరోపియన్‌ 
శ్రేష్ణులు ఆ కోవకు చెందరు. వారిదంతా వంకర తరహా, సింధియా మీద ఒత్తిడి పెం 
భయాన్ని రేకెత్తించటానికి సైన్యాన్నయితే ఎదుట నిలిపారు. ఎందుకొచ్చారని 
నిలదీస్తే మాత్రం అబద్దాలు చెప్పి తప్పించుకోమన్నారు. సాక్షాత్తూ గవర్నర్‌ జనరలే శ 
వింత ఆదేశాన్ని తన సైన్యాధిపతికి ఇలా ఉపదేశించాడు. 


బదెగషా 


"The reassembling of the army may possibly alarm 
scindhiah and an explanation may be demanded of the moti 
of such a step. You will ascribe it to the escape of Vizier Ali 
from Benares, to the’ probability of his attempting to join 


258 పా ఇదీ చరిత్ర ఎం.వి.ఆర్‌.శౌస్తీ 


Zemaun Shah, and to the consequences which that event might 
produce." | 
(మనమీ సేనలను ఇలా మోహరించటం చూసి సింధియా అనుమానపదవచ్చు. 


ఇలా ఎందుకు చేశారని మనల్ని అడుగుతాదేమో. అడిగితే - బెనారను నుంచి వజీరాలీ 
రప్పించుకుపోయాదనీ, జుమాన్‌షాతో అతడు చేరితే ప్రమాదం కాబట్టి దాన్ని నివారించటానికే 
సేనల్ని సమీకరించుకున్నామనీ - జవాబు చెప్పు. ) 


ఇలా దొంగబద్దాలు చెప్పడం ఒకటే కాదు. ఆంగ్ల సైన్యాధిపతికి ఘనత వహించిన 


గవర్నర్‌ జనరలుగారు ఇంకో డ్యూటీ కూడా చేశారు. అదీ వారి మాటల్లోనే చదవండి. 


"౨0౪ will use every endeavour to excite the Rajpoots and 
other tributaries against Scindhiah, and to induce the Rajahs of 
Jynagur and Jodhpur to enter zealously into the war; you will 
at the same time take proper steps for supporting and encour- 
aging the exertions of the partizans of the Byes and Lukwaji 
Dada, together with all persons in the family or service of 
scindhiah, who may be disaffected to his Government." 

[Rise of the Christian Power in India, B.D. Basu, p.379] 

(రాజపుత్రులను, ఇతర సామంతరాజులను సింధియాపైకి ఉసిగొపటానికి నీ 
శాయశక్తులా ప్రయత్నించాలి. జునాగఢ్‌, జోధ్‌పూర్‌ రాజులను కూడా ఈ 
యుద్ధంలోకి లాగేట్టు చూడు. సింధియాతో పోరాడుతున్న మహాద్‌జీ సింధియా 
వితంతువులను, అతడిపై తిరగబడిన సర్దారు లక్వాజీదాదాను, సింధియాకు 
వ్యతిరేకులుగా ఉన్న అతని కుటుంబంలోని వారిని, కొలువులోని వారిని అందరిని 
బలపరిచి ప్రోత్సహించటానికి ఇదే సమయంలో తగిన ప్రయత్నాలన్నీ చేయాలి.) 


ఇదన్నమాట సంగతి! 'కంపెనీ దొరలు కాలపెట్టిన చోటల్లా, వారి కన్నుపడిన చోటల్లా 
అకస్మాత్తుగా తిరుగుబాట్లు లేచి, కక్షలు ముదిరి, అంతఃకలహాలు రెచ్చి, రాజ్యాలకు రాజ్యాలు 
క్రమపద్ధతిన అల్లకల్లోలాల పాలై చివరికి అన్నీ 'కంపెనీ' నోట్లో పడటం వెనక ఇంత 
పకడ్బందీ పథకం ఉన్నదన్నమాట. దేశీయ ప్రభువుల అవివేకంవల్ల, అసమర్థతవల్ల, 


' ఆత్మహత్యా సదృశమైన రాజకీయ దుర్విధానాలవల్ల, సంకుచిత స్వార్థంకోసం విశాల జాతి 
- హితాన్ని బలిపెట్టే మూర్ధత్వంవల్ల దేశం తెల్లవారికి ఆయాచితంగా దైవికంగా వశమైందని 


('భమించే భారతీయ మేధావులకు వెల్లస్లీ విడమర్చి వెల్లడించిన మాయ మర్మం 
అవలోకించాకయినా అసలు గుట్టా అర్థం కావాలి. ఈ కుతంత్రాలు, కుత్సితాలు క్లయివ్‌, 
వారన్‌హేస్టింగ్స్‌ల కాలంనుంచీ 'కంపెనీ' దొరవార్లందరూ రివాజుగా అనుసరించినవే. 
అంత దాకా వాచ్యంగా, కడు గోప్యంగా జరిగిన పాడు పనులను కాగితం మీద అక్షర 
బద్ధం చేసినందుకు వెల్లస్తీకి చరిత్ర రుణపడి ఉండాలి. 

పథకం ప్రకారం ఇలా తెల్లవారు సాగించిన కుట్రలూ కూహకాల మూలంగా సర్వత్రా 
భగ్గుమన్న తిరుగుబాట్లను, వెన్నుపోట్లను, విరోధుల స్వైర విహారాలను తట్టుకోవటంలో 


' సింధియా మధ్యభారతంలో తలమునకలవుతూ హోల్కర్‌ సవాలును అతికష్టంమీద 


ఎం.వి.ఆర్‌, శాస్త్రి పడగనీడలో పీష్వా శ 259 


అదుపులోనికి తెస్తున్న సమయంలో ఇటు పూనాలో పీష్వాకు పుటంపెట్టే పుణ్యః 
ముమ్మరమైంది. బాజీరావు కంపెనీవారి మాయలోపడి, వారి దుర్చోధలకు చెవి 
తనకు రక్షకులని వెరిగొరైలా విశ్వసించినా దొరలు మాత్రం అతడికి చెప్పాల్సిన 
అతడికి చెబుతూనే చాటున అతడిపై కత్తులు నూరి, చక్రబంధంలో నొక్కేసే కుటిల వ 
చాలాకాలంగా అమలు జరుపుతూ వచ్చారు. 

కుశాగ్రబుద్ధి అయిన నానా ఫడ్నవీసుకు వారి దుర్మార్గాలు తెలియకపోలేదు. 
పూర్వపు అధికార ప్రాభవం తనకు లోపించడంవల్లనేమి, ఇరవై ఏళ్ల కింద తాను ఆంగ్లే, 
ఐక్య సంఘటన కట్టిన నాటి అనుకూల పరిస్థితులు ఇప్పుడు మృగ్యమవడం 
తనను నమ్మక, నిర్ణయాధికారాలనివ్వక పీష్వా బాజీరావు తన చేతులు కట్టేసిన కారణంగా 
అపరచాణక్యుడయిన నానా కూడా అవసాన దశలో నిర్వీర్యుడయ్యాడు. బాహాటంగా 
వల్లమాలిన (ప్రేమ. కురిపిస్తూనే... పీష్వాకు దురుద్దేశాలేవో ఉన్నాయనీ, తమపై ద 
ప్రయత్నిస్తూ, [ద్రోహానికి పాల్పడుతున్నాడనీ వెల్లస్లీ అతడికి తెలియకుండా 
మొదలెట్టాడు. టిప్పూ రాజ్యంలో ఇంగ్లీషువారు అడుగిడినదే తడవుగా దానిని అ 
ఉన్న మరాఠా ప్రాంతాలలో స్థానిక జాగీదార్లను ఎగదోసి పీష్వాపై తిరుగుబాట్లు చేయి 

దొరల పుణ్యమా అని హఠాత్తుగా పుట్టుకొచ్చిన ఈ సవాళ్లను ఎదుర్కొని అతి 
మీద తిరుగుబాట్లను కాస్త అణచగలిగాడో లేదో 1800 ఫిబ్రవరి 13న నానా 
కన్నుమూశాడు. ఆయన మరణంతో మరాఠాలు తమ పూర్వ వైభవాన్ని పొందే 
అడుగంటింది. రెసిడెంటు పామర్‌ అన్నట్టు నానాతోటే మరాఠా ప్రభుత్వం నుంచి వి 
సంయమం వెళ్ళిపోయాయి. ("With him departed all the wisdom and n 
eration of the Maratha Govermment.") నానా నిష్క్రమణతో ఇంగ్లీషువారు 
ఆట అయింది. మరాఠా రాజ్యాపహరణ కుటిల నాటకంలో చివరి అంకానికి తెర 

బాజీరావు గద్దెనెక్కిందే దౌలత్‌రావు సింధియా ప్రాపకం వల్ల. కాబట్టి ప్రతి వ 
విషయంలోనూ అతడు తనను సంప్రదించాలని సింధియా కోరుకున్నాడు. (ప్రతిదీ 
చెప్పి చేయటం తనకు పరువుతక్కువని బాజీరావు భావించాడు. తాను సర్వస్వతంట్రుడి 
ఎవరినీ లక్ష్య పెట్టనవసరం లేదని నిరూపించుకుంటున్నానని ఊహించుకుని అతడు నే 
పోయి ఇంగ్లీషువారి ఊబిలో పడ్డాడు. టిప్పు మరణానంతరం మైసూరు రాజ్యాన్ని విదే 
బారి నుంచి కాపాడటానికి డూండియా వాగ్‌ అనే దేశభక్తుడు కొంత బలగాన్ని 
తరహాలో పోరాటం సాగిస్తున్న కాలమది. గవర్నరు జనరల్‌ వెల్లస్తీకి స్వంత తమ్ముడైన 1 
అర్థర్‌ వెల్లస్లీ నాయకత్వాన పెద్ద ఇంగ్లీషు సేన అతడి వెంటపడింది. దాని నుం 
తప్పించుకోవటానికి వాగ్‌ మరాఠా (ప్రాంతాల్లోకి పారిపోయాడు. ఈ సంగతి 
విన్నవించి, తమరు కనుక దయతో అనుమతిస్తే మేము కొంచెం సేనను పంపిం 
దుండగుడిని పట్టుకుంటాం అని దొరలు మహా వినియంగా ప్రార్థించారు. ఓస్‌! దానికే 
అలాగే చేసుకుపోండి అని బాజీరావు దూరం ఆలోచించకుండా, సింధియాకు చెప్పా పెట్టక 
అనుమతిని దయచేశాడు. అదే అతడి నెత్తికి చేతులు తెచ్చింది. 

తాము బందిపోటుగా ముద్ర వేసిన 'దేశభక్తుడిని పట్టుకునే నెపంతో ఇంగ్లీషు శే 
మరాఠా రాజ్యంలోకి ప్రవేశించాయి. తమకు కావలసినవాణ్ని పట్టుకున్నాయి. అంత 


260 » ఇదీ చరిత్ర 


వనుదిరగక' అక్కడే తిష్టవేశాయి. అంతకుమునుపు ఇంగ్లీషు సైన్యాన్ని నైజాంకు చప్పుడు 
కాకుండా తరలించి, నిజాం మెడమీద కత్తిపెట్టి సైనిక సాలెగూటిలోకి లాగేసిన తంత్రాన్నే 
పీష్వా మీదా ప్రయోగించటానికి వెల్లస్లీ ఆయత్తమయ్యాడు. “మనం వెంటనే 


' కలగజేసుకోవలసినటువంటి సంక్షోభం మహారాష్ట్రలో రాబోతున్నదని మన రెసిడెంటు పామర్‌ 
' చైబుతున్నాడు. బహుశా పీష్వాయే మన సైనిక సహాయాన్ని అర్థించవచ్చు. లేదా అతడు 


పూనా వదిలి పారిపోవచ్చు. లేక సింధియా తెగబడి పీష్వాను నిర్భంధించనూ వచ్చు. 
ఇందులో ఏది జరిగినా పీష్వా న్యాయబద్ధ అధికారాన్ని నిలబెట్టే పేరిట, ఆయన తరఫున 


' మనం సైనిక జోక్యం చేసుకోవలసి ఉంటుంది. అందుకని సేనలతో వెనక్కి రాకుండా 
| ఉన్నచోటే ఉండి, రంగంలోకి దూకడానికి సిద్ధంగా ఉండమని ఆర్థర్‌ వెల్లస్లీకి చెప్పండి అని 
1800 ఆగస్టు 23న మద్రాసు గవర్నర్‌ లార్జ్‌ క్లయివ్‌కు వెల్లస్లీ జాబు రాశాడు. 


అతడు ఊహించినట్టే పీష్వాకూ సింధియాకూ వ్యవహారం చెడింది. తనకు తెలియకుండా 
విదేశీ సేనలను రాజ్యంలోకి అనుమతించి చేజేతులా వినాశాన్ని కొనితెచ్చినందుకు పీష్వా 
మీద సింధియా మండిపడ్డాడు. ఇలాగే వదిలేస్తే ఇంకేమి పిచ్చిపనులు చేస్తాడోనని తలిచి 
పీష్వా చుట్టూ తన సిపాయిలతో గట్టి కాపలా పెట్టించాడు. పరిస్థితి త్వరితగతిన చెయి 
దాటీపోతున్న విషమ స్థితిలో సింధియా అంతకంటే తీవ చర్యలే చేపట్టవలసింది. బాజీరావును 
ఖైదు చేయడానికీ, ఆఖరికి చంపడానికీ అయినా వెనకాకుండా ఉండవలసింది. కాని మూడు 
దశాబ్దాల కింద రఘోభా విషయంలో నానాఫడ్నవిస్‌ చూపిన కనికరాన్నే రఘోబా కుమారుడి 
విషయంలో దౌలత్‌రావూ కనపరిచి అరకొర ఆంక్షలతో ఊరుకున్నాడు. సింధియా తన 
చుట్టూ కాపలాపెట్టి తన స్వేచ్చను కుదించడంతో బాజీరావు ఇక తనను రక్షించగలిగింది 
ఇంగ్లీషు వారేనని దృఢ నిశ్చయానికి వచ్చాడు. రెసిడెంటు పామర్‌ను పిలిచి మంతనాలు 
మొదలెట్టాడు. ఇంతకుముందు నుంచీ మీరు అంటున్నట్టే ఆరు బెటాలియన్ల సైన్యాన్ని 
నాకు సహాయంగా తీసుకుంటాను; సాలుకు పాతిక లక్షల రాబడి వచ్చే ఉత్తరాది పరగణాలను 
రాసిస్తాను. అయితే ఒక షరతు. మీ సైన్యం ఇక్కడ శాశ్వతంగా తిష్టవేయటానికి వీల్లేదు. 
మీ దగ్గరే అట్టేపెట్టుకుని నేను కోరినప్పుడల్లా పంపిస్తూ ఉండాలి - అని పీష్వా బేరం 
పెట్టాడు. 

కాని - ఆవలివారు ఆంగ్లేయులు. వారికి రాజ్యలాభం లేకుండా కేవలం కిరాయి 
తీసుకుని సైన్యంతో షటిల్‌ సర్వీసు చేయించమంటే వారెందుకు ఒప్పుకుంటారు? సర్వనాశనం 
ముంచుకొస్తున్నదంటే తప్ప పీష్వా శషభిషలు మాని ఇంగ్లీషు భల్లూకాన్ని కౌగిలించుకోవటానికి 
బేషరతుగా ఇష్టపడేట్టు 0 రెసిడెంటు పామర్‌ గ్రహించాడు. పూనా నుంచి గవర్నర్‌ 


' జనరల్‌కు పంపిన చివరి లేఖలో ఖ మాటే అతడు స్పష్టంగా అన్నాడు. ("1 apprehend 


that nothing short of imminent and certain destruction will induce the 
Peishwa to make concessions...") : 
సరే! అట్లే అగుగాక అన్నాడు వెల్లస్లీ, అతడు సైగ చేయగానే యశ్వంతరావు హోల్మర్‌ 
సింధియాతో పోరును ఆపి, తన సోదరుడి దారుణ హత్యకు ప్రతీకారం తీర్చుకునే మిషపై 
పీష్వా రాజ్యంమీద పడ్డాడు. పీష్వా న్యాయబద్ధ అధికారాన్ని నిలబెట్టటమే తమ పవిత్ర 
కర్తవ్యమని చెబుతూ వచ్చిన దొరలు ఏకంగా మరాఠా రాజధానిపైనే దాడి జరుగుతున్నా 
చిటికెన వేలును కదిలించలేదు. పైగా దురాక్రమణకు వచ్చిన హోల్కర్‌ సేనలతో తలపదాల్సిన 


ఎం.వి.ఆర్‌.శాస్తి పడగనీడలో వీష్వా శ 261 


అవసరం రాకుండా జాగ్రత్త పడమని పూనా రెసిడెంటుకు ఆదేశాలిచ్చారు. తమకు మి 
తిరువాన్నూరు రాజును కన్నెల్తీ చూడటమే మహాపరాధంగా ఎంచి గతంలో టిప్పు 
విరుచుకుపడిన దొరలు, తమకు అలాంటి మిత్రుడే అయిన పీష్వా రాజధానిపైనే దం 
జరుగుతున్నా మెదలకపోగా దురాక్రమణదారులతోనే చేతులు కలిపారు. 
ఆ సమయాన పుణె మరీ దిక్మూమొక్కూ లేకుండా ఏమీ లేదు. రాజధాని 6 
సింధియా నిలిపివెళ్లిన 10 వేల అశ్వదళం, 5 బెటాలియన్లు సర్వసన్నద్ధంగా ఉ 
ఇవిగాక పీష్వా చేతిలోనూ కొంతసైన్యం ఉంది. ఈ మొత్తం బలగాలతో పోల్చితే , 
బలం తక్కువ. గట్టిగా పోరాడితే పీష్వా పక్షానికే విజయం దక్కేది. కాని య 
ఇంగ్లీషు కుతంత్రం పనిచేసింది. శత్రు దుర్భేద్యమైన (శ్రీరంగపట్నం కోటను దుర్గ 
లోబరుచుకోవటం ద్వారా పట్టుకుని టిప్పూసుల్తాను పై ఆంగ్లేయులు అధర్మ వి 
సాధించినట్టే... సింధియా సేనలోని కెప్టెన్‌ ఫిలోస్‌ అనే యూరోపియన్‌ ఆఫీసరు వి 
వల్ల 1802 అక్టోబరు 25న పూనా యుద్ధంలో అనూహ్యంగా హోల్కర్‌ గెలిచాడు. 
Sr rs రాజధాని విడిచి పారిపోయి బేసెస్‌లో ఇంగ్రీషువారి శరణుజొ, 
సంవత్సరం తాను వీల్లేదన్న షరతులకు నోరుమూసుకుని అంగీకారం తెలి 
అధికారాన్ని మరాఠాల స్వాతంత్ర్యాన్ని విదేశీయులకు కుదువపెడుతూ 1802 డి 
31న దిక్కుమాలిన ఒప్పందం కుదుర్చుకుని, తనను తాను బ్రిటిష్‌ తాబేదారు $ 


దిగజార్చుకున్నాడు. పీష్వా నామమాత్రపు అధికారం 1818 దాకా కొనసాగకః 
కాని 1802లో బేసెన్‌ ఒప్పందంతోటే మరాఠా (ప్రాభవం కొడిగట్టింది. భారతదేశ హూ, 
అదే నాంది. 


262 స ఇదీ చరిత్ర 


| 
' 


సూర్యచంద్రులు సాక్షిగా... 


మీ మిత్రులు మాకూ" మిత్రులే; మీ శత్రువులు మాకూ శత్రువులే; మీ వాక్కుల 
మీద, మీ (ప్రాంతాల మీద దాడి జరిగితే అది మా వాక్కుల మీద, మా రాజ్యం మీద 
జరిగిన దాడిగానే భావిస్తాం. మీ జోలికొచ్చిన వారి భరతం పదతాం. మిమ్మల్ని 
కంటికి రెప్పలా కాపాడతాం. సూర్యుదూ చంద్రుడూ ఆకాశంలో ఉన్నంతవరకూ 
మన స్నేహం నిలిచి ఉందును.గాక... అని భీషణ ప్రతిజ్ఞ చేసి పీవ్వా బాజీరావుతో 
బేసెన్‌ ఒప్పందం కుదుర్చుకున్నారు ఇంగ్లీషువారు. పీష్వాకు సింధియా మిత్రుదు 
హోల్కర్‌ శత్రువు. సింధియా తనకు అందగా ఉన్నప్పటికీ హోల్కర్‌ దురాక్రమణను 
ఎదుర్శొనలేకపోయినందువల్లే బాజీరావు రాజధాని విడిచి, రాజ్యం వదిలి పరారై 
తెల్లవారి. శరణు జొచ్చాడు. సూర్యచంద్రుల మీద ఒట్టుపెట్టి చేసుకున్న ఒప్పందం 
ప్రకారం ఇంగ్లీషు మిత్రులు హోల్బర్‌ వెంటపదాలి. సింధియానేమో అక్కున చేర్చుకోవాలి. 


కాని - జరిగింది దీనికి రివర్సు. తమ నేస్తుడిని రాజ్యం నుంచి వెళ్లగొట్టిన హోల్మర్‌నేమో 
కంపెనీ ధర్మాత్ములు ఉపేక్షించారు. తకోదలో తమ మిత్రుడికి బాసటగా ఉన్న సింధియా 
పైనేమో నిప్పులు కక్కి కత్తులు దూశారు.?అదీ ఇంగ్లీషు రాజనీతి, 

మాకుచెప్పకుండా మరే ప్రభువుతోనూ మీరు చర్చలు జరపకూడదు. మా అనుమతి . 
లేకుండా ఎవరి జోలికీ వెళ్లకూడదు. మిగతా మరాఠా రాజ్యాలతోగాని, వేరే వారితో గాని 
గొడవలొస్తే మేమే మధ్యవర్తిత్వం చేస్తాం. మేము ఎలా చెబితే అలా మీరు నడుచుకోవాలి : 
- అని మరాఠా మహాసామ్రాజ్య అధినేత పీష్వాను కట్టడి చేసి, చేతులూ కాళ్లూ కట్టేసిన , 
మాయదారి ఒప్పందం కుదుర్చుకోవటంతో తెల్లవారి కళ్లు చల్లబడలేదు. పీష్వా స్వేచ్చను | 
హరించి, తమకు తొత్తును చేసుకుని, పుణె గద్దెపై తిరిగి కూచోబెట్టటంతో... రక్షణ నెపంతో ' 
పీష్వా చుట్టూ తమ సేనలని కాపలా పెట్టటంతో తమ పని అయిపోయిందని కంపెనీ 
అధికారులు అనుకోలేదు. మరాఠాల స్వాతంత్రాన్ని జయప్రదంగా అంతమొందించిన 


తరవాత కూడా మరాఠాలను వారి బతుకు వారిని వెల్లస్లీ బతకనివ్వదలచలేదు. అద్దె శ్వ, 
వలలోకి ఒకరిని లాగితే మిగతా వారూ చచ్చినట్టు చేతికి చిక్కుతారని గవర్నర్‌ జ 
కొంతకాలంగా ఆంతరంగికులకు చెబుతూ వచ్చాడు. పెద్దతలకాయ అయిన పీష్వా క్‌ 
గాలానికి చిక్కాక మరాఠా కూటమిలోని మిగతా ప్రభువులనూ ఒకరి తరవాత ఒక్రగిన్లి. 


ఏరివేసి, భారత దేశంలో బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని సుస్థిరం కావించటానికి వెల్లస్లీ కంకణం... | 


కట్టుకున్నాడు. మరాఠా ముఖ్యులను కవ్వించి, యుద్దానికి రెచ్చగొట్టటానికి చాలా ఎత్తు 
వేశాడు. ఎన్ని విధాల గిల్లినా వారు రెచ్చిపోకపోయేసరికి తీరి కూర్చుని, తానే యు 
ప్రకటించి, దారుణ దురాక్రమణకు ఒడిగట్టాడు. 
వేల సంవత్సరాల హిందూ దేశచరిత్రలో కొన్ని వందల యుద్దాలు జరిగాయి. సబబుల్తు, 
మంచిచెడ్డలు ఎలా ఉన్నప్పటికీ ఒక వైరి పక్షానికి రెండో పక్షం మీద యుద్ధం చేయాల్సిన 
తీవ్ర ఆగ్రహం కలగటానికి సాధారణంగా బలమైన కారణాలు ఉంటాయి. ఏ కారణ 
లేకుండా, అవతలి వారి నుంచి ఎటువంటి తప్పుగానీ ముప్పుగానీ లేకుండానే అడ్డగో, 
జరిగిన ఆధునిక యుద్ధాల్లో మొదట చెప్పుకోవలసింది వెల్లస్లీ పుణ్యమైన రెండో ; 
సం(గ్రామాన్ని. 
భారీ సైన్యాన్ని తోడిచ్చి పంపి 1808 మే 18న పుణె తక్తుపై బాజీరావును 
కూర్చోబెట్టాక ఇంగ్లీషు 'రక్షకులు' యుద్ధమంటూ చేస్తే మొదటగా యశ్వంతరావు వో 
అని అందరూ ఊహించారు. కంపెనీకి కొత్త నేస్తమైన పీష్వాను కష్టాల పాలు చే 
గాక కంపెనీ రక్షణలోని పాత మిత్రుడు నిజాంను కూడా హోల్మర్‌ చాలా తిప్పలు పె 
నైజాం రాజ్యం మీదపడి జెరంగాబాద్‌ నగరాన్ని దోచుకుని చాలా ఆగం చేశాడు, 
- మిత్రుల రక్షణకు ఆచంద్రతారార్మం పాటు పడతామని ప్రతిన బూనిన కంపెనీ ద్‌ 
చిటికెన వేలును కదిలించలేదు. ఎందుకంటే - అతడికీ వారికీ మధ్య అప్పటికే లోపాం 
లాలూచీ ఉంది. "lam AanXI0us to cultivate the good understanding 
has subsisted between the Honourable Company's Government 
You" (మాననీయ కంపెనీ సర్మారుకూ మీకూ ఉన్న సదవగావానను పెంపొందించి 
నేను ఆరాటవడుతున్నాను) అని 1803 జులై 16న అంటే - పీష్వా తిరిగి వచ్చిన రెళ్ని 
హోల్మర్‌కు జనరల్‌ ఆర్థర్‌ వెల్లస్లీ (పెద్ద వెల్లస్లీకి తమ్ముడు) రాసిన లేఖనుబట్టే అసలు 
మర్మం అర్థమవుతుంది. 
హోల్మర్‌తో “సదవగాహన” అంతకుముందే పొసగినందున అతడు ఎలాగూ 'కంపెనీ'కి 
వంటింటి కుందేలే, అతడి సంగతి తీరిగ్గా చూసుకోవచ్చు. ముందు తేల్చాల్సింది మి 
మరాఠా ముఖ్యుల కథ అనుకున్నాడు వెల్లస్లీ, తలచిందే తడవుగా చకచకా ఎత్తులు వేశ 
మొట్టమొదటగా “మీ పీష్వా మాతో సంధి కుదుర్చుకున్నాడు. మీరూ అదే దారికి వ 
మాతో శత్రుత్వం కొని తెచ్చుకుంటారా?” అని సింధియా, బేరార్‌ రాజా, తదితరు 
(శీముఖం పంపించాడు. 
అప్పటికే మరాఠా సర్జార్లు లోలోన రగిలిపోతున్నారు. ఛత్రపతి శివాజీ స్థాపించిన 
స్వరాజ్యం విదేశీయులకు. పాదాక్రాంతమైంది. ఒకప్పుడు యావద్భారతంలో తిరుగు 
పెత్తనం చలాయించి మొగల్‌ పాదుషానూ, రాజపుత్ర మహారాణాలను సైతం శాసించగ 
మరాఠా సామ్రాజ్యానికి అధిపతి అయిన పీష్వా తన స్వాతంత్రాన్నే కోల్పోయి, అధి 


264 సౌ ఇదీ చరిత్ర ఎం.వి, ఆర్‌.శాస్తే 


ij 


స్వార్థంకోసం స్వేచ్చను, నిర్ణయాధికారాన్ని వదులుకుని. తెల్లవారి ఉచ్చులో ఇరుక్కున్నాడు. 
వారి అనుమతి లేకుండా కనీసం తన సామంతులతో కూడా వ్యవహారం నెరపలేని నిస్సహాయ 
స్థితిలో చిక్కుకున్నాడు. అది మరాఠా యోధులకు హృదయ శల్యమైంది. తమకు 
చెప్పాపెట్టకుండా సిగ్గుచేటు సంకటంలోకి పీష్వా తామందరినీ నెట్టటం వారిని అమితంగా 
బాధించింది. పీష్వా తరువాత స్వాతంత్రాపహరణలో ఎవరి వంతు వస్తుందన్న ప్రశ్న 
అందరి మనసులనూ తొలిచెయ్యసాగింది. అంతా కలిసి ఏదో ఒకటి చెయ్యకపోతే, 
ముంచుకొస్తున్న ముప్పును తట్టుకోవటం కష్టమన్న అభిప్రాయం అందరికీ కలిగింది. 
ముందుగా దౌలత్‌రావు సింధియా, నాగపూర్‌ ప్రభువు రఘోజీ భోంస్లే కలిసి మాట్లాడుకుని 
ఆ తరవాత పీష్వాతోనూ అన్ని విషయాలు చర్చించి భవిష్యత్‌ ప్రణాళికను నిర్ణయించు 
కోవాలనుకున్నారు. | 

వారికి అంత సావకాశం ఇవ్వటం వెల్లస్లీకి ఇష్టంలేకపోయింది. బేసెన్‌ సంధికి వల్లె 
అంటారో లేదో ఉన్నపళాన తేల్చాలని రెసిడెంటు కాలిన్స్‌ చేత అతడు సింధియాను ఒత్తిడి 
చేయించాడు. ఇష్టమో కాదో చెప్పాలంటే ముందు ఆ సంధిలో ఏముందో, దాని షరతులు 
ఏమిటో సింధియాకు తెలియాలికదా? కాని అప్పటిదాకా ఆ వివరాలేవీ సింధియాకు 
ఆధికారికంగా ఎవరూ తెలియపరచనే లేదు. 

మరాఠా కూటమిలో సింధియా అతి ముఖ్యుడు. పీష్వా కూడా ఇంత దాకా అతడి 
సైనిక అండపైనే ఆధారపడి ఉన్నాడు. సంధి ఏది పొసగాలన్నా అతడి ఐచ్చిక సహకారం 
తప్పనిసరి. ఆ ఒక్క కారణంతోనైనా పీష్వాతో ఒప్పందం చేసుకునేముందు కంపెనీ దొరలు 
సింధియాను సంప్రదించి ఉండవలసింది. అదీగాక - బాజీరావు పీష్వా కాగలిగింది 
ప్రధానంగా సింధియా చలవ వల్లే. ఆ కృతజ్ఞతతోనైనా కీలక సంధిని చేసుకునే ముందు 
పీష్వా తనకు మాట మాత్రంచెప్పి ఉండాల్సిందని సింధియా భావించటం సబబే. పైగా 
ఇంగ్లీషు వారికీ సింధియా చాలా కావలసినవాడే. రెండు దశాబ్దాల కింద వారన్‌ హేస్టింగ్స్‌ 
హయాంలో మరాఠాల చేతిలో చావుదెబ్బతిన్న ఇంగ్లీషు వారు నెత్తిన గుడ్డ వేసుకుని లబోదిబో 
మనవలసిన స్థితిలో మాధవరావు సింధియా, ముధోజీ భోంస్లేలు ఆదుకొని ఇంచుమించు 
బ్రిటిష్‌ ఏజెంట్లుగా పనిచేసి వాటమైన సాల్బే సంధిని కుదిర్చిపెట్టారు. నాటినుంచీ మరాఠా 
బ్రిటిష్‌ సంబంధాలను నియంత్రించిన ఆ ఒప్పందం స్థానంలో కొత్తదాన్ని ఖరారు చేసుకునే 
ముందు కంపెనీ వారికి ఇంగితజ్ఞానం ఏ కాస్త ఉన్నా తమకు ఉపకారులైన సింధియా, 
భోంస్లేలను సంప్రదించి ఉండాల్సింది. వెల్లస్లీ ఆ పని చేయకపోగా దురుసుతనం చూపి 
'సంధికి సై అంటావా లేదా అని సింధియా గొంతు మీద కూచున్నాడు. పైగా మరాఠాల 
నుంచి ఏ రకమైన కవ్వింపూ లేకుండానే అన్ని మరాఠా రాజ్యాల పొలిమేరల్లో బ్రిటిష్‌ 
సేనలను నిలబెట్టి కయ్యానికి కాలుదువ్వాడు. 

ఇది సహించరాని దురహంకారమే. అయినా సింధియా తొందరపడలేదు. పీష్వా మీద, 
కంపెనీ వారి మీద కోపగించటానికి తనకు బలమైన హేతువే ఉన్నా అతడు నిగ్రహం 
కోల్పోలేదు. అప్పటికే తన రాజ్యంలో అంతఃకలహాలను రేకెత్తించి, తిరుగుబాట్లు ప్రోత్సహించి 
దొరలు సృష్టించిన చీకాకులతో వేగలేక సతమతమవుతున్న స్థితిలో కొత్తరకం ఒత్తిళ్ల ఉచ్చులో 
పడకుండా ఆచి తూచి అడుగు వేయాలని అతడు అనుకున్నాడు. 

ఈలోపు బాజీరావుకూ తాను కౌగిలించుకున్నది ఇంగ్లీషు విషకన్యనన్న సంగతి నెమ్మదిగా 


ఎం.వి.ఆర్‌. శాస్త్రి సూర్యచంద్రుల సాక్షిగా... శ 265 


సారథ్యంలో మొగలులతో శాయశక్తులా పోరాడినంత వరకూ ఈ వ్యవస్థ సవ్యంగా పనిచేసి 
తారాబాయికి, సాహుకు మధ్య వారసత్వ యుద్ధం మొదలయ్యాక... ఉమ్మడి. శ 
మొగల్‌ సామ్రాజ్యం ఛిన్నాభిన్నమై నామమాక్రావశిష్టమయ్యాక మరాఠా స్మృంధథా 
కట్టు సడలింది. ఎవరికి వారికే సొంత ప్రాబల్యాన్ని వీలయిన మేరకు పెంచుకో 
కాంక్ష పెరిగింది. రాజకీయ అనిశ్చితిని, రాజకుటుంబంలో అనైక్యతను ఆసరా | 
ఎక్కడికక్కడ పెత్తందారులు మోరసాచి రాజకీయ చదరంగంలో తెలివిగా పావులు కదుపు; 
బలిసిపోయారు. పేరుకు సాహు రాజు అయినా సతారా పొలిమేరలు దాటితే అతడి అధ్ధిక్షా 
చెల్లుతుందని నమ్మకంగా చెప్పలేని స్థితి. . 

శివాజీ వంటి మహా ప్రభువు, పరాక్రమశాలి గద్దెమీద ఉన్నప్పుడు ఇలాంటి సవా 
ఒక లెక్కలోనివి కావు. గట్టి పట్టు పడితే అతికష్టం మీదయినా అదుపులోనికి, తేవ 
సాహు శివాజీకి మనవడే; గుణవంతుడే. కాని - తాత క్షాత్రం, తాత పరాక్రమం అత 
లేవు. అతడిని తప్పిస్తే ధాజ్యాన్ని ఏకచ్చత్రంగా ఏలగలిగిన సమర్థ వారసుడు 
ఉన్నాడన్న ఆశాలేదు. ఈ స్థితిలో పాత పద్ధతినే పట్టుకు వేలాడకుండా పరిస్థితితో 
ఒడుపుగా అందరినీ కలుపుకొని పోయి విశాల ధ్యేయాన్ని సాధించడమే మేలు. బల, 
పాతుకుపోయిన స్థానిక పెత్తందార్లను తొంగదీయడం చేతకానప్పుడు ఎవరి పరిధిలో 
పెత్తనాన్ని అంగీకరించి జాతీయత (ప్రాతిపదికన అందరినీ నమీకరించి 6 
సర్వంసహాధిపత్యానికి స్థూలంగా లోబడేట్టు చేయడమే దారి. బాలాజీ విశ్వనాథ్‌ సాహ 
అదే చెప్పాడు. నచ్చచెప్పి ఒప్పించాడు. నూతన విధానానికి రాజు చేత సరే అనిపించుకి 
కొత్త పీష్వా క్షణం జాగుచేయకుండా రంగంలోకి దిగాడు. 9 

తక్షణ సమస్య కన్లోజీ ఆంగ్రే. సైనిక శక్తితో అతడిని గెలవడం కల్ల, అందుకని శౌర్య 
సాధించలేని పనిని బాలాజీ దౌత్యంతో సాధించదలిచాడు. కన్లోడీ ఆంగ్రే అతడికి కొత్త 
బాల్యమిత్రుడే. అతడిదీ కొంకణే. ఆ చనువుతోనే కొద్ది బలగంతో కన్లోజీ దగ్గరికి ౩ 
ముఖాముఖి మాట్లాడాడు. “ఏమయ్యా ఏమిటి నువ్వు చేస్తున్న పని? మీ తండ్రి తుక్‌ 
ఎంతటి దేశభక్తుడు! ఆయన మీద శివాజీకి ఎంత అభిమానం ఉండేది? అదంతా మరచిజె 
శివాజీ వంశాంకురం మీదే కత్తి ఎత్తి కూలదోయబూనడం స్వామి [ద్రోహం కాదా? 


| 


భే 


వంటి మహాయోధులే ఇలా ఎవరికి వారేగా తల ఎగరేయడం వల్ల మరాఠా విశ 
ప్రయోజనాలకు, శివాజీ కాంక్షించిన హిందూ పదపాదుషాహి లక్ష్య సాధనకు ఎంత నః 
జరుగుతున్నదో గమనించావా? నీ చుట్టూతా శత్రువులున్నారు. సముద్ర జలాల వీ 
చూపిన ప్రతాపాన్ని నేల మీద ఇందరు విరోధులపై ప్రదర్శించి నెగ్గుకు రాగలవా? సమతో 
మించి పోక ముందే తెలివి తెచ్చుకో. నువ్వు చెరబట్టిన పీష్వాను విడిచిపెట్టి మ 
క్షమాభిక్ష వేడి ఆయన అనుగ్రహం పొంది నీ వంశం తరించేలా పులిలా బతుకు. 
చేస్తే ఆ అవకాశం మళ్ళీ రాదు” అని నానా విధాల బోధించి దారికి తెచ్చాడు. 
కూడా తన పరిమితులు బాగా తెలుసు. దీర్ణంగా ఆలోచించి మిత్రుడు బాలాజీ ప్రతిపా 
అంగీకరించాడు. నౌకాదళంపై తన ఆధిపత్యాన్ని, 'సర్‌ఖేలొ పదవినీ, కొంకణ్‌పై అధి కార 
గుర్తించి, కొనసాగించే షరతుపై సాహు మహారాజుకు సంపూర్ణ విధేయత ప్రకటించా! 

రక్తం బొట్టు చిందకుండా తారాబాయి పక్షంలోని అతి ముఖ్యుడిని తమవైపు తిప్పుక్‌! 


+ 


14 ఫా ఇదీ చరిత్ర 


ణు శిబిరంలో ఆనందోత్సాహాలు ఉప్పొంగాయి. ఆంగ్రేను బుజ్జగించే సందర్భంలో 
జీ ఆవిష్కరించిన కొత్త ఏర్పాటుకు మిగతా మరాఠా సర్ణార్లూ సంతోషించారు. 
ము బ్రాలొ లైతే స్వస్టలంపై పెత్తనాన్ని వదులుకుని జీతం రాళ్ల మీద బతకాల్సి 
లో లో మిగతా వారూ ఆంగ్రే మాదిరిగా రాజుకు విధేయత తెలిపి 
య. స కోన్ముఖమయ్యేందుకు ఒకరిని చూసి ఒకరు ముందుకొచ్చారు. 
Ree చరిత్ర ప్రసిద్ధి కెక్కిన మరాఠా మహామండల్‌. (001f౭4౭[2ల). మరాఠాల్లో 
లంటి వీరులున్నా వారిలో వారికి ఈర్నా్యాసూయల. వల్ల, అపోహల వల్ల 
> త లో తమదంటూ బలమైన ముద్ర వేయలేకపోయారు. మొగలుల పన్నాగం 
3 ad శకి అంతఃకలహాలతో చితికి ఛిద్రమవుతోందన్న తరుణంలో బాలాజీ 
ఇక జాతీయ ప్రయోజనాల దూరదృష్టితో వ్యవహరించి, శివాజీ స్ఫూర్తితో ఉమ్మడి 
శత్రువుకు వ్యతిరేకంగా సహకార ప్రాతిపదికన కూడగట్టిన ఈ సమాఖ్య జాతీయ శక్తులకు 
క్రాత ఊపిరి పోసింది. లోపాలు, బలహీనతలు ఎన్ని ఉన్నప్పటికీ బలమైన జాతీయ శక్తిగా 
మరాఠా ప్రాభవాన్ని యావద్దేశం గుర్తించేట్టు చేసి వందేళ్లకు పైగా దేశ రాజకీయ గతిని 
అది శాసించింది. మహాదేవ్‌ గోవింద రణడే అన్నట్టు - 


గడంతో సౌ 


Maratha Confederacy, for the next hundred years, was the 

great controller of events throughout India... it enabled the 

— Marathas to conquer Gujarat, Malwa, Bundelkhand, Orissa, 
— Gondawan, Nemad and Karnatik down to the Tungabhadra. It 
helped them to control all the states in Rajputana and the Court 
at Delhi, and seat and unseat emperors there according as it 
Suited the interests of the nation. It even carried them to the 
— banks of the Indus on one side... and Orissa on the East... It 
— even helped them to drive the Portuguese from Bassein and to 
wage two wars on equal terms with the English. It enabled the 


_— Marathas to stand the crushing defeat at Panipat and again to 


— setup their rule at Delhi and over Northern Inida. 
[Rise of the Maratha Power, M.G. Ranade, p.93] 
(తరువాత నూరేళ్లపాటు దేశం మొత్తంలో ఘటనలను మరాఠా సమాఖ్వే 


- నియంత్రించింది - గుజరాత్‌ మాళవ, బుందేల్‌ఖండ్‌, ఒరిస్సా, గోండ్వానా, 


" నేమాద్‌లను.,.. తుంగభద్ర దాకా కర్ణాటకను ఈ సమాఖ్య మూలంగా. మరాఠాలు 
జయించారు. దానివల్లే రాజస్థాన్‌లోని అన్ని రాజ్యాలను, ఢిల్లీ దర్భారును కూడా 
వారే కంట్రోలు చేని, జాతీయ (ప్రయోజనాలకు తగినట్టు చక్రవర్తులను 
- గీర్రైనెక్శించగలిగారు. దింపనూ గలిగారు. ఒకవైపున సింధునదీ తీరం వరకూ, 
" తూర్చున ఒరిస్సా దాకా వారు వెళ్లగలిగారు. బాస్సేన్‌ నుంచి పోర్చుగీసు వారిని 


" కోరిమేయగలిగారు. ఇంగ్లీషు వారితో సమాన ఫాయాలో రెందు యుద్దాలు చేశారు. 


ౌనిపట్‌లో ఘోర పరాజయాన్ని కూడా తట్టుకుని ఢిల్లీలోనూ, ఉత్తర భారతంలోనూ 

ము ఏలుబడిని స్థాపించగలిగారు). 
రి.శాసి 
ఇ 


బాలాజీ అడుగుజాడ <4 15 


అర్థమైంది. హోల్మర్‌ పట్టునుంచి తప్పించుకోబోయి తెల్లవారి బారిన పడటంతో తన. 
దుంగను తీసి దూలాన్ని తలకెత్తుకున్నట్టు, పెనం మీది నుంచి పొయ్యిలో పడినట్టు అం 
పీష్వా అనుభవ పూర్వకంగా. గ్రహించాడు. దొరలు తెలివిగా తన మెడకు తగి 
బంధం నుంచి బయట పడాలంటే తన మిత్రుడు సింధియా సహాయం అత్యావశ్యక్ర 
అతడికి అర్ధమైంది. అందుకే ఒకసారి వచ్చి తనను కలవాలని బేసిన్‌ నుంచి 
బయలుదేరడానికి ముందే సింధియాకు పీష్వా కబురు పంపాడు. అలాగే నాగపు 
బేరార్‌ రాజానూ పిలిచాడు. ఆ ఆహ్వానాన్ని పురస్కరించుకునే సింధియా, భోంస్లేలు ౩ 
బయలుదేరారు. మధ్యలో బుర్హాన్‌పూర్‌ దగ్గర మజిలీ చేసి ఉభయులూ మాట్లా 
అటునుంచి పుణెకు వెళ్లదలిచారు. 

ఇదిగో - ఈ పని మీద దక్కనుకు మరలి, మార్గమధ్యాన బుర్దాన్‌పూర్‌ వద్ద భీ 
కోసం వేచి ఉన్న సమయంలో వెల్లస్లీ రెసిడెంటు కాలిన్స్‌ను ప్రయోగించి సింధి 
మీద కత్తి పెట్టాడు. అతడిని పుణె రావద్దని పీష్వా చేత చెప్పించాలని మొదట , 
చాలా ప్రయత్నాలు చేశారు. ఆ ఎత్తులేవీ పారకపోవటంతో అడ్డం తిరిగి సింధియా 
మీదికి దండెత్తి వస్తున్న రీతిలో గగ్గోలు పెట్టి వెనక్కి పోతావా లేదా అని వెంట 4 
మాకు మీ మీద ఎటువంటి శత్రుభావమూ లేదు; మీతో విరోధం తెచ్చుకునే 
కోశానా లేదు; మా గొడవలు మేము మాట్లాడుకుంటాం; మా పీష్వా దగ్గరి 
ఆలోచించుకుంటాం - మాలో మాకు మునుపటినుంచీ ఉన్న ఒడంబడికలను 
మన్నించినంత వరకూ పీష్వాతో మీ కొత్త ఒప్పందానికి మేము అడ్డురాము అని సిం 
ఎంత మొత్తుకున్నా వినలేదు. 

ఇక యుద్ధ భేరీ మోగించడమే తరువాయి అనుకున్న సమయంలో గవర్నర్‌ 
వెల్లస్తీకి ఒకచిక్కు వచ్చి పడింది. రణోత్సాహంతో ఇక్కడ అతడు ఉరకలు వేస్తుండగా 4 
సీమ నుంచి ప్రతికూల సందేశాలు రాసాగాయి; అంతకు ముందునుంచే ఇండియ 
వెల్లస్లీ వ్యవహారం ఈస్టిండియా కంపెనీ యజమానులకు పెద్ద తలనెప్పి అయింది. 
ప్రాబల్యం సంపాదించి ఇండియా వ్యాపారం మీద. కోట్ల లాభాలకు పడగలెత్తాలన్నదే. 
నుంచి కంపెనీ వారి ఆలోచన. బ్రిటిష్‌ ప్రభుత్వాన్ని నడిపే కొంతమంది పెద్దలవలె సా 
కాంక్ష వీరికి లేదు. చాపకింద నీరులా శాజ్యాలను సంగ్రహించటంవల్ల వ్యాపారం" 
చెంది లాభాలు పెరుగుతాయని వారు ఆశించగా... వెల్లస్లీ హయాంలో ఇండియాలో వె 
పెరిగినవల్లా ఖర్చులే. 1799లో టిప్పు సుల్లాన్‌ను గెలిచి సంపన్న మైసూరు ఆ 
. వశపరచుకోవటం గొప్ప అన్న ఆనందం మూణ్నూళ్లు నిలవలేదు. ఆ యుద్దానికి పె 
. ఖర్చులపై వెల్లస్లీ పంపిన బిల్లులను చూస్తే కంపెనీ వారికి తల తిరిగింది. ఇదేమి ఠం 
బాబూ జన్తి వారు లబబబలొదుతూండగానే వెల్లస్లీ దొర పీష్వాను. బేసెన్‌ బుట్టలో 
గండర గండలైన మరాఠా యోధులతో"'తగీవును కొని తెచ్చుకున్నాడు. ఇది . 
దారితీస్తుందో, ఇంకేమి కొంప ముంచుతుందో, మరాఠాలంతా ఏకమైతే తమ 
ఏమవుతుందోని కంపెనీవారు హడలిపోయారు. “మరాఠాలతో కయ్యం వద్దంటే విన 
ఇప్పుడీ ఒప్పందాన్ని మీరు నెత్తికి తగిలించుకున్నారు. దీనిపై మరాఠా రాజ్యాల్లో 
గోలగా ఉన్నట్టు వింటున్నాం. ముఖ్యంగా మన సేనలు పీష్వా దగ్గరే తిష్ట వే 
షరతు; మన ఆజ్ఞ లేనిదే మరాఠాలు ఏ సంధీ చేసుకోరాదన్న క్లాజు వారికి దుస్సప 


266 » ఇదీ చరిత్ర 


| the combined Mahratta States" 


ఉన్నట్టుంది. మనకు గొడవలొద్దు. అవసరమైతే ఆ రెండు క్లాజులను ఎత్తివేసి అయినా 
మరాఠాలను ప్రసన్నం చేసుకోండి” అని 18083 మార్చి 6న కంపెనీ సీక్రెట్‌ కమిటీవారు 
లండన్‌ నుంచి వెల్లస్లీకి వర్తమానం పంపారు. 

గవర్నర్‌ జనరలు అనేవాడు ఈస్టిండియా కంపెనీ నౌకరు. పైవారే అలా ఆదేశించినప్పుడు 
నోరు మూసుకుని అమలుచేసి తీరవలసిందే. కాని వెల్లస్లీ చాలా ముదురు. కంపెనీ 
యజమానులు ఏమన్నా బ్రిటిష్‌ ప్రభువులు తన కొమ్ముగాస్తారని అతడికి తెలుసు. ఆ 
ధైర్యంతోనే నాటకాలాడి తన యజమానులనే బురిడీ కొట్టించాడు. “1 15 10+ My in- 
tention to attempt to compel the Peishwa to adhere to the faith of his 
engagements, at the hazard of involving the Company in a war with . 
(వీష్వాను నంధి షరతులకు కట్టుబడాలని 
నిర్భంధించి, మరాఠా రాజ్యాలు మన పైకి సమైక్యంగా యుద్దానికి వచ్చే (ప్రమాధాన్ని కొని 
తెచ్చుకోవటం నా ఉద్దేశం ఎంత మాత్రం కాదు) అని డైరెక్టర్లను మభ్యపెడుతూనే తన 
దుర్మార్గాన్ని తాను సాగిస్తూ పోయాడు. సింధియాకు మనపై దండెత్తే ఉద్దేశం ఎంతమాత్రం 
లేదు. అతడు యుద్ధ సన్నాహాలేవీ చేయడంలేదు. అందునా వచ్చేది వానాకాలం. నదులన్నీ 
పొంగి. దారులు మూసుకుపోయే సమయంలో ఏ మరాఠా రాజ్యమూ యుద్దానికి 
సాహసించదు. యుద్ధం ఆలోచనే సింధియాకు ఉంటే సరిహద్దుల్లో మన సైన్యం మోహరించిన 
స్థితిలో తన రాజ్యాన్ని విడిచిపెట్టి దక్కనుకు బయలుదేరేవాడు. కాదు అని ఇంగ్లీషు 
సైన్యాధికారులే చెబుతున్నా ఆ వాస్తవాలను కప్పిపుచ్చి, కవ్వింపులన్నీ తానే చేసి, నిష్కారణంగా 
సింధియాకు దురుద్దేశాలను, పోగరుబోతు తనాన్ని ఆపాదించి వెల్లస్లీ అడ్డం తిరిగాడు. 
రక్తపుటేరులు పారించటానికి సైనిక సన్నాహాలు ముమ్మరం చేశాడు. 

ఇక యుద్ధ ప్రకటనే మిగిలింది. అనుకుంటుండగా వెల్ల్లీకి పెద్ద సమస్య వచ్చింది. 
ఈసారీ కంపెనీ డైరెక్టర్లే వారించి జంటే నిస్సంకోచంగా పెడచెవిన పెట్టేవాడే. కాని - 
ఈమారు ఆదేశం వచ్చింది సాక్షాత్తూ - ఇండియా*వ్యవహారాలను చూసే బ్రిటిష్‌ మంత్రి 
లార్జ్‌ కాసల్‌రే నుంచి! 1803 జులై 6న వెల్లస్లీ చేతికందిన మంత్రి జాబు సారాంశం 
ఏమిటంటే - ఇండియాలో మన రాజ్యం బాగా పాతుకుని బలిష్టంగా ఉన్నది కాబట్టి, 
ఎటునుంచీ దాడి ప్రమాదం లేదు కాబట్టి మీరు ఇకపై యుద్ధాలు మాని, శాంతి మార్గంలో 
సాగి, కంపెనీకి అప్పుల భారం తగ్గించవలసింది - అని. 

వెల్లస్తీకి కంగారుపుట్టింది. మహారాష్టులతో పెద్ద యుద్ధం తలపెట్టుకుని డబ్బును 
మంచినీళ్ళలా ఖర్చు పెట్టడానికి సంచీ మూతులు విప్పదీసుకుని కూర్చుంటే.- ఇదేమి కర్మం? 
సొమ్ము ఖర్చు పెట్టవద్దని పైవారు హుకుం పంపారే? ఇప్పుడేమి చెయ్యాలి? లగ్నం పెట్టుకుని... 
కూర్చున్న యుద్దాన్ని చేయాలా? మానాలా? ఈ విషయమై ఆలోచన చెప్పటానికి తనకు 
తోడుబోయిన ఆంతరంగిక సహచరుల్ని గవర్నర్‌ జనరల్‌ పోగుచేశాడు. వారిలో ముఖ్యుడు 
సర్‌జార్జి బార్లో, వెల్లస్లీగారు కుర్చీ ఎప్పుడు ఖాలీ చేస్తే అప్పుడు ఈయన అందులో కూచోవాలని 
ముందే నిశ్చయమైంది. ఆయన వెల్లస్లీకంటే ఏడాకులు ఎక్కువ చదివినవాడు. ఆయన 
ఏమస్నాడంటే - ఇంత హడావుడి చేసి, ఇన్ని ప్రగల్భాలు పలికి ఇప్పుడు మనం యుద్ధం 
మానుకుంటే పిరికిపందలమని అందరూ నవ్వరా? దేశంలో మరొకడు మనల్ని ఖాతరు 
చేస్తాడా? మరాఠాలు మన వెంటపడి తరమకుండా ఉంటారా! పీష్వాను కీలుబొమ్మను చేసి 


ఎం.వి.ఆర్‌.శాస్త్ర సూర్యచంద్రుల సాక్షిగా... 4 267 ' 


ఎప్పుడైతే పీష్వా గద్దెపై కూచోపెట్టామో ఆ క్షణంలోనే మిగతా దేశీయ 3 
కాలికిందికి వచ్చేశాయి.. మన. మద్దతులేనట్టి, మన సంపూర్ణాధికారాన్ని లోబః 
రాజ్యాన్నీ మనం ఇండియాలో ఉండనివ్వకూడదు. మన సైన్యాలు పోతరి 
బలగాలు చిందర వందరగా ఉన్న ఈ సమయంలోనే మనం వేటువేయాలి. ఈ 
మళ్లీ రాదు - అని! మిగతా దొరలు ఇందుకు భళీ అన్నారు. 
దాంతో వెల్లస్లీకి హుషారు వచ్చింది. రణోన్మాదులంతా కూడబలుక్కుని కనుసైగ 
కాలిన్స్‌ రెచ్చిపోయాడు. తాము పంతం పట్టిన ప్రకారం బేసెన్‌ సంధిని క 
ధ్రువీకరించలేదు కనుక; తాము పొమ్మనగానే తుండూ తుపాకీ తీసుకుని వెనక్కి 
కనక నీ సంగతి తేలుస్తామని బెదిరించి సింధియా దర్భారు నుంచి రెసిడెంటు లేచి. 
1809 ఆగస్టు 6న గవర్నర్‌ జనరల్‌ యుద్ధం (ప్రకటించాడు. 
మారణహోమం మొదలైంది. 


268 » ఇదీ చరిత్ర 


కుట్ర మీద కుట్ర 


1781 నాటి మొదటి మరాఠా యుద్ధంలో మంటి మహారాషుల చేతిలో 
చిత్తుగా ఓడిపోయారు. ఇరవై రెండేళ్ల తరవాత జరిగిన రెండో మరాఠా యుద్ధంలో 
అదో ఇంగ్రీషువారి చేతిలో మహోర్యాస్తులు చిత్తుచిత్తుగా ఓడిపోయారు. కారణమేమిటి? 
రెందు దశాబ్దాలలో ఆంగ్లేయుల సైనిక పాటవం అద్భుతంగా పెరిగి మరాఠాల సైనికశక్తి 
సన్నగిల్లిందా? తొలి యుద్ధంలో వరాజితుదైన జనరల్‌ గొడ్డార్డ్‌ కంటే మలి యుద్ధం 
గెలిచిన జనరల్‌ ఆర్థర్‌ న్‌ు నేనాపతి లార్జ్‌ ్‌ లేక్‌ల పరాక్రమం గొప్పదా? నెవ్రూలాంటి 
జాతీయ నాయకులూ, వారికి పరమద్రమాణమైన విదేశీ చరిత్రకారులూ నమ్మినట్టు 
- తెల్లవారి అధునాతన శాస్త్ర, సాంకేతిక ఆధిక్యానికి, అత్యాధునిక రణ నైపుణ్యానికి 
బావిలో కప్పల్లాంటి భారతీయుల వురాతన పద్ధతులు సమ ఉజ్జీకాలేకపోయినందువల్లే 
భారతదేశం విదేశీయుల వశమైందా? 


కాదు. రెండు దశాబ్దాల కిందటి వరకూ శత్రువులు తేరిపారచూడలేనంత దుర్నిరీక్ష్యంగా 
ప్రకాశించి, విదేశీయులను అవలీలగా జయించిన మరాఠాలు 1808లో అదే విదేశీయులను 
గెలవలేక కూలబడటానికి పాశ్చాత్య మేధావులు, వారి భారతీయ మద్దతుదారులు చెప్పే 
వేవీ అసలు కారణాలు కావు. సంఖ్యాపరంగా గాని, ఆయుధ పాటవంలోగాని, సైనిక 
పర్గా స్టో గాని మరాఠా బలగాల ముందు ఇంగ్లీషు సేనలు ఎందుకూ కొరగావు. 
జనరల్‌ వెల్లస్లీ అనంతర కాలంలో నెపోలియన్‌తో తలపడి విశ్వవిఖ్యాతుడైనా రెండో మరాఠా 
యుద్ధంలో అతడు పన్నిన వ్యూహం, సేనలను నడిపిన తీరు సాదా సీదావే తప్ప గొప్పగా 
చెప్పుకోదగ్గవి కావని విదేశీ యుద్ధ నిపుణులే అంగీకరించారు. ఇంగ్లీషువారి దగ్గర 
ఉన్నవాటికంటే దిట్టంగా... ఫ్రెంచివారు తర్ఫీదు ఇచ్చి తీర్చిదిద్దిన విదేశీ తరహా బెటాలియన్లు 
మరాఠాల దగ్గరా ఉన్నాయి. వాటి పేరు చెబితేనే బ్రిటిషు వారికి హడలు, ఇలాంటి 
హంగులెన్నో ఉండి కూరా తమకున్న దానిలో పదోవంతు బలం లేని ఆంగ్లేయుల ముందు 


మరాఠాలు బలాదూరు అయ్యారంటే ముఖ్య హేతువు ఒక్కటే: F | 


నానా ఫడ్నవిస్‌ లేడు! ౯ 

ఘన విజయం సాధించిన 1781 యుద్ధకాలంలో మరాఠా మంత్రాంగాన్ని నానా 
నడిపిస్తున్నాడు. ఘోర పరాజయం ప్రాప్తించిన రెండో యుద్ధం నాటికి అతడు అస్తమించాడు. 
నానాయే బతికి ఉంటే కత్తి దూసో, తుపాకీ పట్టో రణరంగాన వీరవిహారం చేసి దిగ్విజయం 
సాధించి పెట్టేవాడని కాదు. నానా శూరుడు కాడు: జన్మలో అతడు ఏ యుద్ధం చాయలక్షూ 
పోయి ఎరుగడు. 

మరి అలాంటివాడు లేకపోయినందువల్ల మరాఠాలు నష్టపోయిందేమిటంటారా? నాన్లా 
ఫడ్నవిస్‌ వీరుడైతే కాదుగాని మంత్రాంగంలో అపరచాణక్యుడు. అతడికి వెయ్యికళ్ళు. అత్రడ్షి 
గూఢచారి వ్యవస్థ ఎంత గొప్పదంటే - పుణెలో కూచునే దేశమంతటా ఏ రాజ్యంలో ఏమి. 
జరుగుతున్నదీ, ఎవరు ఏమి చేస్తున్నదీ, ఏమి చేయబోతున్నదీ అందరికంటే ముందే 
ఎప్పటికప్పుడు అతడు తెలుసుకోగలిగేవాడు. విరోధుల కదలికలను, కుట్రలను ముందే 
పసిగట్టి, గట్టి ప్రతి చర్యలతో రాజ్యాన్ని రక్షించుకునేవాడు. 

అతడు లేకపోతే మాత్రమేమి? రాజ్యాన్ని రక్షించేందుకు భారీ సైనిక బలగాలు, 
దుర్భేద్యమైన దుర్గాలు, కొల్లలుగా ఆయుధాలు ఉన్నాయి కదా? ఉన్నాయి. కాని 
ప్రయోజనమేమిటి? దేశంలో మరెవరికీ లేనంత భారీగా సైనిక బలగాలు ఉన్నా ఆ 
బలగాలను నడిపించేవారినే తెల్లవారు తెలివిగా లోబరుచుకున్నారు. కంచుకోటలు ఎన్నో 
ఉన్నా వాటిని కాపాడవలసిన వారినే శత్రువులు ప్రలోభాలతో తమవైపు తిప్పుకున్నారు. 
మెరికల్లాంటి సర్జార్లు ఎందరో ఉన్నా వారిలో వారికే విరోధులు తంపులు పెట్టి, ఒకరితో 
ఒకరిని కలవకురూ విడదీసి, ఆఖరికి అందరి నెత్తినా చెయ్యి పెట్టారు. ఇంగ్లీషే. వారు. 
తమకు మిత్రులనీ... మైత్రీ ఒప్పందం కుదుర్చుకున్నారు కనుక వారు తమకు హాని అ 
అమాయకంగా నమ్మి మరాఠా ప్రముఖులు ఆదమరచి ఉండగా, వారితో శుష్మ॥ 
పలుకుతూనే 'కంపెసీ' రాయుళ్లు వారిని నిర్వీర్యం చేసేందుకు త్య... a 
పాతాళ హోమం సాగించారు. ఫోర్జరీలు చేసి బనాయింపు పత్రాలతో ముఖ్యుల మధ్య 
పేచీలు తెచ్చి... లంచాలు పెట్టి సేనా నాయకులను, దుర్గ సంరక్షకులను బుట్టలో వేసి... 
లేనిపోని ఆశలు చూపి బయటి రాజ్యాల వా వారిని తటస్థం చేసి, మరాఠాలకు ఎటునుంబీ 
సాయం అందకుండా బిగదీసి... ఎవరికి చెప్పాల్సిన మాయమాటలు వారికి చెప్పి అందరినీ 
మభ్యపెట్టి... . బహు జాగ్రత్తగా రంగం సిద్ధపరిచాక అదను చూసి పంజా విసిరారు. 
నలువైపుల నుంచి భీషణ సంగ్రామం మొదలెట్టి మరాఠాలను ఉక్కిరిబిక్కిరి చేశారు. 


నానాయే బతికి ఉంటే ఈ ఆటలు సాగేవి కావు, ఇంగ్లీషు వారి కుట్రలూ కూహకాలు ఎ ఏవీ. 


చారచక్షువైన నానా కంటిని కప్పగలిగేవి కావు. మరాఠా సామ్రాజ్యాన్ని వెల్లస్లీ నాశనం 
చేయడానికి ముందే వెల్లస్లీ ఎత్తులను, అతడి ఆస్థానంలోని తన వేగుల ద్వారా పసిగక్ట 
నానా పైఎత్తులు వేసి ఉండేవాడు. అతడి అనంతరం అంతటి రాజనీతిజ్ఞుడు ఎవరూ 
మకఠాఠాల్లో లేకపోవటంతో తెల్లవారి పంట పండింది. 

అర్ధశతాబ్దం కింది ప్లాసీ యుద్ధంలో మీర్జాఫరును లోబరుచుకుని సిరాజుడ్దాలా సైన్యా! 
తమవైపు తిప్పుకుని, ఒళ్లు అలవసండా గెలిచినట్టే.. . నాలుగేళ్ల కింద శ్రీరంగపట్నం ' 1 
రక్షకులచేత స్వామిద్రోహం చేయించి టిప్పుసుల్తానును వేటు వేసినట్టే... మరాఠా మలి, 


270 స ఇదీ చరిత్ర ఎం.వి.ఆర్‌.శౌస్త్రే 


యుద్ధంలోనూ ఇంగ్లీషువారు నీచపు పన్నాగాలతో, వెన్నుపోట్ల విద్రోహాలతో, సిగ్గుచేటు 
విజయం సంపాదించారు. దీనికి రుజువులకోసం ఎక్కడి.దాకానో పోనక్కరలేదు. ఆకాలంలో 
కంపెనీ” దొరల మధ్య నడిచిన ఉత్తర ప్రత్యుత్తరాలే చాలు. 

మరాఠా రాష్ట్ర కూటమికి పీష్వా అధిపతి. సింధియా, హోల్కర్‌, గైక్వాడ్‌, బేరార్‌లు 
దానికి నాలుగు స్తంభాలు. మరాఠా శక్తిని మట్టుపెట్టే వ్యూహంలో భాగంగా పీష్వాను 
దొరలు అప్పటికే కుక్కను చేసి ఆడిస్తున్నారు. బరోడాలో గైక్వాడ్‌ రాజ్యాన్ని అంతకుమునుపే 
తమకు తొత్తును చేసుకున్నారు. పీష్వా కాళ్లకింద మంట పెట్టటం కోసం వోల్మర్‌తో 
లోపాయకారీగా లాలూచీ అయి పుణె మీదికి దండెత్తించారు. పీష్వా బాజీరావు తమతో 
కాళ్లబేరానికి వచ్చాక కీలుబొమ్మను చేసి అతడిని పుణె గద్దెపై కూర్చుండబెట్టాక హోల్మర్‌ 
మళ్లీ పోయి సింధియా, బేఠార్‌ రాజాలతో ఎక్కడ చేతులు కలుపుతాడో... ముగ్గురు కలిసి 
తమ కొంప ఎక్కడ ముంచుతారోనని తెల్లవారికి భయం పట్టుకుంది. “అలాంటి ప్రమాదం 
రాకుండా హోల్మర్‌ను విడతీయటంకోసం ఆర్ధర్‌ వెల్లస్లీ 1803 జులై 16న యశ్వేంతరావుకు 
ఇలా తేనె లొలికే జాబు రాశాడు. 

“మీ వద్ద నుండి జాబును బడయు భాగ్యము నాకు కలిగి చాలా కాలమైనది. కంపెనీ 
వారికి, మీకు మధ్యగల నఖ్యమును పెంపొందించుకొనవలెనని నేను ఆరాట పడుతున్నాను. 
మా కంపెనీ వారికి, పీష్వా బాజీరావు గారికి ఇటీవల జరిగిన బేసెన్‌ నంధి వత్రపు నకలు 
దీని వెంట పంపుచున్నాను. దీనివల్ల ఇండియా యొక్క శాంతి భద్రతలకు స్థిరత్వమేర్చడినదని 
మీకే తెలియగలదు... కాబట్టి ఇతరులేమి చేసినను చేయుదురు గాక. మీరు మట్టుకు మీ 
(శేయమునకు అనుకూలముగనే (వవర్తించుచు, కంపెనీ వారితోడి నఖ్యమును 
కొనసాగించుచునే యుందురని నాకు గట్టి నమ్మకము గలదు. ఈ ఉత్తరమును మీకు 
అందజేస్తున్న వ్యక్తి నాకు అంతరంగికుడు. నా మనసులో ఉన్న దానిని అతడు మీకు 
సమస్తము వివ్పిజెప్పగలడు.” 

(బ్రిటిష్‌ మహాయుగము అను. మానికొండ సత్యనారాయణశాస్త్రి ప్రథమ సంపుటం 
పే 875) 

ఇలా సమ్మోహనాగస్రం వేసి, దూత ద్వారా ఇచ్చకాలు పలికించి, సింధియాను జగ్గేస్తే 
నీకెంతో లాభం చేస్తామని రకరకాల ఆశలు పెట్టి హోల్కర్‌ చేతులు కట్టేశారు. తియ్యని 
వాగ్దానాలతో తామెంత లాలించినా మరాఠా సంఘీభావం ప్రకోపించి హోల్మర్‌ ఎక్కడ తోక 
జాడిస్తాడోననీ ఇంగ్లీషు మాయావులు శంకంచారు. ఒకవేళ అతడలాంటి “అఘాయిత్యం” 
చేసినా తమకు ఇబ్బందీ లేకుండా ఉండాలంటే ఏమి చేయాలి? బనాయింపుల్లో 
రామప్పంతులు ముత్తాతలైన క్తపెనీవారు ఈ బెడద నివారించటంకోసం అర్జంటుగా 
ఫోర్టరీకి ఒడిగట్టారు. హోల్మర్‌ను కలుపుకొని ఇంగ్లీషు వారిపై దండెత్తుదామనీ, వారి పీడ 
వదిలాక హోల్కర్‌ భరతం పడదామనీ పీష్వా బాజీరావుకు డౌలత్‌ఠావు సింధియా రాసినట్టుగా 
ఒక ఉత్తరం పుట్టించి దాన్ని హోల్కర్‌కు బే నలరు. అది చూసి హోల్కర్‌ అగ్గిరాముడయ్యాడు. 
అయినా ఆంగ్లేయుల అనుమానపు కళ్లు చల్లబడలేదు. హోల్కర్‌ ఎన్నటికీ తమకు ప్రమాదకారి 
కాకుండా హోల్మర్‌కు కుడిభుజమైన వాడినే లాగి పడేస్తే పోతుంది కదా - అనుకున్నారు. 
ఈ “ముందు చూపుతో హోల్కర్‌కు సేనా నాయకుడైన అమీర్‌ఖాన్‌తో కంపెనీ వారు 
రహస్య బేరాలు చేశారు. స్వామి ద్రోహంచేసి అతడు తన చేతిలోని 25 వేల సేనతో చీలి 


ఎం,వి,ఆర్‌.శాస్త్రి కుట్ర మీద కుట్ర శ 271 


వచ్చేట్టు; అతడిని కంపెనీ తొత్తు అయిన నైజాం తన కొలువులో చేర్చుకునేట్టు; ఆ సేనక 3 i 
ఖర్చులో సగం కంపెనీవారు భరించేట్టు అంగీకారం కుదిరింది. దీనివల్ల హోల్మర్‌ బలం 
క్షీణించే మాట ఎలా ఉన్నా అమీర్‌ఖాన్‌ మీద అతడికి నమ్మకమైనా పోయి డీలాపడతాడ 
కదా అని దొరలు ఆశించినట్టు 1808 మే 3న హైదరాబాద్‌ రెసిడెంటుకు జనరల్‌ వెల్లస్లీ 

రాసిన లేఖ చెబుతుంది. | wy: 


"T have received several letters from Colonel Stevenson 
upon the subject of the negotiation between the officers of the — 
Government of His Highness the Nizam and Meer Khan, to ~ 
take that Chief into His Highness' Service... Whatever may be . 
Meer Khan's numbers, His Highness should take them into pay... — 
the very circumstance of the purchase of the service of a Chief... — 
of such repute and much in the confidence of Jeswunt Rao 
Holkar, will certainly shake the general confidence of his 
army..." 


పశ 


[Rise of the Christian Power in India, B.D.Basu, P441] 
(అమీర్‌ఖాన్‌ను నైజాం నవాబు కొలువులోకి తీసుకునే విషయమై నిజాంగారి 
అధికారులకూ అతడికీ మధ్య నడుస్తున్న మంతనాల గురించి కర్నల్‌ స్టీవెన్సన్‌ 
నాకు. అనేక లేఖలు రాశాడు. అమీర్‌ఖాన్‌ వెంట వచ్చే సేనల సంఖ్య ఎంతైనా. 
అందరినీ నైజాం ప్రభువు తీసుకోవటం మంచిది... యశ్వంతరావు హోల్మర్‌కు = 
చాలా విశ్వాసపాత్రుడైన అంత పెద్ద సేనా నాయకుడి సేనలను కొనుగోలు. 
చేశామంటేనే హోల్కర్‌ సైన్యానికి స్థైర్యం చెదిరిపోతుంది.) 


ఒక చెంప 'హోల్మర్‌ కాళ్లు లాగటానికి ఇలా ఎత్తులు వేస్తూనే పైకి మెరమెచ్చు 


హోల్మర్‌కు (భ్రమలు. కొలిపి, తటస్థుడిని చేసి మరాఠా శక్తికి మూలస్తంభమైన సింధియా 
మీద, అతడికి బాసటగా ఉన్న బేరార్‌ భోంస్లే మీద కంపెనీవారు వాటం చూసి యుద్దం 
ప్రకటించారు. . ib 

సింధియా పీచమణచే క్రమంలో మొదటి దాడి అహ్మద్‌నగర్‌పై జరిగింది. 
మరాఠాలకు కంచుకోట. దానిని జయించటం బ్రహ్మతరం కాదని అందరూ అనుకునే 
బురుజులు, ప్రాకారాలు ఎంత దుర్భేద్యమైనా వాటిని రక్షించేది మనిషే కదా? దుర్గ 
సింధియా. నియమించింది యూరోపియన్‌ అధికారిని. అతడిని ' “కంపెనీ” వారు ము 
కొనేశారు. ఇంగ్లీషు సేనలు రాగానే అతడు చేతులెత్తేశాడు. దుర్భేద్యమనుకున్న కోట 
కష్టపడవలసిన అవసరం లేకుండా విదేశీయులకు కైవసమైంది. జనం తమపై 
తిరగబడతారోనని, బాజీరావు ' పీష్వాగారి పురమాయింపుపైనే, ఆయన, ప్రతినిధుః 
తాము కోటను స్వాధీనపరచుకుంటున్నట్టు మొదట చాటింపు వేశారు. గెలుచుకున్న దాని 
వాటా ఇవ్వటం దగ్గరికి వచ్చేసరికి పీష్వా నోట దుమ్ము కొట్టి అంతా మాదే. పొమ్మ 

తొలి మరాఠా యుద్ధానంతరం మధ్యవర్తిత్వం వెలిగించి 'కంపెనీ' వారితో మాధః 
సింధియా సరాగాలాడిన సమయంలో వారన్‌హేస్టింగ్స్‌ దుర్చోధ చేసి సింధియా 'సైన్యంల్‌” 
యూరోపియన్‌ ఆఫీసర్లను చొప్పించాడు. వారు కనుక నీ దగ్గర ఉంటే నీ సేన పాశ్చాల్యే 


272 ఫా ఇదీ చరిత్ర ఎం.వి.ఆర్‌శౌస్తీ 


ఫాయాలో దివ్యంగా వెలిగిపోతుందని నమ్మించాడు. విదేశీ యుద్ధ పద్ధతుల మీద సింధియాకు = 
మోజు ఉంటే సైనిక పాఠశాల పెట్టి విదేశీయుల చేత తన సైనికులకు తర్ఫీదు ఇప్పించి, 
అన్ని కీలక స్థానాల్లో తన వారినే నియమించి ఉండాల్సింది. మాధవరావు ఆ పని చేయకుండా 
కిరాయికి వచ్చిన విదేశీయులకే పెత్తనం అప్పగించాడు. అదే ఇప్పుడు దౌలత్‌రావు కొంప 
ముంచింది. సింధియా సైన్యంలోని యూరోపియన్లు తమలో చేరితే అక్కడ వారికి ఇస్తున్న 
జీతం, హోదా తామూ ఇస్తామని యుద్ధపు అదనులో కంపెనీ వారు ప్రకటించారు. దాంతో 
చాలామంది ఇంగ్లీషువారు “దేశభక్తితో సింధియాను వదిలిపోయారు. పోక మిగిలిన 
యూరోపియన్లు కంపెనీ వారితో కుమ్మక్క్మయి యుద్ధ రంగంలో ద్రోహం చేసి యజమానిని 
నట్టేటముంచారు. స 

రెండో మరాఠా యుద్ధంలో చరిత్రాత్మకమైన అస్సాయి కదనరంగాన జనరల్‌ వెల్లస్లీ 
చెప్పిన లెక్కల ప్రకారమే ఆయన వైపున 8000 సైనికులు, 17 ఫిరంగులు ఉండగా 
సింధియా పక్షాన 50 వేల సేన, 128 ఫిరంగుల ఉన్నాయట. అయినా గెలిచింది ఇంగ్లీషువారే! 
చేతిలో ఫిరంగులు ఉన్నా వాటిని ప్రయోగించి శత్రువులను వేటాడాలన్న ధ్యాస కిరాయి 
యూరోపియన్లకు లేకపోయింది. ప్రాణ నష్టం భారీగా జరిగినా సింధియా వైపున ఒక్క 
యూరోపియను కూడా చావలేదు. దీన్నిబట్టే విద్రోహం ఏ స్థాయిలో జరిగిందో ఊహించవచ్చు. 

విశ్వాస ఘాతకానికి కేవలం తెల్లవారినే నిందించి ప్రయోజనం లేదు. ద్రోహం 
చేయటంలో నల్లతోలు వారూ తక్కువ తినలేదు. ఉదాహరణకు బేగం సమూ అనే జాగీర్జారిణి 
సింధియా పక్షాన ఉన్నట్టు నటించి కంపెనీతో కుమ్మక్కు అయింది. అస్సాయి యుద్ధంలో 
ఆమెకు చెందిన నాలుగు బెటాలియన్లు పాల్గొన్నాయి. చోద్యం చూశాయే తప్ప ఒక్క తూటా 
కూడా అవి పేల్చలేదు. 

"Begum Sumroo has long evinced a desire to be taken under the 
protection of the English... Four of her batallions are now with 
Sindhia... but if a rupture actually takes place, means might be con- 
trived to enable those batallions to join General Wellesley" (బేగం సమూ 
మన రక్షణ పొందాలని చాలాకాలంగా కోరుకుంటున్నది. ఆమె జెటాలియన్లు నాలుగు 
సింధియా దగ్గరి ఉన్నాయి. యుద్ధం వస్తే వాటిని జనరల్‌ వెల్లస్లీ పక్షాన చేరేట్టు చేయవచ్చు) 
అని 1803 జూలై 13న లార్ట్‌లేక్‌ గవర్నర్‌ జనరల్‌ చెవిని వేసిన దానిబట్టి ఇందులో 
మతలబు అర్ధమవుతుంది. 

దక్కనులో జరిగిన ద్రోహమే కీలకమైన ఉత్తరాదినా జరిగి సింధియా సామ్రాజ్యం 
పేకమేడలా కూలిపోయింది. గరగ, యముస నదుల మధ్య సింధియా ఏరికోరి నిలిపిన 
సేనాపతి ఫ్రెంచివాడు. పేరు పెర్రాన్‌. అతగాడూ ఇంగ్లీషు వారితో ముందే మాట్లాడుకున్నాడు. 
తన ఆస్తులు, ఇంగ్లీషు వారిచ్చిన లంచాలు ఇంగ్లీషు బ్యాంకుల్లో నెమ్మదిగా జమచేసుకున్నాడు. 
మన ప్రతాపానికి ఎదురులేదు; ఇంగ్లీషు వారిని ఇట్టే కాలరాచేస్తాం అని సింధియాకి చివరి 
నిమిషం దాకా భరోసా ఇచ్చి, తన చేతిలోని రెండు బెటాలియన్లను సమయానికి 
అందుబాటులో ఉండకుండా ఆ(గ్రా పంపేశాడు. లార్జ్‌లేక్‌ సేన అలీగఢ్‌ కోటను 
చుట్టుముట్టగానే ముందు ఒప్పందం ప్రకారం పళ్లెంలో పెట్టి కోటను అప్పగించి, పరారై 
ఇంగ్లీషు వారి శరణుజొచ్చాడు. (వృత్తి ధర్మానికి ద్రోహం చేసిన కారణంగా అతడి ముఖం 


ఎం,వి.ఆర్‌.శాస్త్రి కుట్రకూలిన కోట శ 273 


చూడటానికి నెపోలియన్‌ నిరాకరించాడు.) : 
India under Wellesley [గ్రంథంలో P.E. Roberts అన్నట్టు "The co, | 
duct of this traitor assured the English the supremacy of Hing 
(ఈ (దోపొ చేసిన పనివల్లే ఇంగ్రీషువారికి పొందుస్తాన్‌పై ఆధిపత్యం దక్కింది). 
కమాండరుగా ఉన్న ఇంకో పరాసువాడు బౌర్‌ క్విన్‌ కూడా పెర్రాన్‌ చూపిన మా 
నడిచి ఇంగ్లీషు సేనల అలికిడి వినగానే పరుగునపోయి లొంగిపోయాడు. అటు అలీ 
ఇటు ఢిల్లీలోనూ, ఆనక ఆగ్రాలోనూ సింధియా పక్షాన భారతీయ సైనికులు వీరోచి 
పోరాడారు. వారి అద్భుత శౌర్యాన్ని బ్రిటిష్‌ సేనానులే తెగ మెచ్చుకున్నారు. కాని 
లాభం? కిరాయి విదేశీయుల డ్రోహంవల్ల అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయిం 
భారతీయుల పరాక్రమమంతా వ్యర్థమైంది. 
పెర్రాన్‌ చేసిన మోసం తెలియగానే సింధియా దక్కను నుంచి 14 బెటాలియన 
హుటాహుటిన ఉత్తరాదికి తరలించాడు. కాని వాటి లోనూ పెద్ద తలకాయలు యూరోపియ 
షరా మామూలుగా వారూ పెర్రాన్‌ దారే పట్టారు. ఢిల్లీ ఆగ్రాల పతనం తరువాత సీ 
మిగిలిన కొద్దిపాటి బలం కూడా లాశ్వాదీ 'పోరులో తుడిచి పెట్టుకుపోయింది. గుణ 
కళని గంటా లే ఒరిస్సాలలోనూ ఇంచుమించుగా అలాగే జరగటంతో శక్తులుడి 
దౌలత్‌రావు సింధియా 1803 డిసెంబరు 30న యుద్ధం మాని ఇంగ్లీషు వారితో 
కుదుర్చుకున్నాడు. గంగ, యమునల మధ్య ఉన్న తన రాజ్యం మొత్తాన్నీ రాజస్థాన్‌ల 
పెత్తానాన్నీ, నిజాం మీద మొగల్‌ చక్రవర్తి మీద హక్కులనూ అతడు “కంపెనీ 
వదిలేసుకున్నాడు. 1804 ఫిబ్రవరి 27న బుర్వ్వాన్‌పూర్‌ సంధిలో పీష్వాలాగే, నిజా 


కూడా సింధియా కంటే కొన్ని వారాల ముందే తలకాయ జేబులో పెట్టుకుని ౭. | 
వారికి లొంగిపోయాడు. | 


నూరేళ్లు వెలిగిన మరాఠా దీపం అలా కొడిగట్టింది. 


274 ఫా ఇదీ చరిత్ర 


విభజించి ఓడించు 


విభజించి పాలించటమే కాదు. విభజించి ఓడించటమూ తెల్లవారికి వెన్నతో 
పెట్టిన విద్య. ప్లాసీ అధర్మయుద్ధంలో గెలిచి అర్ధశతాబ్ధం గడిచాక... కుతంత్రాలతో 
కుత్సితాలతో విశాల ప్రాంతాలను, అనేక రాష్ట్రాలను క్రమేణా వశపరచుకున్న తరవాత 
కూడా ఇంగ్రీషువారి సై సైనిక శక్త్‌ భారతీయుల వెరళి సైనిక వనరుల ముందు ఎందుకూ 
కొరగాదు. ముఖ్యంగా మరాఠా సమాఖ్య భాగస్వాములందరూ కనీసం 19వ శతాబ్ది 
మొదట్లో ప్రాప్తకాలజ్ఞతతో ఏకమైవున్నా ఉమ్ముడ్‌ విదేశీ బెడదను అవలీలగా 
ఎదుర్మోగలిగేవారే. దురద్భవ్దవశాత్తూ వారందరూ. తెల్లవాడి, మాయలో 'వడ్డారు, 
హోల్బర్‌ను ప్రయోగించి, పీష్వాను కీలుబొమ్మగా మార్చాక ఆ ఇద్దరినీ వేరుపరిచి 
ఇంగ్లీషువారు సింధియా, భోంస్తేలను మాయాయుద్ధంలో ఉడించారువారీ అడ్డు 
తొలిగాక కవట మైత్రి చాలించి హోల్కర్‌ వని పట్టారు. చివరికి వీష్వాను ఎడము 
కాలితో తన్నేసి మొత్తం సామ్రాజ్యానికి తామే సార్వభౌములం పొమ్మన్నారు. 


ఇంగ్లీషు వారితో విడివిడి యుద్దాల్లో మరాఠా యోధులు గొప్ప పరాక్రమమే చూపారు. 
కాని ఒకరు పోరాడుతున్నప్పుడు ఫఘగతాన్తారు చెయి కలపకుండా మిన్నకుండటంతో ఆ 
ఒక్కరినీ విదేశీయులు విధంచెడ్డా గెలవగలిగారు. మంట తమ కాళ్లకిందికి వచ్చాక మిగతా 
వారు ఒకరొకరే నిర్లిప్తత వీడి పోరాడినా, ఎటునుంచీ సహాయం అందకపోవడంతో ఒంటరి 
పోరులో”ఓటమీ అనివార్యమైంది. అనైక్యత తెచ్చిన అనర్ధం అవగతమయ్యేసరికే సర్ధి 


'చెయిదాటి పోయింది. 


తెల్లవాళ్లు, సింధియా సుందోపసుందుల్లా కలహిందుకుంటూరటే తాను తమాషా చూసి, 
పరిస్థితినిబట్టి ఎటు మొగ్గాలో, ఏమి చేయాలో నిర్ణయించుకోవాలని యశ్వంతరావ్న హోల్కర్‌ 


తలిచాడు. కంపెనీ దొరలు అతడికి అంత సావకాశం ఇవ్వలేదు. దేశంలో తిరుగులేన్సిదన్సుక్త్య 


సింధియా సైనిక శక్తిని ఎక్కడికక్కడ విద్రోహ తంత్రాలతో తూట్లు పొడిచి సింధియ 
కాళ్లబేరానికి అతివేగంగా రప్పించుకున్న వెనువెంటనే హోల్మర్‌పై వక్ర దృష్టి సారించారు. 
అంతదాకా యశ్వంతరావును తమకు ఆప్రమిత్రుడని ప్రకటించి, ఇచ్చకాలు పలుకుత్తూ 
వచ్చిన గవర్నర్‌ జనరల్‌ వెల్లస్లీకి సదరు యశ్వంతరావు తన సోదరుడు కాశీరావును తోసివేసి 
గద్దెనాక్రమించిన వైనం హఠాత్తుగా గుర్తుకొచ్చింది. దగాపడ్డ కాశీరావు న్యాయబద్ధ అ 

నిలబెట్టే మిషతో యశ్వంతరావును వేటాడటానికి వెల్లస్లీ కత్తులు నూరసాగాడు. యశ్వంతరావ్ర 
ఫలానా ఫలానా తప్పుడు పనులుచేసి రెచ్చగొట్టటంవల్లే బ్రిటిష్‌వారు ఆగ్రహించారనీ, అతడు 
బుద్ధిగా ఉంటే ఏ గొడవా ఉండేది కాదనీ మన చరిత్రకారులు చాలామంది నమ్మకంగా 
చెబుతారు. నిజానికి వారన్న ధిక్కారాలకు అతడు పాల్చడటానికి చాలా నెలల ముందే 
దొరలు అతడిని హిట్‌లిస్టులో చేర్చారు. "unless we make war upon Holkar... we 
shall not succeed in driving the Marhattas entirely from these countries, al- 
though Scindhia should cede his rights" (సింధియా తన వాక్కులను మా 
వదిలేసుకున్నప్పటికీ ఈ (ప్రాంతాల నుంచి మరాఠాలను పూర్తిగా గెంటివేయటం వహోల్సు 
యుద్ధం చేస్తే గానీ సాధ్యపడదు) అని 1803 సెప్టెంబరు 12నే జనరల్‌ వెల్లస్లీ తన. 


అన్నగారికి జాబురాశాడు. 3) 


సింధియా విషయంలో చేసినట్టే హోల్మర్‌నూ దొరలు మాయమాటలతో మభ్యపెట్టి, 
చుట్టూతా సేనలను మోహరించాక, మైత్రి ముసుగు లాగేసి షరామామూలు కుతంత్రాలతో 
పడగొట్టేవారే. మామూలుగా అయితే హోల్కర్‌ వారి బుట్టలో పదేవాడేమో. కాని, సింధియా. 
అనుభవం చూశాక అతడు జాగ్రత్తపడ్డాడు. సింధియా వలె చివరి క్షణం దాకా ఏమరి. 
వుండకుండా, రానున్న ప్రమాదం గ్రహించి, బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా పెద్దఎత్తున ఐక్య. 
సంఘటన కట్టదలిచాడు. ధర్మానికి, జాతికి దాపురించిన ముప్పును ఎదుర్కోవడానికి కలిసి 
శావలసిందిగా జైపూర్‌, జోధ్‌పూర్‌, ఉదయపూర్‌ రాణాలకూ, రంజిత్‌సింగ్‌ లాంటి సిక్కు 
నాయకులకూ రాయబారాలు పంపాడు. సింధియా సేనలోని యూరోపియన్‌ దళవాయిల 
చేత కుట్ర చేయించి సింధియాను దెబ్బతీసిన కుత్సితాన్నే హోల్కర్‌ మీదా ప్రయోగించాలని - 
కంపెనీ దొరలు తంటాలు పడ్డారు. ఆ ప్రమాదాన్ని యశ్వంతరావు ముందే గుర్తించి తన - 
సైన్యంలో కంపెనీ పంచమాంగదళంగా పనిచేస్తున్న ముగ్గురు ఇంగ్రీషు అధికారులను (ఆ. 
కాలంలో అందరూ అనుసరించిన సైనిక ధర్మ ప్రకారం) చంపేశాడు. ఇంగ్లీషువారు తనతో 
రాజీ కోరుతున్నా మని అన్నప్పుడు - వారితో సైనిక ఒప్పందానికి సంసిద్ధత తెలుపుష ఇ 
. 7 పూర్వం నుంచీ తన కుటుంబానికి కొన్ని రాజ్యాలపై ఉన్న 'చౌథ్‌' హక్కును గుర్తించాలనీ, 
తమనుంచి గుంజుకున్న ప్రాంతాలను తిరిగి తనకు అప్పగించాలని నిష్కర్షగా పట్టుబడ్డాడు. 
అది కుదరదు పొమ్మని బ్రిటిష్‌ సేనాపతి లేక్‌ తూష్టీకరిస్తే “నాతో పెట్టుకుంటే అనేక 
వందల క్రోసుల దూరంలో వున్న ప్రాంతాలను కూడా వదలకుండా వెంటపడి మీ రాజ్యాలు 
కొల్లగొడతా, మీ ఊళ్లు తగలబెడతా. సముద్రపు అలల్లా నా సేనలు విరుచుకుపడి లక్షల 
మందిని ముప్పతిప్పలు పెడతాయి జాగ్రత్త” అని చరిత్రాత్మకమైన హెచ్చరిక చేశాడు. - 

వట్టి వీరాలాపాలే కాదు. నిజంగానే అంతపనీ చేశాడు కూడా. 

యశ్వంతరావుహోల్మార్‌కు నికఠమైన రాజ్యం, న్యాయబద్ధ అధికారం లేకపోయి... 


276 స ఇదీ చరిత్ర 


| 


అతడి చేతిలో మిడతల దండులాంటి సేనలు ఉన్నాయి. సింధియా, భోంస్తేలు కంపెనీవారికి 
లొంగిపోయి సైనిక బలగాలను కత్తిరించేసుకోవటంతో పనిలేకుండాపోయిన సైనికులు 
పెద్ద సంఖ్యలో “హోల్కర్‌ (శ్రేణుల్లో చేరారు. ఎనఖైవేలకు పైగా అశ్వబలంతో, లెక్కలేనంత 
కాల్బలంతో, వందలాది ఫిరంగులతో యశ్వంతరావు చెలరేగి బ్రిటిష్‌ మహాసేనానులకు 
ముచ్చెమటలు పట్టించాడు. హోల్కర్‌ తమ ముందు, చిట్టెలుక అనీ, అతడితో పోరు పాలెగాళ్లతో 
యుద్ధం లాంటిదేననీ, ఒక పట్టుపడితే చాలు అతడిని ఇట్టే - మహా అయితే పక్షం రోజుల్లో 
- గుటుక్కుమనిపించేస్తామని మిడిసిపడ్డ దొరల అకలి తల్లకిందులయ్యాయి, 1804 
జూన్‌'5న తీరికూర్చుని వారు ప్రకటించిన యుద్ధం అనేక పక్షాలు, అనేక మాసాలు గడిచి 
ఆఖరికి కాలండరే మారినా ఇంకా భీకరంగా సాగుతూనే ఉంది. "| 2౮౯౪ was 50 plagued ' 
as I am with this devil" (ఈ పిశాచం బారిన పడ్డట్టుగా నను జన్మలో ఎన్నడూ అవస్థ 
పడలేదు) అని ఘనత వహించిన బ్రిటిష్‌ కమాండర్‌-ఇన్‌-చీఫ్‌ లార్డ్‌ లేక్‌ దొరే జైపూర్‌లో 
మొత్తుకున్నాడు. 

చరిత్రకెక్కిన కర్నల్‌ మాన్సన్‌ పరాభవం సరేసరి. ముకుంద్రా.కనుమ గుండా రాజస్థాన్‌లో 
చొరబడి హోల్కర్‌ పీచమణచడానికి ఐదు బ్రిగేడ్ల భారీ బలగంతో ఈ దొర ఆర్భాటంగా 
కదిలాడు. రెండు నెలలు యుద్ధంచేసినా హోల్మర్‌ను గెలవలేక, కాళ్లు ఒణికి తోక ముడిచి 
పలాయనమై మొత్తం ఐదు బ్రిగేడనూ నష్టపోయి, భారీ ఫిరంగులను దారిలోనే వదిలేసి 
చావు తప్పి కన్ను లొట్టపోయిన స్థితిలో ఢా మరలి వచ్చాడు. 

అది ఇండియాలో | బ్రిటిష్‌ సైన్యానికి జరిగిన అతి పెద్ద శృంగభంగం. అజేయమనుకున్న 
బైటిష్‌ సైనిక బలానికి పట్టిన ఆ దుర్గతికి పాశ్చాత్య ప్రపంచం యావత్తూ నివ్వెరపోయింది. 
"] tremble at the political consequences of that event" (ఆ దుర్హటన వల్ల రాగల 
రాజకీయ పర్యవసనాలను తలచుకుంటే నాకు వొణుకు పుడుతున్నది) అని జనరల్‌ వెల్లస్లీ 
అంతటివాడే లబలబలాడాడు. ఈ సిగ్గుచేటు పరాభవం తెచ్చిన నగుబాటు నుంచి బయటపడి 
హోల్మర్‌ను ఎలాగైనా పీచమణచడానికి కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ లేక్‌ను సకల శక్తులూ ఒడ్డి 
స్వయంగా రంగంలోకి దిగమన్నారు. 

లేక్‌'గొప్పవాడే. అద్భుత విజయాలను సాధించగలవాడే. కాని వాటిని సాధించాలంటే 
శత్రుపక్షంలో కమాండర్లు తన మాట వినే వారైతే భేషుగ్గా ఉంటుందని ఆయన ఊహ. ఆ 
దొర ఆరితేరిన సైనిక కూహకాలకు ఆస్కారం లేకుండా తన, సేనలో ద్రోహం అనుమానం 
తోచిన యూరోపియన్‌ అధికారులను హోల్మర్‌ ముందే చంపాడు. దాంతో అతడిని ఎట్టకేలకు 
ఓడించటానికి లేక్‌ దొర చాలా కష్టపడవలసి వచ్చింది. ఢిల్లీ, డీగ్‌ సంగ్రామాల్లో లేక్‌దే 
పైచేయి అయింది. ఫరూఖాబాద్స్‌ో నేరుగా హోల్మర్‌నే అతడు ఓడించాడు. ఈ పరాజయాలతో 
డీలాపడ్డ హోల్కర్‌ భరత్‌పూర్‌ ప్రభువైన జాట్‌ రాజా రంజిత్‌సింగ్‌ సహాయం అర్థించాడు. 

ఆ రాజూ మొదట బాగానే తోడ్చడ్డాడు. ఇంగ్లీషు వారితో అంతకు ముందు తనకున్న 
అవగాహనను జాతీయ ప్రయోజనాల కోసం పక్కనపెట్టి హోల్మర్‌కి అండగా నిలబడ్డాడు. 
దుర్భేద్యమైన భరత్‌పూర్‌ కోటను. లోపలి నుంచి రంజిత్‌సింగ్‌ కాపాడుతూండగా వెలుపల 
హోల్మర్‌ బ్రిటిష్‌ సేనలతో తలపడి వీరవిహారం చేశాడు. జి.ఎస్‌ .సర్దేశాయ్‌ చెప్పినట్టు 


"Here now began a furious and heroic struggle which has earned anim- 
perishable epic fame in the annals of India... The place was invested on 7th 


ఎం.వి.ఆర్‌.శాస్త్రి విభజించి ఓడించు ఇ 277 


January 1805. The siege was given up on 10th April. During these three 
months a series of determined attacks to carry the place by storm provedof .. 
no avail and entailed enormous losses" 


[New History of Marathas, G.S.Sardesai, [0//0 p, 429] 

(భారతదేశ చరిత్రలో వీరగాథగా వినుతికెక్షిన భీకర యుద్ధం మొదలైంది. 180 
జనవరి 7న ఆరంభమైన ముట్టడి ఏప్రిల్‌ 10న ముగిసింది. ఈ మూడు నెలల్లో కోటపై 
విరుచుకుపడటానికి పట్టుదలతో జరిగిన (ప్రయత్నాలన్నీ నిష్పలమై అపారమైన నష్టాలు 
వాటిల్లాయి. ) 

ఈ నష్టాలకు గుండె చెదిరే... వాటి పర్యవసానంగా తనకు రాగల చెడ్డపేరుకు భయపడే 
గవర్నర్‌ జనరల్‌ వెల్లస్లీ 
War, even on any terms" (ఎలాంటి షరతులకు అంగీకరించైనా నరే యుద్దాన్ని త్వరగా 
ముగించాలని నేను తహతహ లాడుతున్నాను) అని 1805 మార్చి 9న లేక్‌కు లేఖ రాశాడు. 
గెలవలేని యుద్దాన్ని ఎలాగైనా చాలించి గౌరవప్రదంగా బయటపడేందుకు దారి ఏమిటా 
అని ఆలోచిస్తే దొరల బుద్ధికి అద్భుతమైన ఉపాయం స్ఫురించింది. శౌర్యంవల్ల కాని పని 
దౌత్యంవల్ల నెరవేరింది. రాజా రంజిత్‌సింగ్‌ వారి వలలో పడ్డాడు. బ్రిటిష్‌వారి శత్రువులతో - 
సంబంధాలు కోసేసుకోవడానికి సమ్మతించి, కంపెనీతో సంధి చేసుకున్నాడు. అతడి అండ 
పోయాక కూడా తొమ్మిది నెలలపాటు హోల్కర్‌ పళ్లబిగువున పోరాటం కొనసాగించాడు. 
సాయపడమని సింధియానూ, సిక్కు సర్మారు రంజిత్‌సింగ్‌నూ, రాజస్థాన్‌ ప్రముఖులనూ, 
ఇంకో ఎంతో మందినీ అర్థించాడు. ఒక్కరూ ఆదుకోలేదు. గత్యంతరం లేక 1805 డిసెంబరు 
24న (అంటే దొరలు యుద్ధం ప్రకటించి ఏబ్నర్థం గడిచాక) యశ్వంతరావు హోల్కర్‌. 
తెల్లవారితో సంధి చేసుకున్నాడు. 

కంపెనీతో సైనిక సంధి అనే సాలెగూట్లో చిక్మాక హోల్కర్‌ గురించి మాట్లాడు కోవలసింది 
ఏమీలేదు. పరాభవాన్ని భరించలేక అనంతర కాలంలో అతడికి పిచ్చి పట్టింది. ఉన్మాదంలోనే 
1811లో తన 35వ ఏట కన్నుమూశాడు. ఎంత భీకరంగా పోరాడినా ఇంగ్లీషువారినైతే 
గెలవలేకపోయాడు. కాని ఓడిపోయే' ఒక రకంగా వారిని యశ్వంతరావు సాధించాడు. 
అతడిని జయించడానికి ఏణ్నర్థంపాటు వెల్లస్లీ సాగించిన యుద్దానికి అయిన విపరీతపు 
ఖర్చునూ, భారీ ప్రాణనష్టాలనూ చూసి సీమ ప్రభువులకు తల తిరిగింది. ముఖ్యంగా 
భరత్‌పూర్‌ కోట ముట్టడి మూడువేలకు పైగా ప్రాణాలను బలిగొన్న తీరు, బ్రిటిష్‌ 
మహాసైన్యాన్ని ధైర్యంగా ఎదిరించి భారతీయులు కనపరిచిన అద్భుత శౌర్యం బ్రిటిష్‌వారి 


హృదయాలను కదిలించాయి. వద్దన్నా వినకుండా వెల్లస్లీ సాగిస్తున్న మారణ హోమానికి - 
అందరికీ రోత పుట్టింది. ఎదురుచూసిన లాభాలు రాకపోగా యుద్దాల పుణ్యమా అని 


కంపెనీ పీకల లోతున అప్పుల్లో కూరుకుపోవటంతో వాటాదారులు గగ్గోలు పెట్టారు. 
అమెరికా వలసను కోల్పోయిన నష్టాన్ని ఇండియా ఆక్రమణ ద్వారా భర్తీ "కోవ 
ఉబలాటపడి మొదట్లో వెల్లస్లీకి వత్తాసు ఇచ్చిన ప్రధాని పిట్‌ కూడా వ్యవహారం చాలా. 
దూరం పోయిందని (గ్రహించి, (బ్రిటిష్‌ ప్రజాభిప్రాయానికి తలవంచి వెల్లస్తీని వెనక్కి 
పిలిపించాడు. 


* 


278 ఫీ ఇబీ చరిత్ర 


'1 feel too strong a desire for the early termination of 


యశ్వంతరావు హోల్కర్‌తో అవ లక్షణాలు ఎన్నో ఉన్నాయి. ఒక దశలో బ్రిటిష్‌ వారికి 
పావులా ఉపయోగపడి మరాఠాల మెడకు బ్రిటిష్‌ సైనిక సహాయం గుదిబండను తగిలించిన 
పాపంలో అతడికీ వాటా ఉంది. తప్పులు ఎన్నిచేసినా ఒకందుకు మాత్రం అతడికి దేశం 
రుణపడి ఉండాలి. అతడే కనక అగ్గిపిడుగులా విజృంభించి ఉండకపోతే సింధియా, బేరార్‌ 
రాజాలను కాల రాచివేసిన తరవాత వెల్లస్లీ దూకుడుకు పట్టపగ్గాలుండేవి కావు. భరత్‌పూర్‌ 
కోటను ఇంగ్లీషువారు ప్రతాపంతో పట్టుకొనగలిగి ఉంటే వెల్లస్లీ బహుకాలం ఇండియాలోనే 
ఉండి యావత్తు దేశీయ సంస్థానాలపైకి పోయి అన్నిటినీ ఒక్క పెట్టున మింగేసేవాడే. 
మేము ఇండియానంతా కత్తితోనే జయించామని చెప్పి సీమ ప్రభువులు పేట్రేగేవారే. అమెరికా 
లాంటి వలస దేశాల్లో చేసినట్టే ఇండియాలో ప్రజలను కూడా కేవలం మృగాలుగా ఎంచి 
తెల్లవారు బహుశా వేటాడి ఉండేవారే. 

మరాఠా సమాఖ్యను వెల్లస్లీ బద్దలుకొట్టిన కాలానికి ఇండియాలో ఏమి జరుగుతోందో, 
భారతీయులు ఎలాంటి వారో ఇంగ్లీషు ప్రజలకు తెలియదు. వారి గురించి ఇక్కడి వారికీ 
తెలియదు. ఇరు దేశాల ప్రజల మధ్యా సంపర్మం, సంబంధం ఏమంత లేని స్థితిలో వెల్లస్లీ 
లాంటివారు విజయగర్వంతో ఎలాంటి అఘాయిత్యాలు చేసినా చెల్లేదే. అమెరికాలో రెడ్‌ 
ఇండియన్లకు పట్టిన గతే ఇండియాలో ఇండియన్లకు కూడా పట్టకుండా అద్దుకుని, బ్రిటిష్‌ 
ఆబోతుల దూకుడును నిలువరించిన వాడు యశ్వంతరావు హోల్కర్‌. అర్ధశతాబ్దం గడిచాక 
భారతదేశం మీద ఇంగ్లండు సార్వభౌమాధికారం చేజిక్కించుకోకపోలేదు. కాని డల్‌హౌసీ 
నాటికి పరిస్థితులు వేరు. ఇంగ్లండు, ఇండియాల మధ్య సంబంధాలు వేరు. భారత ప్రముఖుల 
చైతన్య స్థాయి వేరు. 

రాజ్యకాంక్షతో వెల్లస్లీ తెరపిలేకుండా సాగించిన అనర్ధకపు యుద్ధాల సెగ సీమదాకా 
సోకి గగ్గోలు పుట్టాక బ్రిటిష్‌ ప్రభువులు రివర్సు గేరు వేశారు. దేశీయ ప్రభువులతో 
కయ్యాలుమాని, ఎవరి మానాన వారిని కనీసం కొంతకాలం బతకనివ్వాలని నిశ్చయించారు. 
ఊహించని ప్రతికూలస్థితిలో ఆపద్ధర్మంగా మార్చిన విధానాన్ని ఇండియాలో అమలు జరిపి 
తమకు మాట దక్కించగల సమర్భుడెవరా అని ఆలోచిస్తే వారికి మళ్లీ కారన్‌వాలిసే కనపడ్డాడు. 
దశాబ్దంకింద అతడు దేశాధినేతగా ఉన్నప్పటి పరిస్థితినే ఇండియాలో తిరిగి నెలకొల్పే 
బాధ్యతను అప్పగించి అర్జంటుగా ఓడెక్కించారు. అప్పటికే కారన్‌వాలిస్‌ ఆరోగ్యం మునగానాం 
తేలానాంగా ఉంది. అయినా పెద్దవాళ్ల మాట తీసేయ్యలేక సరేనన్నాడు. 1805 జులై 30న 
ఇండియాలో కాలుబెట్టిననాడే పదవీ బాధ్యత స్వీకరించి పని సీరియస్‌గానే మొదలెట్టాడుగాని 
రెణ్నెల్లు తిరిగాయో లేదో కారన్‌వాలిస్‌కు భూమిమీద నూకలు చెల్లాయి. అతడికి ఉత్తరాధికారి 
అయిన సర్‌జార్జి బార్లో, తదుపరి గవర్నర్‌ జనరల్‌ లార్జ్‌ మింటోలు కారన్‌వాలిస్‌ రూపకల్పన 
చేసిన రాజకీయ విధానాన్నే అనుసరించి, దేశీయ పాలకులతో గొడవలు పెట్టుకోకుండా 
గుర్రాన్ని కట్టేశారు. 

కంపెనీ కర్రపెత్తనం, అత్తరికం కాస్త నెమ్మదించటం వల్ల ముఖ లాభపడ్డవాడు 
పీష్వా బాజీరావు. అంత సుఖం అతడు జన్మలో ఎరుగడు. నానా ఫడ్నవిస్‌ ఏమి 
కొంపముంచుతాడోనన్న భయంగాని, సింధియా, హోల్మర్‌లు ఎప్పుడు పెట్రేగి ఏ సమస్య 
తెచ్చిపెడతారోనన్న బెంగగాని లేకుండా అతడు పూజలూ పునస్మారాలూ, విందులూ 
విలాసాల్లో ఖుషీగా గడిపాడు. రెండో మరాఠా యుద్ధం తరువాత కొన్నేళ్లు పరిస్థితి 


ఎం,వి;ఆర్‌, శాస్త్ర విభజించి ఓడించు శ 279 


ప్రశాంతంగానే ఉంది. అధికార పరిధి కుంచించుకు పోతేనేమి, మరాఠా సమా, 


భాగస్వాములైన రాజ్యాలమీద అదుపు పోతేనేమి... రావలసిన రాబడి సవ్యంగా 
ఖజానా సమృద్ధిగా ఉన్నంతవరకూ ఫరవాలేదని, కాలం అలా వెళ్లిపోతే చాలునని బా 
తృప్తిపడ్డాడు. 

కాని ఆ తృప్తి చిరకాలం మిగలలేదు. మధ్యలో వచ్చిన మంచిబుద్ధి సీమ దొరలకు 
ఎంతోసేపు నిలవలేదు. మార్మ్యూస్‌ హేస్టింగ్స్‌ గవర్నర్‌ జనరల్‌ అయ్యాక, శకునికి చడువు 
చెప్పగల ఎల్‌ఫిన్‌స్టోన్‌ రెసిడెంటుగా పూనాలో కాలుబెట్టాక పీష్వాకు కష్టాలు మొదలయ్యార్సి, 
మరాఠా సామ్రాజ్య మహావృక్షాన్ని సమూలంగా పెకిలించివేసే ఆఖరి ఘట్టానికి తెరలేచింద్రి, 


జీరావ్య 


280 ఫా ఇదీ చరిత్ర 


అస్తమయ దృశ్యం 


“మహారాజ ప్రాసాదంలో సుఖభోగాలనుభవించిన (శ్రీమంత్‌ వీష్వా ఇప్పుడు 
అదవుల పాలయ్యాడు. మండుటెండలో ముళ్ల పొదలూ కోసురాళ్ల నదుమ దారి 
కానక వెదుకులాదుతున్నాదు. గుర్రానికి తిండీతిప్పలూ తానే చూసుకుంటున్నాడు. 
వాంసతూలికా తల్పాల మీద శయనించిన వాడు కటిక నేలమీద తలగుడ్డ పరచుకుని 
పదుకుంటున్నాదు. చెక్క పాత్రలో అన్నం! ఓ రోజు నూర్యాస్తమయానికి తింటే ఇంకో 
రోజు అర్థరాత్రి దాటాక! నమ్మిన సేవకులు ఒకరొకరే జారుకున్నారు. ఏనుగులు, 
గుర్రాలు, ఒంటెలు, సంపదలు అన్నీ పోయాయి. కనిపించిన వారితో ఇదే చివరి 
కలయిక. దయ ఉంచండి. బతికుంటే మళ్లీ కలుద్దాం అంటూ కళ్లనీళ్లు తుడుచుకుంటూ 
సాగిపోతున్నాదు! ఆహా! బాజీరావుకు ఎంతటి దురవస్థ వచ్చింది! బాలాజీ విశ్వనాథ్‌ 
వంశానికి ఎలాంటి గతి వట్టింది!!” 


New History of Marathas గ్రంథంలో జి.ఎస్‌. సర్దేశాయ్‌ ఉటంకించిన మరారీ 
జానపద గేయానికి తెలుగు తాత్పర్యమిది. అతిశయోక్తి ఏమీ లేదు. ఇందులో వర్ణించినవన్నీ 
రాజ్యంపోయి తెల్లవారికి ఎదురు తిరిగిన దశలో బాజీరావు పీష్వా అక్షరాలా అనుభవించిన 
అగచాట్లే. 

బాజీరావును ఎవరూ జాల్తితలవాల్సిన పనిలేదు. ఈ కష్టాలన్నీ అతడు కోరి కొని " 
తెచ్చుకున్నవే. మరాఠా స్వాతంత్ర్యాన్ని ఈస్టిండియా కంపెనీకి కుదువబెట్టి, దిక్కుమాలిన 
స్వార్థంకోసం విదేశీ వర్తకుల మూకను ఆశ్రయించి అతడు చేసిన పాపమే శాపమై అతడిని 
వెంటాడింది. నిజమే. కాని ఎంత అబద్ధపు బతుకు బతికినా, తన జాతి ప్రయోజనాల 
విషయంలో ఎంత అలసత్వం చూపినా ఇంగ్లీషువారి మీద మాత్రం బాజీరావు ఎనలేని 
విశ్వాసం చూపాడు. రోజూ కొలిచే దేవుడికంటే ఎక్కువగా బ్రిటిషు వారినే అతడు కడదాకా 
నమ్ముకున్నాడు. దేశంలో ఇంకెవరూ చేయనంతటి మేలును తెల్లవారికి అతడు చేశాడు. 
సైనికంగా ఎదురులేని మరాఠా శక్తిని అతడు పళ్లెంలో పెట్టి అప్పగించి ఉండకపోతే భారత 


ఉపఖండం ఇంగ్లీషు వారికి అంత తేలిగ్గా వశమయ్యేది కాదు. అంతటి ఉపకారం అత్రక్ష 


చేసినప్పుడు... కోల్పోయిన గద్దెను తనకు తిరిగి సంపాదించి పెట్టారన్న కృతజ్ఞతను మనసారా 
అతడు చూసినప్పుడు కనీస మానవత్వమనేది ఉంటే అవతలివారు కూడా అతడిపట్ల అంతే 
అభిమానం కనపరచాలి. మరి ఇంగ్లీషువారు ఏమి చేశారు? కుక్కలా తమ పట్ల విశ్వాసం 
చూపిన పీష్వాను కుక్కలాగే చూశారు! తమకు సామ్రాజ్యం సంపాదించిపెట్టిన వాడినే 
అక్కర తీరాక కరివేపాకులా అవతల పారేసి రాజ్యం లాక్కుని వెళ్లగొట్టారు. అంతకుముండూ 
తరవాతో తమను నమ్ముకున్న వారెందరినో చేసినట్టే బాజీరావునూ నట్టేట ముంచారు. 
బాజీరావును వదిలించుకోదలిచాక కంపెనీ వారికి అతడిలో అన్నీ తప్పులే కనిపించాయి. 
అతడు అసమర్థుడు, అయోగ్యుడు, వ్యసనలోలుడు, విశ్వాస ఘాతకుడు, ప్రజాకంటకుడు 
అంటూ దొరలు నానా నిందలు మోపారు. బాజీరావు ఒప్పులకుప్ప కాకపోయినా మరీ 
వారు చిత్రించినంత నీచుడేమీ కాదు. అందుకు దొరల రాతలే రుజువు. ఉదాహరణకు 


అప్పట్లో బొంబాయి ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సర్‌ జేమ్స్‌ మాకింటోష్‌ ప్రపంచంలో. 


తాను ముగ్గురు గొప్ప ప్రభువులను చూశానంటూ మూడవ జార్జి, నెపోలియన్‌తో బాట్లు 
బాజీరావు పేరూ చెప్పాడు. పీష్వా దర్భారులో దీర్లకాలం రెసిడెంటుగా ఉండి బాజీరావు 
నడవడిని వెయ్యి కళ్లతో కనిపెట్టి వున్న కర్నల్‌ బారీ క్లోజ్‌ సైతం బాజీరావు తమకు = 
కృతజ్ఞుడై, తమతో స్నేహాన్ని మనసారా కోరుకున్నాడని చెప్పాడు. శ్వేత జాతి దురహం 
నరనరానా జీర్ణించుకుని బాజీరావుపై విషంగక్కి అడ్డమైన అభియోగాలు మోపిన నా 
దక్కన్‌ సేనాధిపతి అర్థర్‌ వెల్లస్లీ "I Certainly had a bad opinion of the Peishwe 

I have no positive proof that he has been treacherous, but haves 
strong suspicion of it" (పీష్వా మీద నాకు కచ్చితంగా చెద్ద అభిప్రాయమే ఉంది... 
అతడు (ద్రోహం చేస్తున్నాడనడానికి నా దగ్గర నికార్సయిన రుజవు ఏదీ లేదు. కాని నాకు 
బలమైన అనుమానం) అని రాసిన రాతనుబట్టే బాజీరావుపై దొరల నిందా (ప్రచారం ఎంత 
నిరాధారమైనదో అర్థమవుతుంది. వెల్లస్లీ బళ్లో చదువుకుని కుతంత్రాల్లో గ్రంథసాంగుడైన 
సర్‌ జాన్‌ మాల్మోమ్‌ అంత తేలిగ్గా మోసపోయే ఘటం కాదు. అలాంటివాడు కూడా 
బాజీరావు (బ్రిటిష్‌ వారితో ఘర్షణ పెట్టుకోకుండా వారి నీడలో చల్లగా ఇర. 
కోరుకుంటున్నట్టు గొడవలు ముదిరి చాలాదూరం వెళ్లిన దశలోనే తనపై అధికా 
చెవిన వేశాడు. అయితే మాల్మోంలాంటి వారందరినీ బాజీరావు మహాతెలివిగా రడీ | 
కొట్టించాడని ఏ రుజువు చూపకుండా దొరలు మోపిన నిందనే తిరుగులేని సత్యవాక్కుగా 
మన చరిత్రకారులు జెదల దాల్పారు. 


ఒక దశలో బాజీరావు (బ్రిటిష్‌ వారికి ఎదురు తిరిగి, వారిపై పోరాటానికి సాటి. 


ప్రభువులను కూడగట్టి, పెద్దఎత్తున సేనలు సమీకరించిన మాట యథార్థమే. పుణెల్‌' 


బ్రిటిష్‌ రెసిడెన్సీని తగలపెట్టి బాహాటంగా దాడికి దిగిన సంగతీ నిజమే. అది చిరకాలంగా. 


పట్టిన ఓరిమి యావత్తూ నశించాక! తనను అదుకున్నారన్న కృతజ్ఞతతో తాను ఎంతగా. 
ఒదిగి ఉన్నా కంపెనీవారు తన వెంట పడి తనను అణగదొక్కేందుకే కృతనిశ్చయులయే 
(గ్రహించాక! తన దర్భారులోని ముఖ్యులను లంచాలతో లోబరుచుకుని, విద్రోహానికి పురి 
తన చుట్టూ నిఘా పెట్టి, తనకు, విశ్వాస పాత్రులైన వారిపై కుట్రచేసి తరిమేసి, చివ 
తన రాజ్యమే గుంజుకోవటానికి 'నమ్మిన మిత్రులు ఆయత్తమయ్యారని అవగతమయ్యార' 


282 సొ ఇదీ చరిత్ర 


వ. | 


రకరకాల కవ్వింపుల, వేధింపుల చేదు అనుభవాలతో తల. బొప్పి కట్టాక! సామరస్య 
పరిష్కారానికి దారులన్నీ మూసుకుపొయ్యాక. 

1811లో పూనా రెసిడెంటుగా ఎల్‌ఫిన్‌స్టోన్‌ కాలిడినది మొదలుకొని శాయశక్తులా 
సమస్యలు సృష్టించి, అనవసరపు ఉద్రిక్తతను రెచ్చగొట్టటానికి ఏ అవకాశాన్నీ వదలకుండా 
ఏడేళ్లు కష్టపడి మొత్తానికి పీష్వాను శంకరగిరి మాన్యాలు పట్టించాడు. కదిలితే తప్పు 
మెదిలితే తప్పు అన్నట్టుగా ఈ క్రమంలో బాజీరావు మీద చిన్నాపెద్దా అభియోగాలు అనేకం 
మోపారు. అన్నిటిలోకి ముఖ్యమైనదేమిటంటే - గైక్వాడ్‌ సంస్థానం ప్రతినిధిగా పీష్వాతో 
లావాదేవీ లెక్కలు తేల్చుకునేందుకు బరోడా నుంచి వచ్చిన గంగాధరశాస్త్రి అనే వాడిని 
పీష్వా కుడి భుజమైన (త్రయంబక్‌జీ డెంగ్లే పండరిపూర్‌లో క్రూరంగా చంపించాడని! 
కంపెనీవారు అభయం ఇచ్చి పూనాకు పంపించిన రాయబారిని హత్య కావించడమే 
క్షమించరాని నేరం కాగా అంతటి మహాపరాధథానికి పాల్పడిన డెంగ్లేను పట్టుకుని తమకు 
అప్పగించమని ఎన్ని విధాల అడిగినా పీష్వా ఖాతరు చెయ్యలేదన్నది ఇంకో అభియోగం. 

గైక్వాడ్‌ సంస్థానంతో బాజీరావుకు గొడవలున్నమాట నిజం. బరోడా నుంచి ఏరికోరి 
దొరలు పంపించిన గంగాధరశాస్త్రి అంటే అతడికి పడని సంగతి వాస్తవం. అతడు వద్దని 
ఎంత మొత్తుకున్నా తన మాటకు విలువ ఇవ్వకుండా అతడినే తెచ్చి దొరలు తనపై రుద్దారన్న 
కడుపుమంట బాజీరావుకు ఉంది. పైగా సదరు శాస్త్రి కంపెనీ వారికి తొత్తు. బరోడాలో 
గైక్వాడ్ల ఉప్పుతింటూ వారిపైనే కంపెనీ తరఫున గూఢచర్యం నెరిపిన ఘనుడతడు, పూనాకు 
వచ్చాక తన పని ఏదో తాను చూసుకుపోకుండా ఏడాదికి పైగా తిష్టవేసి పీష్వా కాళ్ల కింద 
కుట్రల మంటలు పెట్టాలని చాలా ప్రయత్నాలు చేశాడు. ఆ పరిస్థితుల్లో పీష్వా నిజంగానే 
అతడి తల తీయించి ఉన్నా ఎవరూ తప్పుబిట్టాల్సిన పనిలేదు. పీష్వా తలచుకుంటే పూనాలోనే 
అతడిని చంపించగలిగేవాడు. కాని అక్కడ అతడున్న పదహారు నెలలూ ఊరుకుని, 
మూటముల్లె సర్దుకుని వెనుదిరిగి పోనుండగా పండరిపురం పవిత్ర క్షేత్రానికి అతడిని 
మాయమాటలతో రప్పించి విళలోభా దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా ఆలయం ముందే 
నరికి వేయించే ఘాతుకానికి బాజీరావు పాల్పడ్డాడంటే నమ్మశక్యంకాదు. మిగతా లోపాలు 
ఎన్ని ఉన్నా బాజీరావుకు దైవభక్తి హెచ్చు. తన దాయాది నారాయణరావును తన తల్లిదండ్రులు 
చంపించిన పాపమే వెంటాడుతున్నదని నమ్మి, దానికి ప్రాయశ్చిత్తం చేసుకునేందుకు 
పండరిపురంలో అనేక శాంతులూ, క్రతువులూ చేయించిన బాజీరావు మరెక్కడా చోటు 
దొరకనట్టు మళ్లీ అదే పుణ్యక్షేత్రంలో మనిషిని చంపే మహాపాపానికి ఒడిగట్టాడంటే నమ్మడం 
కష్టం. బాజీరావుకూ, త్రయంబక్‌జీకి ఆ హత్యలో ప్రమేయం ఉందనడానికి ఎల్‌ఫిన్‌స్టోన్‌ 
వద్ద వీసమెత్తు రుజవులేదు. అయిన్నా- త్రయంబక్‌జీని తక్షణం పట్టుకుని మాకు అప్పగిస్తావా 
లేదా అని పీష్వా గొంతు మీద కూచున్నాడు. 

ఒకవేళ అభియోగం నిజమే అయినా చచ్చినవాడు, ఉతపినహోకు తన అధికారానికి 
లోబడవలసిన తన రాజ్య పౌరులే కనుక న్యాయప్రకారం ఆ నేరాన్ని పీష్వాయే విచారించి 
తగిన నిర్ణయం చేయాలి. ఈ న్యాయ సూక్ష్మాలేవీ తెల్లవారికి పట్టలేదు. తమకు పరిస్థితులు 
అనుకూలించేంతవరకూ పీష్వాతో మైత్రి నటించి, అతడి అధికారాలన్నిటికీ అంగీకరించినట్టే 
(భ్రమగొలిపి వీలు చూసుకుని జూలు విదిల్సారు. వారి పోరు భరించలేక డెంగ్లేని బాజీరావు 
నిర్బంధిస్తే 'నీ మీద నమ్మకంలేదు. నీ దగ్గరుంటే తప్పించుకుపోతాడు. కాబట్టి అతణ్ని 


ఎం, వి.ఆర్‌.శాస్తి అస్తమయ దృశ్యం శ 283 


తక్షణం మాకు అప్పగించు? అన హేస్టింగ్స్‌ దొర హుకుం వేశాడు. వల్లె అని డెంగ్లేని వార్రిక్షి 
అప్పగిస్తే భారీ కాపలా మధ్య ఠానా కోటలో నిర్బంధించినా సంవత్సరం తరవాత దొరల 
కళ్లుగప్పి అతడు తప్పించుకుపోయాడు. తమ చేతగానితనానికి కూడా పీష్వానే నిందించి 
“నువ్వే అతణ్ని తప్పించావు. ఎక్కడున్నాడో నువ్వే వెదికి పట్టి మాకు అప్పగించు అవి 
రెసిడెంటు ఎల్‌ఫిన్‌స్టోన్‌ బాజీరావును వేధించాడు. డెంగ్లేను పట్టి తెచ్చేంతవరకూ నీ నాలుగ 
కోటలనూ, వాటిలోని నీ పరివారాన్నీ తాకట్టుకింద మాకు స్వాధీనపరచమని పట్టుబట్టాడు. 
ఈ అడ్డగోలు డిమాండుకు పీష్వా సమ్మతించకపోయేసరికి బ్రిటిష్‌ సేనలతో పూనాను 


చుట్టుముట్టి, నాలుగు కోటలనూ బలవంతంగా లాక్కున్నాడు. నెల దాటిందో లేదో మళ్లీ” 


వచ్చి “నీ పద్దతేమీ బాగోలేదు. మా గవర్నర్‌ జనరల్‌గారు నీతో పాత ఒప్పందం అవతల 
పారేసి కొత్తది రాయించుకు రమ్మన్నారు. ఇదిగో ముసాయిదా, సంతకం పెట్టు అని 
సతాయించాడు. ఆ ఒప్పందం ఎందుకంటే పీష్వాకు మిగిలిన పవర్లను కూడా లాగేసి 
గుండుకొట్టి సున్నం బొట్లు పెట్టడానికి! మిగతా మరాఠా. సంస్థానాలన్నిటి మీదా పీష్వా 
హక్కులు వదిలేసుకోవాలనీ, మహారాష్ట్ర వెలుపలి రాజ్యమంతటినీ బ్రిటిష్‌ వారికి దఖలు 
పరచాలనీ, బయటి రాజ్యం దేనితోనూ పీష్వా సంబంధాలు పెట్టుకోకూడదనీ, ఫ్‌ 
రాయబారినీ తన దర్బారులో ఉంచుకోకూడదనీ నూతన పత్రరాజం సారాంశం, ఈ 
అవమానకరమైన షరతులకు లోబడటం బాజీరావుకు ఇష్టంలేదు. అయినా తల వం 
తప్పలేదు. 

1817 జూన్‌ 18న “పూనా ఒప్పందం) మీద విధిలేక సంతకం చేసినవ్చకి 
దొరల మీద భ్రమలు తొలిగి బాజీరావు వైఖరి మారింది. ఆ సమయంలోనే కంపెనీవారు 
పిండారీల మీద భీకర యుద్ధం ప్రకటించారు. పిండారీలు దోపిడిగాళ్లన్నది నిజమేకాని 
ఇంగ్లీషు వారు చిత్రించినట్టు సంఘ విద్రోహ శక్తులేమీ కాదు. శివాజీ, సంతాజీ ఘోర్చడేల 
కాలం నుంచీ వారు మరాఠా సైనిక వ్యవస్థలో జనాంతిక భాగం. రెగ్యులర్‌ సైన్యం వెనకే 
పిండారీల దండు ఉండేది. శత్రువును సైన్యం ఓడించాక ఈ దండు శత్రు శిబిరం మీద 
పడి అందిన కాడికి దోచుకుని శత్రువును కోలుకోలేని దెబ్బతీసేది. జీతం గీతం లేకుండా 
దోపిడీలు చేసుకుని బతికినప్పటికీ పిండారీలు కట్టుబాటును మన్నిస్తూ తమ హద్దుల్లో 
తాము ఉండేవారు. బ్రిటిష్‌ మాయావుల బారిన పడి సింధియా, హోల్మర్‌ల బలం 
ఉడిగిపోయాక, కంపెనీతో సైనిక సంధికి లోబడి మరాఠా సామంతులు ఎవరికి వారు 
సైన్యాలను రద్దు పరచుకున్నాక పనిలేకుండా పోయిన వేలాది సైనికులు పోయి పిండారిల్లో 
కలిశారు. పీష్వాలకు పెత్తనం పోయి, అడిగేవారు లేకపోవటంతో వెనుకటి కట్టడులను. 


ధిక్కరించి పిండారీలు యథేచ్చగా ఊళ్ల మీద పడి దోచుకోసాగారు. దానివల్ల శాంతి భద్రతల” 


"సమస్య ఉత్పన్నమైనమాట నిజమే. అయినా పిండారీల మీద దొరలు తుపాకులెత్తింది 
' మాత్రం ప్రజాభద్రత మీద ఆరాటంతో కాదు. ( 


The Pindari war was only a grand British plan for extin- 
guishing all vestiges of the Maratha Power and establishing 
unquestioned British Supremacy throughout India. 

[New History of the Marathas, G.S. Sardesai, Vol.]Il. ౬. 483] 


-284 సొ ఇదీ చరిత్ర ఎం,వి.ఆర్‌.శొస్తి 


న్‌ 


స. 
వా 


$ 


(మరాఠా శక్తికి సంబంధించి మిగిలిన లవలేశాలను కూడా రూపుమాపి, 
ఇండియా అంతటా తిరుగులేని బ్రిటిష్‌ సర్వంసహాధిపత్యాన్ని నెలకొల్పటానికి 
ఆంగ్లేయులు పన్నిన బృహత్పథకంలో భాగమే పిండారీ యుద్ధం) 


నిగూఢ రాజకీయ లబ్దిని ఆశించి సాగించిన పిండారీ యుద్ధంలో తమతో చేయి 
కలపమని ఇంగ్లీషువారు పీష్వాను ఒకందుకు కోరితే ఆ అవకాశాన్ని పీష్వా ఇంకొకందుకు 
ఉపయోగించుకున్నాడు. తాను. ఊరకున్నా తెల్లవారు తనను వదిలిపెట్టేట్టు లేరు కనక 
తానే వారి పని పట్టటం మంచిదని తలిచి, పిండారీ యుద్దానికి సన్నాహాల పేరిట భారీగా 
సేనలను సమీకరించుకున్నాడు. త్రయంబక్‌ డెంగ్లేను ఎగదోసి, వోల్మర్‌ సేనాని అమీర్‌ఖాన్‌ను, 
సతారా ఛత్రపతిని.... పట్వర్థన్‌, రాబ్లె, పాన్సే తదితర మరాఠా జాగీర్దార్లనూ, లాహోర్‌ 
రంజిత్‌సింగ్‌నూ, నేపాల్‌ ప్రముఖులనూ కూడగట్టి, బర్మారాజు దగ్గరికి రాయబారాలంపి, 
బాజీరావు పెద్దఎత్తునే ప్రతిఘటనకు ప్రయత్నించాడు. దేశీయ శక్తులు, నరిగా 
కలిసిరాకపోవడం వల్లనేమి, పీష్వా దర్బారులో చెదపురుగుల్లా ప్రబలిన ద్రోహుల ద్వారా 
పీష్వా గుట్టుమట్లు బ్రిటిష్‌ వారికి ముందే తెలిసిపోవడంవల్లనేమి, బాజీరావుకు వ్యవహార 
దక్షత, సైనిక అనుభవం లేకపోవడంవల్లనేమి - ఆఖరి దశలో జరిగిన ఈ జాతీయ 
ప్రతిఘటన యత్నం కూడా నిష్ఫలమైంది. బాజీరావు తల ఎగరేసి పూనాలోని బ్రిటిష్‌ 
రెసిడెన్సీ మీదనైతే దాడిచేసి నిప్పుంటించగలిగాడు. కాని ఆ తరువాత రెండు వైపుల నుంచీ 
కాలమేఘంలా కమ్ముకు వచ్చిన బ్రిటిష్‌ సేనలను ఎదుర్మొనలేక, పోరాటాన్ని మధ్యలోనే 
ఆపేసి, రాజధాని వదిలి పారిపోయాడు. 

ఇక- తెల్లవారు ఆగుతారా? “పీష్వాగా పరిపాలనకు బాజీరావు పనికిరాడు. అతడి 
అధికారాలన్నీ మేము లాగేసుకుంటున్నాం! అతడికి మారుగా సతారాలోని ఛత్రపతికి సముచిత 
గౌరవ ప్రతిపత్తి కల్పిస్తాం. ఇంతవరకూ బాజీరావు సేనలో ఉన్నవారందరూ అతడిని తక్షణం 
వదిలిపెట్టి మాకు రిపోర్టు చేయకపోయారో - అంతు చూస్తాం. ఖబడ్దార్‌” అని చరిత్ర 
ప్రసిద్ధికెక్కిన చాటింపు వేసి పీష్వా కచేరిపై బ్రిటిష్‌ జండా ఎగరేశారు. ఆ దెబ్బతో బాజీరావు 
మద్దతుదారులు చాలామందికి కాళ్లు చల్లబడి అతణ్ని ఒగ్గేశారు. వెంటపడి పీష్వాను 
పట్టుకోవటానికి ఇంగ్లీషు ఆశ్వికదళం బయలుదేరింది. దానికి చిక్కకుండా పరుగుపెడుతూ, 
అడవుల్లో చెట్లు పుట్టల నడుమ బేలగా తిరుగుతున్నప్పుడు బాజీరావు పడిన కష్టాలనే ఈ 
వ్యాసం మొదట్లో పేర్కొన్న జానపద గేయంలో ప్రస్తావించింది. 

పిండారీల పేరు పెట్టి మరాఠా శక్తిని నిర్మూలించటానికి ఇంగ్లీషు వారు సాగించిన 
మూడో మరాఠా యుద్ధంలో చిత్తుగా ఓడి, ఎటు పరుగెడితే అటు కంపెనీ దళాలు తరుముకు 


' రాగా దిక్కుతోచక, తల దాచుకునే తేరువు దొరకక, అన్ని ప్రయత్నాలు విఫలమైన మీదట 


బాజీరావు ఇండోర్‌ సమీపంలో మాల్మోమ్‌కు లొంగిపోయాడు. “నీ రాజ్యం నీకిచ్చే ప్రశ్న 
లేదు. నీ రాజ్యంలో నిన్ను ఉండనిచ్చేదీ లేదు. మాకు షరతులు పెట్టే స్థితిలో నువ్వు లేవు. 
అంతా మీ దయ అని చెప్పి కంపెనీ వారి శరణు వేడు. ఏడాదికి ఎనిమిది లక్షల రూపాయల 
భరణమైతే నీ మొగాన పడవేస్తాం. ఉన్నపళాన బయలుదేరి ఉత్తరాదిన కాళీకో, మరో 
చోటికో పోయి బతుకు. నువ్వు తిన్నగా అక్కడికి చేరాక నీ కుటుంబాన్ని అక్కడికి పోనిస్తాం. 
ఇరవై నాలుగు గంటల్లో ఈ షరతులకు ఒప్పుకోకపోతే నీ అంతు చూస్తాం” అన్నాడు 


ఎం.వి.ఆర్‌.శాస్త్ర అస్తమయ దృశ్యం శ 285 


పరస్పరం పీకలు కోసుకునే అధోగతి నుంచి జాతి జీవనాన్ని శాసించే ఉచ్చ 
మరాఠాలు చేరిన అద్భుత పరిణామానికి బాలాజీ నిరంతర వ్యూహాత్మక పరిశ్రమ, నికు 
కార్యదక్షతలు పునాది. తన రాజు బలమేమిటో, బలహీనత ఏమిటో అతడికి బాగా తెల 
మారిన పరిస్థితుల్లో ప్రయోజనకారి కాని అష్ట ప్రధాన్‌ వ్యవస్థను పక్కన పెట్టి, 
నిర్మించిన ప్రత్యామ్నాయ వ్యవస్థలో దేశభక్తి, రాజభక్తి, సంప్రదాయ అనురక్తి, జః 
వారసత్వ స్ఫూర్తి లోపిస్తే ఇసుకతో పేనిన తాడు బాపతే అవుతుందని ఆయన ఎరుగ 
అందుకే సమాఖ్యలో కలిసిన యోధులు ఎవరి ప్రాంతంలో వారు ఆధిపత్యం చలాయి; 
ఉమ్మడిన సాహురాజు సార్వభౌమత్వాన్ని అంగీకరించేట్టూ... ఉత్తర్వులు, రాతకోతలు & 
ఆ రాజు పేరు మీదే జరిగేటట్టూ... ప్రతి ఒప్పందానికీ, ప్రతి దందయాత్రకూ తః 
అనుమతి తీసుకునేట్టూ, నాణేలను కూడా ఆయన పేరునే ముద్రించేటట్టూ పీష్వా బా; 
అంగీకరింపజేశాడు. గొప్ప సర్టార్లందరినీ సాహు పక్షాన కూడగట్టి, దమాజీ థారాట్‌లా 
బందిపోట్ల దాష్టీకాన్ని బల ప్రయోగంతో అణచివేసి, రాజ్యంలో శాంతి, స్థిరత్వా 
గణనీయంగా మెరుగుపరిచాక బాలాజీ జాతీయ స్థాయిలో ఆధిపత్యం దిశగా. 
సారించాడు. న్‌ 
అప్పటికి సాహుచి ఇంకా మొగలు సామ్రాజ్యంలో పాళెగాడి ప్రతిపత్తే, దానిని మ 
ఒకప్పుడు శివాజీ ఆధిపత్యం వహించిన “స్వరాజ్య” మండల మంతటి మీదా అః 
సర్వంసహాధిపత్యం సమకూర్చాలని బాలాజీ పీష్వా ఉవ్విళ్ళూరాడు. కాలం క 
కలిసివచ్చింది. జెరంగజేబు మరణానంతరం కీలుబొమ్మలాటలో భాగంగా ఆనాటికి 
రంగం మీద ఫగ్రుఖ్‌సియర్‌ చక్రవర్తిత్వం వెలిగిస్తున్నాడు. వాస్తవాధికారం యావత్తూ సర 
సోదరుల చేతుల్లో ఉండేది. ఆ సోదరుల ఉడుంపట్టు నుంచి బయటపడాలన్న ప్రయత్న 
వారిలో చిన్నవాడు హుసేన్‌ అలీఖాన్‌ను దక్కనుకు సుబేదారుగా పంపాడు. తనకు ; 
ఆ పదవిలో ఉన్న నిజాం-ఉల్‌-ముల్మ్‌ లాగే హుసేనలీఖాన్‌ కూడా మరాఠాల పట్ల రకుత 
చూపి కాళ్ల కింద నలిపెయ్యాలని శాయశక్తులా పోరాడాడు. అది అతడివల్ల కాః 
మరాఠా వీరుడు ఖండేరావు దాభాడే అతణ్ణి ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల 
తాగించాడు. ఆ సంగతి తెలిసి చక్రవర్తి మహా సంతోషపపడి, తనకు పక్కలో బల్లెం అ 
సుబేదారును విడవకుండా పీడించమని సాహు రాజును పురికొల్పాడు. అటు ఖండే 
సైనిక పోటుకూ, ఇటు చక్రవర్తి వెన్నుపోటుకూ మధ్య నలిగిన హుసేన్‌ అలీ వేరే దారి 
సాహుతో రాజీకొచ్చాడు. ఆ ఆవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బాలాజీ పీష్వా మంత 
మంత్రాంగాన్ని సమర్థంగా నడిపి సాహుకు అనుకూలంగా ఒడంబడిక కుదిరాడు. పూ 
శివాజీ “స్వరాజ్యం*లో భాగమైన ప్రాంతాలన్నిటినీ కోటలతో సహా సాహుకు 
స్వాధీనపరిచేట్టూ - అందుకు ప్రతిఫలంగా సాలుకు పది లక్షల రూపాయల కప్పం నే 
చెల్లించేట్టూ - దక్కనులోని ఆరు రాష్ట్రాల నుంచీ. చౌథ్‌, సర్దేశ్‌ముఖి సుంకాలను సా 
వసూలు చేసుకునేట్టూ - 15 వేల అశ్వసేనను చక్రవర్తి సేవ నిమిత్తం సాహు ని 
ఖర్చుతో పోషించేట్టూ - సుంకాలు వసూలు చేసుకునే ప్రాంతాలన్నిటా అసాంఘిక శక్త 
అణచి శాంతిని కాపాడే బాధ్యతను మరాఠాలే స్వీకరించేట్టూ ఉభయపక్షాలకు అంగీ! 
పొసగింది. ' 


16 ఇదీ చరిత్ర 


శం మీద సుబేదారు సంతకం చేసి, దానిని ధ్రువీకరిస్తూ ఫర్మానా జారీ 
చక్రవర్తిని కోరాడు. ఫక్రుఖ్‌సియర్‌ వీల్లేదన్నాడు. దక్కన్‌లోని జెరంగాబాద్‌, 
చేయవలసిందిగా బీదర్‌, గోల్కొండ, బీజాపూర్‌ రాజ్యాలు ఆరింటిలోనూ (ప్రజల నుంచి 
బేరర్‌ భార “చాథ్‌' వసూలు చేసుకునేందుకు మరాఠాలను అనుమతించడమంటే 
రక్షణ సుంకంగా మొగలుల సార్వభౌమిక హక్కును వదలుకోవడమే అవుతుందనీ, తనను 
మొత్తం “A న్న సయ్యద్‌ సోదరులే దానివల్ల బాగుపడతారనీ భావించి - ఆరు 
జై య ఇచ్చేది లేదన్నాడు. సయ్యద్‌ సోదరులను ఇంకా ఉపేక్షిస్తే లాభం 
లకీ a అడ్డు తొలగించుకునేందుకు ఏకంగా యుద్దానికే సిద్ధమయ్యాడు. 
త్‌ తెలిసి వెంటనే ఢిల్లీకి రమ్మని అబ్బుల్లాఖాన్‌ దక్కన్‌లోని తమ్ముడిని పిలిచాడు. 


" అదిగో -ఆ సందర్భంలో హుస్సేనలీఖాన్‌ కోరిన మీదట అతడికి సాయంగా 50 వేల 


సేనను వెంటపెట్టుకుని బాలాజీ పీష్వా ఢిల్లీకి తరలి వెళ్ళాడు. హోరాహోరీగా వీధి పోరాటాలు 

చివరికి పలాయనం చిత్తగించిన ఫర్రుఖ్‌ సియర్‌ను సయ్యద్‌ సోదరులు వెంటాడి 
య కళ్లు పొడిచి ఖైదు చేశారు. కొంతకాలానికి ప్రాణమూ తీశారు. పరిస్థితులు 
అదు పడేంతవరకూ బా పీష్వా సైన్యంతో ఢిల్లీలోనే ఉన్నాడు. కొత్త చక్రవర్తిగా 


సయ్యద్‌ సోదరులు పట్టంగట్టి న్‌ మహమ్మద్‌షా నుంచి మొత్తం దక్కన్‌పై మరాఠాలకు వ్రాథధ్‌ 


వసూలు హక్కు సహా ఒప్పందంలోని అన్ని అంశాలను (ధ్రువీకరిస్తూ అధికార ఫర్మానా 
పొందాడు. అప్పటిదాకా మొగలుల నిర్బంధంలో ఉన్న సాహు తల్లిని, ఇతర బంధువులను 
వెంటబెట్టుకుని 1719 మేలో బాలాజీ విశ్వనాథ్‌ స్వరాజ్యానికి తిరిగి వచ్చాడు. సాహు 
కృతజ్ఞతా భావంతో అతడికి అఖండ స్వాగతమిచ్చి అక్కున చేర్చుకున్నాడు. + 

... ఢిల్లీలో రాచకార్యాన్ని జయప్రదంగా పూర్తి చేసుకుని తిరిగివచ్చి సంవత్సరం తిరక్కుండా 


- బాలాజీ విశ్వనాథ్‌ జబ్బుపడి 1720 ఏప్రిల్‌ 1న ప్రశాంతంగా కన్నుమూశాడు... 


ఛత్రపతి శివాజీ తరవాత మరాఠా రాజ్యాన్ని పునః ప్రతిష్టించిన కీర్తి నిస్సందేహంగా 


బాలాజీ విశ్వనాథ్‌దే. ఛత్రపతుల ప్రాభవం సన్నగిల్లిన దరిమిలా శతాబ్దానికి పైగా జాతి 
"రాజకీయ గతిని ప్రభావితం చేసిన పీష్వాల ఉజ్వల శకానికి ఆవిష్మర్హా ఆయనే. 


మిటంటే గొప్ప ఖ్యాతి గడించిన ఇంతటి మహానుభావుడు భావితరాలకు మాత్రం 
ఠా, రాజ్య ద్వితీయ వ్యవస్థాపకుడి'గా కంటే బాజీరావు తండ్రిగానే ఎక్కువ పరిచితుడు. 


బాలాజీ అడుగుజాడ శ 17 


మాల్మోం. తలకాయ తీసి జేబులో దాచుకుని బాజీరావు 'ఇక మీ దయ” అన్నాడు, 

1818 జూన్‌ 3న పెట్టమన్నచోట సంతకం పెట్టిన వెంటనే బాజీరావు 600 మంది 
ఆశ్వికులు, 200 మంది సిపాయిలు వెంట రాగా నర్మద దాటిపోయి చివరికి కాన్నూర్‌ 
సమీపంలోని బిత్తూరు వద్ద స్థిరపడ్డాడు. రాజ్యం పోయినా మిత్రుడు మాల్మోం పుణ్యమా 
అని భరణం బాగానే ముట్టింది. రాజకీయాలు వదిలేసి, పూజలూ వ్రతాలూ చేసుకుంటూ 
అక్కడే మూడు దశాబ్దాలకు పైగా గడిపి, 1851 జనవరిలో బాజీరావు నిరర్ధక జన్మను 
చాలించాడు. ఛత్రపతి, పీష్వాల వంశాల్లో ఉత్తములందరికీ చిన్న వయసులోనే మృత్యువు 
తరుముకు రాగా అధముడైన బాజీరావు మాత్రం అందరి ఆయుస్సూ పోసుకుని 76 ఏళ్లు 
జీవించటం విధి వైచితి. 

పీష్వాను గెంటేసి సతారాలో ఛత్రపతి జండాను కంపెనీ కుటిలాత్ములు ఎగుర 
వేయించినంత మాత్రాన మళ్లీ ఛత్రపతులకు దశ తిరిగిందేమీ లేదు. పీష్వాను గెంటినందుకు 
జనం కోపగించకుండా కంటి తుడుపుగా సతారాలో నామమాత్రపు గద్దెపై ఛత్రపతి 
ప్రతాప్‌సింగ్‌ను కొంతకాలం ఊరేగించారు. కంపెనీవారిపై కుట్ర చేస్తున్నాడని నిందవేసి 
అతడిని కాశీకి గెంటేసి, అతడి సోదరుడు షాజీకి పట్టంగట్టారు. అతడు నిస్సంతుగా 
మరణించడంతో 1848 ఏప్రిల్‌లో సతారా సంస్థానాన్ని కూడా ఇంగ్లీషు పులుసులో 
కలిపేసుకున్నారు. . 

అలా ముగిసింది మరాఠాల కథ. 


286 స ఇదీ చరిత్ర 


అప్పుడో ఎక్కడో ఒక వీరుడు లేస్తాడు. పాలకుడిపై తిరగబదో, పోరాడో రాజ్యాన్ని 
జయిస్తాడు. లేదా సావాసుల మూకను కూడగట్టి బలహీన రాజ్యం. పైబడి అందిన 
మేరకు ఆడక్రమిస్తాదు. ఎలాగైతేనేమి ఉన్న ప్రభుత్వం పోయి కొత్తది మొదలవుతుంది. 
స్థాపకుడు, అతది వారసులు బుద్ధినో, బుద్ధిహీనతనో యధాశక్తిగా ప్రదర్శించాక 
మూల పురుషుడి వుణ్యాన్నిబట్టి, లేక వారసుల పాప ఫలాన్నిబట్టి కొన్నేళ్లకో, కొన్ని 
తరాలకో రాజ్యం బలహీనవడి పరాధీనమవుతుంది. కత్తుల దారిన వచ్చిన వారు 
కత్తుల బారినే పడతారు. వ్యక్తిగత స్వార్థంకోనమో, రాజ్యకాంక్షతోనో అధికారం 
గుంజుకున్న వారికి కడకు ఏ గతి వట్టినా, ఏ రాజ్యం ఎలాపోయినా ప్రజలకు 
పెద్దగా పట్టదు. 


వేల సంవత్సరాల చరిత్రలో భారతదేశాన ఎన్నో రాజ్యాల్లో లెక్కలేనన్ని ప్రభుత్వాలు 
పుట్టిగిట్టాయి. ఒకప్పుడు ఉజ్వలంగా వెలిగిన సామ్రాజ్యాలు సైతం కాలక్రమంలో తలిచే 
దిక్కులేకుండా మట్టికొట్టుకుపోయాయి. ఇంత దాకా మనం చర్చించిన మరాఠాల కథా ఈ 
కోవలోనిదేనా? లేక చరిత్రకెక్కిన మిగతా సామ్రాజ్యాలకంటే భిన్నంగా పరిగణించి, కలకాలం 
గుర్తుంచుకోదగిన విశేషాంశాలేవైనా మరాఠా అనుభవంలో ఉన్నాయా? 

అప్పట్లో మరాఠాల పేరు చెబితే దేశంలో చాలామందికి అభిమానం కంటే కంపరమే 
ఎక్కువగా కలిగేది. మెరపులా కదిలే గుర్రాల మీద వచ్చి, ఊళ్ల మీద పడి, జనాన్ని పీడించి 
అందిన కాడికి దోచుకునే దుండగుల దండే కళ్లముందు మెదిలేది, మరాఠాలు దోపిడీలు 
చేసిన మాట నిజమే. యుద్దానికయ్యే ఖర్చును యుద్ధం నుంచే రాబట్టాలన్న విధానంతో, 
జయించిన శత్రు ప్రాంతాలను కొల్లగొట్టే పద్ధతిని శివాజీయే ప్రవేశపెట్టాడు. అయితే 
విచ్చలవిడి దుర్మార్గాలను అనుమతించక అందులోనూ ఒక కట్టుబాటును, క్రమపద్ధతిని 
పాటింపజేశాడు. శివాజీ కాలపు నియమ నిబద్ధత అనంతర కాలంలో సన్నగిల్లిన సంగతి 
యథార్థం. ముఖ్యంగా పీష్వాల హయాంలో అదేమి శాపమోగాని ఎన్ని రాజ్యాలు జయించినా, 


ఎంత సంపద కొల్లగొట్టినా ఖజానా ఎప్పుడూ ఖాళీయే. అప్పుల బాధలు పెరిగి, సైన్యానికి 
అనేక నెలలు జీతాలు బకాయిపడి, అన్య ప్రాంతాలనుంచి చౌథ్‌లూ గట్రా సక్రమంగా 
వసూలుకాక సతమతమై సింధియా, హోల్మర్‌ తదితరులు తమకు ప్రాబల్యంగల ప్రాంతాల్లో 
సంపన్నులను దోచుకుని, జనాన్ని పీడించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. యుద్ధాల 
సమయంలో దారిలోని జనావాసాలపై (రెండో మైసూరు యుద్ధకాలంలో శృంగేరి మఠంపై 
జరిపిన విధంగా) ఆగడాలు సరేసరి. దాంతో మరాఠాల దండు వస్తున్నదంటేనే బయటి 
ప్రాంతాల వారు హడలిపోయేవారు. ఈ వైనాలు విని, ఇంగ్లీషు చరిత్రకారుల రాతలు 
చదివి మరాఠాలంటే దొంగలు, బందిపోట్లు అన్న అభిప్రాయం ఏర్పరచుకున్న వారు దేశంలో 
చాలామందే ఉన్నారు. మరాఠా దండ్లు అప్పుడప్పుడూ దోపిడీలు చేసిన మాటా, కొండొకచో 
అవి హద్దుమీరి అఘాయిత్యాలు జరిగిన సంగతీ నిజమే. కాని అలాగని మరాఠాలందరినీ, 
బందిపోట్లుగా దుస్సాహసికులుగా ముద్ర వేయటానికి వీలులేదు. దోపిడి దొంగలు, 
దుస్సాహసికులు మహా సామ్రాజ్యాన్ని నిర్మించలేరు. ఒకవేళ నిర్మించినా మఖలో పుట్టి 
పుబ్బలో మాడుతాయే తప్ప కొండల్లాంటి శత్రువులను ఢీకొని, వరస దాడులకు తట్టుకుని 
అనేక తరాల పర్యంతం అవి నిశ్చలంగా నిలబడలేవు. i 
జెరంగజేబు మరణానంతరం మొగల్‌ సామ్రాజ్యం బీటలు వారాక తల ఎగరేసి 
స్వాతంత్ర్యం ప్రకటించుకున్న బెంగాల్‌, కర్నాటక, అయోధ్య, డక్కన్‌ తదితర మొగల్‌ సుబేదార్ల 
లాంటి వారు కాదు మరాఠాలు, మధ్యాహ్నపు సూర్యుడిలా మొగలాయీ ప్రభ వెలిగిపోయిన 
సమయంలోనే జెరంగజేబు అంతటి వాడితో తలపడి, రెండు తరాలపాటు భీకరంగా పోరాడి, 
విషమ పరీక్షలకు తట్టుకుని నిలబడిన ఘనకీర్తి వారిది. సైనిక సాహసాలు చేసి రాజ్యాలు 
స్థాపించిన వారు ఎందరో ఉన్నా మరాఠాల వలె జనశక్తి వెన్నుదన్నుగా నిలిచిన వారు దేశ 
చరిత్రలో అరుదు. స 
ఉత్తరాదిన జయపాల్‌ మొదలుకుని సంగరాణా వరకూ ఎందరో వీరులు ఎన్నో తరాల్లో 


ఎంత గట్టిగా పోరాడినా ముస్లిం దురాక్రమణల వెల్లువను నిరోధించలేకపోయారు. పౌరుషానికి : 


పరాక్రమానికి ప్రతిరూపమనుకున్న రాజపుత్ర యోధులే ఒక దశలో అలసిపోయి, పరిస్థితితో 
రాజీపడి, ముస్లిం పాలకులకు కన్యాదానాలు చేసి, మొగల్‌ దర్బారులో తాబేదారులయ్యారు. 
హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రాలు ధ్వంసమయ్యాయి. పురాతన దేవాలయాలు నేల 
మట్టమయ్యాయి. దేశీయ కళలు, విద్యలు నాశనమయ్యాయి. హిందువుల మనుగడకు, 
మతాచారాలకు తీవ్ర విఘాతం కలిగింది. ప్రతి జంధ్యపు పోగు మీద మూడున్నర రూపాయల 
జిజియా పన్ను పడింది. మెడ మీద కత్తి పెట్టి నోట్లో గోమాంసం కుక్కి వేలూ లక్షల 
సంఖ్యలో హిందువులను బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చటం విచ్చలవిడిగా సాగింది. 
ఉత్తర భారతాన ముఖ్యమైన ఏ నగరానికి, ప్రసిద్ధమైన ఏ క్షేత్రానికి వెళ్లి చూసినా హిందూ 
దేవాలయాలకు, హిందూ శిల్పకళలకు, హిందూ ప్రాసాదాలకు, హిందూ తాళపత్ర గ్రంథాలకు, 
హైందవ శాస్త్రాలకు వాటిల్లిన భయానక విధ్వంసం తేటతెల్లమవుతుంది. విశేషమేమిటంటే 
ఉత్తరాదిన నిరాఘాటంగా సాగిన ఇస్లామిక్‌ దాడికి వింధ్యకు దక్షిణాన అడ్డుకట్ట పడింది. 
అల్లావుద్దీన్‌ ఖీల్టీ, మాలిక్‌ కాఫుర్‌ల దండయాత్రలు తాత్మాలిక ప్రభావం మాత్రమే చూపాయి. 
మహమ్మద్‌ బీన్‌ తుగ్లక్‌ ఎన్ని బుసలుకొట్టినా దక్షిణ దేశం వశం కాలేదు. విదేశీ 
దురాక్రమణదారుల మూలంగా భోరతీయ ధర్మానికి, సంస్కృతికి, హిందూ మతానికి పట్టిన 


288 స ఇదీ చరిత్ర 222 ఆ 


దారుణ దుర్గతికి మిగతా దేశవాసుల వలెనే దాక్షిణాత్యులకు గుండెలు మండాయి. ధర్మానికి 
కలిగిన గ్లానిని పరిహరించి పూర్వవైభవం పునరుద్ధరించాలన్న తపన శివాజీ పుట్టుకకు 
కొన్ని వందల సంవత్సరాల ముందునుంచే జాతి జనుల్లో వ్యక్తావ్యక్తంగా రేకెత్తింది. 
సహ్వాద్రి అడవుల్లో ఉన్నట్టుండి భగ్గుమనే కార్చిచ్చులా దేశంలో మరాఠా శక్తి యాదృచ్చిక 
పరిస్థితుల్లో శివాజీ రూపంలో ఆకస్మాత్తుగా ప్రజ్వరిల్లిందని (గ్రాంట్‌ డఫ్‌ లాంటి ఆంగ్ల 
చరిత్రకారులు అభివర్ణించారు. అయితే ఆ అద్భుత ప్రజ్వలన వెనుక ఎందరో సాధుసంతులు, 
తత్వవేత్తలు, కవులు, ప్రవక్తలు, సంస్కరణలు అనేకానేక తరాలుగా సామాజిక అసమానతలపై, 
అగ్రవర్ణాల వారి దురహంకారాలపై తిరగబడి భక్తి మార్గంలో అన్ని వర్గాల వారినీ సమీకరించి 
అలవరచిన ఉత్తమ సంస్కారం ఉంది. సుప్రసిద్ధ మేధావి మహాదేవ్‌ గోవింద రణదే అన్నట్టు- 


The foundation was laid broad and deep in the hearts of the 
whole people... It was the upheavel of the whole population, 
strongly bound together by the common affinities of language, 
race, religion and literature... It was a national movement in 
which all classes cooperated... It had deeper hold on the vast 
masses of the rural population. Cowherds and shepherds, 
brahmans and non-brahmans, even musalmans felt its influ- 

‘ence and acknowledged its power. 
[Rise of the Maratha Power, M.G.Ranade, P.3) 

(ప్రజలందరి హృదయాల్లో గాఢంగా విస్తృతంగా దీనికి పునాది పడింది... 
భాష మతం, సారస్వతపరంగా ఉమ్మడి వారసత్వపు అనుబంధం పెనవేసుకున్న 
మొత్తం జనాభాలో పుట్టిన ఆకస్మిక అలజడి అది. అన్ని తరగతుల వారూ 
సహకరించిన ఈ జాతీయోద్యమం గ్రామీణ ప్రజానీకంపై గట్టి పట్టు చూపింది. 
గొడ్డు కాసుకునేవారు, గొర్రెల కాపరులు, బ్రాహ్మణులు, బ్రాహ్మణేతరులు, ఆఖరికి 
ముసల్మాన్లు కూడా దీని ప్రభావానికి లోనై దీని శక్తిని గుర్తించారు.) 


మరాఠా స్వరాజ్యాన్ని స్థాపించింది, కాలక్రమంలో మహాసామ్రాజ్యంగా దాన్ని 
విస్తరించింది కులీన ప్రభు వర్గాల నాయకత్వంలోనే అయినా ఈ బృహత్‌ యత్నాల్లో అన్ని 
సామాజిక వర్గాల వారూ ఐచ్చికంగా సహకరించారు. మరాఠా సేనలు శత్రు రాజ్యాల 
గుండెల్లో గుర్రాలను పరుగెత్తించినా ఆ సైన్యంలో ఉన్నది ఎక్కువగా మామూలు జానపదులే. 
మట్టి పిసుక్కుని బతికే సామాన్య జీవులతోనే శివాజీ గొప్ప పోరాట శక్తిని నిర్మించాడు. 
ఏడాదిలో ఆరు నెలలు జాతీయ=సైన్యంలో చేరి దండయాత్రలలో పాల్గొని, వానాకాలం 
వస్తున్నదనగా వెనక్కి వచ్చి స్వగ్రామాల్లో పొలాలు సాగుచేసుకోవటం మరాఠా ప్రజలకు 
రివాజు. దూర దేశాల్లో జాగీర్లు పొందిన దండ నాయకులు కూడా ఆ గౌరవం కంటే 
స్వస్థలాల్లో దేశ్‌ముఖ్‌లుగా, పాటిళ్లుగా తమకున్న హోదాకు ఎక్కువ విలువ. ఇచ్చేవారు. 
ప్రజాబలం అండ దండిగా ఉన్నది కాబట్టే - ఏ ఒక వ్యక్తి ప్రయోజకత్వంవల్లో పైకి వచ్చి, 
అతడు కనుమరుగైన మూణ్నాళ్లకే అంతరించిన అనేక రాజ్యాలవలె కాకుండా ఏకంగా 
పది తరాలపాటు మరాఠా రాష్ట్ర కూటమి నాయకత్వలోపం రాకుండా అఖండంగా 
వెలుగొందింది. రాజ్యం కోసం తగవులు, జాతి వైరాలు, వారసత్వ పోరాటాలు అనేక 


ఎం.వి.ఆర్‌. శాస్త్రి ఏమిటి గొప్ప శ 289 


పర్యాయాలు తలెత్తాయి. అయినా సింహాసనం కోసం కన్నతండ్రిని ఖైదుచేసి, సొంత అన్నలన్సు. 
నరికివేసిన మొగలాయీ తరహా ఘాతుకాలు మరాఠాలు ఎరుగరు. 

పశ్చిమ మహారాష్టలో మొదలై, మధ్య డక్కను, కర్నాటకల దాకా విస్తరించి దక్షిణాన 
తంజావూరు నుంచి ఉత్తరాన ఢిల్లీ దాకా ఆధిపత్యం సంపాదించి, యాభై ఏళ్లపాటు ఢిల్లీ 
పాదుషాలనే కీలుబొమ్మలుగా ఆడించగలిగిన మరాఠాల ప్రాభవానికి ఎదురు నిలవ గలిగిన 
శక్తి అప్పట్లో దేశంలో ఏదీ లేదు. అంతటి మహా సామ్రాజ్యం వేరొకరి చేతుల్లో ఉంటే 
నిరంకుశంగా చెలరేగి కన్నుమిన్ను కానకుండా నియంతలుగా విర్రవీగేవారే. నియంతృత్త 
స్థాపనకు అన్ని అవకాశాలూ ఉన్నా అటువైపు ఆలోచించకుండా ఆధునిక ఫెడరల్‌ వ్య 
తరహాలో రాష్ట్ర కూటమిని నెలకొల్పి, అందులోని ప్రతి భాగస్వామికీ తన పరిధిలో సంపూర్ణ 
స్వయం ప్రతిపత్తినిచ్చి స్థూలమైన మార్గనిర్దేశనానికి, ముఖ్య వ్యవహారాల నియంత్రణకు 
మాత్రమే పీష్వాలు పరిమితమవటం ఆషామాషీ విషయం కాదు. ఉత్తరాదిన వారు సాగించిన 
కార్యకలాపాల్లో మిగతా జాతులనూ, ఇతర రాజ్యాలనూ అణగదొక్కి తమ సామ్రాజ్యాన్ని 
స్థిరపరచుకోవాలన్న కాంక్షకంటే మహమ్మదీయుల కబ్బానుంచి కాశీ, ప్రయాగ, మధుర, 
హరిద్వార్‌, కురుక్షేత వంటి పవిత్ర హిందూ క్షేత్రాలను విడిపించాలన్న ఆరాటమే ఎక్కువగా 
కనిపిస్తుంది. పుణ్య క్షేత్రాలను హిందువులకు తిరిగి అప్పగిస్తూ, గోవధను సర్వత్రా నిషేధిస్తూ 
ఢిల్లీ పాదుషా నుంచి ఫర్మానాలు పొందాలని మహాద్‌జీ సింధియాకు నానాఫద్నవిస్‌ అనేక 
లేఖలు రాశాడు. తలచుకుంటే తామే ఢిల్లీ సింహాసనం మీద కూచుని కోరుకున్న ఫర్మానాలను 
స్వయంగా జారీచేయగలిగి కూడా కేవలం పాదుషా ప్రతినిధి హోదాలో తృప్తి పడి... అధికారమే 
చెల్లని చక్రవర్తి ఇచ్చిన నియామక పత్రాలను పుణెకి తీసుకొచ్చి ఊరేగించుకున్న మరాఠాలను 
చూస్తే ఈ కాలంలో మనకు నవ్వొస్తుంది. జెరంగజేబు తరహా ప్రయోజకత్వంకంటే మరాఠాల 
అమాయకత్వమే ఒక రకంగా మంచిది. 

మహారాష్ట్రకు వెలుపల తమకు (ప్రాబల్యం చిక్కిన రాజ్యాల్లో స్థిరమైన పరిపాలన చేసి 
ప్రజల సమస్యలు పట్టించుకోవటంకన్నా 'చౌథ్‌' వసూళ్లకోసం స్థానిక ప్రభువులనూ, ప్రజలనూ 
పీడించటం మీదే మరాఠా సర్దార్లు ఎక్కువ శ్రద్ధ చూపారన్న ఆక్షేపణ లేకపోలేదు. అది 
పూర్తిగా సత్యదూరమనలేము. అయితే బాధ్యతారహితంగా వ్యవహరించి ప్రజల 
ఉసురుపోసుకున్న వారు కొందరున్నట్టే ధర్మనిరతితో రాజ్యమేలి ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకున్న 
పాలకులూ మరాఠాల్లో ఉన్నారు. ( 

ఉదాహరణకు జగమెరిగిన మహాసాధ్వి అహల్యాబాయి హోల్కర్‌. 

ఇండోర్‌ రాజధానిగా రాజ్యమేలిన మరాఠా సర్దారు మల్‌హర్‌రావు హోల్మర్‌కు 


కుమారుడయిన ఖందేరావు భార్య అహల్య. ఆమె 29వ ఏట (1754) సూరజ్‌మల్‌ జాట్‌పై . 


యుద్ధంలో భర్త మరణించాడు. ఆచారం (ప్రకారం సహగమనానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక 
ముసలి మామగారు దీనంగా ప్రాఢేయపడ్డ మీదట ఆ ప్రయత్నాన్ని విరమించుకుని, 9 ఏళ్ల 
మైనర్‌ కుమారుడికి పట్టంగట్టి అతడి పనుపున అహల్యాబాయి రాజ్యభారం మోసింది. ఆ 
కొడుకు వ్యసన లోలుడై కొద్దికాలానికి కన్ను మూశాడు. అదే సమయంలో అహల్య 
మామగారు పోయాడు. ఇక అహల్యకు మిగిలింది ఏకైక కుమార్తె. ఆమె కుమారుడిని, 
రాజ్యానికి వారసుణ్ని చేద్దామనుకుంటే ఆ మనవడు చిన్న వయసులో చనిపోయాడు. ఆ 
దుఃఖం భరించలేక బలుకు గుండె పగిలి మరణించాడు. అతడితో కుమార్తె సహగమనం 


290 సొ ఇదీ చరిత్ర 


న. ఎం.వి.ఆర్‌. శాస్త్రి 


చేసింది. ఇలా నా అనుకున్న వాళ్లందరూ తన కళ్లముందే దాటిపోగా ఏకాకి అయి కూడా 
గుండె రాయి చేసుకుని అహల్య రాజ్యాన్ని చక్కగా పాలించి చరితార్భురాలైంది. దైవభక్తి, 
ఆధ్యాత్మిక చింతన నిశ్చలంగా ఉన్నాయి కాబట్టి దుఃఖాలకు ఓర్చుకుని, రాజ్యాన్ని శివార్పణం 
చేసి దేవుడి ప్రతినిధిగా, ధర్మకర్తగా 1795లో 70వ ఏట కన్ను మూసేంతవరకూ మూడు 
దశాబ్దాలపైగా పరిపాలన సాగించింది. దేశమంతటా పవిత్ర హిందూ దేవాలయాలకు 
జీర్ణోద్ధరణ చేయించి, కేదారనాథ్‌, ద్వారక, పూరి, రామేశ్వరం తదితర పుణ్యక్షేత్రాల్లో ఎన్నో 
ధర్మశాలలు, అన్న సత్రాలు, స్నానఘట్టాలు కట్టించింది. దక్షిణాదిన ప్రసిద్ధ దేవాలయాలకు 
నిత్యాభిషేకం కోసం పవిత్ర గంగాజలాన్ని సరఫరా చేయించింది. ఎన్నో కొత్త దేవాలయాలని 
కళాత్మకంగా కట్టించి, సనాతన ధర్మాన్ని, ఆర్ష సంస్కృతిని సరమ సంద! జేయటంతోబాటు... 
దైనందిన నలో వ్యవహరాల్లోనూ అహల్యాబాయి ఏమరుపాటు చూపేది కాదు. రోజూ 
కచ్చేరీలో కూచుని, ఫిర్యాదులను ఆలకించి, ఆపన్నులను ఆమె ఆదుకునేది. పశుపక్ష్యాదుల 
మీదా దయ చూపేది. రాజకీయ తిరుగుబాట్లు, భిల్లుల విద్రోహాల వంటివి సకాలంలో 
సమర్ధంగా ఎదుర్కొని కొద్దిపాటి సైన్యంతోనే రాజ్యరక్షణ కావించేది. ఆమె ప్రతినిధిగా 
తుకోజీ హోల్మర్‌ (అహల్యతో అతడికి బంధుత్వం ఏమీ లేదు) సైనిక వ్యవహారాలు చూస్తూ, 
యుద్దాలు చేస్తూ రాజ్యాన్ని కాపుకాయగా పౌర పరిపాలనను దేవుడి సేవలా అహల్యాబాయి 
నిభాయించేది. ఆమె సమర్థపాలనలో హోల్మర్‌ రాజ్యం మున్నెన్నడూ లేనంతటి అభివృద్ధి 
సాధించి సిరిసంపదలతో తులతూగింది. 
Empire in Asia గ్రంథంలో ఆంగ్లేయ మేధావి టారెన్స్‌ మాటల్లో చెప్పాలంటే - 


Perhaps the most striking proof that is anywhere recorded 
of the triumph of a pure and noble nature over the corrupting 
influences of irresponsible power, is that of Ahalya, who for 
thirty peaceful years reigned,... respected by surrounding 
Princes, and an object of adoration among the people blessed 
by her rule... Her foreign policy was as successful as that of 
Catherine of Russia, but her pillow was not drenched with a 
husband's blood. In personal courage she was not inferior to 
Elizabeth of England, but she did not slay her capitve competi- 
tor in a prison. The circumstances of her elevation resembled 
those which raised Margaret of Denmark to the throne; but she 
neither trampled on the rich not oppressed the poor, nor caused 
the breath of suspicion to assail her virtue. 

[Empire in Asia, W.M. Torrens, pp.79-80] 

(విచ్చలవిడి అధికారపు దుప్రుభావాలకు లోనవకుండా స్వచ్చమైన, ఉదాత్తమైన 
మానవ న్వభావం సాధించిన భున విజయానికి అద్భుత దృవ్టాంతంగా 
అవాల్వాబాయిని పేర్మొనాలి. ముప్ప్రయేళ్లు ప్రశాంతంగా రాజ్యమేలి ఇరుగు పొరుగు 
ప్రభువుల మన్నన చూరగొని, తన చల్లని పాలనకు నోచుకున్న (వజలకు 
ఆరాధ్యురాలైన ఉత్తమురాలామె. విజయవంతమైన విదేశాంగ విధానంలో ఆమె 


ఏమిటి గొప్ప? శ 291 


రష్యాలో కాథరిన్‌కు దీటు రాగలదు. కాని కాథరిన్‌లా ఆమె తలగడ భర్త నెత్తురుతో . 
తడిసిపోలేదు. వ్యక్తిగత ' ధైర్యంలో అవాల్య ఇంగ్లండ్‌ ఎలిజిబెత్‌కు తీసిపోదు. కాని 
ఆమెవలె ఈమె చెరలోని ప్రత్యర్థిని చంపలేదు. సింహాసనమెక్కిన పరిస్థితుల్లో డెన్మార్మ్‌ 
మార్గరెట్‌కూ అవాల్యకూ పోలిక ఉంది. కాని ఆమెలా ఈమె పేదలను అణచలేదు. 
ఆమెవలె శీలం మీద అనుమానాల నీడా ఈమెపై పడలేదు. ) 


శివాజీ మొదలుకుని రెండో బాజీరావు వరకూ మరాఠా పాలకులందరికీ ఇతర 
గుణావగుణాలు ఎలా ఉన్నా దైవభక్తి, ధర్మాసక్తి పుష్కలంగా ఉన్నాయి. స్వమతం పట్ల 
ఎంత అభిమానం చూపినా పరమతాల పట్ల వారికి ద్వేషం లేదు; నిరాదరణా లేదు. 
ఛత్రపతుల, పీష్వాల ప్రభుత్వాల్లో మహమ్మదీయులను ముఖ్య పదవుల్లోకి తీసుకోరాదన్న 
నిషేధం ఎప్పుడూ లేదు. మరాఠా సైన్యాధికారుల్లో ముస్లింలు చాలామందే ఉండే వారు, 
పరాయి మతస్థులు ఎలాంటి దుర్విచక్షణకూ, ఎటువంటి ఆంక్షలకూ లోనవలేదు. ఈద్‌ఉల్‌ 
ఫితర్‌ పండుగను పీష్వా (ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. ముస్లిం సంస్థలకు 
విరాళాలకోసం 'ఖైరత్‌ఖర్ఫ్‌' పేర బడ్జెటులో ప్రత్యేక కేటాయింపు ఉండేది. పూనాలోని దర్గాలను 
పీష్వాలు తరచుగా దర్శించినట్టే గ్వాలియర్‌లో మొహరం ఊరేగింపులో సింధియా తప్పక 
పాల్గొనేవాడు. బరోడా పాలకుడు గైక్వాడ్‌ ఈద్‌ ప్రార్థనకు తప్పకుండా హాజరయ్యేవాడు. 
యశ్వంతరావు హోల్కర్‌ ఉజ్జయినిలో ఫకీర్లకు సంతర్పణలు చేసేవాడు. 

మరి ఇన్ని మంచి లక్షణాలు ఉండి, ఇంత ఘనకీర్తి కలిగి ఎన్నో అటుపోట్లను తట్టుకుని 
నూరేళ్లకు పైగా దుర్నిరీక్ష్యంగా వెలిగిన మరాఠాల సామ్రాజ్యం దేశం కాని దేశం నుంచి 
వచ్చిన వర్తకుల మూక ముందు బలాదూరై గుజ్జనగూడులా కుప్పకూలింది. ఎందుచేత? 
ఏ స్వయంకృతాపరాధాల వల్ల? 


292 » ఇదీ చరిత్ర ఎం.వి.ఆర్‌.శాస్త్రీ 


ఎందుకు పతనం? 


ఏకులా వచ్చారు. మేకులా మారారు. వేషాలు వేశారు. మోసాలు చేశారు. 
కుట్రలు పన్నారు. నిజమే. వర్తకం నెవంతో వచ్చిన ఇంగ్లీషు వారు తమకు 
ఆశ్రయమిచ్చిన వారికే ద్రోహం చేని, నమ్మినవారిని నట్టేట ముంచి అద్దదారిలోనే 
ఇండియాను అప్పనంగా ఆక్రమించారు. సందేవాం లేదు. అయితే తమ కళ్లముందే 
అంతలేసి కుటిల వ్యూవోలూ కూవాకాలూ సాగుతూంటే... ఒక రాజ్యం తరవాత 
ఒక రాజ్యం స్వాతంత్రం కోల్పోతూ చాపకింద నీరులా విదేశీయుల (ప్రాబల్యం 
వ్యాపించి, తమ కాళ్లకింది నేలే క్రమేణా కదిలిపోతూంటే మనదేశపు మారాజులు 
ఏమి చేస్తున్నారు? ఎందుకు నిదరోయారు? 


అపారమైన వనరులతో, అంతులేని సిరిసంపదలతో విలసిల్లి శౌర్య పరాక్రమాలకు 
పెట్టింది పేరయిన సువిశాల భరత ఖండాన్ని వేల మైళ్ల దూరంలోని బుల్లిదేశం అవలీలగా 
వశపరచుకోవటం ప్రపంచ చరిత్రలోనే ఒక అద్భుతం. గొప్ప చరిత్ర, గొప్ప సంస్కృతి 
కలిగి, ఒకప్పుడు విద్యలకు విజ్ఞానానికి నెలవై సుదూర దేశాలకు మహా సామ్రాజ్యాలను 
విస్తరించగలిగిన భరత జాతి, తనతో పోల్చితే మేరువు ముందు రేణువులాంటి ఒక చిన్న 
పాశ్చాత్య శక్తికి దాసోహమని, శతాబ్దానికి పైగా బానిస శృంఖలాల్లో ఎందుకు చిక్కుకుంది? 

మెకాలే చదువుల 'చేతబడి'కి లోనై ఆత్మన్యూనతా భావం పెంచుకున్న భారతీయ 
గిరీశాల మాటలకు మనం విలువే ఇవ్వనకశ్షేదు. నాగరికతలో, విజ్ఞానంలో, సైనిక శక్తిలో, 
ఆయుధ పాటవంలో, పరాక్రమంలో, బుద్ధిలో, బలంలో ఆంగ్లేయులు అన్ని విధాల అధికులు 
కాబట్టే... భారతదేశం మత మౌధ్యానికి ఆటపట్టయి, దుర్మార్గపు బ్రాహ్మణాధిక్యానికి లోనై, 
విద్యాగంధం లేక, అజ్ఞానాంధకారంలో అలమటిస్తున్నది కాబట్టే ఇండియా అలవోకగా 
దొరల కైవసమైందనీ... అదృష్టం బాగుండి అలా జరగడంవల్లే ఆధునిక విద్యకు, శాప్రీయ 
విజ్ఞానానికి, నవ నాగరికతకు నోచుకుని భారతదేశం బాగుపడిందనీ. మెకాలే మనవలు 
చిలకల్లా వల్లించేది బానిస భావజాలమనడంలో అనుమానం లేదు. ఈస్టిండియా కంపెనీ 


దేశాన్ని కబళించిన కొత్తలో మద్రాసు ప్రెసిడెన్సీ గవర్నరుగా ఉన్న సర్‌థామస్‌ మన్రో 
దేశీయ విద్యల స్థితిగతులను తెలుసుకోవటానికి తన పాలనలోని దక్షిణాది (గ్రామాలన్నిట్రా 
జరిపించిన విస్తృత సర్వేలో... ఆ కాలపు బ్రిటిష్‌ విద్యావిధానం కంటే నాటి భారతీయ 
విద్యావ్యవస్థ అన్ని విధాల మెరుగ్గా ఉన్నట్టు తేలిన వైనాన్ని గతంలో “భారతీయ విద్య” వ్యాస 
పరంపరలో (“మన చదువులు'గా తరవాత గ్రంథస్థమైంది) వివరంగా పరిశీలించాం. కనుక 
విద్యాపరంగా తెల్లవారి ఎక్కువా లేదు. భారతీయులు తక్కువా కాదు. ఎంతసేపూ మోసాలు 
చేసి వాయిదాల పద్ధతిలో రాజ్యాలు కొట్టేయటమే తప్ప నేరుగా ఎదుటపడి భారతీయులతో 
“కంపెనీవారు చేసిన యుద్దాలే బిహుకొద్ది. అందులోనూ అదృష్టం కలిసొచ్చి తాము గెలిచామే 
గానీ సంఖ్యాపరంగా వనరులపరంగా చూస్తే అవతలి వారే తమ కంటే అధికులని ఆయా 
యుద్దాల్లో పాల్గొన్న ఆంగ్ల సేనానులే అంగీకరించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కాబట్టి 
ఇంగ్లీషు వారి సైనికశక్తి, పరాక్రమాల గురించి పెద్దగా చెప్పుకోవలసిన పనిలేదు. 

మరి ఇన్ని ఆధిక్యతలు, ఇన్ని తెలివితేటలు, ఇంతట శక్తి సామర్థ్యాలు ఉండి కూడా 
ముంచుకొస్తున్న ముప్పును గ్రహించలేక భారతీయ (ప్రభువులు కళ్లు తెరచుకునే విదేశీయుల 
బొందలో ఎందుకు పడ్డారు? సకాలంలో మేల్మొని, ప్రాప్తకాలజ్ఞతతో తగిన ప్రతిచర్యలు 
తీసుకుని, సర్వానర్ణాన్ని ఎందుకు నివారించలేకపోయారు? 


కారణాలు అనేకం. ముఖ్యంగా బహు నాయకత్వం. పరాక్రమవంతులకు కొదవలేదు. 


ప్రతివాడూ మహావీరుడే. కాని ఏ వీరుడూ ఇంకొకడి నాయకత్వానికి కట్టుబడడు. గజనీ 
మహమ్మద్‌ దండెత్తివచ్చినప్పుడు పంజాబులో జయపాల్‌కు అండగ్గానూ, మహమ్మద్‌ పోర 
ఎదుర్మోవడానికి పృథ్వీరాజ్‌కు బాసటగానూ, బాబరు దాడిని నిరోధించటానికి సంగరాణాకు 


మద్దతుగానూ అనేక రాజ్యాల. రాజపుత్ర ప్రభువులు, ఇతర వీరులు పెద్ద సంఖ్యలో భారీ: 


సేనలతో తరలి వెళ్లినా ప్రయోజనం ఎందుకు లేకపోయింది? ఎవరి సేనలతో వారు ఎవరి 
పద్ధతిలో వారు ప్రతాపం చూపించటమే తప్ప అంతా కలిసి ఒకరి నాయకత్వం కింద 
ఏకోన్ముఖ యుద్ధవ్యూహంతో 'క్రమశిక్షణాయుతంగా పోరాడనందువల్లే కదా? శతాబ్దాలు 
మారినా, ఎన్ని చేదు అనుభవాలు ఎదురైనా గత చరిత్ర నుంచి గుణపాఠం నేర్చుకునే 
అలవాటు మనకు లేదు. సింగిల్‌ కమాండ్‌ కింద బలగాలన్నిటినీ సమీకరించి, సమగ్ర 
వ్యూహంతో, సరైన సమన్వయంతో అంతా కలిసి పోరాడ లేకపోయినందువల్లే రెండవ, 
మూడవ మరాళా,యుద్ధాల్లోనూ మనవారు గెలవగలిగీ విదేశీయుల చేతిలో ఘోర పరాజయాల 
పాలయ్యారు. ఈసంగతి వారితో పోరాడి గెలిచిన బ్రిటిష్‌ ప్రముఖులే అంగీకరించారు. 
ఉదాహరణకు చివరి మరాఠా యుద్ధం మొదలుకాకముందు 1817 ఆగస్టు 12న గవర్నర్‌ 
జనరల్‌కి రాసిన లేఖలో భారతీయుల బలహీనతల గురించి సర్‌ థామస్‌ మన్రో ఏమన్నాడో 


, చూడండి: 


"When I consider the weakness of the native states and 
charecter of their chiefs, I see little chance of a protracted re- 
sistance from them... It is not that they want resources, that 
they have not men and horses, but that there is no one amongst 
them possessed of those superior talents which are necessary - 
to direct them to advantage. There is so little system of subor- 


294 » ఇదీ చరిత్ర ఎం.వి.ఆర్‌.శాస్త్రీ 


dination in native Government..." 

(ఈ దేశపు రాజ్యాల బలహీనతలను, వాటి పాలకుల గుణాలను పరిళీలిస్తే 
వారి నుంచి దీర్షకాలం (ప్రతిఘటన ఎదురవుతుందని నేను అనుకోను, వారికి 
వనరులు లేకకాదు. సైనికులూ, గుర్రాలూ లేకనూ కాదు. ఉన్న వనరులను 
ప్రయోజనకరంగా. సమీకరించటానికి కావలసిన ఉత్తమ ప్రతిభ ఉన్నవారు వారి 
నడుమ ఒక్కరూ లేకపోవడమే దీనికి కారణం. దేశీయ (ప్రభుత్వాల్లో నిర్ధిష్ట వ్యవస్థ, 
(క్రమశిక్షణ చాలా తక్కువ) 


దీన్నే ఎల్‌ఫిన్‌స్టోన్‌ ఇంకా స్పష్టంగా చెప్పాడు: 


"If there was any other more intrepid man occupying the 
peshwa's position at the time, it is not difficult to conceive how 
the British would have fared. The Marathas had at their com- 
mand ample means of waging a successful war-armies, money, 
arms, ammunition. Every thing was ready. They only lacked a 
leader." క 

[Life of Elphinstone, Colebrooke, Vol. 1, p.372] 

(ఢైర్యసావాసాలు గల సమర్థుదెవరైనా ఆ సమయాన పీష్వాగా ఉండి ఉంటో 
(బ్రిటిష్‌ వారి వని ఏమయ్యేదో ఊపాంచటం కష్టంకాదు. మరాఠాల చెంత 
జయ(పప్రదమైన యుద్దానికి అవసరమైన వనరులన్నీ - సేనలు, దబ్బు, ఆయుధాలు, 
మందుగుండు సామగ్రి సమృద్ధిగా ఉన్నాయి. కావలసిన (ప్రతిదీ సిద్ధంగా ఉంది. 
లేనిదల్లా సరైన నాయకుడే. 


సింధియా వీరుడే. హోల్కర్‌ శూరుడే. ఇద్దరికీ ఆంగ్లేయులు శత్రువులే. అయినా శత్రువుతో 
సింధియా పోరాడేటప్పుడు హోల్మర్‌ సాయంగా వెళ్లడు. హోల్మర్‌ విరోధి బారిన పడ్డప్పుడు 
అరిచి మొత్తుకున్నా సింధియా చిటికెన వేలు కదిలించడు. ఈ ఇద్దరికీ పై ఎత్తున ఉన్న 
పీష్వాకు. ఎవరితో కలవొచ్చో, ఎవరితో కలవకూడదో తెలియదు. తెలిసి వచ్చాక అతడు 
ఆర్తనాదాలు చేసినా మిగతా సర్గార్లు అలకించి ఆదుకోరు. 

ఇది మరాఠా చెట్టు చెడి కుక్కమూతి పిందెలు వేసిన పిదపకాలపు సంగతి. అంతకు 
ముందు మరాఠాల ప్రభ ఉజ్వలంగా వెలిగిపోయిన కాలంలోనూ - దేశానికి దివ్యమైన 
నాయకత్వం అమరిందని చెప్పలేము. ఇంగ్లీషువారు ఒక రాజ్యం తరవాత ఒక రాజ్యాన్నే 
లోపాయకారీగా లోబరుచుకుంట్లూ మెత్తని కత్తిలా దూసుకుపోతున్నా, ఆశ్రయమిచ్చిన 
పాదుషాకి ఎదురు తిరిగి పదే పదే తల 'ఎగురవేస్తున్నా జాతి హితానికి వారి వల్ల రాగల 


ముప్పును గ్రహించి విదేశీయుల పీడను దేశానికి విరగడ చేయడానికి జాతీయ దృష్టితోరాజీలేని 


పోరుకు నడుము కట్టినవాడంటూ దేశం మొత్తం మీద ఒక్కడూ లేడు. పైగా ప్రతివాడూ 
ఏదో ఒక సందర్భంలో ఇతరేతర లబ్ధిని ఆశించి అదే విదేశీయులతో చేతులు కలిపినవారే. 
పశ్చిమ తీరంలో తిరుగులేని నౌకాబలంతో ఇంగ్లీషువారికి సింహస్వప్నంగా ఉన్న ఆంగ్రియా 
తనకు ఎదురు తిరిగేసరికి బాలాజీరావు పీష్వా ఇంగ్లీషువారి సాయం తీసుకుని అతడిని 
అణచివేసిన సంగతి తెలిసిందే. తెల్లవారు తమ వికృత రూపాన్ని బాహాటంగా బయటపెట్టి 


ఎం.వి.ఆర్‌. శాస్త్రి ఎందుకు పతనం? శ 295 


కోరలు సాచిన తరవాత, జాతికి పెనుప్రమాదాన్ని గుర్తించి తానే చొరవ తీసుకుని జాతీయ 
ఐక్య సంఘటన కట్టిన తరవాత కూడా మరాఠా కౌటిల్యుడు నానా ఫడ్నవిస్‌ ఇంగ్లీషు 
వారిపై ఎత్తిని కత్తిని దించి మొదటి మరాఠా యుద్ధం చాలించి నిరర్ధక సంధికి సమ్మతించాడు. 
అనంతరకాలంలో మాధవరావు (మహద్‌జీ) సింధియాను, టిప్పు సుల్తాన్‌ను సాధించటానికి 
ఇదే నానా కంపెనీ దొరలతో సరాగాలాడాడు. 

శివాజీ నెలకొల్పిన తొలి వ్యవస్థలో |ప్రతిభకే తప్ప పుట్టుకకు ప్రాముఖ్యం లేదు. పీష్వా 
మొదలుకుని మామూలు సిపాయి వరకూ అందరూ ఖజానా నుంచి నెలనెలా వేతనాలు 
తీసుకోవలసిందే సేవకు ప్రతిఫలంగా జాగీరు కట్టబెట్టే పాత పద్ధతిని శివాజీ రద్దుచేయగా... 
ఛత్రపతుల పాలన పోయి పీష్వాల హయాం వచ్చాక - కారణాలు ఏమైతేనేమి అనర్థకపు 
పాత పద్ధతినే పునరుద్ధరించారు. తండ్రి ఎంత శూరుడు, ఎంతటి స్వామిభక్తి గలవాడు 
అయినా అతడి కుమారుడు. మనవలు కూడా అంతే శౌర్యాన్ని అంతే స్వామిభక్తితత్సరతను 
చూపుతారనుకోవటం అత్యాశ. వంశపారంపర్య జాగిర్జారీ పద్ధతి దుష్ఫలితం పీష్వాలు 
కడు సమర్భులైనంత. కాలమూ పెద్దగా కనపడలేదు. మొదటి మాధవరావు మరణంతో 
పీష్వాల వైభవం అంతరించాక పెడధోరణులు ప్రబలి లుకలుకలు బాగా బయటపడ్డాయి. 
చివరిదశలో ఇంగ్లీషు వారితో తుదిపోరు దగ్గరికి వచ్చేసరికి దక్షిణాది జాగిర్జారులే పీష్వాకు 
పెద్ద సవాలుగా తయారయ్యారు. 

రాష్ట్రకూట వ్యవస్థలో హోల్మర్లు, సింధియాలు తదితర మరాఠా సర్దార్లకు వారివారికి 
ప్రాబల్యం కలిగిన ప్రాంతాలలో 'చౌథ్‌', 'సర్దేశ్‌ముఖి'ల వసూళ్లకు మరాఠా ప్రభువు అధికారం 
ఇచ్చినప్పటికీ వారు ఆయా ప్రాంతాలకు పెత్తందారులే తప్ప ప్రభువులు కాదు. మామూలు 
పరిపాలన నడపటానికి మొగలాయీ సుబేదారులో, గవర్చర్లో, స్థానిక స్వతంత్ర ప్రభువులో 
ఉంటారు. వారు వారి పద్ధతిలోనే పరిపాలన సాగిస్తారు. మొగల్‌ రాష్ట్రాల్లో స్థానిక పరిపాలనను 
పాదుషా ప్రతినిధికి వదిలేసి, 'చౌథ్‌'ను మాత్రం తాము వసూలు చేసి, అందుకు (ప్రతిగా 
బయటి దాడుల నుంచి తాము రక్షణ కల్పించడమే దృష్టిలో గొప్ప ఏర్పాటు! పర్యవసానంగా 


- వసూళ్ల హక్కును బట్టి మరాఠాలది పైచేయి అయినా ఆయా ప్రాంతాల ప్రజాజీవనంపై, 


పాలనా విధానాలపై మరాఠాల ముద్ర ఉండేది కాదు. పైగా ఆ 'చౌథ్‌' 'సర్దేశ్‌ముఖి'లు 
కూడా స్థానిక షాలకులు ఇష్టపూర్తిగా ఇచ్చేవి కాదు. మరాఠాలు దండెత్తి వచ్చి, మెడ మీద 
కత్తి పెట్టినప్పుడు 'సరే అనటం, ఆ దండు కాస్తా వెనక్కి పోయాక చెల్లింపులను బిగదీయడం, 


లేక సక్రమంగా చెల్లించక మొరాయించటం పరిపాటి. మళ్ళీ మరాఠా దండు వచ్చి. 


గోళ్లూడకొట్టి వసూలు చేసేంతవరకూ ఎగవేత అలాగే సాగేది. దీనివల్ల పైనుంచి వసూళ్లు 
చేసే వారికీ, లోపల నుంచి వీలైనంతగా ప్రతిఘటించే వారికి మధ్య ఉద్రిక్తత, ఘర్షణ 
నిరంతరం ఉండేవి. విశాల రాజ్యాలు మరాఠాల ప్రాబల్యం కిందికి వచ్చినా వాటిపై వారికి 
స్థిరమైన పట్టు లేకపోవడానికి ఇదే కారణం. 

ఒక శివాజీ స్థాపించిన స్వరాజ్యాన్ని ఒక బాజీరావు దుంపనాశనం చేయటం 
దురదృష్టకరమే. ఇంగ్లీషు నక్కలు, తోడేళ్లు దెబ్బతీయటానికి పొంచి ఉన్న చివరి అంకంలో 


బాజీరావు, దౌలత్‌రావు సింధియా, యశ్వంతరావు హోల్మర్‌లు వరసగా చేసిన తప్పులు, . 


దుర్మార్గాలు స్వరాజ్య సూర్యాస్తమయాన్ని త్వరితం చేశాయనటంలో సందేహంలేదు. కాని 
ఈ చారిత్రక విపరిణామానికి. ఈ' ముగ్గురు వ్యక్తులను మాత్రమే ముద్దాయిలను చేసి 


296 స ఇదీ చరిత్ర ఎం.వి.ఆర్‌: శాస్త్ర 


లాభంలేదు. మరాఠాల (ప్రతాపం మధ్యందిన మర్తాండునిలా మండిపోయిన కాలంలోనే 
పతనానికి బీజాలు పడ్డాయి. ఎప్పుడు చేయవలసిన పనిని అప్పుడు చేయకపోవటం వినాశానికి 
మూలం. 

'బ్రిటిష్‌శక్తికి నౌకాబలం వెన్నెముక. సముద్రంమీద ఆధిపత్యంతో దేశాధిపత్యం హస్తగతం 
చేసుకోదలిచిన విదేశీయులను సకాలంలో సమర్థంగా ఎదుర్కోవాలంటే జాతీయ శక్తులకూ 
నౌకాబలం తప్పనిసరి. ఈ అతి ముఖ్య విషయాన్ని మనవారు ఉపేక్షించారు. మొదటి 
బాజీరావు, అతని తమ్ముడు చిమ్మాజీ భీషణ సంగ్రామంలో పోర్చుగీసువారిని ఓడించి 
బాసెన్‌ రేవుపట్నాన్ని జయించటం మరాఠా వీరగాథలో ఒక ఉజ్వలఘట్టం. అప్పటికే దేశంలో 
డచ్చి, ఫ్రెంచి, బ్రిటిషువారి హడావుడి బాగా ఉంది. పీష్వాకు వశమైన బాసెస్‌లో 
నౌకానిర్మాణానికి కర్మాగారాలు, తుపాకుల తయారీకి సదుపాయాలు, రేవులు సమృద్ధంగా 
ఉన్నాయి. శాస్త్రీయ పద్ధతిలో ఆయుధాల నిర్మాణానికి నైపుణ్యంగల విదేశీ ప్రవీణులు అక్కడ 
అందుబాటులో ఉన్నారు. ఆ సైనిక హంగులు ఎప్పటికైనా తమకు అవసరమవుతాయన్న 
ముందు చూపుతో బాసెన్‌లో ఆయా కార్యకలాపాలను భారతీయుల అజమాయిషీ కింద 
విదేశీ నిపుణులచేత పూర్వంవలె కొనసాగించి ఉంటే చరిత్రగతి మరోవిధంగా ఉండేది. 

శివాజీ కాలపు గెరిల్లా పోరాటాలను మరాఠాలు ఎప్పుడో మానేశారు. కొండకోనల్లో 
తూనీగల్లా దూసుకుపోయే గుర్రాలు సమకూర్చిన బలం మీదా ఆధారపడటం క్రమేణా 
తగ్గించారు. నిజాంతో తలపడ్డ సమయంలో అతడికి అండగా బుస్సీ నడిపిన సైనిక రెజిమెంట్ల 
పనితనాన్ని చూశాక యూరోపియన్‌ పద్ధతిమీద సదాశివరావు భావులాంటి వారికి మోజు 
పెరిగింది. (ఫ్రెంచి, తదితర యూరోపియన్‌ జాతీయులను కిరాయికి తీసుకుని, విదేశీ 
తరహా రెజిమెంట్లను, శతఘ్నిదళాన్ని సమకూర్చుకుని మరాఠాలు ఘన విజయాలే సాధించారు. 
కాని, ఆయా సైనిక దళాల కోసమూ, తుపాకుల కోసమూ, వాటి మందుగుళ్ల నిమిత్తమూ 
విదేశీయులమీద ఆధారపడకుండా సొంత వనరులను అమర్చుకోవటం అత్యవసరమన్న 
అతి ముఖ్య అంశాన్ని వారు విస్మరించారు. తమకు అవసరమైన ఫిరంగులు, వాటిని 
పేల్చటానికి కావలసిన సాధన సామగ్రి నిమిత్తం పాశ్చాత్య దేశాలను ఆర్థించి సకాలంలో 
సరఫరాలందక యుద్ధరంగంలో దెబ్బతిన్న సందర్భాలు అనేకం ఉన్నాయి. అయినా వాటిని 
స్వదేశంలో సొంతంగా తామే నిర్మించుకోవటానికి తగినచర్యలు తీసుకోవాలన్న ఆలోచన 
మన ప్రభువులకు రాలేదు. 

ఒక జాతి స్వాతంత్ర్యాన్ని రక్షించుకోవటానికి విదేశీ కిరాయి సేనమీద ఆధారపడటం 
ఆత్మాహత్యా సదృశం. మరాఠాలు చేసింది అదే. సింధియా నమ్ముకున్న (ఫ్రెంచి దళవాయిలే 
సరైన అదనులో అతడికి ద్రోహం వేసి శత్రువులతో చేరిపోయారు. కిరాయి యూరోపియన్లను 
నమ్ముకుని రక్షణభారం యావత్తూ వారి మీద వదిలేయకుండా యూరోపియన్ల చేత తమ 
వారికి సైనికశిక్షణ, ఆయుధాల తర్ఫీదు ఇప్పించి ప్రతి సైనిక విభాగానికి తమకు నమ్మకస్తులైన 
స్వదేశీయులనే నియమించి ఉంటే చాలా యుద్ధాల పర్యవసానాలు మరొకలా ఉండేవి. 

ఇలాంటి కారణాలు ఇంకా అనేకం ఉన్నాయి. అన్నీ ఇక్కడ ఏకరువు పెట్టనవసరంలేదు. 
అలగ్జాండరు మొదలుకుని ఘోరీ, బాబర్ల వరకూ ప్రాచీన మధ్యయుగాల్లో విదేశీయులు 
విరుచుకుపడ్డప్పుడు దేశ రక్షణ పట్ల, బయటి శత్రువును సమర్ధంగా ఎదుర్కోవటం పట్ల 
ఎంత అలసత్వాన్ని చూపామో... ఆధునికకాలంలో విదేశీ వర్తక మాయావుల బారిన 


ఎం.వి.ఆర్‌.శాస్త్రి అయోధ్యకాండ శ 297 


పడకుండా దేశాన్ని రక్షించుకునే విషయంలోనూ మనం అంతే అగ్రద్ధను కనపరచ్యాః 
గమనించాల్సిందల్లా. ప్రపంచాన్నే జయించగల శక్తి సామర్థ్యాలు, ప్లేటోలను 
మేకియవెల్లిలను సైతం బలాదూరు చేయగలిగిన తెలివితేటలు, విశ్వమానవాళికి దాః 

, చూపించగల ఆర్షధర్మ ఘన వారసత్వం ఉండి కూడా ఐకమత్యం, ఏకాగ్రత, 
సాధించాలన్న నిశ్చల దీక్ష నిరంతర తపన లేని కారణంగా సుదీర్హ చారిత్రక ప్రసా 
ఎన్ని విధాల ఎంత నష్టపోయామన్నదే ప్రతి భారతీయుడూ గుర్తించాల్సిందల్లా 
* % x% | 


అ 


ఇంగ్లీషువారు అడుగుపెట్టి, దేశాన్ని ఉద్ధరించడానికి ముందు ఇక్కడ 
ఉన్నది అరాజకమనీ... మన గతమంతా సిగ్గుపడవలసిన మత మౌధ్యపు 
కూపమనీ, విదేశీయులు జ్ఞానభిక్షను ప్రసాదించకముందు జాతీయ భావం, 
నాయకత్వం మనకు లేనే లేవని మెకాలే వారసులు చరిత్ర గ్రంథాల్లో , పాఠ్యపు] 
నూరిపోసింది అబద్ధమని నిరూపించేందుకే ఈ వ్యాసపరంపర.. అప్పట్లో 
జాతీయ శక్తి అయిన మరాఠాలు నేలకూలటంతో విదేశీయుల ఆక్రమణ 
అడ్డంకి తొలగింది. అర్భకపు రాజ్యాలను, నామమాత్రపు పెత్తనాలను ' 
మిషలతో నోటకరిచి బ్రిటిష్‌ సామ్రాజ్యంలో కలిపేసుకోవటమే ఇక మిగిలింది. 

అది వేరే కథ. ] : 


298 ఫీ ఇదీ చరిత్ర 


కలు చేసుకునే ఓపిక, కోరిక రెండూ లేవు. పైగా అప్పుల బాధ ఒకటి. అతడి 
rel నిలబెట్లటానికి సైన్యాన్ని సమకూర్చడంకోసం బాలాజీ విశ్వనాథ్‌ భారీగా 
'రాజ్యాధకాలా ' ఎలా తీర్సాలో, అప్పుల వాళ్ల ఒత్తిళ్లకు ఏమి సమాధానం చెప్పాలో 
ల చేశాడు. అవన్నీ ఎలా తిర్చా పంల 
అత యదు. కనుక పీష్వా పదవిని బాలాజీ కుమారుడికే అప్పగిస్తే ఆ పాట్లేవో 
సాహుకు కు ని సాహు అనుకున్నాడు. అందుకే - అంత చిన్నవాడికి పెద్ద బాధ్యత 
దని జ చిన్న పనులు అప్పగించి అతడి సత్తా ఏమిటో ముందుగా 
వటం మంచిదని బాలాజీ జం తాప! wr జనో 
విఫలుడైతే అనక తొలగిద్దాములెమ్మని చెప్పి... గతించిన a పట్ల 0 జరా జ 
ఆయన పెద్ద కుమారుడు బాజీరావుకు హుటాహుటిన ప్రధానమంత్రిత్వం కట్ట బడు. 
నాటికి బాజీరావు వయస్సు కేవలం 22. చక్కని చుక్క కాశీబాయిని పెళ్లాడి నిండా 
నలభై రోజులు కాలేదు. 38ఏళ్ల సాహుకే రాచకార్యాల కంటే రాస కార్యాల మీద ము 
"అయినప్పుడు 22 ఏళ్ల కొత్త పెళ్లికొడుకుకు ఆ యావ ఇంకా ఎక్కువ వుండాలి. పైగా 
టంత తండ్రిని కోల్పోయి ఇంకా ఇరవై రోజులు అవలేదు. పుట్టెడు దుఃఖంలోని తల్లిని 
“a ఇంటి వ్యవహారాలు చూసుకోవడానికి సమయం చాలడంలేదు. అంతలోనే 
స్తానంలో కూచుని పాలనా చక్రాన్ని తిప్పాల్సివస్తే సామాన్యులు ఎవరైనా బెంబేలు 
. కాని - బాజీరావు తొణకలేదు. దైవం ఇచ్చిన అవకాశాన్ని హుందాగా స్వీకరించి 
కీ తరవాత అంతటి మహావీరుడిగా, హైందవ ధర్మదీక్షాబద్భుడిగా అద్భుత విజయాలతో 
డయ్యాడు. 
బాజీరావు వయసు చిన్నదైనా తండ్రి ఇచ్చిన తర్ఫీదు గొప్పది. బాలాజీ కుమారులిద్దరినీ 
షతనం నుంచే కరోర (క్రమశిక్షణలో పెంచి మహాయోధులుగా తీర్చిదిద్దాడు. 
నుబాహువు, దృఢకాయుడు అయిన బాజీరావుకు ఏకబిగిన ఏడొందల మైళ్లు గుర్రపు 
చేసినా అలుపు వచ్చేది కాదు. చిన్నతనం నుంచీ తండ్రితో కలిసి రణరంగంలోనే 
ఎక్కువగా గడిపాడు. సేనాపతి చంద్రసేన్‌ యాదవ్‌ కత్తిగట్టి రాహువులా 
ప్పుడూ, బందిపోటు నాయకుడు దమాజీ థౌరాట్‌ మోసం చేసి ఖైదులో పెట్టి 
బాజీరావు తండ్రి పక్కనే వుండి పరాజయాల నుంచి విలువైన పాఠాలు 
కున్నాడు. పీష్వాగా తండ్రి పనితీరును (శ్రద్ధగా గమనించి, మంత్రాంగాల్లో, రాజకీయ 
"ల్ల మెళకువలను, రాజనీతి ధర్మసూక్ష్మాలను ఆకళింపు చేసుకున్నాడు. సయ్యద్‌ 
కి సాయంగా చక్రవర్తి మీదికి సైన్యంతో దండెత్తి వెళ్ళినప్పుడూ తండ్రి వెంట 
దర్చారును దగ్గరినుంచి అధ్యయనం చేసి, జయపూర్‌ మహారాజా జయసింగు 
తో పరిచయం పెంచుక్తుని బాజారావు రాజకీయంగా రాటుతేలాడు. 
తెలిసినది మొదలుకుని యుద్ధ శిబిరాలలోనే, పోరాటాలతోనే ఎక్కువగా కాలం 
౦వల్ల బాజీరావు తం(డ్రిలా మంచి విద్వాంసుడు కాలేకపోయాడు. తల్లి పెంపకం 
అని అతడి వ్యక్తిత్వ వికాసానికి ఆ లోపం అడ్డురాలేదు.. శివాజీని జీజీబాయి 
బాజీరావుకు తల్లి రాధాబాయి పసితనం నుంచి చదువులలోని సారాన్ని 
నూరిపోసి హిందూ ధర్మదీక్షాబద్దుడిని చేసింది. ఏతావతా 1720 ఏప్రిల్‌ 17న 
సోనాటికి వయసు ఇరవై రెండే అయినా బాజీరావుకు మరాఠాల ముందున్న 
* సావకాశాలమీద.. వారి బలం గురించి, శత్రువుల బలహీనతల గురించి... 


ము 


బాజీరావు 


అనుకూల పరిస్థితిలో అవ(్ర పరాక్రమంతో విజ్బంభించి చరిత్రలో చిర నిం 
నిలిచే స్వర్ణావకాశాన్ని కాలం ఇద్దరికి ఇచ్చింది. ఒక బద్ధకపు మవోరాజు | 
వదిలేసుకున్నాదు. నెత్తురు మందే ఒక నవ యువకుదు దానిని సద్వినియోగం చేసు 
అద్భుత శౌర్య (ప్రతాపాలతో మహారాష్ర్రాన్నేకాక మొత్తం భారత జాతిని వుల 
చేశాదు. “ 
మరాఠా రాజ్యాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన బహుముఖ సమస్యలు పీష్వా బాలాజీ విశ్వ 
పుణ్యమా అని చాలా వరకు కొలిక్కివచ్చాయి. తిరుగుబాట్లు అణగి ముఖ్య సర్దార్లు దా 
అందరూ సావు రాజరికానికి తలవంచి ఉమ్మడి ప్రయోజనాల నంరక్ష 
హృదయపూర్వకంగా సమాయత్తమయ్యారు. మహారాషష్ట్రపై సర్వ హక్కులు కల మహారా 
సాహు అధికారాన్ని మొగలు చక్రవర్తి ఆధికారికంగా గుర్తించాడు. సతారాకు, కొల్తాప్త 
నడుమ వారసత్వ స్పర్థ మూలంగా అసలు హక్కుదారు ఎవరన్న విషయంలో నెల 
సందిగ్ధత దీనితో తొలగింది. శివాజీ స్థాపించిన 'స్వరాజ్‌ ప్రాంత్తాలపై సాహుకు 3 
సహాధికారం దఖలుతోపాటు దక్కనులోని ఆరు రాష్ట్రాల నుంచీ 'చౌథ్‌, 'సర్లేశ్‌మ 
రూపేణా కప్పం వసూలు చేసుకునే హక్కునూ మొగలు పాదుషా నుంచి ముక్కు 
రాబట్టడంతో వింధ్యకు దక్షిణాన మహారాష్షుల ప్రాభవం గణనీయంగా పెరిగింది. 
రాజు అన్నవాడికి ఇంతకంటే కావలసింది లేదు. చిక్కులు చక్కబడి అడ్డంకులు ॥ 
వరకు తొలిగాక పరిపాలకుడికి కలేజా వుండాలేగానీ ఏమైనా సాధించవచ్చు. అప్ప aa 
సాహురాజుకు ముదిమి మీదపడ్డదీ లేదు. అతడి వయసు కేవలం 38. ఛత్రపతి శి an 
అంశ ఏకాస్త పనిచేసినా... వట్టిరాజు కాదు - గట్టి ప్రభువు అనిపించుకోవాలన్న ఈ 
ఏ కోశాన కలిగినా (ప్రభుత్వపు పగ్గాలను చేతుల్లోకి తీసుకుని, దిగ్విజయాలను 
తాతకు తగ్గ మనవడు అనిపించుకోగలిగేవాడు. మొదటి నుంచి మొగలుల విశ్ళే 
వాతావరణంలో రికామిగా బతకడానికి అలవాటుపడ్డ సాహుకు రాజ్య భారాన్ని నెత్తినెతే 


త 


Pp! 


$s 


వి.ఆర్‌, శాస్త్ర బాజేరావు శ 19 


జాతీయ శక్తుల పునరేకీరణ . తక్షణావశ్యకత గురించి స్పష్టమైన అవగాహన వుం 
_ స్పష్టతవల్లే పరిపాలన పగ్గాలను అందుకున్న కొద్ది కాలానికే నిండు సభలో నిలు 
అప్పటిదాకా దర్బారు ప్రముఖుల్లో ఎవరికీ ఊహకైనా అందని వినూత్న వ్యూహాన్ని స 
నిశ్చేష్టులై వింటూండగా మహారాజు ముందు ప్రతిపాదించాడు. అప్పటికి మొగలు సావు 
ఛిన్నాభిన్నమైంది. ఏడాదిలో మూడు తోలుబొమ్మలు కూలి నాలుగోది wae 
కింగ్‌ మేకర్లనుకున్న సయ్యద్‌ సోదరులు కుక్కచావు చచ్చారు. రోహిల్లాలు, శ 
జాట్లు తల ఎగరేసి స్వతంత్ర రాజ్యాలు స్థాపించుకోవడంతో కేంద్రాధికారం కుప్పకూ! 
దేశ రాజకీయ స్థితి ఈ గతులకు స్థూలంగా సింహవలోకన చేశాక - 

“వట్టిపోయిన దక్కను ఎల్లలను “దాటి నేరుగా మొగలు సామ్రాజ్యపు గుండెల! 
మరాఠా కాట నడిపించవలసిన సమయం వచ్చింది. మొగలుల పని అయిపోయి 
మనకు బలం వుంది. మన మొట్టమొదటి . కర్తవ్యం మధ్య భారతదేశాన్ని జయిం? 
అన్నాడు బాజీరావు. 

వింటున్న “ప్రతినిథి” శ్రీపతిరావు కస్సున లేచాడు. అతడికి మదటినీ... 
అంటే పడదు. బాలాజీ కొంకణ్‌ బ్రాహ్మణుడు కనక కొంకణుల అధిపత్యానికి వ్యతిరే 
దక్మనుకు చెందిన “దేశస్థ బ్రాహ్మణ” వర్గాన్ని కూడగట్టి'చాలా కాలంగా రాజకీయం చేస్తు; 
బాలాజీ మరణానంతరం పీష్వా పదవిని ఆశించిన ఎందరో సీనియర్లను పక్కన = పె( 
ఏళ్ల కుర్రకుంకకు కీలక బాధ్యత నిచ్చినందుకు అసలే అతడు లోలోన మండుతున్న 
ఏకంగా పోయి ఉత్తరాదిమీద పడదామని ఇప్పుడు బాజీ అనేసరికి చిర్రెత్తి, మప 
దగ్గర తనకున్న చనువుకొద్దీ చడామడా నిప్పులు చెరిగాడు. 

“మహారాజా! ఇతడు చెప్పేది వినకండి. ఇది దుందుడుకు పిల్ల చేష్ట ఇతడి ప 
మనల్ని నాశనం చేస్తుంది. అసలే మహారాష్ట్రం ఆర్థికంగా చితికి వుంది. దక్కను సు 
నిజాం ఉల్‌ముల్మ్క్‌ సైన్యం మన గుమ్మం ముందే - దెబ్బతీయడానికి అదనుకోసం కాన 
ఉన్నదని మరచిపోకండి. కొంకణ్‌లో చాలా పట్నాలు ఇంకా సిద్దీల చేతుల్లోనే వున 
మన రాజ్యాన్ని పదిలపరచుకుని, కాస్త కాలూ చెయ్యి కూడదీసుకున్నాక దండయాత్ర స 
ఆలోచించవచ్చు. అప్పుడైనా మనకు చుట్టు పట్ల దక్షిణాది భూమండలంమీదే మనం 
సారించడం సబబు. దక్షిణాన శివాజీ జయించిన ప్రాంతాలను, బిజాపూర్‌ భూభాగా 
జింజీకోటను మొగలులు వశం చేసుకున్నారు. వాటిని తిరిగి గెలుచుకుం 
తంజావూర్‌లోని మనవారి రాజ్యంతో సమన్వయం చేసుకుని క్రమేణా దక్షిణాన విస్త! 
అంతే గానీ - ఇప్పుడు మనం వున్న స్థితిలో మన పెరటిలో పొంచి వున్న నిజాం ఉల్‌ 
ముప్పును విస్మరించి రాజ్య భద్రతను పట్టించుకోకుండా బలహీనంగా వదిలేసి 
దండెత్తితే మొదటికే మోసం వస్తుంది. ఈ ఆత్మహత్యా సదృశమైన పిచ్చి ఆలో 

, మనకున్న దానిని సుస్థిరం చేసుకోవడం మంచిది” అని శ్రీపతిరావు వాదన. 

“అతడంటున్నదీ నిజమేకదా” అని "'సభాసదులు పలువురు తల, పంకిస్తూం 
రావు లేచి చక్కని వాగ్భాటితో స్ఫుటంగా ఉద్వేగభరితంగా ప్రతివాదాన్ని త తుని! 
చేశాడు. న 

“మన ఆర్థిక స్థితి బాగవ్వాలంటే హిందుస్తాన్‌లోని సంపన్న రాజం 
చేసుకోవడమే దగ్గరి ' దారి. బీడువారిన దక్కన్‌ మైదానాలకోసం మన రక్తాన్ని థా 


20 » ఇదీ చరిత్ర ఎం.ని,ఆ 


oa నల్లమందు 


ఒక దా. 


లేదు. ప్రభూ! మీ తాతగారైన శివాజీ మహారాజ్‌ను గుర్తుచేసుకోండి. ఆయనకూ 
ర నల్‌ ఆయననూ సమస్యలు చుట్టుముట్టాయి. అయినా - ఇవాళ 
స వులా ఆయన ఆలోచించలేదు. ప్రపంచంలోకెల్లా బలిష్టమైన సామ్ర్యజ్యంతో 
దు. మన ప్రతినిథిగారు మనకు చెబుతున్నట్టుగా వ్యవహరించి బీజాపూర్‌నో, 
రాగ చపల మినా నేరుగా కర్ణాటక కుంభస్థలం మీదే దెబ్బ కొట్టాడు. 
హా బలశాలి అయిన ఆ కాలంలోనే ఆయన అంత ప్రతాపాన్ని ప్రదర్శిస్తే ఇప్పుడు 
అవ వ్‌ వెనకాడాలి? ఎవరీ మొగలులు? బలహీనులు; సోమరిపోతులు; బుద్ధిహీనులు! 
మత్తులో జోగుతూ ఉంపుడుగత్తెల వరికిణీలను దాటి 
'ఆలోచించలేకపోతున్నాడు. పవిత్ర భరతవర్షం నుంచి మ్లేచ్చులను హిమాలయాల ఆవలికి 
'గెంటివేయాల్సిన సమయం ఆసన్నమైంది. హిందున్థానం ముక్కలు ముక్కలుగా విడివడిన 
అనిశ్చితినే మనకు అనుకూలంగా మార్చుకుని కృష్ణ నుంచి. సింధునదివరకూ 
భగవాధ్వజాన్ని ఎగురవేయాలి” అని వినేవారికి ఉత్సాహం ఉప్పొంగేలా బాజీరావు 
భాషించాడు. 
grog — The commanding stature, which all but reached the low 


© ceiling of the royal palace, the rich, clear voice, the bold, virilé 
, the dark imperious eyes that forced attention, and above 


mall the rare felicity of diction... produced an irresistible effect. 


— Atthe close of a lofty peroration, the minister fixed on Shahu 
his glowing gaze and said : 


"Strike, strike at the trunk and the branches will fall of them- 
selves. Listen but to my counsel and 1 shall plant the Maratha 
ner on the walls of Attock", 
[A History of the Maratha People, 
J C.A. Kincaid & D.B. Parasnis, Vol. 2 P 184] 
(రాజ సభామందిరం లోకవ్హును దాదావుగా తాకే నిలువెత్తు విగ్రహం... 
ల ఖంగున మోగే గొతు... ధైర్యం, పౌరుషం ఉట్టివదే ముఖ కవళికలు... 
; ఆకట్టుకునే నల్లటి కళ్లు. అన్నిటికీ మించి అనర్గళ వాగ్ధాటి ఎదురులేని 
౦ చూపాయి. గంభీర ప్రసంగాన్ని ముగిస్తూ మెరిసే దృష్టిని 'సావాపై నిలివీ 
జర్వ ఇలా అన్నాడు. కొట్టండి! చెట్టు మొదలునే కొట్టివేయండి. కొమ్మలు వాటికవే 


పోతాయి. నా సలహాను మన్నించండి. మరాఠా పతాకాన్ని నేను సైటు 
న అటక్‌ మీదే ప్రతిష్టిస్తాను. శి స 


వు చేసిన ఉత్తేజకరమైన మార్గదర్శనరతో సంశయాలన్నీ సమసి సాహు రాజు 
గొ అరిచాడు “నాకు తెలుసు! నువ్వు కైలాస శిఖరం మీదే జండా ఎగరేయగలవిని. 
రాలను తోసిరాజని (ప్రభువు ఇచ్చిన పూర్ణానుమతితో బాజీరావు జాగు 
రంగంలోకి దిగాడు. తన మేధాశక్తినంతా రంగరించి వ్యూహాలు పన్నాడు. 
వేగంతో సేనలలను నడిపించి, అద్భుత పరాక్రమంతో పోరాడాడు. సమయాన్ని 


గ్య బాజీరావు శ 21 


బట్టి పట్టు, విడుపులతో తెలివిగా వ్యవహరించి - రాజుకిచ్చిన మాట నిలబెట్లుక్ష; 
. మరాఠా సామ్రాజ్యానికి 75 ఏళ్ళ కింద శివాజీ వేసిన పునాదులపై విజయ సౌధం నిర్విం 
మొగలుల అధఃపతనంతో నెలకొన్న రాజకీయ శూన్యాన్ని గొప్పగా పూరించి మరా; 
ఉపఖండంలోనే బలీయ రాజకీయ శక్తిగా రూపొందించాడు. అతడు పీష్వాగా ఉన్న 
ఏళ్ళలో మరాఠాలు అఖిల భారతంలో జైత్రయాత్ర సాగించి దిగ్విజయాలెన్నిటి॥ క వ్వ 
సాధించారు. 4 
ప్రతినిథి శ్రీపతిరావు ద్వారా సాహు రాజును బుట్టలో వేసి, తన అవసరానికి ౩ 
సైనిక శక్తిని వాడుకుని, కన్‌ సుబేదారు నిజాం-ఉల్‌-ముల్మ్‌ అక్కర తీరాక బేజే 
కొల్లాపూర్‌లోని శంభాజీని చేరదీశాడు. దాయాదుల మధ్య అంతర్యుద్ధం తెచ్చి 
నిజాం శతవిధాల సతాయించిన కాలంలో బాజీరావు కనుక లేకపోతే సాహు ప 
అయ్యేదే! మొదట పాల్‌ఖేడ్‌లోనూ, తరువాత భోపాల్‌లోనూ నిజాంను (హైదరా? 
సంస్థానానికి ఇతడే మూలపురుషుడు) బాజీరావు భీకర యుద్ధాల్లో చిత్తుగా 4 
సిద్దీలు, పోర్చుగీసువారు ఆక్రమించిన మరాఠా ప్రాంతాలను తిరిగి గెలుచుకు 
దక్షిణాదిన తన కత్తికి ఎదురులేకుండా చేసుకోవడంతోబాటు రాజపుత్రుల సాయంతో ౩ 
రాజ్యాన్ని సునాయాసంగా జయించాడు. గుజరాత్‌ను కైవసం చేసుకుని దండయా[ 
మొగలు సామ్రాజ్య మహావృక్షాన్ని కూకటివేళ్ళతో పెకలించివేశాడు. తమ్ముడు శ 
అప్పా, మెరికల్లాంటి అనుచరులు ఉదయ్‌ పవార్‌, మల్దర్‌రావు హోల్కర్‌, రణోజీ సిం 
వీర విధేయతతో వెన్నంటి నిలిచి బాజీరావు దిగ్విజయంలో అద్భుతంగా తోడ్బ 
వాయువేగంతో పరిగెత్తే జవనాశ్వాల బలం బాజీరావు విజయానికి కీలకం. యాబై 
వేల మరాఠా గుర్రాలు భారీ సామాన్ల లంపటాలేవీ లేకుండా తేలిగ్గా గాలితో పందెం వే 
బాజీరావు నేతృత్వంలో తూటాల్లా అగ్గిబరాటాల్లా దూసుకుపోతోంటే జాతి జనుల హృద 
గర్వంతో పొంగేవి. శత్రువుల గుండెలదిరేవి. ఈ అశ్వశక్తి ధాటికి తాళలేక నిజాం 
అంతటి గండరగండడే తోకముడిచి లెంపలేసుకున్నాడు. 
విశేషమేమిటంటే బాజీరావు రణతంత్రాన్నీ, పోరాట పటిమనూ అతడి సమకా 
గాక ఆధునిక యుగంలో కొమ్ములు తిరిగీన్‌ యుద్ధ నిపుణులూ మెచ్చుకున్నారు. ఉదాపీ 
- రెండో ప్రపంచ యుద్ధకాలంలో హిట్లర్‌ సైనిక శక్తిని ధ్వంసం చేయడంలో కీల! 
వహించిన ఫీల్డ్‌ మార్షల్‌ మాంట్‌ గొమెరి 1968లో రాసిన History of WM 
ఉ[ద్దంధంలో ప్రాచీన కాలంనుంచి ఆధునిక యుగం వరకూ ప్రపంచంలో జరిగిన 
ముఖ్యమైన యుద్ధాల్లో ఒకటిగా బాజీరావు పాల్‌ఖేడ్‌ సంగ్రామాన్ని పేర్కొన్నాడు. = 
"The Palkhed Campaign of 1727-28 in which Baji Rao I out-gene 
Nizam-ul-Mulk is a masterpiece of strategic mobility". (ఒక చోటినుంః 
చోటికి వ్యూహాత్మకంగా కదిలే యుద్ధకళకు 1727-28లో నిజాం-ఉల్‌-ముల్స్‌ను 
ఓడించిన పాల్టేడ్‌ పోరు ఉత్తమ ఉదావారణ) అని మాంట్‌గొమరీ అంతటి ఆధు 
నిపుణుడు ఎందుకు ప్రస్తుతించాడు? వేల సంవత్సరాల చరిత్రలో ప్రపంచంలో ఎన్‌ 
మహాయుద్ధాలు జరగగా, అత్యద్భుతంగా సేనలను నడిపించి చరిత్రాత్మక విజళ 
సాధించిన మహావీరులు వందల సంఖ్యలో ఉండగా వారిలో ముఖ్యంగా బాణ! 
గుర్తుచేసుకోవలసిన ప్రత్యేకత ఏమిటి? ” 


నేలకరిచిన నిజాం 


జ్‌ 4 


. 


జీ “మవోమవో మొగలులనే మట్టి కరివించాను. ముష్టి మరాఠాలు నాకో లెక్కా" 
అనుకున్నాడు నిజాం-ఉల్‌-ముల్ళ్‌. అతదు వట్టి అహంకారి కాదు. రణ తంత్రాల్లో 
ఆరితేరి మవోసైన్యాలను ఓడించి ఉద్దండ పిండాలెందరినో పిండి చేసిన అనుభవశాలి. 


౦-ఉల్‌-ముల్క్‌ దక్కను సుబేదారు. అలాగని మొగల్‌ చక్రవర్తికి తాబేదారు కాదు. 
రికి అడ్డు తగిలితే పాదుషానైనా అతడు లెక్క చేయడు. 18వ శతాబ్దం మొదటి 
! మొగలు రాజ్యంలో అతడి కత్తికి ఎదురులేదు. 1720లో అతడు మాళవ గవర్నరుగా 
ప్పుడు ఢిల్లీలో చక్రం తిప్పుతున్న సయ్యద్‌ సోదరులు కక్షగట్టి వెనక్కి పిలిపిస్తే నిజాం 
పెద్ద సైన్యంతో వెళ్లి దక్కనును ఆక్రమించాడు. తన మీదికి దండెత్తిన ఢిల్లీ సైన్యాన్ని 
ఓడించి, సయ్యద్‌ల ముక్కున గుద్ది దక్కను సుబేదారుగా తనను గుర్తించే ఫర్మానా 
మూడేళ్ల తరవాత ఢిల్లీ దర్భారుకు వజీరు హోదాలో వెళ్ళి చక్రవర్తితో సరిపడక 
నిజాం తిరిగి వచ్చాడు. అక్కడ తనను భారీ సేనతో ఎదిరించిన సుబేదారు 
న్‌ తల నరికి వెండి పళ్ళెంలో పెట్టి మొహమ్మద్‌ షా చక్రవర్తికి కానుకగా 
డు. దాంతో వేరే దారి లేక మహమ్మద్‌ షా తోక ముడిచి మళ్లీ నిజాంనే దక్కన్‌ 
" నియమిస్తూ ఫర్మానా ఇచ్చాడు. అది మొదలుకుని పేరుకు సుబేదారు అయినా 
ల్‌-ముల్క్‌ సర్వస్వతంత్రంగానే దక్కనును ఏలుతున్నాడు. దక్షిణాదిన స్వతంత్ర 
కు సన్నాహాలు చేస్తున్నోడు. 
దు దక్కనులో మరాఠాల ప్రభ ఉజ్వలంగా వెలిగి పోతున్నది. తన రాజ్యకాంక్ష 
లంటి ఏనాటికైనా వారితో ఘర్షణ తప్పదని నిజాంకు తెలుసు. అందుకే మొదటి 
ఐఏగా పథకం వేశాడు. కాలూ చెయ్యో కూడదీసుకుని తాను కుదుటపడేవరకూ 
క మంచిగానే ఉన్నాడు. 1723లో ముట్రేజ్‌ఖాన్‌ను జయించేందుకు పీష్వా 
సైనిక సహాయాన్ని తీసుకున్నాడు. (తమకు ప్రధాన శత్రువైన ము బ్రేజ్‌ఖాన్‌ పీడ 
సుకోవటానికి బాజీరావు తమకు పాత విరోధి అయిన నిజాంకు వ్యూహాత్మకంగా 


గో 


22 ఫా ఇదీ చరిత్ర 


సహకరించాడు). తనపైకి చక్రవర్తి ఉసిగొలిపిన శత్రువులందరి అడ్డు తొలగించ్ల 
దక్కనులో కాలు నిలదొక్కుకున్నాక మరాఠాల పనిబట్టేందుకు నిజాం ఆయత్తమయా 

దానికి చాలా ఒడుపుగా వ్యూహం పన్నాడు. ముందుగా - మరాఠాల దాడి 
లోనయ్యే జెరంగాబాదు నుంచి దూరంగా, సైనిక రక్షణ దృష్ట్యా పటిష్టమైన హైద 
తన రాజధానిని మార్చాడు. తరవాత - సాహు పక్షంలోని పెద్ద సర్గార్లు, గొప్ప 
* కొందరిని జాగీర్లతో, ఇతర ప్రలోభాలతో బుట్టలో వేసుకున్నాడు. ఈ పన్నాగంలో భాగం 


_ శనల మోహరింపు, కదనానికి కదలికలలోనే నిజాం తీరుకూ, మరాఠాలకు 
అ 40 ఉంది. ముందు అగ్రదళం. దాని వెనక కుడి, ఎడమల చతురంగ 
విపరీత వ్యకొక డగా మధ్యలో ప్రధాన సైన్యంతో నిజాం! ఆ వెనుక రిజర్వు దళం; 
బలాలు కాపు లం. గుమాస్తాలు, పరిచారకులు, వంటవారు, సామాన్లు మోసేవారు, 
తరి ea చేసే కాంట్రాక్టర్లు, దుకాణాల వారు వార్తాహరులు, గూఢచారులు, 
సా మాన్లు , ఫకీర్లు...! యుద్ధం చేసే సైనికుల కంటే నానాబాపతుల జనం సంఖ్య ఎక్కువ! 


జ్‌ ఖ్‌ యి, తెస్న HBT ఎదుట పడిన వారిని నా లు అవు. ఎం లవైనా 
హైదరాబాదును చౌథ్‌ నుంచి మినహాయించండి” అని శ్రీపతిరావు ద్వారా సాహుక్తు ; శతఘ్ములు! కాని అవి వేగంగా పరిగెత్తలేవు. ఎందుకంటే శతఘ్నులను లాగేవి ఎదు, 


పెట్టాడు. బాజీరావు అంటే గుడ్డి ద్వేషంతో రగులుతున్న శ్రీపతిరావు నిజాం ప్రతి ల్ల 
అంగీకరించమని సాహు రాజుకు నచ్చచెప్పి ఒప్పించాడు. | 

తొలుత హైదరాబాదుకు మాత్రం మినహాయింపు పొందిన నిజాం... దక్కనులోని వె 
ఆరు సుబాల్లోనూ చౌథ్‌ కట్టేది లేదని కొన్నాళ్లకు అడ్డం తిరిగాడు. ఇదేమి పనయ్యా, 
శ్రీపతిరావు మొత్తుకుంటే ఏకంగా సాహు అధికారానికే ఎసరు పెట్టాడు. మొగలు చ 
ఏనాడో అంగీకరించిన సాహు ప్రభుత్వపు హక్కును తిరగదోడి, కొల్లాపూర్‌లోని దా, 
శంభాజీని ఎగదోసి అతడి చేతా 'చౌథ్‌' అడిగించాడు. 'మీ ఇద్దరిలో అసలు హక్కుదారు? 
ముందు తేలాలి, నా దగ్గరికి మీ మనుషులను పంపి ఎవరి వాదన వారు వినిపిం 
అన్నీ విన్నాక ఎవరిది న్యాయమో నేను నిర్ణయిస్తానని సాహుకు కబురు పంపాడు. 

శ్రీపతిరావుకు ఇందులోని మర్మం అర్థం కాలేదు. “సరే! అలాగే చేద్దాం. నిజాం? 
ఎవరినైనా పంపి మన హక్మేమీటో తెలియజెబుదా'మని రాజుకు అతడు సలహా ఇ 

బాజీరావుకు చిగ్రెత్తింది. “అమాయకంగా నిజాం వలలో పడకండి. అతడి మో 
(గహించండి” అని అతడు రాజును వారించాడు. తమను దెబ్బ తీసేందుకు కొంతకా 
పథకం ప్రకారం నిజాం వేస్తున్న ప్రతి అడుగునూ గుర్తు చేశాడు. మనం జాగ్రత్త 
వెంటనే యుద్ధంలో అతణ్ణి నాశనం చేయపోతే అతడే మనల్ని నాశనం చేసి 
అని హెచ్చరించాడు. సాహు సరేనన్నాడు. oR 

ఆ సంగతి తెలిసి నిజాం వికటంగా నవ్వాడు. మారాఠాల్లో అంతర్యుద్ధం తెచ్చి 
సైన్యంతో శంభాజీని తనవెవు తిప్పుకున్నందున మరాఠాలను సునాయా 
నలిపేయ్యగలనని అతడు మిడిసిపడ్డాడు. తన అంచనాలన్నిటినీ తలకిందులు చే! 
శక్తి బాజీరావుకు ఉన్న సంగతి అతడు (గ్రహించలేదు. J 

మొగల్‌ చక్రవర్తి సైన్యాన్ని ముమ్మారు చిత్తు చేసిన మహాయోధుడిగా ఆ కాః 
నిజాంకు పెద్ద పేరు. అతడి శతఘ్ని దళాన్ని తలచుకుంటేనే శత్రువులకు హడలు. & 
పక్షాలూ మామూలు సాంప్రదాయిక పద్ధతిలో యుద్ధం చేసినంతవరకూ నిజాంను ఎ 
జయించలేరు. కానీ మరాఠాలది మామూలు పద్ధతి కాదు. శత్రువుతో బాహాబాహి తే 
ఎట్టిపరిస్థితిలోనూ విరోధికి వెన్నుచూపకుండా చివరి వీరుడు నేలకొరిగేవరకూ 
వీర మరణానికి అర్రులు సాచే రాజపుత్రుల వంటివారు కారు మరాఠాలు. వారిక్‌ 
నీడలతో యుద్ధం వంటిది. మెరుపు దాడి వారి ప్రత్యేకత. వారి రణతంత్రాన్ని బె 
కంటే పాదరసాన్ని పట్టుకోవటం తేలిక. 


వ్‌ వేగం వాటిది! మైదాన ప్రాంతాల్లో ఏమోగాని కొండలు, గుట్టలు, లోయల వెంబడి 
ఎగుడుదిగుళ్ల దారిలో ఇంత భారీ లంపటంతో శత్రువును వెంటాడాలంటే తలప్రాణం 
తోకకు రావలసిందే! 
ఇక ఆవలివైపు మరాఠాలకు ఈ బాదరబందీ ఏదీ లేదు. వారి దగ్గర శతఘ్సులు కాదు 
- నాటు తుపాకులు కూడా లేవు. డాలు, కత్తి, బల్లెం వారి ప్రధానాయుధాలు. గుర్రం వారి 
"వాహనం. కొండలు, కోనలు చిరపరిచితాలు కనుక కళ్లు మూసుకుని దూసుకుపోగలరు. 
ఎకుడ ఏది దొరికితే అది తినడమే! నిద్రవస్తే ఎక్కడ పడితే అక్కడ పడుకోవటమే తప్ప 
, గింట, బస ఏర్పాట్లకు సామాన్లను, మనుషులను వారు మోసుకుపోరు. శత్రు 
నో ఊళ్లు దోచుకునేటప్పుడూ బంగారం, వెండి నగలు, నగదే తప్ప సరుకులు, 
9 సంగ్రహించరు. ఎక్సెస్‌ లగేజి సమస్య ఉండదు. కాబట్టి మెరపు వేగంతో వారు 
. అధాటున శత్రువుపై దాడి చేసి కన్ను మూసి తెరిచేంతలో మాయమవగలరు. 
ఏహారాష్టలో వానాకాలం ఎవరూ యుద్దాలు చేయరు. దూర దేశాలకు యుద్ధం నిమిత్తం 
న సైనికులు కూడా వర్షరుతువు కల్లా స్వస్థలానికి తిరిగి వచ్చి ఇంటి దగ్గర వ్యవసాయం 
దక్క్మనులో మళ్లీ సీజనులో సైనిక దుస్తులు ధరించడం రివాజు. ఆ ఏడు వర్షాకాలం 
క వరకూ ఆగి 1727 నవంబరు మధ్యలో సాహు రాజ్యంపై శంబాజీ సైన్యంతో 
లని నిజాం నిశ్చయించాడు. ఆ సంగతి వేగుల ద్వారా బాజీరావుకు తెలిసింది. 
ట్టిడించడానికి ముందే శత్రువు పై ఎదురుదాడి చేయదలిచి, కుండపోతగా వర్షాలు 
గానే ఆరేడు వేల అశ్వదళంతో ఆగస్టు చివరిలోనే చిచ్చరపిడుగులా బయలుదేరాడు. 
వాతే జరిగింది ప్రపంచ యుద్ధ నిపుణులనే ఆశ్చర్యపరచిన చరిత్రాత్మక సంగ్రామం! 
ఆశ్విక దళంతో బాజీరావు ఎక్కడా ఎక్కువకాలం ఆగకుండా అడ్డుతగిలిన 
“ంవారించుకుంటూ దూసుకువెళ్లి నిజాం పాత రాజధాని జెరంగాబాద్‌ మీద పడ్డాడు. 
అక్కని ఉన్న జాల్నా జిల్లూనూ యథేచ్చగా కొల్లగొట్టాడు. కబురు తెలిసిన నిజాం 
జెరంగాబాద్‌ రక్షణకు హుటాహుటిన సైన్యాన్నీ తరలించాడు. అది అడంగు 
బాజీరావు మాహుర్‌ పట్టణానికి, అక్కడి నుంచి జాఫరాబాద్‌కు తరలి నిరాఘాటంగా 
హా దోచుకున్నాడు. నిజాం సేన తనను చేరుకొనేలోపే గజిబిజిగా కదిలి ఉత్తర 
ల్లిగొట్టాడు. అక్కడి నుంచి 'హఠాత్తుగా ఉత్తరం వైపు తిరిగి హడగావ్‌ మీద పడి 
చక్కరుకొట్టి ఖాందేశ్‌లో తేలాడు. రోజుకు ముఫ్ఫై నలభై మైళ్ళ చొప్పున 
హా వు తన రాజ్యంలో ఊరు తరవాత ఊరును కొల్లగొడుతూంటే నిజాంకు 


24 » ఇదీచరిత్ర నేలకరిచిన నిజాం శ 25 


షరతులపై 1728 మార్చిలో సంధి కుదిరింది. అప్పటికి బాజీరావు సుడిగాలి 
పారంభించి ఏడు నెలలు. పాల్టేడ్‌ దిగ్విజయంతో బాజీరావు సత్తా ఏమిటో 
దండయాతనే డగ, శ్రీపతిరావుల వంటి వారి దుర్చోధలకు చెవి ఒగ్గడం మాని, 
అందరికీ “al a p నుంచీ పీష్వా చెప్పినట్టే నడచుకోసాగాడు. 
సాహు రో నిజాం-ఉల్‌-ముల్క్‌ కథ అయిపోలేదు. తొమ్మిదేళ్ల తరువాత 
ఫ్‌ టా బాజీరావు జోలికొచ్చాడు. మళ్లీ ఘోర పరాజయం పాలయ్యాడు. 
Aa ఇంకో రసవత్తర గాథ. 
మాళవ, గుజరాత్‌ స్థానాలకు నయానో భయానో మరాఠా ప్రాబల్యాన్ని విస్తరించి, 
వారిని మట్టి కరపించిన మీదట బాజీరావు 1737లో ఢిల్లీ మీదికి దండెత్తాడు. 
ని అతలాకుతలం చేసి చక్రవర్తి మహమ్మద్‌ షాను గడగడ లాడించాడు. మంత్రులు, 
, సర్జార్లు లెక్కకు మిక్కిలిగా ఉండి కూడా బాజీరావు ధాటిని ఒక్కరూ అద్దుకోలేక 
మొహమ్మద్‌షాను పిరికితనం ఆవహించింది. బాజీరావు మళ్లీ దాడి చేస్తే తిండి 
౨నులెవరూ అడ్డుకోలేరు కనుక తన గతి ఏమిటా అని బెంబేలుపడిన భయవిహ్వల 
ం-ఉల్‌-ముల్క్‌ ఒక్కడే రక్షకుడిగా కనపడ్డాడు. గతంలో అతడు తన మీదే 
న సంగతి కూడా మరిచిపోయి వెంటనే వచ్చి మరాఠాల బారి నుంచి సామ్రాజ్యాన్ని 
ుని పాదుషా దేబిరించాడు. పాల్టేడ్‌ దెబ్బతో దిమ్మతిరిగి మళ్లీ మరాఠాల తెరువు 
తలవాల్బుకుని ఉన్న నిజాంకు తోక లేచింది. ఢిల్లీలో మేళతాళాలతో ఘన 
ఇచ్చి, నెమలి సింహాసనం దిగి వచ్చి పాదుషా అతడిని అక్కున చేర్చుకున్నాడు. 
ఏకలతో, అత్యున్నతమైన 'అసఫ్‌జా” బిరుదుతో సత్కరించి “నా సైన్యాన్ని నా 
'నీ చేతుల్లో పెడుతున్నాను. మాళవ, గుజరాత్‌ల నుంచి మరాఠాలను తరిమేసి 
పూణె నుంచి ఆఘమేఘాల మీద బెరంగాబాద్‌కు ససైన్యంగా పరుగుపెట్టాడు. నె + నువ్వే తీసుకో వ నిజాంకు ఆశపుట్టి సరేనన్నాడు. వానలు వెనకబట్టగానే 
కొండకోనల వెంబడి వందల మైళ్లు పిచ్చెత్తేలా పరుగులు తీయించిన మీదట ఫిరంగులు తీసుకుని అట్టహాసంగా 70 వేల సేనతో మాళవ మీదికి దండెత్తాడు. 
28 మైళ్ల దూరంలోని పాల్టేడ్‌ వద్ద బాజీరావు అతడి కోసం కాచుకుని ఉన్నాడు. వ్ర క కారీ అని అందరూ అనుకున్నారు. 29911 RALE 
స్థలం, సమయం ఎంచుకుని శత్రువుతో ముఖాముఖి తలపడ్డాడు. నికి పోర్చుగీసు వారితో పోరులో బాజీరావు తలమునకలుగా ఉన్నాడు. 
కాల్బలం, అశ్వబలం, శతఘ్నిదళం, ఇతర మందీమార్చలం మొత్తం 40 వేల ఐ గానే 80 వేల సేనను పోగేసి హుటాహుటిన నర్మద దాటి ఉత్తరాదికి తరలాడు, 
నిజాం గోదావరి దాటవలసి వచ్చింది. అంతా ఒకేసారి కట్టకట్టుకుని దాటటం క ఎరులో రెండు సేనలూ భోపాల్‌ వద్ద తారసపడాయి. వెనక సరస్సు, ముందు, 
సగం సైన్యంతో నిజాం ముందుగా నది దాటి, మిగతా వారి కోసం పడ రక్షణతో దుర్భేద్యమైన భోపాల్‌ 'కోటను ఆక్రమించి, చుట్టూతా సైన్యాన్ని 
పంపాడు. ఒక రోజంతా సైన్యం ఈ ఒడ్డున, శతఘ్బులు ఆ ఒడ్డున ఉండిపో; సరావు రాక కోసం నిజాం వేచి ఉన్నాడు. ఎటూ సందు లేకుండా మరాఠాలకు 
ఆ అదను కోసమే వేచి ఉన్న'బాజీరావు తన అశ్వదళంతో నిజాం మీదికి ఉరి "ననే నిజాం అనుకున్నాడు. అతి జాగ్రత్తగా తాను పన్నిన వ్యూహమే తన 
ప్రకారం ఆగి ఆగి మెరుపు దాడులు చేసి మాయమవుతూ శత్రుసేనను నీళ్లు పు వుతుందని అతడు ఊహించలేకపోయాడు. Ra. }150[— 
తరిమి, చక్రబంధంలో ఇరికించాడు. నీళ్లు సామాన్లు మోసుకొచ్చే గాడిద సేనలతో నలువైపుల్తా చుట్లుముట్లి బయటి నుంచి గడ్డిపరక కూడా కోట 
అడ్డగించి, ఆకలి దప్పులతో నిజాం సేన అలమటించేట్టు చేసి ఎటూ తప్పిం డా అడ్డగించాడు. ఆహారపు న్‌ల్వలు అయిపోవడంతో కొన్నాళ్లకు హాహాకారాలు 
తన గుర్రాలతో చుట్టుముట్టాడు. అప్పటికి ఏకబిగిన 700 మైళ్లకు పైగా గు వెంటనే సైన్యంతో వచ్చి ఆదుకోమని హైదరాబాద్‌లోని తన కుమారుడు 
చేస్తున్నా బాజీరావులో అలుపూ సొలుపూ లేదు. నాటికి అతడి వయసు 28 కాగా నిజాం కబురు పంపాడు. అతడు ఉన్నపళాన బయలుదేరాడు. ఆ సంగతి 
ఉల్‌ముల్మ్‌ 57 ఏళ్లవాడు. చం(ద్రసేన్‌ యాదవ్‌, ఆవాజ్‌ఖాన్‌ లాంటి నిజాం స 1 న్న్న దుగానే ఊహించాడు. తమ్ముడు చిమ్నాజీ ఖఅప్పాను తపతి తీరాన కాపలా 
మళ్లినవారే. గుర్రాలకు దాణాలేక, తమకూ అన్నం నీళ్లులేక నకనకలా ' అడ్దగించాడు. బయటపడేందుకు అన్ని య కొతీను వడంతో నిజాం 
సాగించటం చేతకాక వారు చేతులెత్తేసి కాళ్ళ బేరానికి వచ్చారు. దక్కనులోని ఆరుః దిగివచ్చాడు. మాళవ మీద సర్వాధికారాప్రమే”్ష జ 
ఛౌథ్‌, సర్దేశ్‌ముఖిలను బకాయిలతో సహా చెల్లించి, మరాఠా ప్రభువుగా సాహు ఆథ rE, 


దిక్కుతోచలేదు. సేనలను ఎటువైపు పరిగెత్తించినా, బాజీరావు దండును అ 
సాధ్యపడలేదు. ఎక్కడా నిలకడగా సంకుల సమరం సాగించకుండా, ఇట్టే వై 
మాయమయ్యే మరాఠాలను ఎంత భారీ అశ్వదళం, బండ్లకొద్దీ ఎన్ని శతఘ్సు 
నిజాం పట్టుకోలేకపోయాడు. వెనకా ముందూ; కుడీ, ఎడమా దాడుల వరసకి 
చెమటలు పట్టించిన మీదట బుర్హాన్‌పూర్‌ను దోచుకొని, దగ్ధం చేయబోతున్నట్టు 
కొద్ది బలగంతో ఆ నగరం దిశగా బాజీరావు కదిలాడు. ఎలాగైనా అతడిని అ 
తన నలభై వేల సైన్యంతో చస్తూ పడుతూ పరుగెత్తి బుర్దాన్‌పూర్‌, చేరితే అక్కడ 
అయిపు లేడు. “ఎక్కడ ఆ సైతాన్‌? గాలిలో కలిశాడా, నరకానికి పోయాడా? అ 
ఉల్‌-ముల్మ్‌ చిందులు తొక్కుతుండగా బాజీరావు రెండు పెద్ద నదులు తపతి, 
దాటి ఎవరూ ఊహించని రీతిలో గుజరాత్‌కు మరలాడు. 

ఇక ఇలాగైతే లాభం లేదని, పీష్వా సొంత స్థావరాన్నే ముట్టడించి బుద్ధి చః 
నిజాం భారీ సైన్యంతో పుణె మీద విరుచుకుపడ్డాడు. ఆ సమయానికి అక్కడి సే 
వరకు బాజీరావుకు సాయంగా వెళ్ళాయి. ఏమి చేయాలో తోచక సాహు రాజు పు 
కోటలో తలదాచుకుని, బాజీరావును తక్షణం తిరిగి రమ్మంటూ ఆర్తనాదాలు | 
నిజాం వికటాట్టహాసంతో పుణెలో (ప్రవేశించి, శంభాజీని రాజుగా ప్రకటించాడు. ఓ ఠా 
కన్యనిచ్చి అతడికి పెళ్ళి కూడా చేశాడు. స 

బాజీరావుకు ఈ సంగతి తెలిసింది. అయినా బెంబేలు పడి పూణెకు పరుగున జై 
నా కోటను నువ్వు పట్టుకుంటే నీ కోటను నేను పట్టుకుంటానని ఆగ్నేయం దిక 
జెరంగాబాద్‌ను కొల్లగొట్టాడు. ఆయువు పట్టు మీద దెబ్బ తగలడంతో నిజాం 


__గ్‌ళరించే 


26 స ఇదీ చరిత్ర 


ఆగ్రా సమీపంలోని చంబల్‌ నది నుంచి నర్మద వరకూ విశాల (ప్రాంతాన్ని వారికి అష్ట 
50 లక్షల రూపాయల పరిహారాన్ని చెల్లించేందుకు చక్రవర్తి తరఫున 17838 జన; 


ఒడంబడి, నిజాం బతుకు జీవుడా అని బయటపడ్డాడు. 


దక్కనులో తమకు పక్కలో బల్లెం లాంటి నిజాం రెండుమార్లు తన చేతికి శ 


అతణ్ని నాశనంచేసి శాశ్వతంగా అడ్డు తొలగించుకునేందుకు అవకాశం వచి 


సార్లూ బాజీరావు అతణ్ని ఎందుకు విడిచి పెట్టాడన్నది చరిత్రలోని మిస్టరీల్లో ఒక 


మొగలు సింహాసనం పట్ల సాహుకు గల చిత్రమైన గౌరవభావం ఇందుకు 


ఉండవచ్చు. లేదా - చంపదగిన శత్రువు చేత చిక్కిన ప్రతిసారి భారత 
నుంచీ హిందూ ప్రభువులను కమ్మిన జీవకారుణ్యమే బాజీరావునూ అవహించి 


ఏమైతేనేమి కుటిలాత్ముడైన శత్రువును అవకాశం వచ్చినప్పుడు నిర్మూలించకుండా ; 


జొదార్యం మూలంగా దక్షిణాదిన మరాఠాలకు నిజాం రాజ్యం శాశ్వతమైన బెడ, 
కాలక్రమంలో మరాఠాలపై బ్రిటిష్‌ వారు తుపాకులు ఎక్కుపెట్టేందుకు ఆ ౩ 
వాటంగా ఉపయోగపడింది. నిజాం పట్ల చూపిన ఉపేక్ష కాలసర్బమై 
మహాశక్తినే కాటు వేసింది! 

మరాఠాల చారిత్రక తప్పిదాల్లో ఇదొకటి!.... 


28 స ఇదీ చరిత్ర 


కసాల్‌ను మళ్ళీ విధి వెక్కిరించింది. . 
తనం నుంచీ అతడికి అన్నీ కష్టాలే. బుందేల్‌ఖండ్‌లో మొగల్‌ సామాజ్యంపై 
అతడి తందిని, తల్లిని ఒక నమ్మకదోపొ సాయంతో బెరంగజేబు మనుషులు 
అప్పుదు ఛతసాల్‌కి వన్నెందేళ్లు. నానా అవస్థలు పడి పెద్దయ్యాక తన 
అభిమానం గల రాజా జయసింగును అ(శయించాదు. అప్పుదాయన 
గలు సుబేదారుగా మరాఠాలతో యుద్ధాలు చేస్తున్నాడు. ఛ(తసాల్‌ను, 
) మొగల్‌ సైన్యంలో చేర్చుకున్నాడు. వరాక్రమంతో పాదుషాను 
దు. దేవగథ్‌ యుద్ధంలో ఛత్రసాల్‌ మరాఠాలపై వీర విహారం చేసి 
లైనా లెక్క చేయక పోరాడి మొగలులకు గొప్ప విజయం సాధించి 
యానికి అంతా మురిసిపోయారే గానీ దానికి కారకుడైన ఛత్రసాల్‌ను 
కోలేదు. యుద్ధంలో పాల్గొన్న ముసల్మానులందరికీ పాదుషా నుంచి 
గానాలు అందాయి. ఛత్రసాల్‌కు కనీసం ఒక మంచి మాటయినా 


దుఃఖం వచ్చింది. తన మీద తనకే అసహ్యం వేసింది... సుక్షత్రియ 
ర్వ, ముసల్మాన్ల పంచన చేరి వారి గుర్తింపు కోసం అంగలార్చడమేమిటని 
. తండ్రిలాగే తానూ ధర్మదీక్షతో మొగలులపై పోరాడాలని నిశ్చయించాడు. 
స, బలగం లేని నిస్సహాయ స్థితిలో వందల మైళ్ల దూరంలోని స్వస్థలానికి 
"టం నడపటం తనకు శక్తికి మించిన పనిగా అతడికి తోచింది. అందుకని 
్వతిరేకంగా యుద్ధం సాగిస్తున్న హిందూ ్రభువులెవరి పక్షంలోనైనా 
(“తీమమని భావించాడు. అలా తాను ఆశ్రయించి, సేవించడానికి అన్ని 
ఒకే ఒక్క హిందూ వీరుడు అతడికి కనిపించాడు : 


శివాజీ! న 

మొగలు మహాసా(మ్రాజ్యాన్ని నిర్భయంగా ఎదిరించి, జెరంగజేబును గడగడ్రల్ర 
శివాజీయే తనకు శరణ్యమన్న ఆలోచన కలగగానే ఛత్రసాల్‌ ఆయనను ౩3 | 
కొద్ది పరివారంతో బయలుదేరాడు. అప్పట్లో దక్కను నుంచి మరాఠా గ్రా 
అడుగుపెట్టటం మహాకష్టం. రహదారుల మీద గట్టి నిఘా ఉంది. అనుమళి 
శత్రురాజ్యం నుంచి తమవైపు ఎవరు అడుగుపెట్టినా, తమ నుంచి అటుకే 
గస్తీదళాలు అటకాయించి ప్రాణాలు తీసేవి. దీనికి తోడు దట్టమైన కీకార 
నిండా క్రూరమృగాలు. కాలు పెట్టరాని కొండలు, లోయలు. వాటి మధ్యే కాలే. చిరస్థాయిగా నిలుస్తుంది. అలాగాక ఇక్సుడ ఉండి శత్రువుతో పోరాడితే 
ఎండే గొంతులతో వందల మైళ్లు పళ్లబిగువన ప్రయాణించి ఛత్రసాల్‌ పరివారం ఎ వచ్చే క్రీర్ణి నాదవుతుంది. కాబట్టి నీ రాజ్యంలోనే యుద్ధం సాగించడం 
మహారాష్ట్ర చేరుకుంది. స్స్‌ . ఫ్‌ 

అప్పుడు శివాజీ సింహగఢ్‌ కోటలో విడిది చేసి ఉన్నాడు. అతి కష్టం మీద ; 
ఆయన దర్శనానికి అనుమతి సంపాదించాడు. చుట్టూ కొండచరియల సహజ 
కొండలను కలుపుతూ దుర్శేద్యంగా నిర్మించిన ఉక్కులాంటి గోడలతో 
ప్రాకారాలతో ఆకాశమంత ఎత్తున ఉన్న సింహగఢ్‌ కోట వైభవాన్ని చూడక 
రెండు కళ్ళూ చాలలేదు. అతి ప్రయాసతో పైకి చేరుకున్న ఛత్రసాల్‌కు శివా 
బడలిక అంతా పోయింది. ఉత్సాహం ఉప్పొంగింది. 

శివాజీ లేచి ఛత్రసాల్‌ను సాదరంగా అహ్వానించి తన పక్కన కూచోబెట్టుక 
సగౌరవంగా అతిథి మర్యాదలు, కుశల (ప్రశ్నలు అయ్యాక ఛత్రసాల్‌ తన పరిస్థి వి 
అసలు విషయానికి వచ్చాడు. ( 

“మహారాజ్‌! ఇవాళ హిందూ దేశానికి ఏకైక ఆశాజ్యోతి తమరే. మీ ప 
ధర్మదీక్షతో జాతి మొత్తానికి తమరు ఆదర్శంగా నిలిచారు. అందుకే ఇంత దూ 
వెతుక్కుంటూ వచ్చాను. మీ సేవలో తరించి, మీ పక్కన నిలబడి పోరాడటం 
నేను కోరదగింది మరొకటి లేదు” అని ఉద్వేగంతో అత్మసమర్పణం కావిం 

శివాజీ దీర్ణంగా ఆలోచించి, కొంత సేపటికి ఛత్రసాల్‌ భుజం మీద 
చెయ్యి వేసి, ప్రేమాభిమానాలతో కర్తవ్య బోధ చేశాడు. 


“i తమా! నీ శత్రువులను జయించి లొంగదీయి. నీ రాజ్యాన్ని నువ్వ 

అ చకవర్తి సైన్యాన్ని నాశనం చేయి. తురకలను, మొగలులను వధించు! 
వళ అ ఎవ్హుడూ నమ్మకు! వారు నీ జోలికి వస్తే నేను వారి దృష్టి 
గాన వారి వథకాలను భగ్నం చేసి నీకు సవాకరిస్తాను... నీ మాతృభూమికి 
సైన్యం తయారు చేయి. దురాక్రమదారులను గెంటెయ్యి. కత్తి పట్టు. 


) నిన్ను కాపాడతాడు... గెలిచావా, నీ రాజ్యాన్ని తిరిగి పొందుతావు. 


దాత్తంగా కర్తవ్యం బోధించి శివాజీ తన ఒరలోని కత్తిని ఛత్రసాల్‌ చేతికిచ్చి 
అని దీవించి పంపాడు. అంతదాకా ఆవహించిన నిరాశా నిస్సృహల చీకట్లు 
ుందేల్‌ వీరుడి మనసంతా మహాపురుషుడిచ్చిన ఉత్తేజపు కాంతిపుంజాలతో వెలిగి 
. వట్టి సలహాతో సరిపెట్టక - ఎప్పుడు కష్టం వచ్చినా సాయపడతానని శివాజీ 
“ఇచ్చిన భరోసాతో ఛత్రసాల్‌కు వెయ్యి ఏనుగుల బలం వచ్చింది. దైవం మీద 
ంచల ఆత్మవిశ్వాసంతో మాతృభూమి విముక్తికి కంకణం కట్టుకుని అతడు 
) బయలుదేరాడు. అది 1670 సంవత్సరం. అప్పుడు ఛత్రసాల్‌ వయసు 
ఇంకా అరవై ఏళ్లు బతికాడు. అరవై ఏళ్ళూ శివాజీ ఇచ్చిన కత్తిని దించకుండా, : 
లకుండా హేమాహేమీల్లాంటి శత్రువులతో పోరాడుతూనే ఉన్నాడు. ఎన్నో 
ు చేశాడు, మహా విజయాలను సాధించాడు. 

కలిసిన నాటికి ఛత్రసాల్‌ చేతిలో ఉన్న బలగం అంతా కలిపి ఐదుగురు 
పాతిక మంది పదాతి దళం. మహా శక్తివంతమైన మొగల్‌ సామ్రాజ్యాన్ని 
ఆ బలం ఎందుకూ కొరగాదు. సైనిక, ఆర్థిక వనరులు సమృద్ధిగా ఉన్నవారిని 
్ముడిగా పోరాడితే తప్ప ప్రయోజనం ఉండదు. అదే ఉద్దేశంతో ఛత్రసాల్‌ 
మొగలుల కొలువు చేస్తూ మరాఠాలపై పోరాడుతున్న బుందేల్‌ ప్రముఖుడు 
దగ్గరికి వెళ్ళి సహాయం కోరాడు. ఆ రాజా గారికి నవ్వొచ్చింది. 'కొండలాంటి ' 
తొ తలపడి బుందేల్‌ఖండ్‌లో తిరుగుబాటు తేవాలన్న ఆలోచన పిచ్చివాడి కల. 
కావాలసినవారం కాబట్టి పాదుషాను ఒప్పించి మంచి మున్సబీ ఇప్పిస్తాను. 
- ఛత్రసాల్‌ అక్కర్లేదన్నాడు. పరాయివాడు కలిసి రాకపోయినా, కనీసం 
సహాయం చేయక్తపోతాడా అనుకుని నర్మద దాటి తన సీమకు పోయి 
ఏ ప్రాబల్యంగల సోదరుడు రతన్‌ షా దగ్గరికి ఛత్రసాల్‌ వెళ్లాడు. అక్కడా 
. 18 రోజులు ఎన్ని విధాల నచ్చచెప్పినా లాభం లేకపోయింది. “అంత గొప్ప 
will రిని నువ్వు ఎలా ఎదుర్కొనగలవురా? నీదగ్గర సైన్యం ఏది? వనరులు 
your name. If in this quarter we attack the enemy, the సాయపడతారు?' అని అన్న చులకనగా మాట్లాడాడు. 'దేవుడే ఉన్నాడు. 
the deed will be mine. It is therefore expedient to com డు లెమ్మని చెప్పి ఛత్రసాల్‌ వట్టి చేతులతో వెనక్కి వచ్చాడు. 
hostilities in your own dominions..." ల 


౨ సైన్యం లేదు; రాజ్యం లేదు; తనకంటూ బలమైన ఒక సావరమూ లేదు 
A History of the Bondelas, Capt. W.R. Pogson, pp.- Sis, 1 కన సస : 
| మో p gsom, pp. * ఒక్కరూ సహాయపడకుండా ప్రపంచంలోకెల్లా తిరుగులేని మహా 


"My brave friend! conquer and subdue your foes! 
and rule your native land! destroy the Emperor's army! slay 
Turks and Moguls, and trust not that deceitful race! and wl 
ever they evince an intention of attacking you, I will 
their attention, and subvert their plans, by active co-ope 

... Return then to your native land; levy an army; ¢€ 
invaders, grasp the sword, and kunheeyu will protect you 
victorious you will repossess your country, and 1 


30 ఫా ఇదీ చరిత్ర ఎం. 
Atm యాం Ad 271] 


సామ్రాజ్యంతో ఎలా పోరాడాలా అని మధనపడుతున్న సమయంలో ఛత్రసాఠ్‌ 
అనుకూలించింది. సింహాసనానికి పోటీదారులందరినీ వేటువేసి, గద్దె మీద 
జెరంగజేబులో మత పైత్యం ప్రకోపించింది. కాఫిర్ల మతాన్ని కాలరాచేసి 
మొత్తాన్నీ బలవంతంగానైనా ఇస్లామీకరించాలన్న పట్టుదల పెరిగింది. 


ఇ వెళ్ళి బతిమిలాడినా తోడ్చడటానికి పను రాజా వ్రు కరణ్‌లో కూడా 
దరిమిలా మతావేశం రగిలింది. ప్రత్యేకంగా దూతను పంపి ఛత్రసాల్‌ను 
హి ల. పిలిపించుకుని ధర్మాన్ని రక్షించడానికి నడుం బిగించి పోరాడు.నీ వెంట 
a సకల సహాయాలు చేస్తాను. నీ పరాక్రమాన్ని చూపి ప్రతి బుందేలా గర్వ 
జం తటి చేయగలిగిన సాయమల్లా చేశాడు. అక్కడి నుంచి బెరంగాబాదులో 
and their hearts trembled at beholding the sacrilegious d కు క వీర్‌ బలదేవ్‌ దగ్గరికి పోతే నెత్తిన పెట్టుకుని పూజించి, “ఇక నుంచీ 
tion of all they held sacred and dear; for an imperial ని బాస చేసి పెద్ద బలగంతో ఛత్రసాల్‌ వెంట బుందేల్‌ఖండ్‌కు తరలాడు. 
1 | శ = నేనూ అ దె 
had been received by Fidaee Khan, stating, that in the జు తద్వేషం బారి నుంచి హిందూ ధర్మాన్ని రక్షించగల వీరుడి కోసమే అతడూ 
Orchcha the Hindoos practiced the rites of idolatry, st iw 
the Sunkh, ringing bells, putting marks on their foreh టా కుని ఛత్రసాల్‌ తిరిగివచేసరికే బుందేల్‌ఖండ్‌ 
that, by the toleration of such rites, infidelity remained ఇనీయమైన బలం స Ve ( టక 2 పా చ చతు 
world...; and that it had therefore become expedient | కంతో ఊగిపోతున్నది. చక్రవర్తి wk Ou: ung Groans 
press those customs, and to decree that their temples sh యటానికి 18వేల సైన్యంతో వచ్చిన ఫిదాయిఖాన్‌ను రాజా ధర్మాంగద్‌ అనే బుందేల్‌ 
destroyed, and mosques built on their sites... it being చిత్తుగా ఓడించి అప్పటికే తరిమికొట్టి ఉన్నాడు. ఈ ప్రతిఘటనకు మండిపడి 
that when their temples no longer existed, their faith ల మీద జిరంగజేబు ఎలాంటి ప్రతికారం తీర్చుకుంటాడో... ఎంత భారీ సైన్యాన్ని 
dwindle away. by క్రి ప్రయోగిస్తాడో... ఆ బెడదను ఎలా తట్టుకోవాలోనని జనం కలవరపడుతూండగా 
[A History of the Boondelas, Capt. W.R.Pogso రంగంలోకి దూకాడు. తొలుత ఛత్రసాల్‌ సైన్యం వందల సంఖ్యలో ఉన్నా 
దువుల దేవాలయాలను, వవిత ఫలాలను కూల్చివేయసా, Be. క్‌ ర 
(పాం ॥ ఫ్‌ యక లో అది అన్తూహ్యంగా పెరిగింది. చంపత్‌రాయ్‌ చేతి కింద పోరాడి, ఆయన 
పవి(త్రంగ్కా అపురూవంగా పరిగణించే వాటన్నిటినీ అవచారఫా. పనిలేకుండా ఉన్న వేలాది బుందేలాలు తమ ప్రభువు కుమారుడు కత్తిపట్టి 
చేయటాన్ని చూసి లాం... కుగానే పరుగున వచ్చి అతడి శ్రేణుల్లో కలిశారు. అంతకు ముందు వరకూ 
per ఉస్ట్ర కాల భా “పాదుపానుంచివరానా ' కొలువులో దీర్భకాలం పాదుషాను సేవించిన ప్రముఖులు పలువురు కూడా 


ఊదుతూ, గంటలు మోగిస్తూ; నుదుట తిలకం ధరిస్తున్నారని తెలియ రు. అంతా కలిసి ప్రజల మద్దతుతో ఛత్రసాల్‌ను బుందేల్‌ఖండ్‌ మహారాజుగా 
అలాంటి దురాచారాలను సహించటంవల్లే ప్రపంచంలో విశ్వాసరాపొత్యం : హి 


కాబట్టి అటువంటి దుష్టాచారాలను అవశ్యం అణచివేయాలరీ, వారి దేః 
ధ్వంసం చేసి వాటి శిథిలాల మీద మనీదులు కట్టించాలనీ... ఎం 
ఆలయాలు మాయమైతే వారి మతమూ అంతరించిపోతుందనీనూ). 


రాజాజ్ఞకాగానే ఫిదాయిఖాన్‌ విజృంభించి గుళ్ళూగోపురాలు కూల్చేసి 
విగ్రహాలను ముక్కలు చేసి కాళ్ల కింద వేసి తొక్కించసాగాడు. నుదుట బొట్టు 
మెడలో జంద్యెం వేసుకుందుకూ, ఇంట్లో పూజలు చేసేందుకు కూడా వీల్లేకు 
అమానుషంగా సతాయించడంతో సాధారణంగా ఒకరి జోలికి పోని హింద 
ర్థక్మాగహం ప్రజ్వరిల్లింది. తిరగబడితే తప్ప తమ మతానికి మనుగడ ఉం 
/సమర్భదైన నాయకుడి కోసం అన్వేషణ మొదలైంది. గతంలో రాజా చంపత్‌ఠాలయ్‌ 
ఎంత ప్రతాపం చూపిందీ గుర్తుకు తెచ్చుకుని ఆయనే ఇప్పుడు ఉంటే ముస 
పేట్రేగగలిగేవారా అని సామాన్య జనం చర్చించుకోసాగారు. సరిగ్గా అటి 
సాక్షాత్తూ చంపత్‌రాయ్‌ కుమారుడైన ఛత్రసాలే ఆపద్భాంధవుడిలా వచ్చి వా 
వహిస్తానన్నాడు. ప్రజల ఆనందానికి అవధుల్లేక పోయాయి, కొద్ది నెలల కింది 


... the temples and holy places of the Hindoos pulled i 


బలం పుంజుకుని, ధర్మరక్షణకు రాజా ఛత్రసాల్‌ ప్రారంభించిన సమైక్య 
తాబ్దీ పాటు అప్రతిహతంగా సాగింది. హాషింఖాన్‌, సయ్యద్‌ బహాదూర్‌ *' 
యు అన్వర్‌ ఖాన్‌, ఆనందరాయ్‌ లాంటి కొమ్ములు తిరిగిన మొగల్‌ సర్దార్లు 

చిత్తుగా ఓడారు. పట్టువదలని జెరంగజేబు రెట్టించిన పంతంతో దండయాత్ర. 
మాత్రను చేయిస్తూనే వచ్చాడు. 

గలు కొలువులో వున్న కేశవ్‌రాయ్‌ బుందేలా అనే గండరగండడు పాదుషా 

వచ్చి “ఎక్కడ ఆభ త్రసాల్‌? దమ్ముంటే నా ముందుకు రమ్మను, క్షత్రియ 

నౌ దగ్గర ప్రతాపం చూపించమను” అని రంకెలు వేశాడు. ఛత్రసాల్‌ గుర్రం 

౨౮కు ధైర్యంగా వెళ్ళి 'నేనే ఛత్రసాల్‌ని. నాతో యుద్ధం కత్తితోనా, బల్లెంతోనా, 

ది నువ్వే ఎంచుకో అన్నాడు. ప్రత్యర్థి అన్ని ఆయుధాలూ ప్రయోగించాడు. 

వ్‌ గెలవలేకపోయాడు. ఇరువైపులా సైన్యం నివ్వెరపోయి చూస్తుండగా 

యుద్ధంలో ఛత్రసాల్‌ అతడిని పరలోకానికి పంపాడు. 

“తసాల్‌ ఒక కన్యను వివాహమాడుతుండగా మొగలు సేన చుట్టుముట్టింది. 


32 సా ఇదీ చరిత్ర ఛత్రసాల్‌ ఛత్రం శ 33 


ఛత్రసాల్‌ తొణకకుండా వధువుతో కలిసి అగ్ని చుట్టూ ఏడు ప్రదక్షిణాలూ ప 
పసుపు బట్టలతో అటు నుంచి అటే గుర్రమెక్కి శత్రువులపైకి ఉరికాడు. అ; 
విజయాలతో అతడి పరాక్రమం ప్రఖ్యాతి చెందాక గతంలో చిన్నచూపు చూపి, 
రతన్‌షా వంటి వారు కూడా వెదుక్కుంటూ వచ్చి అతడి శిబిరంలో కలిశారు. 


బలవంతులైన 70 మంది బుందేలీ సర్జార్లు వెన్నంటి ఉండగా. గొప్ప స్తేన 


భీకరమైన ఆశ్విక, ఫిరంగి దళాలతో శత్రువులు తేరిపార చూడలేనంత 


బుందేల్‌ఖండ్‌లో అనేక దశాబ్దాలు ఛటత్రసాల్‌ ప్రభ వెలిగింది. అతడి పైకి 


చేయించిన దండయాత్రలన్నీ విఫలమయ్యాయి. ఈ లోపు దక్కను ఊబిలో 
నిరంతర యుద్దాల్లో మరాఠాల సవాలును తట్టుకునేందుకే ఎక్కడి 
చాలకపోవడంతో జెరంగజేబు ఒక దశలో పరిస్థితితో రాజీపడి ఛత్రసాల్‌ 
మానుకున్నాడు. ఛత్రసాల్‌ క్రమేణా కాలు నిలదొక్కుకుని, భీషణ సంగ్రాః 


వంటి గొప్ప కోటలను వశపరచుకుని ఉత్తరాన యమున నుంచి పళ్చిమా 
స్థానం వరకూ దక్షిణాన నర్మద డాకా తన ఆధిపత్యాన్ని విస్తరించుకున్నాడు. కవి 


కళలను పోషించి దీర్ణకాలం శాంతి సుస్థిరతలతో రాజ్యమేలాడు. 
1707లో జెరంగజేబు మరణానంతరం గద్దెనెక్కిన అతడి కుమారుడు 


ఛత్రసాల్‌తో రాజీకొచ్చి సఖ్యంగా మెలిగాడు. ఫర్రుఖ్‌ సియర్‌ చక్రవర్తిగా 


ఛత్రసాల్‌తో, ఆయన పుత్రులతో సఖ్యంగా ఉన్నాడు. కానీ మొగలులతో బా 
తప్పాయన్న సంతోషం ఎన్నో ఏళ్లు నిలవలేదు. ఎన్నో యుద్ధాల్లో ఢ 
అంతటి మహావీరుడే చరమదశలో . మొసలి వాత పడిన గజేంద్రుడిలా శ 


34 ఫా ఇదీ చరిత్ర 


గజేంద్రమోక్షం 


he 


ye 
యు 


వ క్‌ (గ్రహా గజేంద్రాకి సోగత్‌భాయి హె ఆజ్‌ 
క్‌ బుందేలాన్‌కి రఖో బాజి లాజ్‌ 
- మరాఠి అంచె పరాక్రమ్‌ 


defell Gajendra has come to pass now. 

Bundela's honour is being lost save him O Bajirao 

tory of the Maratha People, Kincaid & Parasnis, Vol. 7 
p.215] 

"రిని వడిన గజేంద్రుడి గతి నాకు పట్టింది. బుందేలాల మర్యాద 
ంది. బాజీ! వెంటనే వచ్చి రక్షించు. 


ఎడ్‌ ప్రభువు రాజా ఛత్రసాల్‌ 1729 ఫిబ్రవరిలో పీష్వా బాజారావుకు 
ద్య రూపంలో పంపిన సందేశమిది. అప్పుడు బాజీరావు బుందేల్‌ఖండ్‌కు 
లో మొగలుల ఆధిపత్యం అంతమొందించి మరాఠా బావుటాను ప్రతీష్టించే 
న్నాడు. ఛత్రసాల్‌ చిక్కుల్లో పడ్డట్టు అతడు సంవత్సరంగా వింటున్నాడు. 
డుతున్న సాటి హిందూ రాజ్యానికి సాయపడాలనే అనుకుంటున్నాడు. 
_నిజాం-ఉల్‌-మ్లుల్మ్‌తో హోరాహోరీ పోరులో తానే తలమునకలుగా 
పాల్టేడ్‌లో నిజాంను గెలిచిన వెనువెంటనే ఖాందేశ్‌ మాళవల మీద దృష్టి 
ఏదున ఏమీ చేయలేక పోయాడు. తక్షణ సమస్యల నుంచి తేరుకున్నాక 
ఏ నుంచే రావే రక్షక అని పిలుపు రావడంతో బాజీరావు క్షణం జాగుసేయక 
అటు నుంచి అటే హుటాహుటిన కదిలాడు. 
+ పరాక్రమానికి పెట్టింది పేరయిన రాజా ఛత్రసాల్‌ది అంతే తేలికగా 
9చి, సహాయం కోసం. ఆక్రోశించే తత్వం కాదు. అర్ధశతాబ్దికి పైగా 


ఎన్నో యుద్ధముల ఆరియు తేరి, ఎన్నో అద్భుత విజయాలను సాధించిన ఆ వ్య 
మరీ రెండు మూడేళ్ళుగా చెడ్డకాలం దాపురించింది. ఫర్రుఖ్‌ సియర్‌ విషాదా 
మొహమ్మద్‌ షా చక్రవర్తి అయినప్పటి నుంచీ ఛత్రసాల్‌కు మొగలులతో వరస 
వస్తూనే ఉన్నాయి. సయ్యద్‌ సోదరులకు ఎదురు తిరిగి పాదుషా పక్షాన 
ప్రతిఫలంగా రాహిల్లా సర్దారు ముహమ్మద్‌ ఖాన్‌ బంగషును 1720 చివరిలో 
గవర్నరుగా పంపారు. ఆ కాలంలో మొగలు సామ్రాజ్యంలో అతడిని 
నాయకుడు లేడు. అనేక యుద్ధాల్లో గొప్ప ప్రతాపం చూపి 'సంగ్రామ 
బిరుదు పొందాడతడు, బుందేల్‌ఖండ్‌లో అత్యధిక ప్రాంతం కొత్తగా అతడికి ఆ 
"రాష్టం కిందికే వస్తుంది. భూమి శిస్తు వసూలు చేసుకుందుకు ముహమ్మద్‌ & 
దుషా దఖలు పరచిన పరగణాలూ బుందేల్‌ ఖండ్‌లోనే ఉన్నాయి. 
తసాల్‌ ఆధిపత్యాన్ని అంతం చేయడాన్ని ప్రథమ కర్తవ్యంగా అతడు 
'ఛత్రసాల్‌ పీచమణచి రమ్మని దిలేర్‌ఖాన్‌ అనే సర్జారును పెద్ద సైన్యంతో పం 
వాడిని యుద్ధంలో చంపాడు. మొగలు సామ్రాజ్యంపై తిరగబడిన ఇతర 
ఛత్రసాల్‌ సహాయపడుతూండటంతో అసలే గుర్రుగా ఉన్న పాదుషా దీనితో ఇ 
ఏది ఏమైనా-ఛత్రసాల్‌ను అణచివేయమని ముహమ్మద్‌ ఖాన్‌ను ఆదేశిం 
ఎన్ని కుతంత్రాలు పన్నినా, ఎన్ని పోరాటాలు చేసినా ఐదేళ్ళదాకా ఛత్రసాల్‌ 
కూడా చెదరగొట్టలేకపోయాడు. | 
ఆ తరవాత బుందేలుల అదృష్టం వక్రించింది. 1727 ఆరంభంలో ముహక 
తన జాతీయులైన రొహిల్లాలతో భారీ సైన్యాన్ని సమీకరించి ఛత్రసాల్‌ మీడ భీ 


(ప్రకటించాడు. 


Muhammad Khan Bangash Ghazanfar Jang, with an 
of eighty thousand horse and more than a hundred 
proceeded to the province of Allahabad, to fight a 
Chatrsal. After exertions and many actions, the fort ol 
‘where he resided, was taken. Chatrsal fled for re 
zamindars of Jharna and Purna, and the whole terri 
into the possession of the Khan. 

[Tarikh - 1 Hindi of Rustam Ali, Elliot & Dowson, V 

(మవామ్మద్‌ బంగష్‌ ఘజన్‌ఫర్‌జంగ్‌ 80 వేల ఆశ్వదళంతో, 
ఏనుగులతో - ఛత్రసాల్‌తో యుద్దానికి అలహాబాద్‌ వెళ్ళాడు. ఎన్నో, 
పడి అనేక నైనిక చర్యల అనంతరం ఛత్రసాల్‌ నివసించే జత్‌గఢ్‌ 
పట్టుకున్నాడు. ఛత్రసాల్‌ పారిపోయి జార్నా, పూర్ణా జమీందార్ల ఆశయం బో 
ఆ (ప్రాంతమంతా ఖాన్‌కు వశమైంది). : 


1727 జనవరి నుంచి 1728 డిసెంబరు వరకూ పూర్తిగా రెండేళ్లు 
పర్యవసానంగా జైత్‌పూర్‌ కోట శత్రువుల స్వాధీనమయింది. 80 ఏళ్ల వయసుల 
పరాక్రమం చూపి ఎన్ని విధాల పోరాడినా ప్రయోజనం లేకపోయి ఛత్రనె 


36 సొ ఇదీ చరిత్ర 


కు లొంగిపోయాడు. వారిని ఖైదీలుగా పట్టుకొచ్చి దర్బారులో నిలబెట్టేందుకు 
ర్‌ కోరుతూ ముహమ్మద్‌ ఖాన్‌ జాబు పంపాడు. దానికి జవాబు కోసం 
J సక గెలిచానన్న ధీమాతో అతడు జైత్‌పూర్‌ కోటలో ఆదమరిచి ఉండగా 

సూ  2మంటూ బాజీరావుకు ఛత్రసాల్‌ రహస్య సందేశం పంపాడు. 
ందగానే బాజీరావు 25 వేల అశ్వదళంతో రివ్వున కదిలాడు. తాను వస్తున్నట్లు 
జర్‌ రాజపుత్ర జమీందారులకు వర్తమానం పంపాడు. తమ తమ బలగాలతో 
దారిలో కలిశారు. చెర నుంచి ఎలాగో బయటపడి ఛత్రసాల్‌, ఆయన కుమారుడు 
"ఎ చేరుకున్నాడు. అంతా కలిసి లక్ష సైన్యంతో జైత్‌పూర్‌ వైపు దూసుకెళ్లారు, జ 
తా జరుగుతుంటే కోట లోపల ముహమ్మద్‌ ఖాన్‌ మాత్రం కాళ్లు బారజ్లాప్ని - 
సుఖిస్తున్నాడు. దీర్హూాల యుద్ధం ఎట్టకేలకు అయిపోయిందన్న నిశ్చింత 

చాలా మందిని సెలవు మీద ఇళ్లకు పంపాడు. నిండా నాలుగు ఇ 
ఆ సమయంలో అతగాడి దగ్గర లేదు. మాళవ వైపు నుంచి మరాఠాలు దాడి 
పుకార్తయితే వినిపిస్తున్నాయి గానీ అతడికి నమ్మబుద్ధి కాలేదు. తన చేతిలో. 
బుందేలీలు ఇంతలోనే మరాఠాలతో చెయ్యి కలిపేంత దుస్సాహసానికి 
కు ఊహించలేదు. శో 
ఏమైందో The Later Mughals (గ్రంథంలో ఇర్విన్‌ మాటల్లో వినండి. 


Mahrattas were within two and twenty miles of the 
fore Muhammad Khan could be persuaded to believe 
r approach. With great difficulty he now made up his 
0 nine thousand men... The invaders were under the chief 
of Baji Rao, the Peshwa... and as he advanced his 
e Joined by te turbulent zamindars till it had swollen 
thousand men... .... Gradually the Mahrattas closed 
camp, the commonest grain cost twenty rupees a seer, 
months the Muhammadans subsisted on the flesh of 
505 -and cows... ... For close on four months, the 
eld out under the most heart - rending conditions... 
died of starvation; many deserted; all gave up their 
allowed to pass out. 

[The Later mughals - Wrvine, pp.238-39] 
లు మీద వదుత్తున్నట్టు ముహమ్మద్‌ ఖాన్‌కు నమ్మకం కుదిరేసరికే 
శిబిరానికి ఇరవై రెండు మైళ్ళ దూరంలోకి వచ్చేశారు. అతి కష్టం 
తొమ్మిది వేల సైనికులను కూడగట్టగలిగాడు. దాడిచేస్తున్న వారికి 
కుడు బాజీరావు వీష్వా... వచ్చేదారిలో జమీందార్లు కలియడంతో 
వేలకు పెరిగింది... (కమేణా మరాఠాలు ఖాన్‌ శిబిరాన్ని చుట్టుముట్టి, 
] ' సరఫరాలన్నిటిని అడ్డగించారు. మామూలు తిండి గింజలకే సేరు 
= “ల ధర పలికింది... రెండు నెలలపాటు మవామ్మదీయులు,సైనిక 


777 


+ 


గజేంద్రమోక్షం శ 37 


గుర్రాలు, ఒంటలు, ఆవుల మాంనాల ముది బతికారు. ఎందరొ ఆకలి చావక 
చాలా మంది చేతులెత్తేశారు, ఆయుధాలు వదిలేసిన వారిని మరాఠాలు బ్రి 
పోనిచ్చారు). yl 


.. సాంత సోదరుడిగానే భావించాలని, ఎప్పుడు అవసరమైనా సైన్యంతో వెళ్ళి 
లో నీ, అదే విధంగా తన కుమారులకు ఎప్పుడు ఆపద వచ్చినా తనను 
“రావ ఆదుకోవాలనీ తన మరణ శాసనంలో రాశాడు. 
ఏ. ప్రాంతం వేరైనా సాటి హిందూ వీరుడి మీద ఒక హిందూ రాజు 
వ నాలు కురిపించడం అపూర్వం. హిందూ రాజుల మధ్య సాధారణంగా 
ఏ కాదనీ ఒకరి మీద ఒకరు కక్షలూ కార్చణ్యాలతో రగిలి, బయటి శత్రువును 
ఉభయులూ (భ్రమ్మలవుతూ వచ్చారనీ... అధిక్షేవించేవారు శివాజీ - 
-జీరావుల నడుమ పరిమళించిన ఉదాత్త ఆత్మీయానుబంధాన్ని గమనిస్తే మేలు. 
బాజీరావు వచ్చి ఆదుకోవటంతో చిక్కులు తొలిగిన రాజా ఛత్రసాల్‌ ఏణ్నర్థం. 
కలక ఏట పండు వయసులో తృప్తిగా, ప్రశాంతంగా కన్నుమూశాడు. 
మర పాలకుడిగా, పాండిత్యం జెదార్యం, సచ్ళీలం కలగలిసిన ధర్మప్రభువుగా, 
కలయిన బుందేలా జాతిని సంఘటితపరచి సుమారు అర్ధశతాబ్దం ఏకచ్చత్రంగా. 
సామ్రాజ్యం గుండెల్లో నిద్రించి, దాని అంతిమ పతనానికి అనల్పకృషి చేసిన 
ుడిగా ఛత్రసాల్‌ పేరు జాతి జనుల మదిలో కలకాలం నిలిచి ఉంటుంది. 
ండ్‌కు వెళ్ళినందుకు బాజీరావుకు గొప్ప కానుకే దక్కింది. వెలలేని 
రాజ్యంలో వాటాతో బాటు చక్కని చుక్క మస్తానీని కూడా ఛత్రసాల్‌ అతడి 


. 


( వారినీ 
శత్రువుల చక్రబంధంలో చిక్కి తిండికి మొగం వాచిన దురవస్థలో ముహు 


తక్షణం సైన్యాన్ని పంపి రక్షించమని పాదుషాకు మొరపెట్టుకున్నాడు. దం 
అప్పటికే అతడి మీద చాడీలు చెప్పి పాదుషా మనసు విరిచారు. అదిగి 
కాలయాపన చేయడమే తప్ప ఖాన్‌కు సాయంగా ఢిల్లీ నుంచి దండు ఏది 
కా (ముహమ్మద్‌ ఖాన్‌ భార్య, కుమారుడు సింహాసనం ముందు మోకరిల్లి దీనం 
"ప్రయోజనం లేకపోయింది. ముహమ్మద్‌ఖాన్‌ కుమారుడు కాయిమ్‌ఖాన్‌ 
టి రోహిల్లాలను రెచ్చగొట్టి 30 వేల అఫ్లాన్‌ సేనను సమీకరించి తం 
మున దాటి బయలుదేరాడు. కానీ మరాఠాలు అప్రమత్తంగా ఉండి 
వెళ్ళకుండానే అతడి సేనను నిలువరించి చిత్తుగా ఓడించారు. ఇక ఎటు ను 
'అందే ఆశ లేక, తిండీ నీళ్లూ లేకుండా లోపల బతికే వీలూ లేక “సం| 
| ముహమ్మద్‌ ఖాన్‌ తోకముడిచి రాజీ కొచ్చాడు. మళ్లీ జన్మలో బుందేల్‌ఖండ్‌లో ' 
ఒట్టు పెట్టుకుని, జైత్‌పూర్‌ కోటను ఛత్రసాల్‌కి తిరిగి ఒప్పగించి, మిగిలిన అన 
కాలికి బుద్ధి చెప్పాడు. ] 
ఈ ఘట్టాన్నే తారిఖ్‌-ఇ-పొందీలో పర్షియన్‌ చరిత్రకారుడు రుస్తం అలీ ఇలా ఉ| 


రూప (ప్రేమ కథకు నాంది. 
The Emperor received intelligence that Baji Rao 


having collected an army of 1,00,000 horse had com: 
Raja Chatrsal and had beseiged Muhammad Khan 
Jitgarh. The time of decadence of the Empire had z 
no plan of repelling the army proved effectual. From 
to this the power and dominion of that tribe had daily 
[Tarikh-1 Hindi of Rustam Ali, Elliot & Dowson, Vol. V 
(బాజీరావు మరాఠా లక్ష గుర్రాల సైన్యాన్ని సేకరించి రాజా శ 
సాయంగా వెళ్ళి జిత్‌గఢ్‌లో మవామ్మద్‌ ఖాన్‌ బంగషును ముట్టడించా, 
వేగు అందింది. సొమాజ్యానికి అంత్యకాలం. ఆసన్నమైంది... 4 
తిరుగకొట్టటానికి వేసిన ఏ వథకమూ వని చేయలేదు. ఆ సమయం 
దాకా మరాఠా తెగ ప్రాభవం, ఆధిపత్యం రోజు రోజుకూ పెరగసా 


పౌరులు జయధ్వానాలు చేస్తుండగా, మరాఠా ఫిరంగులు ' మోగు' 
రాజలాంఛనాలతో రాజా ఛత్రసాల్‌ సగర్వంగా మళ్లీ తన రాజధానిలో 
వానాకాలం రాక ముందే స్వస్థలం చేరుకోవాలి కనుక మరాఠాలు కొద్ది 
ముఖం పట్టారు. పిలవగానే దిగ్గున వచ్చి తన మర్యాదను కాపాడి, శత్రు 
తనకు తిరిగి సాధించి పెట్టిన బాజీరావు మేలు ఛత్రసాల్‌ మరవలేదు, వట్టి 
సరిపెట్టకుండా బాజీరావును సొంత కుమారుడిలా సంభావించాడు. అ 
మరణానంతరం కన్న కుమారులతో సమానంగా తన రాజ్యాన్ని పంచి ఇ 


+ 


38 ఫా ఇదీ చరిత్ర గజేంద్రమోక్షం శ 39 


చెరవిడుపు కట్నం వసూలు చేసేందుకు గుమాస్తాలను పెట్టారు... 
గ లెక్తుచేసి స్తోమతును బట్టి చెల్లింపు మొత్తాన్ని నిర్ణయించేందుకు 
మనుషులు వీధి వీధీ తిరిగారు. 
ర్చి లో ఢిల్లీని ఆక్రమించిన పర్షియన్‌ రాజు నాదిర్షా సామాన్య జనంపై 
చిన పైశాచిక ఘాతుకాల గురించి ఆయా దురంతాలు కళ్ళారా చూసిన, 
పర్షియన్‌ చరిత్రకారులు రాసి పెట్టిన రికార్డులివి. 
హమ్మదీయుడు. ఢిల్లీ పాదుషా కూడా మహమ్మదీయుడు. ఇదీ ముస్లిం 
క ఇక్కడి జన బాహుళ్యం పై నాదిర్నాకు మతద్వేషమో, మరో కక్షో ఉండేందుకు 
మొహమ్మద్‌ షా పాదుషా అతడికి పూర్తిగా పాదాక్రాంతమయ్యాడు. మొగలు 
ఇ అతడికి లొంగిపోయింది. ఎటునుంచీ ఎలాంటి ప్రతిఘటన లేదు. 
*నూ ఒక దేశానికి రాజు అయి ఉండీ - పిచ్చెత్తినట్టు, తైమూర్‌ పిశాచం 
ఖ నిస్సహాయ జనాన్ని ఒక రోజంతా ఊచకోత కోయించి, లక్ష మందిని 


జనాభాను అమానుషంగా పీడించి అంతులేని అఘాయిత్యాలకు నాదిర్నా 


ల నుంచి 


సాగిం 


in) 


యింత తేడా?! 


Nadirshah came oof the fort, sat in the golden Mas} 
gave orders for a gen e:eral massacre. For nine hou 
criminate slaughter eof all was committed. It is 
number of thase whao were slain amounted to 0 
thousand. The losses® and calamities of the people: 
were exceedingly greoat. న 

[Tarikh-1 Hindi, RusEetam Ali, Elliot & Dowson. Vol. VII 
నాదిర్షా కోట నుంచి వరచ్చి బంగారు మసీదులో కూర్చుని జః 
ఉత్తర్వు ఇచ్చాదు. తొమ్మిది గంం౦టలపాటు కనపడిన వారినెల్లా విచ్చల వి 
అలా చంపబడిన వారి సంఖ్యా లక్ష ఉంటుంది. ఢిల్లీ ప్రజలు పదిన. 
'మవో భయానకమైనవి. 


ee the bloodsheied, the devastation and the ruin of fi 
were irreparable. Foor 2 long time the streets remal 
with corpses... The titown was reduced to ashes... 
appointed to levy ram-nsom from to inhabitants... E గ 
the kotwal wandered from house to house and fro 
street, to take inventories of the property, so that the 
contributed by each ౨ individual might be fixed accor 
means. | 
[Tazkira, Anand Ram INMukhlis, Elliot & Dowson, Vol. I. p 
రక్తపాతం, విధ్వంసంః, కుటుంబాల నాశనం మహో దారుణ 
చాలా కాలం వీధులలో శవాళాల గుట్టలు పడి ఉన్నాయి. ఢిల్లీ నగరం కాః 


' సంవత్సరాల కిందట అదే ఢిల్లీపై అదే మొహమ్మద్‌ షా హయాంలో 
గింది. దాడి చేసినవాడు పీష్వా బాజీరావు. హిందువు. కాబట్టి మతపరమైన 
దుషాతో అతడికి ఉండాల్సిన పని లేదు. పైగా అతడు రెచ్చిపోయేందుకు 
కారణాలున్నాయి. అతడికి బుద్ధి చెప్పి రమ్మని పాదుషా పెద్ద సైన్యాన్ని 
తడికి శృంగభంగం చేసేశామని మొగలు సర్గార్లు ఒళ్లు మండేలా ప్రగల్భాలు 
'బాజీరావును కాళ్ల కింద తొక్కేశానని పాదుషాయే మిడిసి పడుతున్నాడు. 
వీరుడు ఎంతయినా ఆగ్రహించవచ్చు. తలచుకుంటే పాదుషాను, అతడికి 
ందులోని జనాన్నీ ఏమైనా చేయగలిగేవాడు. 

ఏమి చేశాడు? 


* kK x% 


ెత్తి మొగల్‌ సామ్రాజ్య కుంభస్థలాన్ని కొట్టాలని బాజీరావు ఎప్పుటినుంచో 
1736 నాటికి గానీ అతడికందుకు వెసులుబాటు దొరకలేదు. అప్పటికి 
+ ప్రత్యర్థులు అందరూ నేలకరిచారు. పక్కలో బల్లెంలాంటి శంభాజీ - 
న్ని అంగీకరించాడు. సేనాపతి త్రింబకరావు ధామాడే పదవీభ్రష్టుడయ్యాడు. 
కైతయాత్రకు అడ్డు రానంటూ నిజాం-ఉల్‌-ముల్మ్‌ రాజీకి వచ్చాడు. 
" అధికారానికి అడ్డంకులు తొలిగాయి. పశ్చిమ తీరంలో శత్రువులు 
రావు ముఖ్య సహచరులు మల్హర్‌ రావు హోల్కర్‌, రణోజీ సింధియా, 
అద్భుత పరాక్రమంతో అనేక యుదాలు చేసి, మాళవను హసగతం 
ము జయసింహ్‌తో పాత స్నేహం పుణ్యమా అని రాజపుత్ర వీరులతోనూ 
లు పోయి మైత్రీబంధం వెల్లివిరిసింది, బుందేల్‌ఖండ్‌ అయితే 
దత్తత చేసుకుంది. రాజా ఛత్రసాల్‌ కోరినట్టే ఆయన కుమారులూ 


ఎంత తేడా? శ 41 


బాజీని తోడబుట్టిన వాడి కంటే మిన్నగా భావించి వెన్నంటి నిలిచారు. చి ye 
చక్కబడటంతో ఉత్తర దిగ్విజయానికి ఇక ఏ అడ్డంకీ లేదు. i 

నర్మద నుంచి యమున వరకు గల విశాల భూభాగాన్ని మరాఠా పెత్తనం కిం 
తెచ్చేందుకు జాగ్రత్తగా వ్యూహ రచన చేసి సన్నాహాలన్నీ పూర్తయ్యాక సాహురాజు అనుక 
పొంది పుణేలో బయలుదేరి 1737 జనవరిలో బాజీరావు మాళవ రాజ్యం |ప్రవేశించా 
అంతకు ముందే రణోజీసింధియా, మల్దారావు హోల్మర్‌లను అక్కడికి పంపి యుద్ద 
సైన్యాన్ని సాధన సామాగ్రిని సిద్ధం చేయించాడు. అటు నుంచి నర్మద దాటి భోపాః 
ముట్టడించాడు. దాన్ని రక్షించుకోవటానికి మొగల్‌ సర్దార్లు కిందు మీదవుతూండ 
ఇస్లాంనగర్‌ను, అటు నుంచి భిల్ఫాను వశపరచుకుని ఢిల్లీ దండయాత్రకు తయారవ 
రణోజీకి చెప్పి కొంత సైన్యంతో తాను బుందేల్‌ఖండ్‌ వెళ్లాడు. 3 

ఈలోపు మొగల్‌ పాదుషా చేతులు ముడుచుకుని కూచోలేదు. మరాఠాలు తన వాకి 
'విరుచుకు పడనున్నారని వెరచి వారిని నిలువరించటానికి సర్వశక్తులూ ఒడ్డాడు. అ 
నుంచి కూడా సైన్యాన్ని వెనక్కి తెప్పించి హేమాహేమీల్లాంటి సర్జార్లందరినీ 
సాదత్‌ఖాన్‌ నేతృత్వంలో రెండు లక్షల సైన్యంతో పరుగెత్తించి ఢిల్లీకి రాకముందే మఠ 
అడ్డగించి మట్టుపెట్టమని పురమాయించాడు. వారు దిక్కులదిరేలా ఫెళ ఫెళార్భాటం 
యమున దాటిన రణోజీ సేనను ఆగ్రాకు ఆవలే అడ్డగించి చిత్తుగా ఓడించారు. ఆ 
సాదత్‌ఖాన్‌ కళ్లు నెత్తిమీది కెక్ళాయి. 'మరాఠాల మాడు పగలగొట్టాము. రెండువే 
చంపేశాము. బాజీరావు పని అయిపోయింది. త్వరలో యమున దాటి వెళ్ళి చ 
దాకా మరాఠాలను తరిమిగొడతాము అని పాదుషాకు కబురు పంపాడు 
పరమానంద భరితుడై వారందరికీ ముత్యాల దండలు, గొప్ప బహుమానాలు ప 
బాజీరావు మారువేషంలో గాడిదనెక్కి పారిపోతుంటే వారూ వీరూ చూశారనీ పుకా 

ఇదంతా బుందేల్‌ఖండ్‌లో విడిది చేసిన బాజీరావుకు తెలిసింది. అతడికి ఒళ్లు 
సరే! బాజీరావు తడాఖా ఏమిటో మీ అందరికీ రుచి చూపిస్తాలే అనుకున్నాడు. 
ఆగ్రా వెళ్ళి సాదత్‌ఖాన్‌ సైన్యాన్ని గెలవడమా, లేక నేరుగా రాజధానికి వెళ్ళి, ఢి! 
తగలబెట్టి పాదుషా కళ్లు పచ్చబడేట్టు చేయడమా-అని ఆలోచిస్తే రెండోదే మం+ 
తోచింది. శతఘ్నులు, ఫిరంగుల వంటి భారీ సామాగ్రిని జైత్‌పూర్‌లో ఛత్రసాల్‌ 
దగ్గర వదిలేసి మెరికల్లాంటి అశ్వదళంతో మెరుపు వేగంతో వెంటనే కదిలాడు. 
ఖాన్‌ బంగషు, ఖాన్‌ దౌరాన్‌, వజీర్లతో కలిసి సాదత్‌ఖాన్‌ విందు వినోద 
తందనాలాడుతూండగా వారికి అల్లంత దూరంలో వేరే దారిన బాజీరావు 
దూసుకుపోయాడు. 1737 మార్చి 28 నాటికి ఢిల్లీ పొలిమేరల్లో హఠాత్తుగా ప్రత 

అప్పుడు చక్రవర్తి చేతిలో పెద్దగా సైన్యం లేదు. పిలిస్తే పలికేందు 
అందుబాటులో లేడు. పాదుషాకి చెమటలు పట్టాయి. రెండు వైపులా లక్ష 
మోహరించినా అందరి కళ్లూ కప్పి ఈ సైతాన్లు రాజధాని ఎలా చేరారో'అ 
తెల్లబోయాడు. ఏమి చేయాలో తోచదు. సలహా చెప్పేవారు లేరు. తనకా కైపు 
తప్ప యుద్దాలు, పోరాటాలు చేతకావు. వచ్చినవాడు ఎక్కడ అగ్గి పెడతాడో తే 
సింహాసనాన్ని ఏమి చేస్తాడో, అసలు బతకనిస్తాడో లేదో తెలియదు. ఇలా భర 
స్థితిలో కర్తవ్యం పాలుపోక గజగజలాడి మొగల్‌ చక్రవర్తి గడప ముందు నిక 


| 


| 


42 ఫీ ఇదీ చరిత్ర 


వీరుడి చేతికి గువ్వపిట్టలా చిక్కాడు. సంధి కుదరకపోతే ప్రాణాలతో సపరివారంగా 
బయటపడటానికి యమున ఒడ్డున రాజమందిరం కింద పడవలను కూడా సిదం 
> 

చేయించాడు. 

తరవాత ఏమి జరిగిందో, బాజీరావు ఏమి చేశాడో, ఎందుకు చేశాడో తెలుసుకుందుకు 
చరిత్రకారులను అడగక్మర్లేదు. యుద్ధరంగం నుంచి తమ్ముడు చిమ్మాజీకి పంపిన. లేఖలో 
స్వయంగా బాజీరావే అన్నీ వివరించాడు. 

అ జాబులోని భాగాలు మచ్చుకు కొన్ని; 


"we accordingly decided to march against Delhi and set- 
ting fire to the capital", bring to the notice of the Emperor the 
existence of the Marathas. ...we pitched our camp near 
Kushbandi (a suburb of Delhi) ...we wanted to burn the capital 

to ashes, but on second thought we saw no good in destroying 
this mighty city and ruining the imperial throne at Delhi... An 
act of outrage breaks the thread of politics... Moreover the 
— Emperor ... desired to make peace with us ... we sent word in 
reply... 'we are marching on to the zil Tank as our presence near 

— the city is likely to disturb its peace. ‘And we moved on..." 


| “HH History of Maratha People - Kancaid & Parasnis, pp. 226-27] 


(అలా మేము ఢిల్లీపై దండెత్తి రాజధానికి నిప్పు పెట్టి తద్వారా మరాఠాల 
అస్తిత్వాన్ని చక్రవర్తి గుర్తించేలా చేద్దామని నిర్ణయించాం... ఢిల్లీ శివారులోని కుష్‌ఐంది 
విడిదికి డేరాలు వేశాం... రాజధానిని బూడిద చెయ్యాలనే అనుకున్నాము 

గానీ మళ్లీ ఆలోచిస్తే ఈ గొప్పు నగరాన్ని ద్వంసంచేసి ఢిల్లీలో సామ్రాజ్య సింహాసనాన్ని 
శనం చేయడం మంచిది కాదనిపించింది... అఘాయిత్యప్రు పని రాజకీయపు 
న్ని తంపుతుంది. పైగా పాదుషా మాతో నంధి కుదుర్చుకోదలిచాదు... అతడికి 
కొదాబులో 'నగరానికి దగ్గరలో మేము ఉంటే శాంతికి భంగం కలగవచ్చు 
ల్‌ చెరువు వద్దకు తరలుతున్నామ'ని చెప్పాం. అలాగే అక్షడకి' వెళ్లాం...) 


లో మొగల్‌ రాజధానిని దగ్ధం చేయాలని అనుకున్నా, వాస్తవంగా అందుకు 
వచ్చెసరికి అటువంటి అకృత్యాన్నికి బాజీరావుకు చేతులు రాలేదు. మరాఠా 
రికి విడిది దగ్గరలో రామనవమి ఉత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. 
5 “ni వ జనావాస ప్రాంతాలకు హాని చేయరాదన్న భావంతోటే 
నో ల. కొన్ని శతాబ్దాల కిందట అదే ఢిల్లీలో 
ను మాత్రం వదిలేసి మిగతా నగరమంతటా ఊచకోతల, 
గం య చారిత్రక ప్రతీకారంగా తాను ఆ నగరంలోని ముస్లిం 
అ క స చన కూడా అతడికి కలగలేదు. ఇంత గొప్ప నగరాన్ని 
అతడి వివేకం ప్రబోధించింది. 
లచుకుంటే బాజీరావుకు కారణాలు కావలసిన 


పు వ న్ని దానికి కొద్ది రోజుల 
మొగల్‌ సర్దార్లు బాజీ సేనలో వందల ప్‌ 


మందిని చంపి వెయ్యి 


ఎంతతేడా?శ 413 


మంది సైనికులను బందీలుగా పట్టుకున్నారు. రాజధానిని ముట్టడించాక రా; 
సుముఖమైనట్టుగా బాజీరావుకు అభిప్రాయం కలిగించినా అతడిని చూసి మొగల్‌ పాడు 
గజగజ వణికి కాళ్ల బేరానికేమీ రాలేదు. మరాఠాల దాడిని తిప్పికొట్టటానికి తాను పన్నగలి 
పన్నాగాలు కడదాకా పన్నుతూనే ఉన్నాడు. తనకు ఇప్టుడైన అమీర్‌ఖాన్‌ అనేవాడికి చిన్న బి 
సేనలను తోడిచ్చి, పన్నెండు వేల సైన్యాన్ని సమకూర్చి ఫిరంగుల దళంతో సహా ఇ 
దండు మీదికి ఉసిగొలిపాడు. పెద్ద ఎత్తున సైన్యాన్ని తీసుకురమ్మని సవాయి జయసింప్‌ 
కబురు మీద కబురు పంపాడు. ఆదమరచి మరాఠాల కదలికలను గమనించలేకపోయి 


అన్ని యత్నాలు, అన్ని తంత్రాలు విఫలమయ్యాకే గతి లేక రాజీకి వచ్చాడు. ' 

బాజీరావు తలచుకుంటే నిరాఘాటంగా రాజధాని నగరంలో ప్రవేశించి మొగ 
పాదుషాను కూలదోసి మరాఠా పతాకాన్ని సగర్వంగా ఎర్రకోటపై ప్రతిష్టించగలిగేవా 
గుర్రం మీద కొద్ది నిమిషాల్లో రాజప్రాసాదానికి చేరగలిగినంత దూరంలోనే అతడున్నా 
అనేక దశాబ్దాలుగా మరాఠాల తడాఖా ఎరిగిన మొగలు దర్భారు వారందరూ 
ఏమి జరుగుతుందో, తమ గతి ఏమవుతుందోనని గుండెలు గుప్పిట్లో పెట్టు 
హడలిపోయారు. 

కాని-ఆశ్చర్యం! బాజీరావు తన పరాక్రమాన్ని ప్రదర్శించి, మాళవపై మరాఠా అధిపతి 
పాదుషా గుర్తించేట్టు చేసుకోవడంతోనే సంతృప్తిపడ్డాడు. వచ్చినంత వేగంగా ఢిల్లీ కే 
రాజపుత్ర స్థానానికి తరలాడు. యావద్భారతం దాదాపుగా మరాఠాల ఆధిపత్యంలోకి ఎ 
వచ్చినందున, చచ్చిన పాములాంటి మొగలు పాదుషాను ఇంకా కుళ్ళబొడవటం క 
సాహురాజుకు గల మొగలు పక్షపాతాన్ని మన్నించి నామమాత్రపు చక్రవర్తి 
కొనసాగించడమే విజ్ఞత అని అనుకున్నాడా? కోరలు పీకేసిన పాదుషా నుంచి ఆ సమయే 
అదనంగా రాబట్టవలసింది ఏమీ లేదని భావించాడా? లేక - దిగృమ నుంచి తె 
సాదత్‌ఖాన్‌ భారీ సైన్యంతో తన పైకి పరుగున వస్తున్న తరుణాన దూరదేశంలో 
సైన్యంతో ఎక్కువసేపు నిలవడం మంచిదికాదని తలిచాడా... అన్నది శేషప్రశ్న 4 
- తన సత్తా ఏమిటో శత్రువుల గుండెలవిసేలా ప్రదర్శించి, అనర్థకపు ఆవేశకావ శాః 
అమానుష ప్రతీకార కాంక్షలకూ లోనవకుండా హుందాగా వ్యవహరించి బాజీరావు, 
ప్రతిష్ట పెంచాడు. | 

బాబర్‌ నాటి నుంచి మొహమ్మద్‌ షా దాకా మొగలు పాదుషాల మీద భారత ప్రః 
(ప్రేమాభిమానాలు ఎన్నడూ లేవు. ముఖ్యంగా జెరంగజేబు మతద్వేషంతో సాగించిన 
విధ్వంసాలు, ఇతర అకృత్యాల మూలంగా హిందువుల మనసు విరిగింది. మొగలు 
పట్ల సామాన్య హిందువులందరికీ ఉన్న ఏహ్యత బాజీరావుకూ (కొంచెం ఎక్కువ పాళీ 
ఉంది. కాబట్టే శివాజీ స్ఫూర్తితో నర్మద'దాటి హిందుస్తాన్‌ మొత్తాన్నీ జయించబూనినః 
“హిందూ పదపాదుషాహి” (హిందూ సామ్రాజ్య) స్థాపనను తన ధ్యేయంగా ప్రక 

రాజపుత్ర వీరుల ఐచ్చిక సహకారం పొంది వారి రాజ్యాలపై మరాఠా ఆ 
సంతోషంగా అంగీకరించేట్టు చేయటం కోసం వెళ్ళినప్పుడు ఉదయపూర్‌ మజ 
నమస్కరించి తన సరసన ఆసనం చూపినా బాజీరావు వినయంగా దిగువన క 


44 పౌ ఇదీ చరిత్ర ఎం.వి: 


స్వ హస్తాలలో రాణాకు చామరం వీచాడు. అదే రాజపుత్ర స్థానంలోని జైపూర్‌కు వెళ్ళినప్పుడు 
గాజా జయసింహ్‌ సరసన దర్జాగా కూచుని హుక్కాపాగ ముఖం మీదే వదిలాడు. ఈ తేడా 
ఎందుకని జయసింహ్‌ అడిగితే - “ఉదయ్‌పూర్‌ రాణా మొగలు చక్రవర్తి ముందు ఎన్నడూ 
తలవంచలేదు. తనకు ప్రభువుగా అంగీకరించలేదు. మరి మీరు? మొగలు దర్భారులో 
శవకులు. వట్టి మున్సబ్‌దారులు” అన్నాడు నిర్మొహమాటంగా. 

చెప్పొచ్చిందేమంటే మొగలు సింహాసనం పట్ల అంతటి తూష్టీభావం, హిందుత్వం పట్ల 
గౌప్ప మమకారం గల బాజీరావు విదేశీయుడైన నాదిర్నా నుంచి దేశానికి ముప్పు వచ్చినప్పుడు 
తనకు పట్టనట్టు ఊరుకోలేదు. మత భేదాలను, ఇతర స్పర్ధలను పక్కన బెట్టి దేశం మొత్తం 
ఏకం. కావలసిన సమయంగా దాన్ని గుర్తించాడు. 'ఇవాళ హిందుస్తాన్‌కు ఒకడే శత్రువు. 
హిందువులు, ముసల్మాన్లు, దక్కను శక్తి యావత్తూ కలిసి అతడితో పోరాడాలి” అని ఎలుగెత్తి 
చాటాడు. 'పర్షియన్‌ ప్రభువు దండెత్తి వచ్చాడు. మొహ్మమద్‌ షాకు సాయంగా హోల్కర్‌, 
సింధియా, పవార్లను సైన్యంతో పంపుతున్నాను. నేనూ ఉత్తరానికి బయలుదేరుతున్నాను” 
అని తన సేనాని పిలాజీకి రాసిన జాబులో అన్నాడు. (The Later Mughals, ౧. 336) 

ఉదయ్‌పూర్‌ రాణా నేతృత్వంలో రాజపుత్రులను, బుందేలాలను కూడగట్టి నాదిర్నాపై 
సమైక్య ప్రతిఘటన తెచ్చేందుకు బాజీరావు సకల సన్నాహాలు చేశాడు. నాదిర్నా దక్షిణం 
వైపు వస్తే నామరూపాలు లేకుండా చేయడానికి అన్న కట్టుదిట్టాలూ జరిపాడు. కాని - 
నాదిర్నా దక్షిణానికి మరలనూ లేదు. బాజీరావు సేన తనను అందుకునేదాకా ఆగనూ 
లేదు. చిక్కిన కాడికి మూట కట్టుకుని, కొల్లగొట్టిన సంపదతో వచ్చినంత వేగంగా తన 
దేశానికి వెళ్ళిపోయాడు. 


_ అనుకున్న ప్రకారం నాదిర్నాను బాజీరావు సారథ్యంలో జాతీయ శక్తులు సకాలంలో 
అడ్డుకుని ఉంటే చరిత్ర గతి ఎలా ఉండేదో! 


ఎంత తేడా? శ 45 


మస్తానీ 


ఇదో ప్రేమకథ. , 

(ప్రపంచంలోని గొప్పు (పేమ పురాణాలలో దేనికీ తీసిపోదు. న 

దీనిని మహత్తర ప్రణయగాథగా మలచడానికి అందమైన అబద్ధాలు ఆదనక్షర్లే 
అల్లిబిల్లి కల్లలను అల్లనకృర్లేదు. జీవిత వాస్తవాన్ని ఉన్నదున్నట్టుగా అం 
అక్షరబద్ధం చేస్తే చాలు. ఇబ్బందికరమైన యథార్థాలను మరుగువరచ। 
దాటవేయకుందా నిజాయితీగా చరిత్రకు న్యాయం చేస్తే చాలు. ? 

దురదృష్టవశాత్తూ ఆ నిజాయితీయే చాలా మంది చరిత్రకారులలో లోపించి 
అందుకే - చరిత్ర ప్రఖ్యాతి పొందిన ఒక మహా పురుషుడితో జీవితం పంచుకు 
నీడలా వెన్నంటి నిలిచి, ప్రేరణనిచ్చి అనన్య ప్రభావం చూపిన ప్రణయిని ప్రామా 
(మనుకునే) చరిత్ర గ్రంథాల్లో అజ్ఞాతంగా, అనామకంగా, మహా అయితే ః 
పాదపీరికగా లేక ప్రాముఖ్యం లేని పేరాగ్రాఫుగా మిగిలిపోయింది. 


ఆమె పేరు మస్తానీ, 


శివాజీ తరవాత అంతటి మహావీరుడిగా మరాఠా చరిత్రలో పేరెన్నికగన్న పీష్వా బాజీ? 
మెచ్చిన నెచ్చెలి. శీ 

బాజీరావు శూరుడే కాదు. సుందరుడు కూడా. ఆజానుబాహుడు. స్ఫురద్రూపి. చక 
ముఖ కవళిక. పచ్చని మేనిఛాయ. “అందరూ గొప్పగా చెప్పుకునే ఆ అందగాడిని చూ 
ఉంది. ఈసారి అతడు మన దర్భారుకు వచ్చినప్పుడు పరదాల చాటు నుంచి 
చూడనివ్వండి” అని నిజాం-ఉల్‌-ముల్ళ్‌ను అంతఃపుర కాంతలు కోరారట. 
మోహనాంగుడే మస్తానీకి వశుడై ఆమెను విడిచి బతకలేనంతగా వెర్రెత్తి పోయాడో 
ఆమె అందం చందం ఎటువంటివో ఊహించవచ్చు. | 

మస్తానీని చేపట్టేనాటికి బాజీరావు వయస్సు 31. నాటి నుంచి అతడు అకాలమృతు 


ఎవరికీ 


పాలయ్యేంతవరకూ పదకొండేళ్లపాటు 
నీడలా వెంట ఉండి కష్టాల్లో సుఖాల్లో | 
ప్రాలుపంచుకుని వలచి వలపించుకున్న 
వుస్తానీ - బాజీరావుకు దేవుడిచ్చిన 
ano. కానీ మూర్ధలోకం దృష్టిలో ఆ 
వరమే ఒక శాపం! అతడిని చుట్టుముట్టి, 
చివరి దశలో మనశ్శాంతి లేకుండా 
చేసిన అనేక సమస్యలకు అదే ఆది 
మూలం!! 
బాజీరావు పొందువు. మస్తానీ 
ముస్లిం. అక్కడ వచ్చింది చిక్కు 
ముస్లిం పేరు పెట్టుకున్నా మస్తానీకి 
మహమ్మదీయ మతం మీద మక్కువ 
లేదు. తల్లి మహమ్మదీయురాలు అయినా 
అవా తండి పొందువు. అదీ - 
ఆషామాషీ మనిషి కాదు. హైందవ 
ధర్మవీరుడు, బుందేల్‌ ఖండ్‌ (ప్రభువు [5100816, Parasnis రాసిన A Comprehensive 
అయిన రాజా ఛ(త్రసాల్‌ ! History of Maratha Empire (గ్రంథం నుంచి] 
మస్తానీ నిజాం-ఉల్‌ -ముల్మ్‌ కూతురనీ, మరాఠాలతో సఖ్యత కోరి ఆమెను బాజీరావుకు 
కానుకగా ఇచ్చాడని కొందరంటారు. ఆమె మొగల్‌ సేనాని మహాజత్‌ ఖాన్‌ ఉంపుడుగత్తె 
అనీ, యుద్ధంలో మరాఠాలకు చిక్కి ఆత్మహత్య చేసుకోబోగా బాజీరావు తమ్ముడు చిమ్మాజీ 
ఆమెను ఆదరించి అన్నగారికి బహూకరించాడనీ మరి కొందరంటారు. ఈ కథలు 
నమ్మదగినవి కావు. ఆమె ఛత్రసాల్‌కు మహమ్మదీయ మతస్థురాలైన ఉంపుడుగత్తె వల్ల 
కలిగిన సంతానమనీ, 1729లో తాను మొగలాయీ మొసలి బారిన గజేం(ద్రుడిలా 
చిక్కినప్పుడు పిలవగానే వచ్చి ఆదుకుని తన రాజ్యం తనకు ఇప్పించినందుకు కృతజ్ఞతగా 
మూడో వంతు రాజ్యంతో బాటు ప్రియపుత్రిక మస్తానీని బాజీరావు చేతుల్లో పెట్టాడని రావు 


బహదూర్‌ పరాస్నిస్‌ పరిశోధించి కనుగొన్నదే వాస్తవానికి దగ్గరగా ఉందని విజ్ఞాలందరూ 
అంగీకరించారు. 


పు 


ట్టుక గురించి భిన్నాభిప్రాయలున్నా మస్తానీ బహుముఖ ప్రత్యేకతల విషయంలో 
సందేహం లేదు. ఆమె అతిలోక సుందరి. మధుర గాయని. మైమరపించే నర్తకి. 


౨ రజప్రాసాదంలో బాజీరావు సన్నిహిత బంధుమిత్రులను ఆహ్వానించి ఏటా జరిపే 
గణపతి వేడుకల్లో మస్తానీ ఆటపాటలే (ప్రధానాకర్షణ. 


కం ఎందరో ఉంటారు. గంధర్వ కాంతల్లా పాడి, అప్పరసల్లా నాట్యం చేసి 


రులను పాదాక్రాంతం చేసుకోగలిగిన భామినులు చరిత్రలో కొల్లలు. మస్తానీ ప్రత్యేకత 
టే స్రీ సహజమైన లాలిత్యం, కళా కౌశలాలతో బాటు శౌర్య పరాక్రమాలకూ ఆమె 
రు. గజ్చెకట్టి నాట్యం చేసినంత అలవోకగా ఆమె కత్తిపట్టి యుద్ధం చేయగలదు. 
తి చేసినంత తేలికగా వందల మైళ్లు అలుపు లేకుండా గుర్రాన్నీ స్వారీ చేయగలదు. 


'పెట్టిందిపే 


మస్తానీ శ 47 


ఈ కళ కూడా ఉంది కాబట్టి యుద్ధ సమయంలోనూ ప్రియుడిని వదిలి ఉండాల్సిన బా 
లేదు. రికాబు మీద కాలు కాలు తగిలేంత దగ్గరగా గుర్రం మీద ఆమె బాజీరావును ట్ర 
యుద్ధంలోనూ అనుసరించేది. కత్తితో బల్లెంతో శత్రు సంహారం సాగించేది. గుడారా( 
కలిసే ఉండేది. కష్టాలన్నీ పంచుకునేది. 


లాగే మనోహరంగా గడిచేది. రాజధాని ఢిల్లీ మీదికి దండెత్తి అనేక వారాలపాటు అనే 
శ్రమలకోర్బి సంగ్రామం సాగించి తిరిగి వస్తూండగా ఒక మజిలీ వద్ద వారు ఒక మొగ, 
సేనాని కంటపడ్డారు. అప్పుడు బాజీరావు, అతడి ప్రియురాలు జీనుకు పరిచే బట్ట కిం 
వేసుకుని పక్కపక్కన కులాసాగా కూచుని కూనిరాగాలు -తీస్తున్నారట. ఏకబిగిన నళ 
మైళ్లు స్వారీ చేసిన బడలిక ఏదీ లేకుండా పిక్సిక్‌కు వచ్చిన (ప్రేమ పక్షుల్లా వా 
కిలకిలలాడుతున్నారట. "She ౪/25 Kanchani (a dancing girl) skilled inriding at 


paigns and rode stirrup to stirrup with him." (గుర్రపు స్వారీలో, బల్లెం, కత్తి యుద్దా 
ఆ నర్తకి బహు నేర్చరి. ప్రతి యుద్దానికీ గుర్రమెక్కి బాజీరావు వెంట వెళ్ళేది) అని 7274 
i-Muhammad Shahi లో పర్షియన్‌ చరిత్రకారుడు పేర్కొన్నాడు. 

ఇలా అన్ని విధాలా, అన్నివేళలా సహధర్మచారిణిలా తనను వెన్నంటి ఉండి సమరంలో 
సరసంలోనూ సమాన ప్రజ్ఞను చూపిన మస్తానీని విడిచి బాజీరావు క్షణం ఉండలేకపోయేవాః 
ఒకసారి రాజదర్శనానికి సతారా వెళ్ళినప్పుడు రాచమర్యాదను అతిక్రమించి మని 
కూడా అతడు వెంటబెట్టుకుపోగా సాహు మహారాజు మందలించాడట. రాజసన్ని 
అలా ఉంటే సొంత ఇంట్లో సంగతి చెప్పనే అక్కర్లేదు. పుణెలో తాను నిర్మించిన శనిః 
పాలెస్‌లో (శనివారం శంకుస్థాపన జరిగింది కనుక ఆ పేరు) మస్తానీ కోసం ప్రత్యేక 
ఒక వాటా కట్టించి ఖాలీ సమయంలో ఎక్కువ భాగం ఆమెతోనే గడిపేవాడు. ఆ తమకం 
ధర్మపత్ని కాశీబాయిని, కన్నబిడ్డలను కొంచెం నిర్లక్ష్యమే చేశాడు. 

సహజంగానే అది కుటుంబానికి కంటగింపయింది. తురక పిల్లను తెచ్చి ఇంట్లో పెట్టా 
అసలే మంట. ఆపై భార్యాబిడ్లను పట్టించుకోవటం లేదన్న దుగ్ధ. బాజీరావు భార్య కాశీజి 
ఉత్తమ ఇల్లాలు. అమెకైతే మస్తానీ మీద ఈర్య్యగానీ, ద్వేషంగానీ లేవు. తనను నిరాదరిం! 
భర్తను పల్లెత్తు మాట అనేది కాదు. ఆమెకున్న విశాల హృదయం కుటుంబంలో మి 
వారికి లేవు. బాజీరావు తల్లి రాధాబాయి, తమ్ముడు చిమ్మాజీ, కుమారుడు బాలాః 
మస్తానీ పేరు చెబితే మండిపడేవారు. ఆమెను వదిలి పెట్టమని తల్లి అనేక విధాల చెప్పి 
బాజీరావు వినలేదు. పోనుపోను పంతాలు పెరిగాయి. | 

ఒకసారి బాజీరావు ఊళ్లో లేని సమయంలో అతడి తమ్ముడు, కుమారుడు మన్నా 
దౌర్జన్యంగా వేరే ఇంటికి లాక్కెళ్లి గదిలో పెట్టి బంధించారు. తనను విడిచిపెట్టనంత 
అన్నం ముట్టేది లేదని మస్తానీ భీష్మించింది. ఆ బెదిరింపు పనిచేయలేదు. ఇక ల 
లేదని ఆమె పరిసరాలను, కాపలాదారుల ఆనుపానులను, ముఖ్యంగా అశ్వశాల జని 
జాగ్రత్తగా గమనించి, పథకం వేసి, ఒక రాత్రి కాపలా వారి కళ్లుగప్పి తప్పించే 
గుర్రమెక్కి రివ్వున ప్రాణనాథుడు ఉన్నచోటికి పోయింది. సంగతి తెలిసి బాజీరావు * 
బాధపడ్డాడు. 


. 


48 స ఇదీ చరిత్ర 


ఇంటివారే ఇలా చేస్తే బయటివారి విషయంలో అడగాలా?! ముఖ్యంగా ఛాందస 
బ్రాహ్మణీకం బాజీరావుపై కత్తిగట్టింది. శ్రోత్రియ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా బాజీరావు 
జీవితమంతా రణరంగాల్లో, సైనిక గుడారాల్లోనే గడిచింది. నిరంతర సైనిక జీవనం వల్ల 
అతడి ఆహారపు అలవాట్లూ మారాయి. చాలా మంది సైనికుల్లాగే అతడు. మద్య మాంసాలకు 
అలవాటు పడ్డాడు. అది అతడి వ్యక్తిగత విషయం. అతడున్న పరిస్థితుల్లో మామూలు 
మహారాష్ట్ర బ్రాహ్మణుడిలా అంటూసొంటూ. పాటిస్తూ శ్రోత్రియంగా బతకడం కుదరని 
పని. ఆ సంగతి గుర్తించి పీష్వాలో తమకు అభ్యంతరకరమైన అలవాట్లను కుల పెద్దలు ' 
పెద్ద మనసుతో ఉపేక్షిస్తే సరిపోయేది. 
కానీ అలాంటి జెదార్యం ఛాందస (బ్రాహ్మణ్యానికి ఏనాడూ లేవు. శివాజీ అంతటి 
మహా పురుషుడినే జన్మతః క్షత్రియుడు కాదు కనుక పట్టాభిషేకానికి అర్హత లేదు పామ్మని 
బిర్రబిగిసిన మూర్ధ వర్గమది. వారి ధాటికి తాళలేక శివాజీ అంతటి వాడే దేశాలు గాలించి 
గాగాభట్‌ అనే పండితుడిని కాశీనుంచి పట్టుకుని వచ్చి తనది క్షత్రియ వంశమేనని 
ప్రకటింపజేసుకుని అతడి చేతులతోనే ఛత్రపతిగా పట్టాభిషేకం చేయించుకోవలసి వచ్చింది. 
ఛత్రపతి శివాజీనే లెక్కచేయని వారు పీష్వా బాజీరావుకు భయపడతారా? మద్య 
మాంసాలు ముట్టి కులభ్రష్టుడైనాడని మొదలే, రగిలిపోతున్నవారు ఏకంగా తురక'బూబునే 
ఇంటికి తెచ్చి కాపురం పెట్టటంతో అగ్గిమీద గుగ్గిలమైనారు. బాజీరావు అధికార ప్రాభవానికి 
. వెరచి కులం నుంచి వెలివేయలేక, దెబ్బతీసేందుకు సమయం కోసం వేచి ఉన్నారు. 
మస్తానీకీ అందచండాలే కాదు; తెలివితేటలూ ఉన్నాయి. తండ్రి తనను బాజీరావు 
చేతిలో పెట్టగానే ఆమె అతడికి వశమై పోలేదు. పీష్వా తనను ఎంత మోహించి - 
మరులుగొన్నా... తనను భార్యలా చూసి తనకు పుట్టే కొడుకుకు ఆస్తిలో తగిన వాటా 
ఇస్తానని మాట తీసుకున్నాక గానీ ఆమె దగ్గరవలేదు. ఆ (ప్రకారమే బాజీరావు ఆమెను 
సొంత లోగిలిలో కాపురం ఉంచాడు. కొంతకాలానికి ఆమె పండంటి కొడుకుని కన్నది. 
బాజీరావు ఆ కుమారుడికి శాస్త్రోక్తంగా నామకరణం చేసి హిందువుగా పెంచదలిచాడు. 
(బ్రాహ్మణ్యం ససేమిరా వీల్లేదంది. హిందూ ధర్మంలో మతం మార్చిడి కుదరదంది. 
తురకదానికి పుట్టినవాడు, తురకే తప్ప హిందువు కావడానికి ఒప్పుకునేది లేదంది. ఈ 
విషయంలో కులం అంతా ఒక్క కట్టుపై నిలిచి, పౌరోహిత్యానికి ఏ బ్రాహ్మడూ అంగీకరించక 
పోవడంతో బాజీరావు గత్యంతరం లేక ఆ కుమారుడికి 'షంషేర్‌ బహాదూరో అని పేరు 
పెట్టి ముసల్మానుగానే పెంచాడు. 

శ య న vt టం. ధైర్య 
కన a డి పట్టు On gaint ere 
se 11 ప్రకారం అతడికి బాజీరావు పంచి ఇచ్చిన బుందేల్‌ఖండ్‌ జాగీరును 
| డు అలీబహదూర్‌ విస్తృతపరచి బండా సంస్థానాన్ని స్థాపించాడు. అతడి 
॥ న్‌ వ బండా నవాబు 1857 స్వాతంత్ర్య సమరంలో రూస్సీరాణి లక్ష్మీబాయికి బాసటగా 
+ ష వారితో పోరాడాడు.) 
వూ న. ప్రతిష్టాపనకు అంకితమై అవక్ర విక్రమంతో సంఘర్షించిన 
“పవరు లో బాజరావుకే తన కన్నకుమారుడిని హిందువుగా పెంచుకునే అవకాశం 

సమాజానికి సిగ్గుచేటు, ఇలాంటి సిగ్గుచేటు నిర్వాకాలు... క్షమించరాని, 


ఎంవి, ణి 
గ్య మస్తానీ శ 49 


ఆత్మహత్యా సదృశమైన అపరాధాలు చాదస్తపు బ్రాహ్మణీకం వల్ల ఇంకా చాలా జరిగాయి 
ఆ చారిత్రక తప్పిదాలే హిందూ సమాజంలో అనైక్యతకు, వెర్రితలలకు ముఖ్య కార; 
మయ్యాయి. | 
ముస్లిం మస్తానీకి జన్మించిన కుమారుడికి హైందవ మత: సంస్కారాన్ని చేయ ని 
నిరాకరించడంతోటే సనాతన బ్రాహ్మణ వర్గం ఆగలేదు. కాశీబాయి వల్ల బాజీరావుక్ష 
జన్మించిన రఘునాథరావు ఉపనయనానికీ వారు అడ్డం తిరిగారు. కులభ్రప్టుడైన బాజీర్యా 
కనుక హాజరైతే పౌరోహిత్యం చేసేదే లేదు పొమ్మన్నారు. అరివీర భయంకరుడైన అంత 
మహాయోధుడు కూడా సంప్రదాయపు పట్టుకు నిస్సహాయుడయ్యాడు. మస్తానీతో అత్త 
సంపర్మం ఇంటా బయటా పెద్ద వివాదమైంది. మస్తానీని విడిచిపెట్టమని బాజీరావును త 
కూడా గట్టి వత్తిడి చేసింది. అంతా ఆక్షేపించేవారే, అందరూ తనకు కావలసినవారే. ఎవరి 
సమాధానపరచలేక, ఎవరి నోరూ మూయించలేక అలాగని ప్రాణ సమానురాలైన మస్తానీ 
వదులుకోలేక బాజీరావు మహాక్షోభ పడ్డాడు. ఖై 
ఏమి జరిగిందో సరిగ్గా తెలియదు. మస్తానీని బాజీరావు నుంచి వేరుచేసి శనివారవాడలో 
గదిలో దాదాపుగా బంధించడంలో అతడి తల్లి, తమ్ముడు, కొడుకు కృతకృత్యులయ్యాక 
బలప్రయోగం చేయాలని తలచినా గృహచ్చిద్రానికి వెరచి బాజీరావు ఆ ప్రయత్త 
విరమించుకున్నాడు. ఎన్నో యుద్దాల్లో నిరుపమాన ధైర్యసాహసాలను చూపి ఎంత 
సవాలునైనా అవలీలగా ఎదుర్శొన్న వీరుడికి వ్యక్తిగత విషయం దగ్గరికి వచ్చేసరికి పరాశక్రవ 
సన్నగిల్లి చివరి దశలో చిత్రమైన పలాయన మనస్తత్వం ఆవహించింది. తనను నః 
మస్తానీని రాబందుల్లాంటి బంధువుల బారిన వదిలేసి ఇంట్లో దొరకని మన 
యుద్ధరంగంలో వెదుక్కుంటూ వెళ్ళాడు. సంధి షరతుల్లో భాగంగా నిజాం-ఉల్‌-ము! 
తనకు ఇవ్వడానికి గతంలో ఒడంబడి ఆ దరిమిలా ఎగగొట్టిన జాగీరును 
పరచుకోవడానికి 1739 డిసెంబరులో పూనా నుంచి పెద్ద సైన్యంతో దండెత్తి వె 
నలభై వేల సైన్యంతో తనను ఎదుర్శొన్న నిజాం కుమారుడు నాసర్‌జంగ్‌తో గి 
తీరాన రెండు నెలలు హోరాహోరిగా పోరాడి ఓడించాడు. తనకు రావలసిన జా 
రాబట్టుకుని ఘన విజయం సాధించాక కూడా ఇంటికి పోవడానికి మనసొప్పక క్‌ 
జాగీరు తనిఖీ నెపంతో ఇండోర్‌ వైపు వెళ్లాడు. (| 
ఈలోపు పూనాలోని మూర్ధాగ్రేసరుల ముఠా మస్తానీని ఏకంగా ఖూనీయే + 
అడ్డుతొలిగించుకోవాలని ఆలోచించింది. కానీ మహారాజుకు అత్యంత ఆప్తుడైన హః 
ప్రియసతిపై అటు వంటి అఘాయిత్యాన్ని రాజుకు తెలియకుండా చేసేందుకు ధైర్యం చా! 
దురాలోచనకు అనుమతి కోరారు. పీష్వాను కష్టపెట్టే అలాంటి పిచ్చి పని ఏదీ చేయరా! 
సాహు రాజు శాసించాడు. అక్కడితో ఆ కుతంత్రం ఆగింది. మస్తానీ వియోగాన్ని భరించే 
(ప్రవాసంలోని బాజీరావు లోలోన కుమిలిపోసాగాడు. అన్నగారి. చిత్తక్షోభను స్వః 
గమనించిన చిమ్మాజీ తాను పుణెకి తిరిగి రాగానే “ఆమెను అతడి దగ్గరికి పంపి6 
తప్పదు అని బాజీ కొడుకు బాలాజీకి 1740 మార్చి 7న జాబు పంపాడు. ఛ 
కాని విధి మరోలా తలచింది. పుణె వారికి దయ కలిగి మస్తానీని భర్త దగ్గరికి చే 
ముందే. బాజీరావును మృత్యువు ఈ లోకం నుంచే. ఎత్తుకు పోయింది. నర్మద 
రావేర్‌ సమీపాన విపరీత మద్యపానం వల్లో, దుర్భర చిత్తక్షోభ వల్లో బాజీరావు జీవితే 


50 త ఇదీ చరిత్ర ఎం.వి.ఆర్‌శ 


మొదటిసారిగా జబ్బుపడ్డాడు. మూడురోజులు జ్వరంతో బాధపడి, స్పృహకోల్పోయి 1740 
ఏప్రిల్‌ 28న ఆ మహావీరుడు 42 ఏళ్ల పిన్నవయసులో కన్ను మూశాడు. మరణించే 
సమయానికి భార్య కాశీబాయి, కుమారుడు జనార్దన్‌ అతడి పక్కన ఉన్నారు. మస్తానీకి ఆ 
భాగ్యం కూడా దక్కలేదు. 

బతికి ఉండగా బలవంతాన విడదీసిన వారు బాజీరావు మరణించాక మస్తానీని చివరి 
చూపుకు అనుమతించారు. రాధాబాయి, చిమ్మాజీ, బాలాజీల వెంట జీవచ్చవంలా స్మశానానికి 
నడిచివెళ్ళిన మస్తానీ ఏమి తలచిందో ఏమి చేయనున్నదో ఎవరూ ఊహించలేదు. చితికి 
నిప్పు అంటించగానే అందరూ నిశ్చేష్టులై చూస్తుండగా మస్తానీ చిరునవ్వు నవ్వుతూ మంటల్లోకి 
దూకి ప్రాణనాథుడితో కలిసి అగ్నికి ఆహుతి అయింది. 


Seperated from her lover in this world, Mastani passed fear- 
lessly through the flames to greet him in the next. 
[Compehensive History of the Maratha Empire, Kincaid & Parasnis, 
Vel, p.266] 
(ఈ లోకంలో ప్రియుడి నుంచి వేరుచేయబడిన మస్తానీ పై లోకంలో అతడిని 
స్వాగతించేందుకు నిర్ణయంగా మంటల్లో ప్రవేశించింది.) 


మస్తానీ విషాదం గురించి కిన్‌లైడ్‌; పారాస్నిస్‌లు చెప్పిన ఈ వివరంతో సుప్రసిద 
థి 
చరిత్రకారుడు జి.ఎస్‌. సర్దేశాయి విభేదించారు. ఆయన అభిప్రాయం ప్రకారం - 


As soon as the news of Baji Rao's death reached Mastani 
she died in the palace of Poona, whether by suicide or of shock. 
it is difficult to say. Her dead body was removed to Pabal, a 
village about 20 miles east of Poona... where an unpretentious 
tomb reminds passers by of the story of her love and her tragic 
end. By common consent she was known as the most charming 
woman of her time. 

[New History of Marathas, G.S. Sardesai, Vol. Il, p.181] 

(బాజీరావు మరణ వార్త తెలియగానే పూనా పాలెస్‌లో మస్తానీ మరణించింది. 
ఆత్మహత్య చేసుకుందా, షాక్‌ వల్ల ప్రాణం పోయిందా అన్నది చెప్పడం కష్టం, 
ఆమె భౌతికకాయాన్ని ఫూనాకు 20 మైళ్ల దూరంలో పాబాల్‌ (గ్రామానికి తరలించారు. 

_ అక్కడి సాదాసీదా సమాధి వచ్చేపోయే వారికి ఆమె (ప్రేమను, విషాదాంతాన్ని 


_ ఈనాటికీ గుర్తు చేస్తుంది. ఆకాలంలో ఆమెను మించిన సౌందర్వవతి లేదని 
| అందరూ అంగీకరించారు. ) 


స్త సహగమనం చేస్తేనేమి? భర్త మృతిని తట్టుకోలేక గుండె ఆగి మరణిస్తేనేమి? భర్రలేని 


మైనా నిలవదలచలేదు. ఆ మగమహారాజు చివరి దశలో తన ఖర్మకు 
ను మాత్రం ప్రాణాలన్నీ నాథుడి మీదే పెట్టుకుని బతికింది. సమకాలీన 


_ * అల్పత్వాన్ని మూర్ధత్వాన్ని అపహసించి జాలిలేని ప్రపంచం నుంచి నవ్వుతూ 
““౦చెంది - పాపం, మస్తానీ! 


మస్తానీ శ 51 


ఆహా! మన మంచితనం! 


fa తండ్రి తాతలు నాకు విశ్వాసపాత్రులై ఎన్నో ఘనకార్యాలను సాధించారు 
మొగల్‌ సామ్రాజ్యాన్ని సంరక్షిస్తూనే మొత్తం పొందుస్తాన్‌ను జయించాలని బాజీరా 
ఆకాంక్షించాడు. నువ్వు అతడి కుమారుడివి. నీ తండ్రి కోరికను సాధించు. 
ఆశ్వికులను అటక్‌ గోడల ఆవలి దాకా నడిపించు”. . 
కొత్త వీష్వాగా నియమిస్తూ బాలాజీరావుతో 1740 జూన్‌ 25న మరాఠా రా 
సావు అన్నమాటలివి. తండి బాజీరావు చిన్నవయసులో వాఠాత్తుగా కన్నుమ 


' ఇరవై వళ్ల కింద 20 సంవత్సరాల బాజీరావును తంది స్థానంలో వీష్వా 
కూచోబెట్టినందుకే చాలా మంది ఆశ్చర్యపోయారు. ఇప్పుదు అతడి' కుమారు 
వద్ధెనిమిదిన్నర సంవత్సరాల లేతవయసులో విశాల రాజ్యానికి ప్రధానమంత్రిళ 
అవ్బగిన్తుంటే దర్భారులో (ప్రతి ఒక్కరూ ముక్కున వేలేసుకున్నారు. 


' పీష్వా పదవి ఆనువంశికంగా తండ్రి తరవాత కుమారుడికి దక్కి తీరాలన్న నియవ 
లేదు. రాజు తలచుకుంటే ఎవరికైనా దానిని కట్టబెట్టగలడు. మీసాలు కూడా సరిగా? 
బాలాజీనే ఆ కీలక బాధ్యతకు ఎంచుకోవడానికి అనేక. కారణాలున్నాయి. బాలాజీ శ 
తనం నుంచి సాహుకు బాగా తెలుసు. ఆ కుర్రాడంటే అతడికి చాలా (పేమ. త 
చేతికింద నలిగి, పినతండ్రి ఒద్దికలో పెరిగి, రణరంగంలోనూ పాలనా రంగంలో! 
రాటుతేలి ఆ బాలుడు ఎంతగా ఈడుకు మించిన పరిణతి చెందిందీ రాజుకు తెలు! 
అందుకే రఘూజీభోస్లే వంటి యోధుడు, బాబూజీ జోషీలాంటి మోతుబరి పోటీ ప 
వారిని కాదని, ప్రధాన మంత్రిత్వాన్ని ఒడుపుగా నడపటానికి ఈ పిల్లవాడే యోగ్యు 
నిశ్చయించాడు. మునుపు బాజీరావు విషయంలోలాగే అతడి కుమారుడి యోగ్యత గురి 
సాహు చేసిన నిర్ణయం సరైనదని కాలం రుజువు చేసింది. 


| ఎం, లి ఆర్ట్‌ శ్రా సే 
<= 


షానా సాహెబ్‌గా ప్రఖ్యాతుడైన బాలాజీరావు మరాఠా రాజ్యానికి పీష్వాగా 1740 
భంచి 1761 దాకా 21 ఏళ్లు పని చేశాడు. తండ్రిలాగే అతడూ 40 ఏళ్ల వయసులోనే 
ఆకస్మిక అనారోగ్యంతో మరణించాడు. తాత వలె గొప్ప రాజకీయ తంత్రజ్ఞుడు కాకువ్నా 
తండ్రివలె మహావీరుడు కాకపోయినా బాలాజీకి బృహత్తర రాజ్యభారాన్ని సవ్యంగా 
నిభాయించడానికి కావలసిన ఓర్చు, నేర్చు... వినయం, వివేకం పుష్కలంగా ఉన్నాయి. 
తండ్రి నోరు కరకు. ఇతడి మాట మృదువు. తండ్రిని చూస్తే ఎవరికైనా భయమో భక్తో ఏదో 
ఒకటి కలిగేది; అనుచరులూ సహచరులే తప్ప స్నేహితులు పెద్దగా ఉండేవారు కాదు; 
దగ్గరి వారు కూడా చనువు చూపలేకపోయేవారు. కుమారుడి తత్వం ఇందుకు భిన్నం. 
బాలాజీ శత్రువుతో సైతం సౌమ్యంగా మాట్లాడగలడు. ఉత్తర, దక్షిణ (ధ్రువాల వంటి 
ప్రత్యర్థులను కూడా చాకచక్యంతో కలుపుకు వెళ్ళగలడు. పంతానికి పోకుండా సమయాన్ని 
బట్టి పట్టు, విడుపు ప్రదర్శించి రాజకార్యాన్ని, రాజ్యక్షేమాన్ని చక్కబెట్టగలడు. 

ఈ గుణగణాలతో తాను పీష్వాగా ఉన్న 21 ఏళ్ల కాలంలో బాలాజీ అనేక విజయాలను 
సాధించాడు. అతడి హయాంలో మరాఠా ప్రాభవం దేశం నలుదిశలా విస్తరించి తారాస్థాయిని 
అందుకుంది. తండ్రిలాగే అతడూ యుద్ధంలో గెలిచో, రాజ్యాన్ని కలుపుకునో, చౌథ్‌, 
సర్దేశ్‌ముఖులను వసూలు చేసో యావద్భారతాన్నీ మరాఠా ప్రభావం, ప్రాబల్యాల కిందికి 
తేవాలని శాయశక్తులా పరిశ్రమించాడు. గుజరాత్‌, మాళవ, బుందేల్‌ఖండ్‌, బేరార్‌, తదితర 
ప్రాంతాల్లో తండ్రి బాజీరావు పరాక్రమంతో, పోరాడి సాధించిన విజయాలను, హక్కులను 
బాలాజీ స్థిరపరచి 'క్రమబద్దీకరించాడు. మొగలు రాజప్రముఖుడైన సవాయ్‌ జయసింహ్‌ను 
మంచితనంతో మెప్పించి, తన తండ్రికి ఒడంబడిన ప్రకారం మాళవపై సుబేదారీ హక్కులను 
మొగలు చక్రవర్తి నుంచి సునాయాసంగా సాధించిన తీరు బాలాజీ దౌత్య (ప్రతిభకు 
మచ్చుతునక. 

బాజీరావు ప్రపంచమంతా ఏకమై తనపైకి దండెత్తినా ధైర్యంగా పోరాడగలిగిన 


మహావీరుడే. అంతటి పరాక్రమశాలి కూడా అప్పులవాళ్ల పేరు చెబితే హడలిపోయేవాడు. 


బతికినంత కాలమూ అతడికి అప్పుల బాధ. ఎన్ని యుద్దాలు చేసి, ఎన్ని రాజ్యాలు కొల్లగొట్టి, 
చౌధ్‌లు ఎన్ని లక్షలు వసూలు చేసినా ఎక్కడి సొమ్మూ రాజ్య ఖర్చులకూ, దర్శారు వ్యయానికీ, 
సైనికుల జీతాలకూ చాలేది కాదు. ఎంత సొమ్ము రాబట్టినా వ్యక్తిగత. పూచీ మీద తెచ్చిన 
అప్పుల భారం అంతకంతటికీ పెరిగేదే తప్ప తగ్గేదికాదు. అప్పుల వాళ్ళ ఒత్తిళ్లకు తట్టుకోలేక 
బాజీరావు సతమతమయ్యేవాడు. “హిందూస్తాన్‌ మీద దిగ్విజయంగా దండయాత్ర చేసి 
వచ్చాను, నికర లాభం ఏమీ లేదు. సైన్యం ఎన్ని కష్టాలు పడ్డా రుణదాతల నరకం నాకు 
తప్పడంలేదు. షావుకార్లను, 'సిలేధార్లను తృప్తిపరచడానికి నేను నుదుటి చర్మం చిట్లేలా 
వారి కాళ్ల మీద పడుతున్నాను" అని 1736లో తన గురువు బ్రహ్మేంద్రస్వామికి రాసిన 
లేఖనుబట్టి బాజీరావు ఎంతటి ఆర్థిక క్షోభ అనుభవించాడో అర్థం చేసుకోవచ్చు. 
బాలాజీరావు పీష్వా అయ్యేనాటికి తండ్రి నుంచి సంక్రమించిన అప్పు 14 లక్షల 
రూపాయలు. కుర్రవాడన్న అలుసుతో అతడి మీద అప్పుల వారి దాష్టీకమూ దారుణంగా 
ఏండేది. రాజ్యపాలనకు నిరంతరం పెరిగే అవసరాలు తీర్చడానికి ఎన్ని యుద్దాలు చేసినా 
'సరిసోయేవి కాదు. ఈ స్థితిలో ఎలా చేశాడో, ఏమి చేశాడో తెలియదు గాని అస్తవ్యస్త 


ఆహా! మన మంచితనం! శ 53 


ఆర్థికస్థితిని బాలాజీ సక్రమ నిర్వహణతో, గట్టి అజమాయిషీతో చక్కబరిచి లోటును కాస్తా 
మిగులుకు తేల్చాడు. దారిదోపిళ్లు చేయించో, దేశాన్ని దోచుకునో, దుర్మార్గాలు చేసో సొమ్ముల | 
రాబట్టాడని అతడి మీద బద్ధ విరోధులు కూడా నింద వేయలేదు. పీష్వా మీ కంటే బాగా 
సిరిసంపదలతో వెలిగిపోతున్నాడని గిట్టనివారు ఒక దశలో తన మీద రాజుకు చాడీలు 


దృష్టాంతం. 


పడ్డా బాలాజీకి గాని, అతడి తండ్రి, తాతలకుగాని పెత్తనమే పరమావధి కాదు. తాము 
సేవిస్తున్న రాజుకు, జన్మస్థలమైన మహారాష్ట్రకు నిశ్చల నిబద్ధత చూపుతూనే హిందూ 
మతం పట్ల, హిందూ సమాజ విశాల ప్రయోజనాల పట్ల, హైందవ ధర్మపునరుద్ధరణ పట్ల 
వారు భక్తి విశ్వాసాలను కనపరిచి, వాటికోసం తమకున్న పరిమితుల్లో చేయగలిగిందంతా 
చేశారు. పర్షియన్‌, బ్రిటిష్‌ చరిత్రకారుల రాతల మీద ఆధారపడిన కొన్ని చరిత్ర గ్రంథాల్త్‌ 
మరాఠాలను దోపిడీదారులుగా, డబ్బుల కోసం పెత్తనం కోసం ఇతర ప్రాంతాలను పీడించిన 


ధర్మవీరులుగా మరాఠాలు పోషించిన భూమిక తక్కువేమీ కాదని తేటతెల్లమవుతుంది 
ఉదాహరణకు బాలాజీరావుకు స్ఫూర్తి, మార్గదర్శి అయిన పినతండ్రి చిమ్మాజీ అప్పా 174 
జూన్‌ 2న మొగలు దర్బారులో ముఖ్యుడు మహాదేవ్‌ భట్‌ హింగ్నేకు రాసిన లేఖలోని ఈ 
అంశాలను చూడండి. | 


a. The Peshwa's young son Nana has now assumed 116. 
same responsibility. He and 1 are ready to carry to completion : 
the unfinished programme ... the basis of which was first laid ~ 
down by my revered father (Balaji Viswanath, the first” 
peshwa)... He thus earned a great name and left the ౧1601085. 
heritage to his son, (Baji Rao) who faithfully carried out the- 
benevolent programme chalked out for him, viz. the regenera- 
tion of religion, of gods and Brahmans, of the sacred places of ~ 
Hindu pilgrimage like Benares... His great ambition was to re= 
store the Kashi Vishveshwar shrine of Benares to its pristine” 
glory and greatness... ...Sawaiji has agreed to abtain imperial 
sanads for the remittance of the pilgrim tax at Prayag and 
the cession of Benares. You must impress upon Sawaiji that in- 
our hearty co-operation lies his interest as well as ours." తే 

[New History of the Maratas, 6.5. Sardesai, Vol. Il. p.200-01] 

(స్వర్గస్థుడైన వీష్వా కుమారుడైన నానా ఇప్పడు అదే బాధ్యతను చేపట్టాడు. = 
అతడు, నేను అసంహూర్ణ కార్యక్రమాన్ని పూర్తి చేయదలిచాము. దానికి ప్రాతిపదికను 
మా విత్ళదేవుడు (ప్రథమ వీష్వా బాలాజీ విశ్వనాథ్‌) నిర్దేశించి వున్నారు... ఆయన 


54 కా ఇదీ చరిత్ర 


గొప్ప పేరు గడించి, తన అనర్హ వారసత్వాన్ని తన కుమారుడు. (బాజీరావు)కి 
వదిలిపెట్టారు. మత ఫునరుత్తానాన్ని, దేవ (బ్రాహ్మణుల, వారణాసి వంటి పవిత్ర 
క్షేతాల అభ్యుత్థానాన్ని సాధించడమనే ఉదాత్త కార్యక్రమాన్ని ఆయన విశ్వాసంతో 
నిర్వర్తించాడు... కాళీ విశ్వేశ్వరాలయానికి పూర్వ వైభవాన్ని పునరుద్ధరించాలని 
ఆయనకి గొప్పు కోరిక ఉండేది... ... (ప్రయాగలో యాత్రికులపై వన్ను రద్దుకు, 
వారణానీ పై వాక్కులు వదులుకోవటానికి చక్రవర్తి నుంచి ఉత్తర్వులు 
నంపాదించటానికి నవాయి జయనింవా గారు అంగీకరించారు. ఆయన 
వృాదయహపూర్వక సహకారంలోనే ఆయన ప్రయోజనం, మా ప్రయోజనం ఇమిడి 
ఉన్నదని మీరు కూడా ఆయనకు నచ్చచెప్పాలి) 


ఇంత ధర్మనిరతి గల పీష్వాలు మరాఠా రాజ్యానికి చోదకశక్తి అయినప్పుడు, దేశంలో 
అనాడు మరాఠా కత్తికి ఎదురులేనప్పుడు, హిందూ ధర్మ పునరుద్ధరణ సంకల్పం నిరాఘాటంగా 
నెరవేరి ఉండాల్సింది. యావద్దేశాన్ని ఏకచ్చత్రంగా ఏలిన మొగల్‌ సామ్రాజ్యం చితికి ఛిద్రమై 
నామమాత్రావశిష్టమైన దశలో, ప్రచండ సైనిక శక్తితో దేశమంతటా విస్తరించిన మరాఠాలు 
తలచుకుని ఉంటే పాచి పీనుగు వంటి మొగలాయీ అవశేషాన్ని పాతిపెట్టి అఖండ హిందూ 
మహాసామ్రాజ్యాన్ని అవలీలగా స్థాపించగలిగేవారు. దూరదృష్టితో శివాజీ ప్రవేశపెట్టిన 
అష్టప్రధాన్‌ పద్ధతిలోనో, దానిని మార్చి బాలాజీ విశ్వనాథ్‌ రూపొందించిన రాష్ట్ర కూటసమాఖ్య 
సరళిలోనో అఖిల భారతంలో హిందూ పతాకను సగర్వంగా ఎగురవేయగలిగే వారు, 
అనేక శతాబ్దాలు తురుష్క రాకాసుల చేతిలో యమ యాతనలు పడి, దారుణ దురాగతాలకు 
లోనై స్వదేశంలో స్వధర్మానికి దిక్కులేకుండా పోయినందుకు తరాల తరబడి కుమిలి కునారిల్లిన 
కోట్లాది హిందూ ప్రజానీకం మళ్ళీ దేశంలో సగర్వంగా తలెత్తుకు తిరిగేట్టు చేయగలిగేవారు. 
అదే కాలంలో చాపకింద నీరులా వ్యాపించి, కుట్రలూ కుహకాలతో, నీచాతి. నీచమైన 
పన్నాగాలతో మొత్తం దేశాన్ని కబళించనున్న తెల్లవారి ఆగడాలను అరికట్టి బహుశా చరిత్ర 
గతినే మార్చి ఉండేవారు. మరికొన్ని శతాబ్దాల బానిసత్వపు బాధను భరతమాతకు 
తప్పించగలిగేవారు. 
తలచుకుని ఉంటే ఇవన్నీ చేయగలిగేవారే. కాని తలచుకోలేదు. ఎందుకంటే చరిత్రలో 
క్‌ుదైన స్వర్ణావకాశం చేతికందిన సానుకూల సమయంలో మరాఠాల ఆలోచనలను వారి 
ప్రభువు ఆ దిశగా సాగనివ్వలేదు. చిన్నతనం నుంచీ మొగలుల పంచన పెరిగి మొగలాయి 
ని ట్లచుకున్‌, మొగలు సింహాసనం పట్ల ఆరాధనా భావం పెంచుకున్న సాహుకు 
ల డి స్వరాజ్యం హస్తగతమైన తరవాత కూడా పాతవాసనలు పోలేదు. 
౫ మకారం చావలేదు. ముసల్మాన్‌ సర్గార్లే తిరగబడి ఏప్రాంతానికా ప్రాంతంలో 
(ప్రభుత్వాలు నడుపుతూ. మొగలు. చక్రవర్తి ఆధిపత్యాన్ని. గుర్తించడం మానేసినా, 
డా ర దర్భారుకూ అంతఃపురం నాలుగు గోడలకూ పరిమితమైనా, సవాయి 
క PE Boleyn వీర విధేయులు సైతం స్వమతాభిమానంతో మరాఠాల 
జ ఇ న్‌ స్ఫూర్తిగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నా మొగలు సింహాసనాన్ని 
మ వాలన్న కోరిక సాహు మారాజుకు కలగనే లేదు. 
ట్రే ఎల్లలు దాటి మరాఠా శక్తి దశదిశలా విజ్బంభించడం సాహుకు ఇష్టమే. 


ఆహా! మన మంచితనం// శ 55 


హిందుస్తాన్‌ అంతటినీ చెప్పు చేతుల్లో తెచ్చుకోవాలనీ ఉబలాటమే. కాని ఇదంతా మొగల 
పాదుషా అధికారాన్ని గౌరవిస్తూనే, మొగలుల పనుపునే, వారి ఆధికారిక ప్రతినిధి హోదాలోన 
జరగాలని అతడి కోరిక. బాజీరావు అసమాన పరాక్రమంతో భీకర యుద్దాలు చేసి ఆ నే 
రాష్ట్రాల్లో మొగలు సుజేదారులను జయించినా, సాహు అవశ్యం సంధికీ తొందరపరి 
' తేలికపాటి షరతులు పెట్టి, వాటిని సాధించడంలో తృప్తి పడింది ఈ కారణంచేతే. 
ఉదాహరణకు - తన జీవితంలో చివరి యుద్దాన్ని గెలిచి మొగల్‌ సర్దారు నిజా, 
ఉల్‌ముల్ళ్‌ కుమారుడు నాసిర్‌ జంగ్‌ను చిత్తుగా ఓడించిన తర్వాత 1740 ఫిబ్రవరి” 9 


బాజీరావు తన కుమారుడు బాలాజీకి రాసిన లేఖలో ఇలా అన్నాడు. 


"T am at this ovement in a position to eradicate the Mughal | 
completely if only His Highness will immediately order all his 
chiefs to run to my support. If he does not respond to my call, 1 
shall close this affair by negotiating only an advantageous 
peace." 

[New History of The Marathas, G.S. Sardesai, Vol. Il. p. 281] 

(ఈ క్షణాన నేను మొగలులను పూర్తిగా నిర్మూలించగలను. నాకు అండగా 
పరిగెత్తుకు వెళ్ళమని తన సేనానులందరికీ మహారాజు ఉత్తర్వు చేస్తే చాలు. ఆయన 
నా అభ్యర్థనకు నృందించపోతే కేవలం లాభసాటి శాంతిని మాత్ర బేరమాదుకుని 
ఈ ఘట్టాన్ని ముగిస్తాను. ) 


| 


అ 


మొగలు పాలనలోని రాష్ట్రాన్ని జయించినప్పుడు మరాఠా సామ్రాజ్యంలో దె 
'పేసుకుని సార్వభౌమాధికారం చెలాయించడానికి ఏ అడ్డూ లేకున్నా ఆ రా 
రతా గవర్నరుగానో తమను నియమిస్తూ పాదుషా నుంచి ఫర్మానాను పొందడాని 
సాహు రాజు వెంపర్లాడేవాడు. లేదా - ఆ రాష్ట్రంలో సర్కారు రెవెన్యూలో నాలుగో వంత 
“చాథ్‌ కింద తాము వసూలు చేసుకునే హక్కును మంజూరు చేయించుకునేందుకు పైర 
నడిపి శ్రమపడేవాడు. ప్రభువుకు గల ఈ బానిస మనస్తత్వం వల్లే - తన తండ్రి బాజీ? 
భుజబలంతో జయించిన మాళవకు సుబేదారీ 'సనద్‌ ఉత్తర్వును పాదుషా నుంచి పొందడా! 
పీష్వా బాలాజీరావు తన దౌత్య ప్రజ్ఞనంతా వినియోగించవలసి వచ్చింది. అలాగే - ప! 
పావన. వారణాసి క్షేత్రానికి ముసల్మాను చెర తప్పించి పూర్వ ప్రాభవం చేకూర్చాలని & 
పుణ్యక్షేత్రాలలో హిందువులకు నిర్నిబంధ స్వేచ్చ కల్పించాలని బాజీరావుకు, (1 
ఉటంకించిన జాబునుబట్టి) అతడి సోదరుడు చిమ్మాజీకి, అతడి ఒద్దికలో ఎదిగిన బాలా 
పీష్వాకు ఎంతగా కోరిక ఉన్నా ఆయా తీర్థ స్థలాలకు స్వశక్తితో విమోచన కలిగించ! 
సత్తా ఉండి కూడా... నామమాత్రావశిష్టమైన మొగలు సింహాసనం నుంచి ఫల 
కోసం అంగలార్చవలసి వచ్చిందీ సాహు రాజు దౌర్బల్యపు పుణ్యమే! 42 ఏళ్ల ఏలుబి! 
సాహు అనుసరించిన మెతక విధానమే మరాఠాల బలహీనతకు ముఖ్యహేతువు. - 
బాజీరావు గాని, అతడి వారసుడు బాలాజీగాని గట్టిగా ఒక పట్టుపడితే ఈ 
వైరుధ్యాన్ని సరిచేయగలిగేవారే. సొంత పరాక్రమంతో తాము సాధించిన విజయాల 
తమ రాజుకున్న మొగలు భక్తి సెంటిమెంటు కోసం నీరుగార్చుకుని, నిర్జీవ ప్రేతం లా 


56 ఫొ ఇదీ చరిత్ర 


మొగలు సార్వభౌమత్వానికి తామెందుకు తాబేదార్లు కావాలన్న ఆలోచన వారికి కలిగితే 
చరిత్రలో ఎందరో వీరుల్లా స్వాతంత్ర్యం ప్రకటించుకుని సొంత సామ్రాజ్యం స్టా స్తాపించగలిగేవారే. 
వంశ పారంపర్యంగా రాజ్యాన్ని ఏలగలిగేవారే. కాని వారిలో చాజఫ్‌క్తి అటువంటి 

రచింతనను కలలో కూడా దగ్గరికి రానివ్వలేదు. రాజ్యం కోసం కన్నతండ్రిని బంధించి, 
తోబుట్టువులను హతమార్చిన మొగలాయీ దుష్ట చరిత్రతో పోల్చితే పీష్వాల స్వామిభక్తి 
పరాయణత గొప్పతనం విశదమవుతుంది. ఈ వ్యక్తిగత సుగుణం దీర్హకాలిక ప్రయోజనాలకు 
మంచిదా కాదా అన్నది వేరే సంగతి. 


£2] ఆహా! మన మంచితనం!!! శ 57 


రఘూజీతో లోపాయకారీ అంగీకారానికి వచ్చి ఆ కు(ర్రవాడినే దత్తత తీసుకోవాలని 
సక్వరబాయే పట్టుబట్టింది. ఆమె మహా గయ్యాళి. ఇంటి పోరు పడలేకా... బాలాజీ పీష్వా 
ల్రాంటి ఆస్తులూ అదే మంచిదని సలహా ఇవ్వడంవల్లా... ముధోజీ భోస్లేను దత్తు తీసుకోవాలని 
సాహు నిశ్చయించాడు. ఒకరోజు ఆంతరంగిక కార్యదర్శి గోవిందరావు చిట్నిస్‌ను పిలిచి 
దత్త స్వీకారానికి ఏర్పాట్లు చేయమని పురమాయించాడు అప్పుడే జరిగింది అనుకోని 
సంఘటన. 
అతడు అలా వెళ్ళాడో లేదో భటుడు వచ్చి కొల్లాపూర్‌ నుంచి రాణి తారాబాయమ్మగారి 
దూత దర్శనానికి వేచి ఉన్నట్టు చెప్పాడు. తారాబాయి ఎవరో తెలుసు కదా? సాహు 
పినతం[డి రాజారాం భార్య. భర్త మరణానంతరం బాలుడైన కుమారుడు శివాజీ పేరు 
మీద చాలా ఏళ్లు - సాహు మొగలు చెర నుంచి తిరిగి వచ్చే వరకూ - ఆమే సతారాలో 
కడు సమర్థంగా రాజ్యం చేసింది. సాహుకు రాజ్యం ఇవ్వకుండా హోరాహోరీ. పోరాడి 
విఫలమై కొల్లాపూర్‌ కోటకు చేరి పోటీ రాజ్యం నడిపింది. ఆమె కుమారుడు శివాజీ అకాల 
మరణం చెందగానే పీష్వా బాలాజీ విశ్వనాథ్‌ సాయంతో రాజారాం రెండో భార్య తిరగబడి 

తారాబాయిని బంధించి తన కుమారుడు శంభాజీని సింహాసనం మీద కూచోబెటింది. ఆ 

తరువాత 30 ఏళ్లుగా నిర్బంధంలో చచ్చిన పాములా పడి ఉన్న తారాబాయి నాటికి నేడు 

తన దగ్గరికి దూతను పంపటమేమిటి అని సాహు ఆశ్చర్యపోయాడు. 

వెంటనే దూతను పిలిపించాడు. అతడు వినిపించిన సందేశాన్ని వింటే సాహుకు 
మతిపోయింది. 3 

“ఛత్రపతి శివాజీకి నేరుగా వారసుడైనవాడు ఉండగా నీకు ఉత్తరాధికారిగా బయటి 
వాడిని ఎందుకు దత్తత తీసుకోవాలి”? అని తారాబాయి కబురు. 

సాహురాజు అదిరిపడి “ఏమిటి నువ్వనేది? నాకు కొడుకు లేడు. శంభాజీకి కొడుకు 
లేడు. తారాబాయి కుమారుడు శివాజీకి కొడుకు పుట్టాడు గానీ పురిటిలోనే పోయాడు. 
ఇక మా వంశానికి వారసుడెక్నడి? అన్నాడు. 

(1 “మీరు ఇలా అంటారని రాణిగారు చెప్పారు. మీ ప్రశ్నకు జవాబు వారి మాటల్లోనే 
మీకు వినిపిస్తాను అని దూత మొదలు పెట్టాడు. 

క “నాకుమారుడు శివాజీ మరణించేనాటికి అతడి భార్య భవానీబాయి గర్భవతి. మూజ్నైల్లకు 
అ మగబిడ్డను కన్నది. నా సవతి రాజస్సాయి- ఎక్కడ చంపిస్తుందోనన్న భయంతో ఆ 
వంశాంకురాన్ని నమ్మకస్తులకు ఒప్పగించి రహస్యంగా పెంచుదామని నా కోడలికి ఉపాయం 

లి పల be నను తినిపించి మగతకమ్మించి, అర్ధరాత్రి 
క gin స ర? ౫ ళ్‌ వచ్చిన lias వారక బిడ్డ మరణించాడని 
లో He mie రహస్యంగా ఒప్పగించాను. శంబాజీ 
నమ్మింది వెళ్ళి చచ్చిన కోడిని కట్టిన మూటను బిడ్ద శవంలా అందరినీ 
= పాతి పెట్టాను. 

- 'నా ఆజ్ఞ ప్రకారం రాజపు 
'కి బిడ్డను తీసుకు 
(లో బిడ్డ బతికే 


వారసుడొచ్చాడు 


దత్తస్వీకారం తప్పదనే అనుకున్నాడు మవోరాజు సాహు. 
తన తరవాత - వరిస్థితి ఏమిటన్న ప్రశ్నను అతదు చాలా కాలంగా దాటవేస్త 
వచ్చాడు. సాచివేత ఇంకే మాత్రం కుదరదనే దళ వచ్చింది. శ్రీవతిరావు వం 
ప్రాణమి(తుడు, ప్రాణం కంటే మిన్నగా తాను (ప్రేమించిన రాణి నగుణాబాం 
మరణించడంతో సావుకు జీవితం మీద విరక్తి పుట్టింది. మిగిలిపోయిన ముఖ్యకార్యాః 
చక్కబెట్టి జీవయాత్రను ప్రశాంతంగా చాలించదానికి సిద్ధంకాక తప్పుదనిపీంచిం 


ముందుగా తేల్చాల్సింది వారసత్వ వ్యవహారం. నలుగురు ధర్మపత్నులున్నా ఒక 
వల్లా సాహుకు పుత్రసంతానం కలగలేదు. ఒక్క సగుణాబాయికి మాత్రం కొడుకు పుట్టాడ 
కాని మూడో ఏటే మరణించాడు. డెబ్బయ్యో పడికి దగ్గర పడిన స్థితిలో కొత్తగా 
పుడతాడన్న ఆశలేదు. జెరసుడు లేనప్పుడు దత్త స్వీకారం మినహా గత్యంతరం 
సుక్షత్రియ రాజపుత్ర వంశం నుంచి ఎవరినైనా దత్తత తీసుకుందామని ప్రయ 
చేశాడు, కాని ఫలించలేదు. తన వంశంలో రక్త సంబంధీకుల్లోనూ యోగ్యుడు కనప 
కొల్హాపూర్‌లో దాయాది శంభాజీని ఉత్తరాధికారిగా ప్రకటించాలని పీష్వా బాలా 
సహా చాలా మందికి మనసులో ఉంది. కానీ సాహుకు అతడంటే మొదటి నుంచీ గ 
పైగా శంభాజీ వయసు కూడా 50కి దగ్గర పడింది. అతడికీ పిల్లలు లేరు. కనుక 
చేతిలో రాజ్యం పెట్టినా వంశం నిలుస్తుందన్న ఆశలేదు. 3 

ఇక మిగిలింది ఒకటే దారి: చుట్టాలలో నుంచి మంచి పిల్లవాడెవరినైనా ( 
తీసుకోవడం. సాహుకు బంధువు, ముఖ్య సర్జారులలో ఒకడు అయిన రఘాజీ భో" 
కొడుకు ముధోజిని దత్తు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. రఘూజీ భార్య, రాణి సగు 
అక్కా చెల్లెళ్ల పిల్లలు. ఆ కుర్రాడిని పెంచుకోవాలని సగుణాబాయి చాలా 
చేసింది. అది జరిగితే సవతి ప్రాముఖ్యం పెరిగిపోతుందన్న దుగ్ధతో సాహు పె 
సక్వరబాయి దానిని పడనివ్వలేదు. సగుణాబాయి మరణంతో ఆ భయం పోయి. 


(త్ర దంపతులు బావడే గ్రామంలో భగవంతరావు రామచంద్ర 
పోయారు. ఐదేళ్లపాటు అతడే వారికి పోషణ ఖర్చులు ఇచ్చాడు. 
ee ఉన్నడని కొల్లాపూర్‌లో పుకారు పుట్టింది. రాజస్సాయి మనుషుల్ని 
గాలించసాగింది. పట్టుబడకుండా పసి రాకుమారుడిని ఆ దంపతులు 


వారసుదొచ్చాడు శ ౮9 


కొంకణ్‌కు తరలించారు, కొన్నాళ్లకు పెంపుడు తల్లి మరణించడంతో ఆమె భర్త పిల్లవాడిని 
పన్‌గావ్‌కు తెచ్చి దర్యాబాయి నింబాల్మర్‌ రక్షణలో ఉంచాడు. దర్యాబాయి దగ్గరలోని 
తుల్జాపూర్‌లో పాటలు పాడి బతికే గంధోళి వాళ్ల ఇంట్లో రాజకుమారుడిని దాచింది. 
(భర్తపేరును భార్య పలకగూడదు కనుక) నా భర్త రాజారామ్‌ పేరులో పదాలను మా 
రామ్‌రాజా అని ఆ బిడ్డకు పేరు పెట్టాను. ఆ రామరాజు ఇప్పటికీ తుల్జాపూర్‌ సమీపం 
దర్యాబాయి రక్షణలో ఉన్నాడు. వాడే నీకు అసలైన వారసుడు”. 
తారాబాయి చెప్పి పంపిన ఈ విచిత్రకథను విన్న రాజు తన చెవులను తానే నమ్మలై! 
పోయాడు. వెంటనే తారాబాయి వద్దకు పోయి “ఇదంతా నిజమేనా? రుజువేమిటి?” అః 
అడిగి రమ్మని గోవిందరావు చిట్నిస్‌ను హుటాహుటిన పంపాడు. చిట్నిన్‌ కొల్లాపూర్‌లోః 
తారాబాయిని కలిసి ఆమె వాజ్ఞూలాన్ని కాగితం మీద రికార్డు చేశాడు. అదంతై 
నిజమనడానికి నిదర్శనమేమిటమ్మా అంటే - పోయి భగవంతరావును అడగమని తాఠాబాయ 
చెప్పింది. a 
ఈ సంగతి తెలియగానే సాహురాజు భగవంతరావును ఉన్నపళాన తన సన్నిధికి రః 0 
గుచ్చిగుచ్చి ప్రశ్నించాడు. రాజమాత చెప్పింది నిజమే; ఆ బిడ్డను నేను చూశాను; ; 
ఖర్చుతో ఐదేళ్లు పోషించాను అని భగవంతరావు చెప్పాడు. అయినా రాజుకి నః నెక 
చిక్కలేదు. కృష్ణానదిలో నిలబడి పవిత్ర జలాల మీద ప్రమాణం చేసి ఇదే మాట చెబుతా, 
అన్నాడు. అతడు అలాగే ప్రమాణం చేశాడు. J 
రాజుకు నమ్మకం కుదిరింది. వంశంలోనే వారసుడున్నప్పుడు బయటివాడి దళ 
ప్రసక్తి లేదు. రామరాజాను పిలిపించి యువరాజుగా ప్రకటించడమే ఒక జరగవలసిం 
కానీ దానికి సాహుకు ధైర్యం చాలలేదు. ఎందుకంటే ఈ లోపే రామరాజు అజాషః 
తెలిసి గయ్యాళిరాణి సక్వరబాయి నానాయాగీ మొదలెట్టింది. రాజు వద్దన్నా సరే ము 
భోస్తేను తానే దత్తు తీసుకుంటానని హడావుడి చేసింది. రామరాజు కథ పచ్చిదగా అం 
అదంతా తారాబాయి బనాయింపు... పెత్తనం కోసం పీష్వా బాలాజీరావు పన్నిన క 
అని గగ్గోలు పెట్టింది. పీష్వాకు వ్యతిరేకులైన దక్కనీ వర్గపు మరాఠా సర్గార్లను కూడ? 
తిరుగుబాటుకు పెద్ద ప్రయత్నం చేసింది. తారాబాయి పొడగిట్టని కొల్లాపూర్‌ రాజు శం 
రహస్య రాయబారం పంపి, బలగాలతో వచ్చి పీష్వా కుట్రను భగ్నం చేయమంది. ( 
పిలుపు మీద శంభాజీ సేనాలతో సతారా పైకి దండు వెడలాడు కూడా. కానీ - పరిగి 
జాగ్రత్తగా గమనిస్తూ వచ్చిన పీష్వా మెరపులా కదిలి దాడిని తిప్పకొట్టేందుకు భారీ సై 
దింపడంతో శంభాజీ తోక ముడిచి మధ్య దారి నుంచే వెనుదిరిగిపోయాడు). 
కుట్రలు, కూహకాలు ప్రబలి సర్వత్రా అనిశ్చితి, అమోమయం ఆవరించిన ఈసి 
పట్టుబట్టి రామరాజును తీసుకొచ్చి దత్తత చేసుకునే తెగువ సాహుకు లేకపోయింది. స్వతః 

- అతడు సాత్త్వికుడు; సజ్జనుడే తప్ప కుట్రలూ, ప్రతికుట్రలూ, రాజకీయ టక్కుట 
చెయి తిరిగినవాడు కాదు. తనకు హాని తలపెట్టిన వారికి కూడా మేలుచేసే తత్వం 
ఎవరికైనా ఇవ్వడమే తప్ప లాక్కోవడం అతడికి నచ్చదు. నిండు సభలో తన రాజరి 
ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండా మర్యాదను అతిక్రమించిన వారితో కూడా ౩ ద 
వ్యవహరించి, వారి తప్పు వారికి తెలిసి వచ్చేట్టు చేసే సౌమ్యుడతడు. 
ఈ సందర్భంలో మచ్చుకు ఒక ముచ్చట. ఇంద్రోజీ అనేవాడు మొగలు కొలు 


60 స ఇదీ చరిత్ర 


పెద్ద సర్దారు. ఒక సారి సెలవు మీద మహారాష్ట్రలో స్వగ్రామానికి వచ్చాడు. వచ్చినవాడు 
ఊరుకోకుండా సతారాలో రాజదర్చారుకు వెళ్ళాడు. మర్యాదగా రాజదర్శనం చేసుకుని 
వెళితే సరిపోయేది. కాని - తలబిరుసుగా రాజు ముందు తన పటాటోపం అతిగా 
ప్రదర్శించబోయాడు, వెండి నాడాలు తొడిగిన గుగ్రమెక్కి ఒంటినిండా ధగధగలాడే 
ఆభరణాలను దిగవేసుకుని మేళతాళాలతో దర్భారుకు వెళ్ళాడు. రాజుకు వినపడేలా 
బాజాభజంత్రీలను మోగించడం ఎంత గొప్పవాడికైనా మర్యాద కాదు. ఆ సంగతి తెలిసే 
ఈ మొగలాయి సర్దారు ఫెళఫెళార్భాటంతో రాజసన్నిధికి పోయాడు. రాజపురుషులకు 
ఒళ్లు మండింది.. అనుమతిస్తే ఆకతాయికి గట్టి శాస్తి చేస్తామని లేచారు. రాజు వద్దని 
వారించి, తనదైన రీతిలో ఆ సవాలును ఎదుర్శొన్నాడు. 

ఎలాగంటే - బడాయిబాబు సభలో అడుగుపెట్టేలోగా సాహు తన తలపాగా తీసి తన 
వేటకుక్కకు తగిలించి ఉన్నతాసనంలో కూచోబెట్టాడు. తన ఒంటిమీది ఆభరణాలన్నిటిని 
కుక్కకే తగిలించాడు. అది చూసి దర్బారులో మిగతా వారూ తలపాగాలు, ఒంటి మీది 
నగలు తీసేశారు. ఢమఢమధ్వానాలతో ఇంటద్రోజీ రాగానే రాజు ఆదరంగా ఉచితాసనం 
చూపాడు. పట్టరాని దర్చంతో కూచున్న ఇంద్రోజీ గర్వంగా చుట్టూ చూసి తెల్లబోయాడు. 
మొత్తం సభలో ఒళ్ళంతా నగలు దిగవేసుకుని ఉన్నది అతడు, కుక్క మాత్రమే!! అప్పుడు 
అతడి అవస్థ ఊహించవలసిందే! 

అన్నట్టు - అ కుక్క ప్రత్యేకంగా ఆ రోజు తొలుకొచ్చినది కాదు. అది రోజూ సభలో 
అదే ఉన్నతాసనం మీద కూచుంటుంది! దానిపేరు ఖాండ్యా. ఎప్పుడో వేటకెళ్ళిన సాహును 
పులి చంపబోతూంటే ఈ కుక్క దాని మీదికి లంఘించి ప్రాణం తీసి ప్రభువు ప్రాణం 
కాపాడిందట. ఆ కృతజ్ఞతతో సాహు దానికి ఒక జాగీరు రాసిచ్చి, పల్లకి, గట్రా లాంఛనాలు 
కల్పించి మిగతా జాగీర్ణారుల్లాగే దానికీ రాజసభలో గౌరవస్థానం కల్పించాడు! మేలు చేసిన 
కుక్కకు ఏకంగా జాగీరు ఇచ్చిన మారాజు ప్రపంచ చరిత్రలో బహుశా సాహు ఒక్కడేనేమో! 
ఆ నిండుసభలో తనను తూష్టీకరించబోయిన అహంకారినే క్షమించి, మెత్తటి చెప్పుతో 
wr స్పృశించి వదిలేసిన ప్రభువు అసలే జీవితేచ్చ నశించి తీవ అనారోగ్యం పాలైన 
oa Pai గస కూసకాల్తన్న కరాఖండిగా ఎదుర్కొనగలడా? . 
రం! య జరగలవసిన దానికి సాహు ఏర్పాట్లు బాగానే చేశాడు. 
ల on వి రాజ్యాన్ని కాపాడమంటూ వీష్వా బాలాజీరావుకు 
డు pe 5 . కొద్దికాలం కిందట సక్వరబాయి దుర్భోధకు తలొగ్గి 
(ని గిప్పటైనా రెండు sas తన ma గ్రహించి అతడి అధికారాన్ని 
“oa “ag sl థాని విషయాల్లో పీష్వా చొరవను హరించినా... 
Th న్య ఫలు నా మిత్రపక్షపాతం చూపి అసంకల్పితంగా పీష్వాను అనేక 
త w wis న బాలాజీ అంటే రాజుకు మహా ఆపేక్ష అతడి శక్తి 
నవతి పర్వ, త్త ఆః ఎనలేని గురి. అంతఃపురంలో కాట్లాడుకుంటున్న రాణుల 
'అంతక్యుద్తా. ప ంచడానికి కూడా అతడి మీదే ఆధారపడేవాడు. అరాజకం, 
ja 0 ౦చి రాజ్యాన్ని రక్షించగలిగినవాడు అతడొక్కడేనన్న నమ్మకంతోటే 


న స ని ళు 
3 లిఖితపూర్వకంగా ఇలా ఆజ్ఞాపించాదు. 


వారసుడొచ్చాడు శ 61 


To Balaji Pradhan Pandit, 

It is hereby ordered that you should co | 
forces. We are ill and are afraid that we shall not r 
government of the empire must be carried on. 50 
relative must continue the dynasty. But bring 
Kolhapur. We have told everything to Chitnis. Hk 
our wishes... In consultation with him preserve ( 
Our descendants will not interfere with your office. వం 
and wise, a యం. 

[Comprehensive History of the Maratha Em, : 
Parasnis. 
(బాలాజీ ప్రధాన్‌ పండిట్‌కు, 
నీవే మా మొత్తం సైనిక బలగాలను నువే నియంత్రించాలని 
ఆజ్ఞావీంచడమైనది. మేము జబ్బువద్దాము. కోలుకునే ఆ ( 
కొనసాగించవలెను. కాని కొల్హాపూర్‌ నుంచి ఎవరినీ తీసుకురావద్దు. | స 
అంతా చెప్పాము. మా అభిమత మేమిటో అతడు నీకు చెబుతా 
సంప్రదించి మా రాజ్యాన్ని నిలువు. మా వారసులెవరూ నీ అః 
చేసుకోరు. వివేకంతో తెలివిగా వ్యవవారించగలవు). 


వేరెవ్వరినీ దగ్గరికి రానివ్వకుండా గయ్యాళి భార్య నీడలా అ 
ఇంతకు మించి, సాహు ఏమీ చేయలేకపోయాడు. మరాఠా సర్ణార్లు 
సక్వరబాయి లేవదీయదలిచిన తిరుగుబాటును అప్రమత్తంగా జఉ 
రామరాజాను ప్రవాసం నుంచి తీసుకొచ్చి పట్టం గట్టమని పీష్వాకు 
కూడా చేశాడు. మరణశయ్య చెంతకు అతడిని రప్పించి 'భోస్లే వం! 
జాగీర్లను, మాన్యాలను కొనసాగించు” అని కోరి, నీ వంశపార 
అనుభవించమంటూ బాలాజీరావు చేతికి రాజప్రతం అందించి, దీవి, 
అందరినీ బయటికి పంపి ఒళ్లంతా విభూతి రాచుకుని, జపవ 
కాన్ని గంటలు మృత్యుముఖంలో ఉండి 1749 డిసెంబర్‌ 15 
(ప్రశాంతంగా కన్నుమూశాడు. 

పీష్వా వెంటనే మెరపు వేగంతో కదిలాడు. సతారా లోపలా 
సైన్యాన్ని రంగంలోకి దించాడు. వేకువజామునే సేనలు వెళ్ళి 
జ ఫుతినిధి” జగ్టీవన్‌ను, సక్వరాబాయికి నమ్మీనబంటు అయిన యః 
సుదూరపు కోటలకు తరలించారు. రాజధానిలో ప్రతివీథినా, ప్రతి కు 
పీష్వా సేనలు మోహరించాయి. మధ్యాహ్నం మంత్రి మండలిని సవ 
మహారాజు తనకిచ్చిన అధికార పత్రాలను బాలాజీ చూపించాడు. 
రామరాజుకు రాజ్యం అప్పగించడం మినహా మరోదారి లేదని ఆ 

మరి - అసలు కుట్రదారు అయిన మహారాణిని ఏమి చెయాలి 
ఆమె ససేమిరా అంగీకరించదు. ప్రశాంతంగా పని చేయనివ్వదు. వత్‌ 


62 » ఇదీ చరిత్ర 


ంగా చితి 


పెడదామా అంటే మహారాణిని బంధించారన్న అప్రతిష్ట, మరి ఏమి 
ోచ్రిస్తే మంతి మండలికి ఒకటే దారి కనిపించింది. ఆ కాలంలో భర్త 
మనం చేయడం పరిపాటి. ధర్మపత్నులందరూ, ఆఖరికి ఉంపుడుగత్తెలు 
ఎక్కి అగ్నికీలలకు ఆహుతి అయ్యేవారు. సక్వరబాయి కూడా 
కం చేస్తానని వేరే ఉద్దేశంతో ప్రకటిస్తూ వచ్చింది. కాబట్టి. అన్న మాట 
చేత సహగమనం చేయించడమే మేలని మంత్రిమండలి నిర్ణయించింది. . 

ఉన్న తారాబాయి కూడా అదే సలహా ఇచ్చింది. రాజప్రముఖుల 
ప్రకారం “సతి”గా వినుతికెక్కి కుటుంబానికి మంచి పేరు తెమ్మని 
సోదరుడు నచ్చచెప్పాడు. ఆట కట్టిందని గ్రహించి, పరిస్థితితో రాజీపడి 
గా, స్వచ్చందంగా సాంప్రదాయక రీతిలో సహగమనం చేసింది. 
తోడ్కొని రావటానికి అంతకు ముందే రాజపరివారం గుర్రాల మీద . 
5కు వెళ్ళింది. 
యిపోలేదు. అసలు కథ అప్పుడే మొదలైంది. 


వారసుడొచ్చాడు శ 63 


మామ్మతీసిన గొయ్యి 


కొల్పనిక కథల్లో వీరులు, క్రూరులు విడిగా ఉంటారు. ఆయా పాత్రల నదవ 
గుణగణాలను బట్టి జాతికి వీరు మేలు చేసినవారు, వీరు కీడు చేసినవారు & 
సులభంగా వింగడించవచ్చు. చరిత్ర అలా కాదు. జీవితంలో ఉన్నంత వైవిద్ల 
- వైరుధ్యం చారిత్రక వ్యక్తుల్లోనూ ఉంటాయి. గొప్ప ఘనకార్యాలను సాధించి 
ఒక్కోసారి తెలిసోతెలియకో గొప్ప తప్పులను చేయవచ్చు. ఒక దశలో విశాల 
“ బాధ్యతాయుతంగా వ్యవవారించి నిశ్చల నిబద్ధతతో జాతి క్షేమాన్ని సంరక్షీం 
వారే ఇంకో దశలో సంకుచిత స్వార్థంతో అధికార దాహంతో విశ్చంఖలంగా బరితెగః 
ప్రజాపొతానికి తామే ప్రధాన సమస్యగా దావురించవచ్చు. 1 


శివాజీ కుమారుడు శంభాజీ చిత్రవధ అనంతరం రాజారామ్‌ ఛత్రపతి అయిన తరః 
ధర్మపత్నిగా అతడి వెనక ఉండీ, భర్త మరణించాక కుమారుడి పేరు మీద రాజ్యం | 
తారాబాయి మొగల్‌ మహాసామ్రాజ్యంపై సాగించిన పోరాటం మరాఠా చరిత్రలో. 
ఉజ్వల ప్రకరణం. జెరంగజేబు అంతటి సర్వశక్తి సంపన్నుడైన సమ్రాట్టునే గడగడలాడిం 
మరాఠా శక్తిని ఒక్క తాటిపై సమర్ధంగా నడిపించిన ఈ వీరనారే చరమదశలో కుట 
రాజకీయ కుతంత్రాలకు పాల్పడి అదే మరాఠాల ప్రయోజనాలను దుష్టశక్తిలా పీడించిం 

భర్త మరణానంతరం తారాబాయి సవతిని వేధిస్తే, కొన్నేళ్ళకు విధి వక్రించి సవ 
ఆమెను రాజ్యం గుంజుకుని సతాయించింది. సవతి కొడుకు చెరలో మూడు దశాబ్లా 
గడిపాక తారాబాయికి మంచి రోజులు మళ్ళీ వచ్చాయి. తాను ఆచూకీ తెలిపిన మనవ! 
సాహు ఉత్తరాధికారిగా రాజ్యాభిషేకం చేయడానికి మరాఠా పెద్దలు అంగీకరించడం 
ఆమెకు దశ తిరిగింది. సతారాకు మకాం మార్చింది, మనవడు రాజయ్యాడు. పెద్ద 
తన ప్రాముఖ్యం పెరిగింది. పీష్వా మొదలుకుని రాజ పరివారమంతా ఆదరాభిమానాః 
గౌరవిస్తున్నారు. తనకూ 75 ఏళ్లు వచ్చాయి. వెనకా ముందూ ఎవరూ లేరు. పెద్దరికా! 
తగ్గట్టు అందరితో మంచిగా తన మానాన తాను బతికి ఉంటే బావుండేది. | 


రాగానే 


క్రాని అమె తారాబాయి. ముఫ్పైఏళ్ల తరవాత నిర్నిబంధ స్వేచ్చ, స్వాతంత్ర్యం మళ్లీ 
ఆమెలో అధికార కాంక్ష ప్రజ్వరిల్లింది. పెత్తనం కోసం ఆరాటం లావయింది. అదే 
నూ, తన్మూలంగా మరాఠా రాజ్యాన్నీ అనేక సంవత్సరాలు అతలాకుతలం చేసింది. 
రామరాజు తన దయవల్ల గద్దెనెక్కినవాడు. పైగా రాజ్యతంత్రం ఆనుపానులు తెలియని 

యకుడు. కనుక ఆజన్మాంతం తనకు కృతజ్ఞుడై కీలుబొమ్మలా పడివుండి తాను 
ae ఆడతాడని, అతడిని గుప్పిట్లో పెట్టుకుని తాను చక్రం తిప్పవచ్చునని 
ఆశించింది. ఆ పన్నాగంతోటే కుర్రరాజును అక్కున చేర్చుకుని, నా మనవడు, 
శివాజీ వంశానికి వారసుడు అంటూ అందరికీ పరిచయం చేసింది. ఎనలేని ప్రేమాభిమానాలు 
కురిపించింది. రఘూజీ భోస్లే వంటి సర్జారులకు నమ్మకం కుదరక అతడే నిజంగా మీ 
మనవడు అయితే అతడితో కలిసి భోజనం చెయ్యండి అంటే తారాబాయి క్షణం 
ఆలోచించకుండా రామరాజుతో కంచం పొత్తు కలిపింది. ఆమె మాట మీద విశ్వాసంతో 
కులీనులైన మరాఠా కుటంబాల వారు రామరాజుకు ముగ్గురు కన్యలనిచ్చి పెళ్ళి కూడా 
చేశారు. 

నాయనమ్మగారు అనుకున్నట్టే కుర్రరాజుకు రాజ్యం చేసే యోగ్యత, దక్షత లేవు. 27 

అనామకంగా ఏబ్రాసిలా బతికిన వాడికి హఠాత్తుగా పట్టంగట్టి కిరీటం పెట్టినంత 
మాత్రాన రాజలక్షణాలు రావు. ఆకస్మిక అదృష్టానికి దిమ్మెరపోయి పడుచు భార్యలతో 
నిరంతరం సుఖభోగాలలోనే అతడు మునిగి తేలాడు. కాని దానివల్ల తారాబాయికి ఆశించిన 
అవకాశం చిక్కలేదు. రాజుకూ ఆమెకూ నడుమ వీష్వా ఉన్నాడు. తారాబాయి 
ఆవలించకుండానే అతడామె పేగులు లెక్కపెట్టగలడు. తొమ్మిదేళ్ళపాటు సాహురాజు 
అదుపాజ్జలకు లోబడి, అతడి చుట్టూ చేరినవారి దుర్భోధలకు, దుర్మార్గాలకు దుష్ఫలితాలు 
తాను, అనుభవిస్తూ, వ్యవహార స్వేచ్చకు నోచుకోక బాలాజీరావు పీష్వా చాలా అవస్థలు 
పడ్డాడు. కొత్త రాజు కొలువులోనూ అవే బాధలు పడటానికి అతడు సిద్ధంగా లేడు. 

బాలాజీ పీష్వా తలచుకుని ఉంటే సాహు మరణించిన వెనువెంటనే రాజ్యాన్ని 
చేజిక్నించుకోగలిగేవాడే. అప్పుడు సైన్యమంతా అతడి అధీనంలోనే ఉంది. మరాఠా 
ముఖ్యలెవరూ అతడికి ఎదురు నిలవగలిగేవారు కాదు. అతడంటే గిట్టని రఘూజీ భోస్లే 
వంటి సర్గార్లు కొందరు ఆ సమయానికి లేకపోలేదు. వారు చాలా దూరంలో ఉన్నారు. 
తన కత్తికి తిరుగులేదని తెలిసి కూడా బాలాజీలోని రాజభక్తి అతడిని హద్దు మీరనీయలేదు. 
రాజు కనుమూయగానే ఆయన అభిమతం ప్రకారం రామరాజును సగౌరవంగా రప్పించి, 
ఏనుగెక్మించి తాను వెనుక నిలబడి వింజామర వీస్తూ సభామందిరానికి తీసుకువెళ్ళి (1750 
జనవరి 4న) పట్టాభిషేకం చేశ్తాడు. కొత్తరాజు సమర్థుడు, వ్యవహారదక్షుడు అయి ఉంటే 
వెలా ఉండేదో. కాని రాజ్యమేలే కళ రామరాజులో ఏ కోశానా లేదు. ఆ సంగతి పీష్వా 
మొదటే గ్రహించాడు. తారాబాయి తత్వం కూడా తెలిసినవాడు కనుక రాజును ఆమె 
కీలుబా మ్మగా మార్చుకోవడానికి అవకాశమివ్వకుండా తానే ముందు కదిలాడు. కీలెరిగి 
వాత పెట్టాడు, 

అధికారం కోసం తారాబాయితో పీష్వా పోటీ పడవలసింది ఏమీ లేదు. అతడికి 
అధికారాన్ని దివంగత ప్రభువే ఇచ్చాడు. సైన్యం మీద పెత్తనాన్ని పాలనాధికారాలను 
వంశపారపర్యంగా పీష్వాకు దఖలు పరుస్తూ మరణించే ముందు సాహు ఇచ్చిన ఆజ్ఞాపత్రం 


ఏ౦.ని,ఆర్‌, శాస్త్ర మామ తీసిన గొయ్యి శ 55 


బాలాజీ చేతుల్లో ఉంది. ముఖ్యులందరినీ సమావేశ పరచి దానిని చూపించి తనపై | 
మోపిన బాధ్యతను నిస్సంకోచంగా నిర్వర్తించదలిచానని చెప్పాడు. వారు సరేనని 
రామరాజు సైతం తన పరిమితుల నెరిగి, పీష్వాను నమ్మి పరిపాలనను అతడి, 
వదిలేశాడు. 
ఇది తారాబాయికి కంటగింపైంది. పీష్వా తనకు గౌరవ మర్యాదల ల్‌ 
చేయకపోయినా, రాజ్య వ్యవహారాలలో తనను తప్పక సంప్రదిస్తానని రాజుకు హామీ ఇ 
ఇవన్నీ పై మెరమెచ్చులేననీ, తన పెత్తనానికి లోబడే ఉద్దేశం పీష్వాకు ఎంత మాత్రం ₹ 
ఆమెకు తెలుసు.అందుకే పీష్వాపై చాడీలు చెప్పి, నిన్ను తోలుబొమ్మలా ఆడిస్తునా 
రామరాజును రెచ్చగొట్టజూసింది. ఆ పాచిక పారలేదు. సాలుకు 65 లక్షల రూ, 
_. వరుమానంతో, ముగ్గురు భార్యలతో సుఖంగా ఉన్న ప్రాణాన్ని నాయనమ్మ కోసం 
కష్టపెట్టకోదలచలేదు. ఇక అతడివల్ల లాభం లేదని గ్రహించి తారాబాయి వేరే దారి పళ్ళ 
తారాబాయి భర్త రాజారామ్‌ చితాభస్మం సింహగథ్‌ కోటలో ఉంది. అతడి 
అక్కడ ఒక మందిరం కూడా కట్టారు. స్వామి సేవ చేసుకుంటూ శేష జీవితా 
గడుపుతానని చెప్పి రామరాజు పట్టాభిషేకమైన మూత్నెల్లకు తారాబాయి ; 
వెళ్ళింది. దుర్భేద్యమైన ఆ దుర్గం పంత్‌ సచివ్‌ చిమ్మాజీ అధీనంలో ఉంది. ఆ కో 
పీఠం. పెట్టాక వైరాగ్యం ముసుగును తారాబాయి తీసి అవతల పారేసింది. పీ 
సేనలను నడిపి, అతడి ఉక్కు పిడికిలి నుంచి కుర్రరాజును విడిపించమంటూ పం 
ప్రేరేపించింది. తిరుగుబాటుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఎంత గోప్యంగా కథ న! 
పీష్వా వాసన పట్టాడు. a 
ఆ సమయానికి బాలాజీ పీష్వా పుణెలో కుమారుడు విశ్వాసరావుకూ, పినతండ్రి కొ 
సదాశివరావుకూ పెళ్లిళ్ల హడావుడిలో ఉన్నాడు. ఆహ్వానించినా ఆ వివాహాలకు ఆ 
హజరు కాలేదు. శుభకార్యాలు కాగానే తారాబాయినీ, పంత్‌ సచివ్‌నూ రాక 
సుతిమెత్తగా చెప్పి పుణె పిలిపించాడు. 'పెద్దరాణికి సకల లాంఛనాలతో సగౌర 
రాచమర్యాదలు చేసి, ఆమె తైనాతీ అయిన పంత్‌ సచివ్‌ను నిర్బంధించి ఖైదులో పెట 
సతారా నుంచి రాజును సవినయంగా పుణె రప్పించి, జరిగిందంతా వివరించి సింహ 
కోటను పంత్‌ సచివ్‌ నుంచి ఊడగొట్టి పంపించాడు. ఆట కట్టిందన్న ఆక్రోశంతో తారా 
రగిలిపోతూ సతారాకు తిరిగి వచ్చి సమయం కోసం కాచుకు కూర్చున్నది. | 
చిక్కులన్నీ చక్కబడ్డాయని అందరూ అనుకుంటూండగానే తారాబాయి పంజా విసిరి 
అనునయంగా చెబితే రాజు తన మాట వినడం లేదు. కనుక దౌర్జన్యంగా అతడిని 
అతడి పేరు మీద మరాఠా సర్గార్లను కూడగట్టి పీష్వా పీడ విరగడ చేసు 
తరణోపాయమని ఆమెకు తోచింది. పథకం (ప్రకారం పావులు కదిపింది. 3 
మొదట తీర్థయాత్ర నెపంతో తారాబాయి సతారాకు సమీపంలోని కోటకు వెళ్ళి 
వెళ్ళే ముందే అక్కడి దళవాయి' షేక్‌మీరాకు కబురు పంపి ఆయుధాలను, బ గా 
ఇతర సంభారాలను సమీకరించింది. రాజసపు దర్బంతోనూ, భూరి బహుమా 
కోటలోని సిబ్బందిని, సేనలను తన వైపుకు తిప్పుకుంది. సంగోలా, మంగళవీడె 
వశపరచుకొని అప్పుడే దిగ్విజయంగా తిరిగివచ్చిన రామరాజాను ఒక్కసారి వచ్చి లీ 
చూసి పొమ్మని ఆప్యాయంగా ఆహ్వానించింది. అసలే విజయోత్సాహంతో ఉన్న రాః 


66 శ ఇదీ చరిత్ర 


ఎం.వి.ఆర్‌: 


"మూత్రం 


అనుమానించకుండా నాయనమ్మను చూడవెళ్లాడు. మామూలు కుశల ప్రశ్చలయ్యాక 

“యి అతడిని పక్కకు తీసుకువెళ్ళి - వెంటనే ప్రతినిధినీ, దక్కను వర్షం సర్దార్లనూ 
పించు. పీష్వాను ఇప్పుడే ఇక్కడే బర్తరఫ్‌ చేసెయ్‌ అని వత్తిడి చేసింది. 

పిలి రాజుకు తల తిరిగిపోయింది. మామ్మ నయాన భయాన ఎంతగా నచ్చచెప్పినా పీష్వాను 

శ్రటు వేయడానికి అతడికి ధైర్యం చాలలేదు. అవ్వకు ఆగ్రహం వచ్చింది. కానీ 

యించుకుంది. ఎందుకంటే రాజు ఒంటరి కాడు. బాపూజీ ఖందేరావు నేతృత్వంలో 

లో అంగరక్షక దళం అతడి వెంట ఉంది. ఇక చేసేది లేక సరే! నీ ఇష్టం” అంది 

తారాబాయి. రాజు క్షేమంగా తిరిగి వచ్చాడు. 

| మర్నాడు నవంబరు 24. ఆ రోజు మార్గశిర శుక్షషష్టి, దాన్నే చండషష్టి అంటారు. 

మల్లాసురుడిపై ఖండోబా విజయానికి గుర్తుగా ఆ రోజు విందు చేసుకోవడం రివాజు, ఆ 


. విందుకు ఎవరైనా ఆహ్వానిస్తే దాన్ని కులదైవమైన ఖండోబా పిలుపుగా పరిగణిస్తారు 


కనుక ఎవరూ కాదనరు. ఉదయమే తారాబాయి సేవకులను పంపి మనవడిని విందుకు 
ఆహ్వానించింది. మామ్మ (పేమ ఒలకబోయడం బాగానే ఉంది. కాని కిందటి రోజు కోటలో 
ఆమె కొరకొర చూపును, ఆమె మనుషుల అనుమానాస్పద వైఖరిని ఖందేరావు మరచిపోలేదు. . 
ఇందులో ఏదో మోసం ఉంది; దయచేసి వెళ్ళకండి అని రాజును వారించాడు. 

ఇలాంటి పరిస్థితిని తారాబాయి ముందుగానే ఊహించి, దూతలకు తగిన తర్ఫీదు 
ఇచ్చి పంపింది. రాజు ఊగిసలాట చూపి వారు బోలెడు దిగ్భాంతితో 'మహారాజా! మీరు 
అంతటి పుణ్యాత్మురాలినే అనుమానిస్తున్నారా? చంపే మనిషే అయితే పురిటి. పొత్తిళ్లలోనే 
చంపగలిగేది కదా? మిమ్మల్ని బతికించాలని అంత ప్రయాస పడేదా? మిమ్మల్ని 
కూలదోయాలన్న దురుద్దేశమే ఆమెకు ఉంటే పదినెలల కింద ఆమె మిమ్మల్ని గద్దెనందుకు 
ఎక్కిస్తుంది?” అని గొప్పగా నమ్మబలికారు. గ 

'ఇదంతా నాటకమని ఖండేరావు పోల్బుకున్నాడు. కాని రాజు మోసపోయాడు. వారు 
చెప్పింది నిజమే కదా, పాపం ముసలి మామ్మను అనవసరంగా అనుమానించటమెందుకు 
అనుకున్నాడు. తాను ఫరవాలేదన్నా అనుచరులు సమాధానపదేట్టు లేరు. వారికి ప్రతిదీ 
అతిగా ఊహించుకుని భయపడటం అలవాటైంది. తానే తెగించి. వెళ్ళి మీవన్నీ 


.అకారణభయాలని వీళ్లకి రుజువు చేయాలి అనుకున్నాడు రాజు. దూతలు వెళ్ళిన కాసేపటికే 


అంగరక్షకులను ఏమార్చి ఒక్కడే గుర్రమెక్కి మామ్మ చెంతకు పోయాడు. 

అక్కడ అతడు అనుకున్నట్టే అయింది. కోటలో సాదర స్వాగతం లభించింది. 
నాయనమ్మతో కబుర్లాడి కులాసాగా విందారగించి సెలవు తీసుకున్నాడు. తిరిగి వెళ్ళాక 
జరిగింది చెబితే మనవాళ్ల మొహాలు ఎలా ఉంటాయో చూడాలి అని లోలోన నవ్వుకుంటూ 


కోట గుమ్మం దగ్గరికి చేరేసరికి తలుపులు మూసి ఉన్నాయి. అర్ధంగా సాయుధ భటులు 
నిలబడి ఉన్నారు. తమరు బయటికి వెళ్ళటానికి రాణిగారి ఆజ్జలేదన్నారు. 


ఆ సమయంలో ప్రభువు కన్నెర్రచేసి గర్జిస్తే బహుశా బయటపడగలిగేవాడే. సాక్షాత్తూ 


| ఛత్రపతి ఆజ్ఞను ధిక్కరించే ధైర్యం సామాన్య భటులకు ఉండదు. కాని అర్భకపు రాజు 
 రరకార దర్చం ప్రదిర్శించాల్సింది పోయి పిల్లిలా తోకముడిచి, మళ్ళీ లోపలికి వెళ్లాడు. ఈ 
అక్కడ ముద్దులాడటానికి నాయనమ్మ లేదు. ఎటు చూసినా విచ్చు కత్తులతో సైనికులు 

yA చారు. రాగానే రాజును పట్టి నిరాయుధుణ్ని చేసి, చీకటి కొట్లో బంధించారు. 


ఎంవ్రిఆర్‌శ్రాస 
| చో 


మామ్మ తీసిన గొయ్యి శ 67 


ఆపదను ఊహించి రాజబలగం పరుగున వచ్చింది. కాని కోట తలుపులు బిడా, 
ఉన్నాయి. భారీ ఎత్తున ఫిరంగులతో కోటను ముట్టడిస్తే తప్ప లోనికి ప్రవేశం 

విషయం తెలిసి బాలాజీ పీష్వా విస్తుపోయాడు. అప్పుడతడికి చేతులు ఖాళీ 
కర్ణాటకలో నిజాము కుమారుడు నాసిర్‌జంగ్‌ విసిరిన సవాలును తట్టుకోవటానికి స్సే 
"తరలించి శక్తియుక్తులన్నీ కేంద్రీకరించి పోరాడుతున్నాడు. ఇదే సమయాన స్వరాజ 
రెండో సంగ్రామాన్ని మొదలెట్టడానికి అతడు సిద్ధంగా లేడు. పైగా రాచవారిపై ఈ 
బావుండదన్న రాజభక్తి. అదీగాక రాజును బంధించినంత మాత్రాన రాజ్యమంతా శై 
స్వాధీనమై పోతుందన్న భయం లేదు. ఎదురు తిరిగిన “ప్రతినిధి? నుంచి సంగోల 
వశపరచుకున్న సందర్భంలో కొద్దివారాల కిందే రామరాజా మంత్రి; 
ఇబ్బందికరమైన వారిని ఏరివేస్తూ మార్పుచేర్పులు చేసి పీష్వాకు సమస్త పాలనా 
దఖలు పరిచాడు. అంతకంటే ముందే పరిపాలన కేంద్రాన్ని సతారా నుం 
రాజానుమతితో తరలించి ఉన్నాడు. ప్రభుత్వం తన పట్టులో దృఢంగా ఉంది. 
కలవరపడలేదు. 


“If she persists in keeping the King a close prisoner an 
conducts the administration herself, the whole Maratha Raj suf 
fers disgrace in public. How is it possible for Her Highness to 
supervise from her smug perch on the fort political operation 
ranging over a wide area from Delhi to Rameshwar? It is no 
impossible for me at once to revert her to her former confine 
ment, but I refrain from such a drastic measure, remembering 
that we are the Chatrapati's servants through three generations 


Any coercive steps by me will appear like a rebellion aga 
the master", 


[New History of the Marathas, G.S. Sardesai, Vol. Il. p. 294 
ఆమె ఇలాగే మహారాజును బంధించి తానే పరిపాలన సాగిస్తూ పోతే మొ 
మరాఠా రాజ్వం అ ప్రతిష్ట పాలవుతుంది. ఢిల్లీ నుంచి రామేశ్వరం వరకూ రాజకీయ 
కార్యకలాపాలను తన కోటలో కూచుని పర్యవేక్షించడం రాణిగారికి ఎలా సాధ్యం? 
వెంటనే ఆమెను వట్టి బంధించటం నాకు అసాధ్యమేమీ కాదు. కాని మనం మూడు 
తరాలుగా ఛత్రవతి సేవకులమన్న సంగతి గుర్తుంచుకుని అలాంటి తీవ్ర చర్య 
నేను తెగించటంలేదు. అణచివేతకు నేను ఏ అడుగు వేసినా అది యజమానిపై 
తిరుగుబాటుగానే కనపడుతుంది - అని ఆప్పుడు పురందరేకు పంపిన జాబు ఆ 
సమయంలో పీష్వా మనఃస్థితిని సూచిస్తుంది. 


బాలాజీ పీష్వా ఒకందుకు నిగ్రహం చూపితే తారాబాయి దానిని బలహీనతగా పరిగకీ 
మొదట్లో మహా రెచ్చిపోయింది. నమ్మకస్థులను పిలిపించి, పీష్వాపైకి సేనలతో దండె 
పురికొల్చి, అవిధేయులనుకున్నవారి తలలు నరికించి ఎంత చెలరేగినా రాజ్యం మీద 
సాధించలేకపోయింది. పీష్వాను దెబ్బతీసేందుకు నిజాంతోనూ. పోర్చుగీసువారితోనూ త్త 
కలిపేందుకూ ఆ మహాతల్లి వెనకాడలేదు. ఎన్ని కుతంత్రాలు పన్నినా పగ్గాలు తన చే 


68 స ఇదీ చరిత్ర 


ఓ. అకోశంలో చెరలోని రామరాజును దుర్భాషలాడి, సరిగా తిండి కూడా పెట్టకుండా 
a ాయా౭తిలటే అసలు వీడు నా మనవడే కాదు. వట్టి గంధోళిగాడు అని 
లో లో ముందూ తూలనాడింది. 
దా యి మాటను నమ్మి, శివాజీ వంశీకుడన్న విశ్వాసంతో రామరాజుకు పిల్లనిచ్చి 
ఎ కలుపుకున్న మరాఠా కులీనులు దీంతో తెల్లబోయి ముసలిరాణిపై మండిపడ్డారు. 

(ల కీ దూరమై, పీష్వాను ఏవిధంగానూ సాధించలేక చివరికి తారాబాయే 
(౫౯ ల 1752 సా జై లో దేవుడి ముందు ప్రమాణం 
తిక్కకుదిరి దారికొచ్చింది. 1752 సెప్టెంబరు 14న జెజూరి వు ందు (ఫ్ర 
చేసి తారాబాయి ప్రీష్వాతో సంధి కుదుర్చుకుంది. రామరాజు నిజంగా మనవడు కాదని, 
తక్కువజాతి వాడిని తెచ్చి తానే నాటకమాడానని ఆ సందర్భంలో ఆమె బహిరంగంగా 
ఒప్పుకుంది. : ॥ 

అది మొదలుకుని మహారాష్ట్రలో పీష్వాలదే రాజ్యమైంది. అంతదాకా నామమాత్రపు 
రాజరికంలో అనధికారంగా సాగుతూ వచ్చిన ఏర్పాటు ఆ దరిమిలా అధికార ప్రతిపత్తిని 
సంతరించుకుంది. కొత్తగా వచ్చే పీష్వాకి అధికారలాంఛనాలు అందచేయటం, పీష్వాల 
అదుపులో, వారిచ్చే భృతితో సతారాలో కాలం వెళ్లదీయడం మినహా ఆ దరిమిలా ఛత్రపతులకు 
పనిలేకుండా పోయింది. 

తారాబాయి తరవాత తొమ్మిదేళ్లు బతికింది. రామరాజును మాత్రం ఆమె తన 
జీవితకాలంలో చెర నుంచి వదిలిపెట్టలేదు. అతడే నకిలీ అని తేలడంతో పీష్వా కూడా 
వదలమని పట్టుబట్టలేదు. 

మొత్తానికి ముసలి రాణి అధికార దాహంతో తీరి కూర్చుని తెచ్చిన సంక్షోభం పుణ్యమా 
అని విలువైన రెందేళ్ల సమయం వృథా అయింది. రాజకుటుంబంలో గొడవలను అలుసుగా 
తీసుకుని బందిపోట్లు, అరాజక శక్తులు రాజ్యంలో విజృంభించాయి. అత్యంత కీలకమైన 
ఉత్తరాది రంగంపై దృష్టి సారించి తక్షణావసరమైన చర్యలు తీసుకోవడానికి, సైనిక వ్యవస్థను 
పటిష్టం చేసుకోవడానికి బాలాజీ పీష్వాకు సావకాశం లేకుండా పోయింది. 

ఇటువంటి అనేక లొసుగుల, లుకలుకల, వైఫల్యాల పర్యవసానమే పానిపట్టు పరాభవం. 


మామ్మ తీసిన గొయ్యి శ 69 


వగలాడి ముగలానీ 


“భారతీయ సర్ధార్ల ద్రోహం వల్ల నేను నాశనమయ్యాను. నాకు తెలిసి క్ర 
విలువచేసే వస్తువులు, నగదు పూర్వపు వజీరైన మా మామగారి భవంతిలో పాతివె 
ఉన్నాయి. ఇవిగాక పైకవ్హులో బంగారం, వెండి రాశులు ఉన్నాయి. మీరు 
పొందుస్తాన్‌పై దందెత్తి వస్తే నకల సంవదలతో భారత సామ్రాజ్యం మీ 
కైవసమవుతుంది'*. శ 

[New History of Marathas, 6.5. Sardesai, Vol. Il. ౧. 38 7] | 


అఫ్లాన్‌ ప్రభువు అహ్మద్‌షా అబ్లాలీకి 1756లో ఢిల్లీ నుంచి ముగలానీ బేగం పంక 
రహస్య వర్తమానం ఇది. పదహారేళ్ళ కిందట నాదిర్నా సాగించిన భయానక ఘాతుకాః 
పోలిన దారుణ దురాగతాల ఘోరకలికి అది నాంది. 

ముగలానీ నీతి మాలిన వగలాడి. ఆమె కొంతకాలం మొగలు వజీరుగా 
గతించిన కమరుద్దీన్‌ కోడలు. పంజాబ్‌లో మొగలాయీ సుబేదారు ముయిన్‌ ఉల్‌ 
అనే మీర్‌ మన్ను భార్య. పేరుకు మొగలుల రాజ్యమైన పంజాబ్‌ కొన్నేళ్ల కిందటే అ 
అబ్దాలీ ఆధిపత్యంలోకి వెళ్ళింది. 1753 నవంబరులో అనుమానాస్పద పరిస్థితు 
మన్ను మరణించాడు. ఈ స్థానంలో సమర్ధుడైన వ్యక్తిని నియమించకుండా మీర్‌ 
మైనర్‌ కుమారుడిని సుబేదారుగా ప్రకటించి ముగలానీకి పెత్తనం అప్పగిం 
కొంతకాలానికి ఆ కుమారుడూ విష ప్రయోగం వల్ల మరణించాడు. ముగలానీ విశ్చం? లం 
బరితెగించి ప్రభుత్వాన్ని సానివాడగా మార్చి రాజకీయ వర్గాల్లో (భ్రష్టు పట్టింది. 
ఆమె ప్రియులు, వారికి నమ్మకస్థులైన కొజ్జాలు విచ్చలవిడిగా పేట్రేగి రాజ్యాధి 
నవ్వులపాలు చేయడాన్ని సహించలేక పంజాబీ సర్దారు తిరగబడ్డారు. ఆమె భర్త 
సన్నిహితుడైన సర్జారొకడు ఆమెను బంధించి అధికారం గుంజుకున్నాడు. అతడి 
వెళ్ళగొట్టమని ముగలానీ తన మేనమామను వేడుకుంటే అతగాడు అఫ్లాన్త సాయం 
తిరుగుబాటుదారు నయితే గెంటేశాడు. కాని ముగలానీ ఆశించినట్లు అధికారం ఆమెకే 
అప్పగించకుండా తానే చేజిక్కించుకుని మేనకోడలికి మొండిచెయ్యి చూపాడు. 


సళాన ముగలానీ ఢిల్లీ పాదుషాకు వజీరుగా చక్రం తిప్పుతున్న గాజీయుద్దీన్‌ అనే 

షె ల్‌ ముల్మ్‌ను ఎలాగో పట్టింది. తన కుమార్తెను అతడికిచ్చి పెళ్ళిచేసి, బంధుత్వం 
7 అతడి సాయంతో పంజాబ్‌ను మళ్ళీ తన గుప్పిట్లో తెచ్చుకోవాలని పథకమైతే 
వ వేసింది. కాని అవతలివాడు కుట్రలు, కూహకాల్లో ఆమెను మించినవాడు. నక్క 
టే, ఊసరవెల్లి కంటే గొప్పవాడైన నిజాం ఉల్‌ ముల్మ్‌కు అతడు మనవడు; అచ్చమైన 
శ డు. తనను నమ్మి చేరదీసిన అహ్మద్‌షా పాదుషాను దొంగదెబ్బతో జయప్రదంగా 
fF కళ్లు పొడిచి బంధించి, రెండవ ఆలంగీర్‌ పేరిట అప్పటికే అతడు ఒక అనామకుడిని 
ah నిలిపాడు. పచ్చటి పంజాబ్‌ను ఎలాగైనా వశపరచుకోవడానికి అతడు దారులు 
వైదుకుతున్నాడు. ముగలానీ ఒకందుకు పిల్లనిస్తానంటే అతడు ఇంకొకందుకు సరేనన్నాడు. 
పెళ్లి నెపంతో పెద్ద సైన్యంతో లాహోర్‌ వెళ్ళి, ఎదుర్కోలు సన్నాహాల్లో ఉన్న ముగలానీని 
చెరపట్టి, ఆమె సంపదను కొల్లగొట్టి ఆమెనూ కూతురినీ ఢిల్లీ తీసుకువెళ్ళి ఖైదు చేశాడు. 


 తిరుగుబాటుదారుని తొలగించి తన మనిషిని పంజాబ్‌ గవర్నరుగా నియమించాడు. 


ఇలా గొప్ప సాహసంతో పంజాబ్‌ను అఫ్లాన్‌ సుల్తాన్‌ పట్టు నుంచి అవలీలగా . 
జయించానని గాజీయుద్దీన్‌ మురిసిపోయాడు. కాని అసలు తిప్పలు అప్పుదే మొదలయ్యాయి. 
ఘనత వహించిన మొగల్‌ సామ్రాజ్యం చితికి ఛిద్రమై నామమాత్రావశిష్టంగా నిలిచిన 
రోజులవి. తెరపిలేని తిరుగు బాట్లతో, వరస దండయాత్రలతో ఖజానా ఖాళీ అయి, 
కనీసావసరాలకు తెరువులేక రాజకుటుంబీకులే నానా అగచాట్లు పడుతున్నారు. చక్రవర్తికి, 
తనకు చేసిన సైనిక సాయానికి ప్రతిఫలంగా మరాఠాలకు ఒడంబడిన సొమ్ము కింద 
ఎక్కడెక్కడి సంపదను ఊడ్చి ఇచ్చేసరికే వజీరులకు తలప్రాణం తోకకొచ్చింది. దీనికి ఉపరి 
- చిరకాలంగా జీతాల్లేని సైనికుల ఒత్తిడి. వజీరుగారి హవేలీ మీదే అతడి తుపాకుల 
బలగం దాడిచేసి, అడ్డొచ్చిన వారినల్లా చితకబాది, కంటికి ఆనిన వస్తువులన్నీ జీతం 
బకాయిల కింద ఎత్తుకునిపోయారు. వీరిని చూసి చక్రవర్తిగారి సొంత తుపాకీదండు జీతం 
బకాయి ఇస్తారా చస్తారా అని హఠం వేసుకుకూర్చుని కోటలోకి ఆహార పదార్థాలేవీ పోకుండా, 
అడ్డుకుని అతికష్టంమీద వారం రోజులు వేతనాలు రాబట్టగలిగింది. ఆకలిగొన్న సైనికులు 
వజీరు వంటశాలమీదే పడి అందిన పదార్థాన్నల్లా ఎత్తుకెళ్ళారు. 

సైనికులు. ఆకలితో మాడారంటే అర్ధం ఏలినవారు సుష్టుగా మృష్టాన్నాలు ఆరగించారని 
కాదు. అడుక్కునే వాళ్లకి పంచి పెట్టటానికి ఒక పర్వదినాన పులుసు, అన్నం వండించి 
ఆనవాయితీ ప్రకారం ఒక పిసరు రుచి చూడమని ఆలంగీర్‌ పాదుషా వారి దగ్గరికి తీసుకుపోతే 


-'ఇందులో కాస్త మాకు కూడా లోపలికి పంపించండి. అంతఃపురంలో అన్నం వండి 


రెండురోజులైంది' అన్నాడట. అద్దీ మహాప్రభువుల పరిస్థితి. ఆకలి బాధకు తట్టుకోలేక 
అంతఃపురంలో రాజకుమార్తెలు, ఘరానా స్రీలు ఓరోజు పెద్ద సంఖ్యలో కేకలు వేస్తూ 
బయటికి వెళ్ళబోతే పరువు పోతుందన్న భయంతో కోట తలుపులు మూయించారట. 
ఇదిగో - దేశాన్నేలే చక్రవర్తే తిండికి మొగంవాచి... రాజాంతఃపురంలోనే ఆకలి కేకలు 
మిన్నుముట్టిన ఈ దౌర్భాగ్యస్థితిలోనే - రాజధానిలో వెండి, బంగారం రాశులుగా పడి 
ఉన్నాయనీ, తమరు వెంటనే దండెత్తి వస్తే సకల సంపదలు వశమవుతాయనీ ముగలానీ 
బేగం విదేశీ రాజుకు రహస్య వర్తమానం పంపింది. నిర్బంధంలో ఉన్నందున ఆమె ఒక్కర్తే 
అయితే అంత గ్రంథం నడపలేకపోయేదే. వృద్ధ రాజమాత మాలికా జామానీ, అంతః 


ఎం.వి.ఆర్‌, శాస్త్రి 


వగలాడి ముగలానీ శ 71 


పురంలోని ఇతర ఆడంగులూ ఆమెకు సాయపడ్డారు. నిత్యావసరాలైన మాంసానికీ మది, | 
నల్లమందుకూ కటకటలాడవలసిన తమ దారుణ దురవస్థకు వజీరు గాజీయు 
కారణమనీ.. తమకు చిల్లిగవ్వ విదల్చకుండా ఎక్కడి సొమ్మునూ అతడే కాజేస్తు 
వారికి అక్కసు. మరాఠాలు అండగా ఉన్నంతవరకూ అతడిని ఎవరూ ఏమి చేయజాల 
కనుక మరాఠాల కంటే బలవంతుడైన వాడిని ఆశ్రయిస్తే తప్ప లాభం లేదన్న దురాలోచ 
వారు ముగలానీతో రహస్య మంత్రాంగం నడిపారు. దానివల్ల తన దరిద్రం ఏకా 
తీరి, పూర్వపు పాదుషాల్లా మదిర, మగువల మధ్య తందనాలాడగలిగితే చాలునన్న 
పాదుషా కూడా అందుకు తల ఊచాడు. ఇందరు సహకరించారు కాబట్టే అఫ్లాన్‌షా 
పూర్వ పరిచయాన్ని పురస్మరించుకుని ముగలానీ దండయాత్ర చేయమని పురికొల్పుః 
సందేశం పంపింది. | 

అహ్మద్‌షా అబ్బాలీకి హిందూదేశం కొత్త కాదు. కడచిన తొమ్మిదేళ్లలో అతడు మ 
సార్లు ఈ దేశంపైకి దండెత్తి వచ్చాడు. మొదటిసారి మొగలు సేన చేతిలో ఓడిపో, 
అసంతుష్టులైన 'సర్జార్లు పిలవనంపగా పిట్టలపోరు పిల్లి తీర్చినట్టు రెండుసార్లు పంజా 
పైకి దండెత్తి, తన కీలుబొమ్మలను ప్రతిష్టించి, పాదుషాల బలహీనతను ఆసరా చేసుక 
పంజాబ్‌ జిల్లాలు కొన్నిటిని హక్కు భుక్తం చేసుకుని మరలాడు. నాటి నుంచీ ఢిల్లీ కః 
అతడికి కన్ను ఉన్నా గతంలో జరిగిన పరాభవం దృష్ట్యా అందుకు సాహసించలేక పోయా 
మొగలులకు రక్షణగా మరాఠాల ప్రచండ సైనిక శక్తి వెన్నంటి ఉన్నదన్న వెరపు అత( 
జాస్తి. గ్గ 
మరాఠాల 'ప్రాబల్యపు సెగలు అప్పటికే ఇంచుమించుగా సరిహద్దుల దాకా పాకా( 
మొగలు పాదుషా అశక్తతను అలుసుగా తీసుకుని తట్టా, ముల్తాన్‌, పంజాబ్‌లను అబి 
ఆక్రమిస్తే... ఆ ప్రాంతం నుంచి 'చౌథ్‌ వసూలు హక్కును పాదుషా నుంచి పొంది వా! 
తిరిగి స్వాధీనపరచుకోవడానికి మరాఠాలు ఉద్యుక్తమయ్యారు. వారి వత్తాసు చూసు! 
వజీరు గాజీయుద్దీన్‌ 1754లో పంజాబ్‌ పైకి దండెత్తి అక్కడ అబ్బాలీ పెత్తనాన్ని తుం? 
తొక్కాడు. ఈ ధిక్కారంతో భగభగలాడుతున్న అఫ్లాన్‌ ప్రభువుకు మరాఠాల రక్షణ 
ఉన్నదనుకుంటున్న ఢిల్లీ అంతఃపురం నుంచే, నజీబుద్దాలా వంటి మహమ్మదీయ ము 
సర్గార్ల నుంచే తమ దేశం "మీదికి దయచేసి దండెత్తి రమ్మంటూ అయాచిత ఆహ్వా 
అందటంతో నెత్తిన పాలు పోసినట్టయింది. తనది పవిత్ర మతయుద్ధంగా చిత్రించి నిక 
స్వార్థానికి మతం ముసుగు వేసుకోవడానికి వీలు కలిగింది. అందునా కోట్ల విలు] 
సంపద వశమవుతుందనేసరికి అతడికి మరీ ఆశ పుట్టింది. పైగా ఆ సమయానికి మఠా 
పెద్దలు దక్క్మనులో తమ గొడవల్లో తాము మునిగి ఉన్నందున మొగల్‌ పాదుషా తరస 
మరాఠాలు తనపై తక్షణం విరుచుకు పడతారన్న భయం అబ్లాలీకి లేకపోయింది. ౪ 
అన్ని విధాల కాలం అనుకూలించడంతో 80 వేల సైన్యంతో సుడిగాలిలా సింధు దా! 
పంజాబ్‌ను ఆక్రమించి 1757 జనవరికల్లా ఎలాంటి (ప్రతిఘటన లేకుండా ఢిలి 
దూసుకువెళ్ళాడు. | 

అబ్బాలీ రాహువులా వస్తున్నాడని తెలియగానే అసలే నానా అగచాట్లు పడుతు 
ప్రజల గుండెల్లో రాయి పడింది. ఉన్న కొద్ది సైనికులు కట్టు తప్పి జీతాల బకాయిల 
దొమ్మీలకు, ఘరానా సర్దార్ల ఇళ్ల లూటీలకు పాల్పడుతున్న స్థితిలో బయటి శత్రువు బొ 


! 


72 ఫా ఇదీ చరిత్ర 


నుంచి తమకు రక్షణ ఉంటుందన్న ఆశ జనానికి లేకపోయింది. బతికుంటే బలుసాకు 
ఇనవచ్చన్నటు. - అవకాశమున్న సంపన్నులు బండ్లు కట్టుకుని మధురకో, ఆ(గ్రాకో 
పారిపోసాగారు. రహదారులన్నీ ఇలా వలసపోయే బండ్లతో కిక్కిరిసాయి. గోరుచుట్టుపై 
రోకటి పోటులా దారిపొడవునా పౌరులు అబ్దాలీ రాకాసి మూక చేతిలో యమ యాతనలు 


పడ్డారు. సర్వనాశనమయ్యారు. 
పెనుతుఫానులా ఫెళఫెళార్భాటంతో ముందుకు వస్తున్న అహ్మద్‌ షా అబ్బాలీని ఎలా 
అడ్డుకోవాలో వజీరు గాజీయుద్దీన్‌కు తోచలేదు. చేతిలో సైన్యం లేదు. ఆ కాలాన ఉత్తరాదిన 
గొప్ప సర్దారుగా వెలుగుతున్న రోహిల్లా నాయకుడు నజీబ్‌ఖాన్‌ నుంచి సైనిక సహాయం 
కోరబోతే - అతడు అప్పటికే అఫ్లాన్ల పక్షాన చేరిపోయాడు. మరాఠా సర్దారు అంతాజీ 
మంకేశ్వర్‌ను గ్వాలియర్‌ నుంచి హుటాహుటిన ఢిల్లీకి పిలిపించినా, నగర రక్షణకు అతడు 
శాయశక్తులా పోరాడుతున్నా అతడి 5వేల సేన అప్టాన్‌ మహా సైన్యం ముందు నిలవడం 
కల్లు ఈ పరిస్థితుల్లో ఏమి చేయాలో దిక్కుతోచక చివరికి తాను నిర్బంధించిన ముగలానీ 
కాళ్లే వజీరు పట్టుకున్నాడు. ఎలాగైనా అబ్బాలీకి చెప్పి వెనక్కి మరలేట్టు చేయమని 
(ప్రాధేయపడ్డాడు. 

తలలు మార్చే ముగలానీకి అంతకంటే కావలసింది ఏముంది? సరే, నేను చూసుకుంటాలే 
అని భరోసా ఇచ్చి ఎంచక్కా నమ్మకద్రోహం చేసింది. వజీరు పక్షాన మాట్లాడుతున్నట్టే 
నటించి అబ్బాలీతో మంత్రాంగం నెరపి అతడికి కావలసిన సమాచారమంతా చేరవేసింది. 
కోటలో ఎవరున్నారో, ఎవరి బలం ఏమిటో, ఎవరి దగ్గర ఎంతెంత సంపద ఉందో, ఎక్కడ 
వెదికితే ఏమి లభిస్తుందో పూసగుచ్చినట్టు వెల్లడించింది. నగరంలోని అధికారుల, బ్యాంకర్ల 
ఆనుపానులను, సంపద వివరాలను తనకు తెలిసినంతవరకూ విశదీకరించింది. 

అబ్దాలీ ఢిల్లీ సమీపానికి రాగానే గాజీయుద్దీన్‌ పోయి అతడి కాళ్ల మీద పడ్డాడు. నిన్ను 
వజీరుగా కొనసాగించాలంటే రెండు కోట్లు చెల్లించమన్నాడు అబ్బాలీ. అతడేమో నా దగ్గర 
లక్ష కూడా లేదన్నాడు. దాంతో అతణ్ని తీసి పడేసి, రెండు కోట్లు ఇస్తానన్న అతడి మామ 
ఇంతజామ్‌ను వజీరుగా నియమించి 1757 జనవరి 28న ఢిల్లీ కోటలో అబ్దాలీ ప్రవేశించాడు. 
అలంగీర్‌ పాదుషా బతికుండగానే, అతడిని తొలగించకుండానే తనను తాను హిందుస్థాన్‌ 
పాదుషాగా ప్రకటించుకుని, మసీదు ఖుత్సా కూడా తన పేర చదివించుకున్నాడు. 

ఢిల్లీని జయించినా గద్దెనెక్కి ఇక్కడ రాజ్యమేలాలన్న కాంక్ష అబ్బాలీకి లేదు. పుట్టెడు 
గొడవలతో నానా గత్తరగా ఉన్న ఢిల్లీ సింహాసనం మీద అతడికి మోజు లేదు. స్వదేశంలోనే 
అతడికి కావలసినన్ని చికాకులున్నాయి. ఏమరుపాటు ఏమాత్రం చూపినా శత్రువులు దెబ్బతీసే 
'ప్రమాదం ఉంది. కాబట్టి అందినకాడికి సంపద మూటగట్టుకుని, వేసవి ముదరక ముందే 
వేగిరంగా వెనుదిరిగి పోవాలనే ఎరతసేపూ అబ్దాలీ ధ్యాస. పనిలో పనిగా హిందూ కాఫిర్లను 
వీలైనంత మందిని నరికి పారేసి అల్లాను సంతృప్తిపరచాలన్న మతావేశమూ అతడికి ఉంది. 
అందుకే జాగు చేయకుండా తాను వచ్చిన పనిని కానిచ్చాడు - మహా క్రూరంగా, నాదిర్షా 
సైతం గోరీలో ఉలిక్మిపదేంత భయానకంగా! 
"Most people's houses in Delhi were dugup to find hidden 


tr Casures... Many men have been killed; many women have been 
23006; several committed suicide: others drowned themselves 


౨ం.వి.ఆర్‌.శాస్త్ర వగలాడి ముగలానీ శ 73 


to avoid dishonour... every Hindu lady of handsome features 
was hunted out and taken into some Moslem harem... E 
house in the city was searched; Every householder was se 
with a written order to disclose his wealth. Those who resi 


the Shah by Mughlani Begam" శ 

[New History of the Marathas, 6.5. Sardesai, Vol. Il. p. 389] 
(ఢిల్లీలో చాలావరకూ ఇళ్లను దాచిపెట్టిన సంపదల కోసం తవ్వి పోశారు... 
ఎందరో పురుషులను చంపేశారు; ఎందరో (స్త్రీలు అత్యాచారాలకు గురయ్యా 
పలువురు ఆత్మవాత్యలు చేసుకున్నారు. మానం కాపాడుకోవడానికి చాలా 
నదిలో దూకి చనిపోయారు. అందంగా ఉన్న ప్రతి పొందూ స్త్రీని వేటాడి ఏదో 
ముస్లిం లోగిలికి లాక్కుపోయారు... నగరంలో (ప్రతి ఇంటినీ వెదికారు. మీ న 


వివరాలు చెప్పమని ప్రతి గృవాస్థుకూ ఆర్థరు జారీ చేశారు. ఎదిరించిన 


అందించింది.) 


ఇల్లిల్లూ వెదికి, స్త్రీలను చెరిచి, హిందువులను నరికి, ప్రతి ఇంటినీ, ప్రతి గృహస్తు 
కొల్లగొట్టి అబ్దాలీ సాగించిన ఘాతుకాలకు లెక్కా పత్రం లేదు. పొందూ పద పా 
గ్రంథంలో వి.డి, సావర్మార్‌ రాసిన దాని ప్రకారం ఢిల్లీలో కొద్ది గంటల్లోనే 18 వేల మ 
హిందువులను ఊచకోత కోశారు. అప్లాన్ల బాధలు భరించలేక ఢిల్లీ వాసులు కి 
గోడూ వదిలేసి వేల సంఖ్యలో పాఠిపోయారనీ, దోచుకున్న సంపదను, వెలలేని వ 
ఏనుగుల మీదా ఒంటెలమీడా గుర్రాల మీదా వేసి పదివేల సేన కాపలాతో అ 
కుమారుడిని కాబూల్‌కు పంపించాడనీ జి. ఎస్‌, సర్దేశాయ్‌ తన ప్రామాణిక చరిత్ర గ్రంథ 
అన్నాడు. | జే 

సాధారణ పౌరులనే ఇంతగా చెండుకు తిన్న ధన పిశాచులు రాచవారి లోగిళ్ల 
వదులుతాయా? ముగలానీ బేగం అందించిన ఉప్పుతో ఢిల్లీ దర్బారులో ప్రతి ప్రముఖ 
ఇంటినీ శోధించారు. డబ్బు; నగలు ఎక్కడ దాచారో చెప్పమని ఘరానా కుటుంబ 
స్త్రీలను, పురుషులను చితకబాది చిత్రహింసలు పెట్టారు. ఆఖరికి రాజప్రాసాదంలోని అం 
పుర స్రీలనూ బట్టలు. ఊడదీసి వెదికారు. నిధుల కోసం కొంపలు కూల్చడంతోబా 
సదురుగా కనిపించిన మహిళనల్లా అఫ్లాన్లు పాడుచేశారు.. ముగలానీ బేగం ఎన్నిక చేసి 
ప్రకారం మరీ అందమైన అమ్మాయిలను అబ్దాలీ, అతడి కుమారుడు ఉంచేసుకోగా ఇతరుల 
తక్కినవారు. పంచుకున్నారు. 

ఇలా నెలరోజుల పాటు ఢిల్లీ నగరాన్ని అతలాకుతలం చేసి, అక్కడి అభాగ్య పారు! 
పీల్చి పిప్పిచేసిన మీదట అబ్బాలీ. పాపిష్టి కన్ను హిందువుల పవిత్ర క్షేత్రాలైన మథు' 
బృందావనాల మీద పడింది. తాను రావడానికి ముందే ఢిల్లీ ధనికులు బండ్ల కొద్దీ సంపదః 
మథుర వైపు పారిపోయారని ముగలానీ చెప్పగా వారిని మాత్రం ఎందుకు వదలాలనుకు 
అతడు తన రాకాసి మూకను ప్రయోగించాడు. చెప్పరాని. ఘఫోరాలకు ఒడిగట్టాడు. ' 
వైనాలను జి.ఎస్‌. సర్దేశాయ్‌ ఇలా “వివరిచాడు. 3 


74 సౌ ఇదీ చరిత్ర 


on 


Abdali Shah gave clear orders to his men that "Mathura 
and other places are holy cities of the Hindus. Tt is your sacred 
duty to kills as many non-muslims as you can and make heaps 
of their servered heads" promising that he would pay them Rs. 
5 for each head. Mathra fell an easy victim to the enemy's fero- 
cious swords. Several houses were burnt down, idols in the 
temples were broken to pieces and trampled under feet... The 
Afgans squirted the blood spray to imitate Hindu gaiety. They 
plundered Mathura, Brindavan and Gokul and filled the roads 
literally with corpses... Several thousand Hindus were cut down, 
Jahan Khan alone being responsible for slaying three thousand 
Bairagis and pilgrams. 

[New History of the Marathas, G.S. Sardesai, Vol. Il. p. 390-91] 

(మథుర, ఇతర వట్నాలు పొందువులకు వవి(త స్థలాలు. అక్కడ 
మవామ్మదీయేతరులలో ఎంతమందిని వీలయితే అంతమందిని చంపి, నరికిన 
తలలను గుట్టలుగా పేర్పటం మీ పవిత్ర కర్తవ్యం! అని అబ్దాలీ షా తన మనుషులకు 
స్పష్టంగా ఆజ్ఞాపించాడు. వారు తెగవేసిన ప్రతి తలకూ ఐదు రూపాయల చొవ్హున 
చెల్లిస్తానని అతడు మాట ఇచ్చాడు. శత్రువు భీకర కరవాలానికి మథుర తేలికగా 
బలి అయింది. ఎన్నో ఇళ్లు దగ్ధమయ్యాయి. ఆలయాల్లో దేవతా విగ్రహాలను ముక్ళులు 
చేసి కాళ్లతో తొక్కారు... పొందువులు సంతోషంగా జరువుకొనే హోలీని అనుకరిస్తూ 
వారి నెత్తుటితో హోలీ ఆడారు. మథుర, బృందావనం, గోకులాలను కొల్లగొట్టారు. 
వీధులన్నిటినీ శవాలతో నింపారు... వేలాది పొందువులను నరికేశారు. అబ్దాలీ 
ముఖ్య సర్దారు జహాన్‌ఖాన్‌ ఒకడే మూడు వేల మంది బైరాగులను, యాత్రికులను 
నరికి చంపాడు). ॥ 


ప్రత్యక్ష సాక్షుల, సమకాలిక చరిత్రకారుల కథనాల ఆధారంగా జి.ఎస్‌. సర్దేశాయి 
ఇచ్చిన ఇటువంటి వివరాలను బట్టి ఆ సమయంలో మతమౌధ్యపు నరపిశాచి పదఘట్టనల 
తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఈ దారుణ. దురాగతాలను అభాగ్య మానవులు అడ్డుకోలేక 
పోయినా అఫ్లాన్ల పాపం ఊరికే పోలేదు. 1757 మార్చిలో మథుర, గోకుల, బృందావనాలలో 
నెత్తుటి హోళీ ఆడి వారం తిరక్కుండా శవాల గుట్టల కారణంగా అంటువ్యాధులు ప్రబలాయి. 
భయంకరమైన ప్లేగుతో అబ్దాలీ సైనికులు రోజూ వందల సంఖ్యలో పిట్టల్లా రాలారు. 
వేసవి ఎండలు మండి యమునానడి ఎండిపోయింది. తాగేందుకు నీరు దొరకక, కాలుష్యానికి, 
అంటువ్యాధులకు తాళలేక అబ్దాలీ షా ఢిల్లీ గద్దెను అలంగీర్‌ పాదుషాకు తిరిగి అప్పగించి, 
గాజీయుద్దీన్‌నే వజీరుగా కొనసాగనిచ్చి 12 కోట్ల రూపాయల విలువైన సంపదను అందిన 
కాడికి మోసుకుని ఏప్రిల్‌ 1న పడుతూ లేస్తూ స్వదేశానికి మరలిపోయాడు. 

మరి - ఇన్ని కుతంత్రాలు పన్ని, ఇన్ని కుత్సితాలు సాగించి, దేశంలో ఇంతటి చిచ్చుపెట్టి, 
ఆఫ్లాన్‌ రాజుకు ఇంత',ఘనమైన సేవ చేసిన ముగలానీ ఏమి బావుకుంది? అన్నిటికీ 
ప్రతిఫలంగా ఆమెకు ఏమి దక్కింది? అక్కర తీరగానే అబ్బాలీ ఆమెను పురుగులా తీసి 
అవతల పారేశాడు. ఇస్తానన్న జాగీరూ ఇవ్వలేదు. ఆమె సౌజన్యంతో దోచుకున్న సంపదలో 


ఎం.వి.ఆర్‌, శాస్త్రి వగలాడి ముగలానీ శ 75 


వాటానూ ఇవ్వలేదు. దర్చారులో ఏ పదవీ చూపలేదు. నా సంగతి ఏమిటని 
తన వెంట పడ్డా ఆమెను కనికరించలేదు. ఆఖరికి పంజాబ్‌లోనూ తన కుమా 
షాను పోతూ పోతూ గవర్నరుగా పెట్టి వెళ్ళాడేతప్ప ముగలానీకి పూచిక పుల్లపాటి' 


ఇవ్వలేదు. 


ఈ ఆశాభంగాన్ని ముగలానీ తట్టుకోలేకపోయింది. పిచ్చిదానిలా ఆక్రోశించింది. గ 
వజీరు షావలీ గుడారానికి పోయి గొడవ చేస్తే ఆమెను కర్రలతో మెత్తగా తన్ని తగ 
చేతిలో చిల్లిగవ్వ లేకుండా పోవడంతో తాను ఒకప్పుడు మహారాణి భోగం వొ 


లాహోర్‌లోనే వీధుల్లో బిచ్చమెత్తి హీనంగా బతికి ముగలానీ కుక్క చావు చచ్చింది. 


76 » ఇదీ చరిత్ర 


ఎం.వి.ఆర్‌.శా 


అటకెక్కిన ఆశ 


ఐత చక్ళని కబురు? ఎన్నాళ్లకెన్నాళ్లకు?! 
ఎనో శతాబ్దాలుగా భారతీయ వీరులెవరూ సాహసించని కార్యాన్ని మరాఠా 
జం ఘోరీ చేతిలో పృధ్వీరాజ్‌ 
చిచ్చరపిడుగులు అవలీలగా సాధించారు. 12వ శతాబ్దాంతాన ఘో ప్ప 
నివాతుడైన తరవాత తొలిసారిగా పొందుస్థాన్‌కు ఉత్తరపు కొసన పామాలయ పర్వత 
సానువులలో అటక్‌ మీద పొందూ పతాకం రెపరెపలాడింది. వేదాలను కన్న సింధునది 
పవిత్ర జలాల్లో మరాఠా విజయాశ్వాలు ఓలలాడాయి. 


ఆ శుభవార్త విని ప్రతి భారతీయుడు గర్వపడ్డాడు. దేశమంతటా ఆనందోత్సాహాలు 
వెల్లి వెరిశాయి. రాజధాని ఢిల్లీలోనూ, మధుర, బృందావనాల వంటి పావన పుణ్యక్షేత్రాలలో నూ 
ఆఫ్లాన్‌రాజు అహ్మద్‌షా అబ్దాలీ మత ద్వేషంతో పేట్రేగి, కొద్ది నెలల కిందట పైశాచికంగా 
సాగించిన హిందూ జన సంహారానికి, దేవాలయాల విధ్వంసాలకు, ఫోరమైన 
దైవాపచారాలకు గుండెలవిసేలా తల్లడిల్లిన హిందూ ప్రజానీకానికి ఈ అపురూప విజయ 
ఘోషతో ప్రాణం లేచి వచ్చింది. 

అవును మరి, పీష్వా సోదరుడు రఘునాథరావు, అతని వీర సేన సాధించిన ఘనత 
సామాన్యమైనదా? మరాఠా మహాసైన్యాన్ని కళ్లచూసేసరికి శత్రువులు హడలి ప్రాణభయంతో 
పరుగులు పెట్టారు. ఢిల్లీలో తన ప్రతినిధిగా అఫ్లాన్‌ ప్రభువు నిలిపివెళ్లిన నజీబ్‌ఖాన్‌ చేతులెత్తేసి 
సైన్యంతో సహా లొంగిపోయాడు:” మొగల్‌ సింహాసనం మళ్లీ మరాఠాల చెప్పుచేతల్లోకి 
వచ్చింది. అబ్దాలీ తిరిగి వెళ్లిన దారినే వెంబడిస్తూ, అతడు జయించిన ప్రాంతాలను తిరిగి 
స్వాధీనపరచుకుంటూ వెళ్లిన రఘునాథరావు సేనకు సర్‌హింద్‌లో అబ్బాలీ సేనాని అబ్బుస్‌ 
సమద్‌ఖాన్‌ పదివేల సేనతో పాదాక్రాంతుడయ్యాడు. అక్కడి నుంచి లాహోర్‌ దిశగా జైత్రయాత్ర 
సాగించగా మరాఠాల ఎదుటపడేందుకు ధైర్యం చాలక... అబ్దాలీ పనుపున రాజ ప్రతినిధిగా 
ఉన్న అతడి కుమారుడు తైమూర్‌షా, అబ్బారీ ముఖ్య సేనాపతి జహాన్‌ఖాన్‌లు వీలైనంత 
సంపదను వెంటేసుకుని లాహోర్‌ వదిలి పారిపోయారు. మరాఠా దండు వారిని 


.. సింధు నదిలో తమ గుర్రాలను జలకాలాడించిన రఘునాథరావు, అతడి సేనల ఘనకార్యా 


తరుముకుంటూ వెళితే చీనాబ్‌ నది దగ్గర సామాన్ల సరంజామాను వదిలేసి ఆ ఇక్షు 
కట్టుబట్టలతో తమ దేశానికి పలాయనమయ్యారు. ఆ విధంగా మొత్తం పంజాబ్‌ను 
పట్టు నుంచి తిరిగి స్వాధీనపరచుకున్నాక పరాక్రమానికి పరాకాష్టగా 1758 జులై, 
కోటపై జయకేతనాన్ని మరాఠా వీరులు ఎగరేశారు. 38 ఏళ్ల కింద బాజీరావు పీకై 
సాహురాజు నిర్దేశించిన లక్ష్యాన్ని బాజీరావు కుమారుడు గొప్పగా సాధించాడు. 


"All Maharashtra felt electrified with the proud performance 
of Raghunathrao and his bands having reached the extreme fron 
tier of India and bathed their horses in the Indus". 

[New History of Marathas, G.S Sardesai, Vol. Il. p. 40] 
జి.ఎస్‌. సర్దేశాయి మాటల్లో చెప్పాలంటే - భారతదేశపు చివరి పొలిమేరను 


అఖిల మహారాష్టం ఆశ్చర్యచకితమైంది. : 
నిజానికి ఆ సమయంలో మరాఠా ప్రతాపం అటక్‌ చేరడంతోటే ఆగదలచలేదు. ఆ 
రాజ్యంలోకి చొచ్చుకువెళ్లి, అతడికి నిలవ నీడ లేకుండా చేసి, కాబూల్‌, కాంద 
తిరిగి భారత సామ్రాజ్యంలో కలిపివేయాలని రఘునాథరావు ఆకాంక్షించాడు. 17 
4న తన సోదరుడు నానాసాహెబ్‌ బాలాజీ పీష్వాకు అతడు రాసిన లేఖను పరికిస్తే ఆ; 
మరాఠాల పౌరుషం ఎంత ప్రచండంగా ఉన్నదీ అవగతమవుతుంది. | 
"The 1019063 of Sultan Taimur and Jahankhan were routed 


and their very camp, with all their belongings, fell in our hands. 
Only a few could recross Attock alive. The Shah of Iran 


to advance further on to Kandahar and proposes that, wher 
Abadally is thus crushed, he would recognise Attock as the 
frontier of our empire. But I do not know why we should con 
fine ourselves to Attock. The two provinces of Kabul a 

Kandahar belong to our Hindustani empire ever since the 
of Akbar to Aurangzeb. Why then should we hand them over 
to the foreigner?" 


[Hindu-pad-padshahi, V.D. Savarkar, ౯. 97 

(సుల్తాన్‌ తైమూర్‌, జవోన్‌ఖాన్‌ల సేనలను ఓడించాం. వారి సామానులతో 
సవో మొత్తం అఫ్లాన్‌ శిబిరం మన చేతికి చిక్షింది. కొద్ది మంది మాత్రమే అ 
దాకా తిరిగి వెళ్ళగలిగారు. అబ్బాలీని ఓడించిన ఇరాన్‌షా కాందహార్‌ పైకి కదల 
కోరుతూ నాకు స్వయంగా జాబు రాశాడు. అబ్లాలీని కలిసి అణచివేశాక 
సామాజ్యానికి సరివాద్దుగా అటక్‌ను గుర్తించగలనని అతడి ప్రతిపాదన. 
మనం అటక్‌కే ఎందుకు పరిమితం కావాలి? కాబూల్‌, కాందహార్‌ రాజ్రాలు 


వున్నాయి. వాటిని విదేశీయులకు మనం ఎందుకు ఒప్పుగించాలి?). 
78 సా ఇదీ చరిత్ర 


క్రాద్ది నెలల కిందట భారతదేశంపైకి నిరాఘాటంగా దండెత్తి వచ్చి, పాదుషాను, 
్రే గడగడలాడించి, అంతఃపుర స్త్రీలను బట్టలు వొలిచి నగలు లాక్కొనగలిగిన 
వను లోనే అణచి కాలరాచి వేయగలనని మరాఠా పీష్వా సోదరుడు 
అఫ్లాన్‌ ప్రభువును సొంత కోటలోనే అణ రాశా పీష్వా 
Ss త్వసి ంచడం మనకు విడ్డూరంగానే ఉంటుంది. కాని 1758 నాటి అంతర్జాతీయ రాజకీయ 

గతులను దృష్టిలో ఉంచుకుంటే రఘునాథరావుది వట్టి (ప్రగల్భంగా కొట్టివేయలేము. 
ని అవకాశం అయాచితంగా రావడంతో హిందుస్థాన్‌ మీదికి దండయాత్ర చేసినా 
ఇక్కడ సింహాసనం మీద కూచోవాలన్న కోరికగాని, ఈ దేశాన్ని తన సామ్రాజ్యంలో 
కలిపేసుకుని ఏలాలన్న ఆలోచనగానీ అబ్బాలీకి లేదు. అతడిది బందిపోటు మనస్తత్వం. 
అందినంత సంపద దండుకుపోవాలనే అతడి ధ్యాస. గతంలో మొగలు సేన చేతిలో తన 
పరాజయాన్ని అతడు మరచిపోలేదు. మరాఠాల సైనిక శక్తి సంగతి అతడికి బాగా తెలుసు. 
కోట్లు కొల్లగొట్టి హుటాహుటిన భారతదేశం నుంచి తిరిగి. వచ్చాక స్వస్థలంలో అబ్బాలీకి 
కష్టాలు ఎక్కువయ్యాయి. అఫ్లానిస్థాన్‌లో తాను ఆక్రమించిన రాజ్యాన్ని నిలుపుకోవటమే 
అతడికి కష్టంగా ఉంది. పశ్చిమం నుంచి పర్షియన్లు అతడి అంతు చూడటానికి 
కమ్ముకొస్తున్నారు. సొంత సోదరుడి కుమారుడే అబ్బాలీపై కత్తి గట్టి అతడిని కూలదోయటానికి 
సాయపడమంటూ పుణె వెళ్లి పీష్వాను ఆశ్రయించాడు. ఇక ఆ కాలంలో ఆసియాలో గొప్ప 
సైనికులుగా పేరెన్నికగన్న సిక్కులు ముగ్గురు మహానేతల నాయకత్వంలో సంఘటితమై, 
తమ పవిత్ర స్వర్ణదేవాలయాన్ని మలినపరిచిన అబ్లాలీపై రాజీలేని పోరాటం సాగిస్తున్నారు. 
వారు మరాఠాలకు చేరువయ్యారు. 

ఇలాంటి అనుకూల పరిస్థితుల్లో - కటక్‌ నుంచి అటక్‌ దాకా, రామేశ్వరం నుంచి 
ముల్తాన్‌ వరకూ తమ కత్తికి ఎదురులేక ఉపఖండంలో ప్రబల సైనిక శక్తిగా ఎదిగిన 
మరాఠాలు గాంధార రాజ్యాన్ని తిరిగి జయించి అఖండ భారతంలో విజయ కేతనాన్ని 
సగర్వంగా ఎగరవేయాలని సంకల్పించడంలో అవాస్తవికత లేదు; అత్యాశాలేదు. సాధించిన 
సైనిక విజయాలను సుస్థిరపరచుకొని, చిక్కిన ఆధిక్యం చేజారిపోకుండా ఎక్కడికక్కడ గట్టి 
కట్టుదిట్టాలు చేసి... నయవంచనలకు, మెరమెచ్చులకు మోసపోకుండా, తెలివిగా దృఢంగా 
నిలబడి... దూరదృష్టితో పటిష్ట వ్యూహంతో సన్నాహాలన్నీ చేసుకుని సమర్థంగా ముందుకు 
కదిలి ఉంటే అనుకున్న లక్ష్యం కష్టంగానైనా సిద్ధించేది. చరిత్ర గతి మరో విధంగా ఉండేది. 
సుమారు రెండు శతాబ్దాల విదేశీ దాస్యం దేశానికి తప్పేది. 

దురదృష్టవశాత్తు ఆ వ్యవహార దక్షతే మరాఠా నాయకత్వానికి సరైన అదనులో 
లోపించింది. పరాక్రమానికి తగిన మంత్రాంగం మరఠాఠాలకు మృగ్యమైంది. ఒడుపుగా 
పావులు కదిపి, అన్ని వైపుల నూరచి ఆత్మరక్షణ చేసుకుంటూ ప్రత్యర్థిని చుట్టుముట్టి 
కదలనీయకుండా కట్టి వేయాల్సిందిపోయి - తెలివితక్కువగా తప్పటడుగులు వేసి, 
అతిశయించిన ఆత్మవిశ్వాసంతో సర్వానర్ధాన్ని కోరికొని తెచ్చుకుని, మరాఠాలు స్వర్ణావకాశాన్ని 
జారవిడుచుకున్నారు. బుర్రలేని పనులతో తాము నాశనమై విశాల జాతి హితానికీ తీరని 
నష్టం కలిగించారు. 
అటక్‌ నుంచి బంగాళాఖాతం వరకూ మహావిశాలమైన మైదాన (ప్రాంతం. అనేక 
దాలు మినహా సహజసిద్ధ అడ్డంకులు అక్కడ ఏమీ ఉండవు. ఆ నదులు కూడా 


ఎం.వి.ఆర్‌, శాస్త్ర అటకెక్కిన ఆశ శ 79 


ఎండాకాలం ఎండి పోతాయి. సింధులోయకు ఆవలి నుంచి వచ్చే దురాక్రమణడారు ఎ 
అటక్‌ను దాటగలిగితే, లాహోర్‌లో ఎదురులేకపోతే మొత్తం ఉత్తర భారతాన్ని 
కబళించగలడు. అలగ్జాండర్‌ నుంచి అబ్దాలీ వరకూ లెక్కలేనన్ని దండయాత్రల్లో 
చారిత్రక సత్యమిది. మునివాకిలి దగ్గరే శత్రువును నిరోధించే దిక్కు లోపించిన దు 
అనేక శతాబ్దాల పర్యంతం అనుభవించిన మీదట ఎట్టకేలకు అటక్‌ మీద తిరిగి భా 
పట్టు చిక్కింది. ఈ ఘన విజయపు (ప్రాముఖ్యాన్ని, అది వమ్మయితే దేశ రక్ష 
తీవ్రానర్ధాన్ని గుర్తించి రఘునాథరావు తగుజా(గత్తపడవలసింది. కాందహార్‌, కా 
కైవసం చేసుకోలేకపోయినా, కనీసం గెలుచుకున్న ప్రాంతాలను సురక్షిత పరచేం 
రంగంలో నిలిచి గట్టి ఏర్పాట్లను చేయవలసింది. దురదృష్టవశాత్తూ - అందుకు 
నేర్చు, ఓర్పు రఘునాథరావుకు, అతడిని పరివేష్టించిన సర్జార్లకు లేకపోయాయి. ఫలి 
అటక్‌ విజయం ఆర్నెల్లకే అణగారిపోయింది. దేశం మళ్లీ అబ్దాలీ వశమైంది. అది 
జరిగిందన్నది పెద్ద కథ. / 

రఘునాథరావుకు క్షాత్రం ఉన్నా ఆత్రం ఎక్కువ. 1756 అక్టోబరులో పుణె ; 
అబ్బాలీపైకి దండు వెడలినది మొదలకుని పంజాబ్‌ దిగ్విజయం వరకూ తన ధాటికి వ 
తాళలేక అన్నీ విజయాలే సిద్ధించడంతో... ప్రధాన శత్రువు అబ్లాలీ సర్వత్రా స 
సతమతమవుతూ కనిపించడంతో తన జైత్రయాత్ర అప్రతిహతంగా సాగితీరుతుంద 
అతి విశ్వాసం కలిగింది. స్వయంగా తాను కత్తెత్తి నిలబడితేగానీ పని జరగదన్న భయ 
మిగిలిపోయిన కొద్దిపాటి కార్యాన్నీ తన ప్రతినిధులు కళ్లు మూసుకుని సాధి 
అతడు భావించాడు. తన వంతు పని పూర్తయిందని అనుకోగానే అతడికి 
గాలి మళ్లింది. ఆ ఊపులోనే ఇందాక ఉటంకించిన లేఖలో For the time bein 
hasten back to the Deccan. My successsors will see that these exte 
signs bear fruit and our regular administration is introduced in the p 
of Kabul and Kandahar. (ప్రస్తుతానికి నేను త్వరగా దక్సనుకు మరలితీ 
విస్తృతమైన పథకాలన్నీ ఫలించి, కాబూల్‌ కాందహార్‌ రా(్రాల్లో మన పరిపాలన మామ 
పద్దతిలో నడిచేట్టు నా తరవాతవారు చూడగలరు) అని పీష్వా అన్నయ్యకు రాళ 
జవాబు కోసం కూడా ఆగకుండా తరవాత కొద్ది రోజులకే పుణెకి ప్రయాణమయ్యా! 

వాస్తవానికి అటక్‌ కోటను పట్టుకునేంతవరకూ కూడా రఘునాధరావు రంగంలో 4 
నెల రోజులు లాహోర్‌లో మకాం చేశాక 1758 మేలో అతడు వెనక్కిపోగా ఆ తరుః 
రెండు నెలలకు తుకోజీ హోల్మర్‌, సాబాజీ సింధియాలు పంజాబ్‌ను పూర్తిగా జయి 
అటక్‌ కోటమీద భగవాధ్వజాన్ని ఎగరేశారు. సింధునది వరకూ పన్నులు. వసూలు 
మఠాఠా తరహా పరిపాలననూ (ప్రవేశపెట్టారు. కాని ఆ ముచ్చట నిండా ఆరు నె 
కూడా నిలవలేదు. 

రాజ్యాన్ని రక్షించటానికి ముఖ్య నాయకుడే కత్తి పట్టుకుని ఎల్లవేళలా కావే 
కాయనవసరంలేదు. ఛత్రపతి శివాజీ ఎన్నో సైనిక విజయాలను తాను కదలకు! 
అనుచరులను పురమాయించే సాధించగలిగాడు. మరాఠా స్మంధావారంలో గండర గండే 
మహాయోధులెందరో ఉన్నందున తన పరోక్షంలో ఏమవుతుందోనన్న బెంగ రఘునాథం ంవ్ర 


80 ఫొ ఇదీ చరిత్ర 


*.దనక్య్లేదు న 
 ఇకక్కుండా గ 


దు. నమ్మకస్థులైన సమర్భులను తన ప్రతినిధులుగా నియమించి, కథ అడ్డం 
ర్పాట్లు చేసి వెళ్లి ఉంటే రఘునాథరావు రంగం నుంచి నిష్మమించినా 
దం ఉండేది కాదు. కాని - సరిగ్గా ఆ ప్రతినిధుల ఎంపికలోనే రఘునాథరావు 
న అబ్దాలీ పనుపున పదివేల సేనతో సర్‌హింద్‌లో కాపలా ఉన్న పఠాన్‌ సేనాని 
Es సమద్‌ఖాన్‌ మరాఠాల సైనికశక్తి ధాటికి నిలవలేక సైన్యంతో సహా లొంగిపోయాడు. 
రఘునాథరావు అతడిని చెరలో పెట్టాడు. కొన్నాళ్లకు అతడు మాయమాటలు చెప్పి, తాను 
ంతరంలేకే అబ్బాలీని సేవించినట్టు నమ్మించి,రఘునాథరావును తెలివిగా బుట్టలో వేశాడు. 
తన మీద విశ్వాసం ఉంచి బాధ్యత అప్పగిస్తే గతంలో అబ్బాలీని సేవించిన దానికంటే 
ఎక్కువగా అతివిధేయతతో తమ కొలువు చేయగలవాడనని ఆర్థించాడు. ఆ నటనకు 
రఘునాథరావు మోసపోయాడదు. అదే సమయాన పుణెలో బాలాజీ పీష్వా కూడా తన" 
శరణుజొచ్చిన అబ్దాలీ దాయాది అబ్బుర్‌ రహమాన్‌ ప్రార్ధనలకు పొంగి, ప్రగల్భాలను నమ్మి 
శత్రువుకు శత్రువు మి(త్రుడన్న రాజనీతి ప్రకారం ఇతడిని అబ్బాలీపై రణతం(త్రంలో 
ఉపయోగించకోపలసిందంటూ రఘునాథరావు దగ్గరికి పంపించాడు. ఇంకేం? అబ్దాలీ 
పొడగిట్టని అబుస్‌సమద్‌, అబ్బుర్‌ రహమాన్‌లు తన పక్షాన ఉండగా రక్షణ గురించి చింతలేదని 
రఘునాథరావు భమపడ్డాడు. పెషావర్‌లో ఉండి అబ్దాలీ కదలికలను అప్రమత్తంగా కనిపెట్టి, 
కాబూల్‌ కాందహార్‌లను వశపరచుకోవలసిందని ఆ ఇద్దరినీ ఆదేశించి, విజయోత్సాహంతో 
ఈలవేస్తూ ఇంటిదారి పట్టాడు. దేశానికి వాయువ్య ముఖద్వారంలో కొత్తగా జయించిన 
కీలక రాజ్యాన్ని ఇద్దరు ముస్లిం ఏజంట్ల చేతిలో పెట్టే ముందు వారిని కనిపెట్టి ఉండి 
అవసరమైతే గట్టి ప్రతిచర్యలు తీసుకోవటానికి సమర్థులు, అనుభవజ్ఞులు అయిన మరాఠా 
సర్థార్లను తగిన సైన్యంతో సిద్ధంగా ఉంచాడా అంటే 'అదీ లేదు. తుకోజీహోల్మర్‌, సాబాజీ 
సింధియా వంటి దిగువస్థాయి దండ నాయకులను కొద్దిపాటి సైన్యంతో అట్టే పెట్టి పంజాబ్‌ను 
జాగ్రత్తగా చూసుకోండని చెప్పి తన దారిన తాను పోయాడు. అప్పట్లో డీలాపడిన అబ్బాలీ 
కోలుకునే సూచన లేదు కనుక పూనా నుంచి పెద్ద సేనతో బయలుదేరిన దత్తాజీ సింధియా 
వచ్చేలోపు మామూలు కాపలాకు ఆ బలగం సరిపోతుంది లెమ్మని రఘునాథరావు తలిచాడు. 
చివరికి ఆ అలసత్వమే మరాఠాల కొంపముంచింది. 
నెమ్మది కావలసిన సమయంలో ఆత్రపడినట్టే... ఆత్రపడాల్సిన అదనులో నెమ్మదిగా 
కదలడం కూడా రఘునాథరావు ప్రత్యేకత! అతడే కనుక జాగు చేయకుండా కదనానికి 
కదిలి ఉంటే అంతకు ముందు సంవత్సరం ఢిల్లీ, మథురలపై ఘోర కిరాతకాలను అబ్లాలీ 
నిరాఘంటంగా సాగించగలిగే వాడేకాదు. ముగలానీ బేగం, నజీబ్‌ఖాన్‌ల ఆహ్వానం మీద 
హిందుస్థాన్‌ మీదికి అబ్దాలీ దండెత్తనున్నట్టు బాలాజీ పీష్వాకు 1756 అక్టోబర్‌లోనే తెలిసింది. 
బయటి శత్రువుల బారినుంచి సామ్రాజ్యాన్ని రక్షించేందుకు మొగలు పాదుషాకు ఒడంబడిన 
'ప్రకారం వెంటనే మల్తార్‌రావు హోల్కర్‌ తోడుగా రఘునాథరావును పెద్ద సైన్యంతో పీష్వా 
పంపాడు. అంటే - కాబూల్‌ నుంచి అబ్దాలీ, పూనా నుంచి రఘునాథరావు ఇంచుమించుగా 
ఒకే సమయంలో బయలు' వెడలారు. ఆ రెండు నగరాలకూ ఢిల్లీ దాదాపుగా ఒకే దూరంలో 
ఉన్నందున ఇరు సేనలూ ఇంచుమించుగా ఒకే సమయంలో ఢిల్లీకి చేరుకుని ఉండాలి. 


౨౦.వి.ఆర్‌,శాస్త్ర అటకెక్కిన ఆశ శ 3] 


గ 
J 


అబ్దాలీ కదిలినంత వేగంగా రఘునాథరావు కూడా కదిలి ఉంటే రాజధా 
జనసంహారాన్ని నివారించగలిగేవాడు. కానీ - జరిగిందేమిటో సర్దేశాయి మాటల్తో { 
Raghunanthrao left Poona in October 1756 and should hz 
reached Delhi in time to face Abdali and compel him to 
But, moving slowly... he reached Indore when Abdali h 
out parties against Mathura. Raghunathrao and Malharrg 
cupied themselves in exacting tributes from the Rajputs th 
contracting their ill will, and reached Agra in May... 
[New Hisotyrof Marathas, G.S.Sardesai, Vol. Il. 
(1756 అక్టోబరులో పూనా వదిలిన రఘునాథరావు ఢిల్లీకి సకాలంలో 
అబ్బులీని ఎదిరించి వెనక్షి మరలేట్టు చేయవలసింది. కాని నెమ్మదిగా కదు 
అతదు - అబ్దాలీ మధుర పైకి దళాలను పంపే సమయానికి ఇండోర్‌ చేరుకు 
అక్కడ అతడు, మల్హర్‌రావు రాజపుత్రుల నుంచి బలవంతంగా కప్పం వసూల 
చేయడంలో పొద్దువుచ్చి మే నాటికి ఆగ్రా చేరుకున్నారు), 


అగ్రనా 


పెళ్ళినడకలు నడుస్తూ వీరు గమ్యం చేరేసరికి జరగాల్సిన నాశనం జరిగేపోయి 
దోచినదంతా దండుకుని అబ్దాలీ అప్పటికి స్వదేశం తిరిగి వెళ్లటం కూడా అయి 
- ఆ తరువాత తెలివిగా దృఢంగా వ్యవహరించి మళ్లీ శత్రువుల బెడదలేకుం 
ఏర్పాటు చేసిందీ లేదు. భారీ సైన్యంతో మరాఠాలు రాగానే ఢిల్లీలో తన మనిషిగా ఆ 
నిలిపివెళ్లిన గుంటనక్క నజీబ్‌ఖాన్‌ కాళ్ల బేరానికి వచ్చాడు. అతడికి నిలువెల్లా 
కాలంలో భారతదేశపు పఠాన్లకు అతడే నాయకుడు. మొగలులన్నా హిందువుల 
మంట. దండెత్తి రమ్మని అబ్బాలీని ఆహ్వానించిందీ, వచ్చాక దగ్గరుండి అనుపానులన్నీ 
మథుర, బృందావనాల్లో హిందువులపై అమానుష ఘాతుకాలను జరిపించిందీ 
అబ్బాలీకి, మరాఠాలకు ఏ విధమైన సంధి కుదరకుండా సైంధవుడిలా అడ్డుపడిందీ ఆ 
అటువంటి వాడు తమ చేతికి చిక్కాక మరాఠాలు నరికివేసినా పాపం కాదు. చంపకపోః 
కనీసం ఖైదుచేసి మళ్లీ పేట్రేగకుండా అద్దుకుని ఉండాలికదా? కాని - చిత్రంగా 
మీద మల్దర్‌రావు హోల్మర్‌కు వల్లమాలిన (ప్రేమ పుట్టకొచ్చింది. 'నీ కొడుకు లాంటివా 
నన్ను వదిలేస్తే మా ఊరికి పోయి బుద్ధిగా బతుకుతాను. మీకు ఆజన్మాంతం విధేయ 
ఉంటాను” అని నజీబ్‌ఖాన్‌ఠస్సా వేయగానే, అతడి మాయమాటలకో, అతడు పె 
లంచానికో మల్దర్‌ఠావు కరిగిపోయాడు. అతడు వదిలేయమనగానే రఘునాథరా॥ జ 
లేకుండా నజీబ్‌ను నమ్మి వదిలేశాడు. మరాఠా ముఖ్య సర్జార్లందరూ వద్దు వద్దని వారిస 
ఆ విషసర్పాన్ని తోకమాత్రం తొక్కి విడిచిపెట్టాడు. 

పాదుషాకు మళ్లీ గద్దెనప్పగించి, నజీబ్‌ను తొలగించి తిరిగి గాజీయుద్దీన్‌కు 
ఇవ్వడంతో చిక్కులన్నీ చక్కబడ్డాయని (భ్రమించి, అటునుంచి ఆదరాబాదరా పం 
సుడిగాలిలా వెళ్లి, సింధూజలాల్లో గుర్రాలను నీళ్లు తాగించి, సుడిగాలిలాగే రఘునా 
వెనక్కి మరలాడు. పుణె నుంచి పంజాబ్‌ను నియంత్రించటం కుదిరే పనికాదు. కః 
కొన్నాళ్లు ఢిల్లీలో ఉండి, నజీబ్‌ఖాన్స్‌ కదలికలను గమనించి, రాజ్యరక్షణకు గట్టి కట్టడు€ 


82 స ఇదీ చరిత్ర 


ల సందని మరాఠా 
లౌ రఘునాధరా | 
1 og ది వాడైన దత్తాజీ సింధియా భుజాల మీద మోపి, 'నజీబ్‌ఖాన్‌ను నమ్మకు. బోనులో 


పంజాబ్‌ను కాపాడు - కాబూల్‌ను జయించు? అని ఆజ్ఞాపించి, చేతులు 
"pe కున్నాడు. 
ర Hele క్షమించరాని ఈ నిర్లక్ష్యంవల్లే - అటక్‌లో మొలకెత్తిన ఆశ మూణ్చాళ్లకే 
అటకెక్కింది: అడే చివరికి పానిపట్టు ఘోరకలికి దారితీసింది. 


ముఖ్యలు కొందరు ఎంతగా చెప్పినా అవకతవక ఏర్పాట్లను ఎక్కడిదక్కడ 
వు ఇంటికెళ్లాడు. తాను నిర్వహించ లేకపోయిన మహా కార్యభారాన్ని 


అటకెక్కిన ఆశ శ $83 


యుద్దాలు మనకి కొత్త కాదు. భారత చరిత్ర నిందా ఉన్నవే అవి. 
యుద్ధం అన్నాక సంవోరం తప్పుడు. కాని 1761 సంవత్సరం మొదట్లో ముక 
- మరాఠాల మధ్య పానిపట్టు యుద్ధంలో జరిగింది మామూలు సంవోరం క 
చరిత్రకారుల అంచనాలు వేరువేరుగా ఉన్నా ఆ భయానక యుద్ధంలో నిహతు 
వారి సంఖ్య కనీసం లక్షకుపైనే. రక్తం ఏరులై పారిన అటువంటి భీకర య 
ఆధునిక భారత చరిత్రలో మరొకటిలేదు. 


ప్రాచీన, మధ్యయుగాల్లో ఇంతకంటే భయంకరమైన రక్తసిక యుద్ధ ప్రకరణాలు 
ఉన్నమాట నిజం. పానిపట్టు వరకే చూసినా.. మొత్తం భారత ఉపఖండంలోని క్ష 
వర్గం యావత్తూ సర్వనాశనమై, అనంతరకాలంలో దేశ దుర్గతికి ముఖ్య హేతువైన ॥ 
భారత సంగ్రామ కురుక్షేత్రం అక్కడికి చాలా దగ్గరే. 1526లో ఇబ్రహీంలోడీ - బా 
నడుమ మహాప్రచండంగా చెలరేగి, మొగలాయీ సామ్రాజ్య స్థాపనకు దారి తీసిన పాని 
మొదటి యుద్ధంలోనూ విశేష ప్రాణ నష్టం జరిగింది. 1556లో అక్బర్‌ - హేమూల 
జరిగిన రెండవ పానిపట్టు యుద్ధంలోనూ గుట్టలు పడిన పీనుగుల పోగులకు లె 

ప్రాణనష్టం అంతకంటే ఎక్కువగా జరిగిన యుద్దాలు ఇంకా అనేకం ఉండవ 
కాని, భారత చరిత్రలో మిగతా యుద్ధాలన్నీ ఒక ఎత్తు... 1761 నాటి మూడవ పాని 
యుద్ధం ఇంకో ఎత్తు. ఇంకా చెప్పాలంటే ఇటువంటి యుద్దాన్ని బహుశా ప్రపంచ చరిత్ర 
ఎవరూ కనీవినీ ఉండరు! | 

యుద్ధాల్లో సాధారణంగా ఏమి జరుగుతుంది? శత్రువు పైకి సైన్యంతో దండెత్తి వె! 
వారు తమకు అన్నివిధాలా అనువైన స్థలాన్నీ సమయాన్నీ యుద్దానికి ఎంచుకుంటా! 
తమ బలాన్నీ, బలహీనతనూ. గుర్తెరిగి వాటికి తగినట్టుగా యుద్ధ 
రూపొందించుకుంటారు. అన్ని రకాలుగా తమకు అనుకూలమైన పరిస్థితి ఆసన్నమవగె 
మెరపులా కదిలి అనుకూలత ఉండగానే అనుకున్నది సాధించబూనుతారు. ఒక ః 


ంచని ఉప(ద్రవమేదో ముంచుకొచ్చి పథకం పల్టీ కొడితే - యుద్ధ ప్రయత్నం విరమించి, 
క సాధ్యమైనంత త్వరగా ఉపసంహరించి, సురక్షితంగా బయటపడటం ఎలాగన్న 
సద దుషి కేంద్రీకరిస్తారు. తప్పకపోతే అవమానకరమైన షరతులకు సైతం ఒడంబడి, 
టం వ. బయటపడ్డాక మళ్లీ బలాలు సమీకరించుకుని దెబ్బకు దెబ్బ తీసే విషయం 
నా మరాఠాలు చేసింది ఇందుకు పూర్తిగా విరుద్ధం! యుద్ధంలో ఏవేవి చెయ్యాలో 
వేవీ మరాఠాలు చేయలేదు. ఏవేవి చేయకూడదో అవన్నీ చేశారు. శత్రువు చిక్కుల్లో 
ఉనంతకాలమూ దాడి చేయకుండా కాలయాపన చేసి, పరిస్థితి తలకిందులై తాము చిక్కుల్లో 
పడ్డాక అనువుగాని చోట, అనువుగాని వేళ, అనువుగాని రీతిలో భీషణ సంగ్రామానికి 
దిగారు. క్ష 
యుద్ధంలో జయాపజయాలు ఎప్పుడూ దైవాధీనమే. కాని ఎవరైనా గెలవాలనే 
పోరాడుతారు. గెలిచి తీరుతామన్నప్పుడే ఎవరైనా యుద్ధం మొదలెడతారు. కాని పానిపట్టులో 
గెలిచే ఆశ లేదని, మరణం తథ్యమని తెలిసే మరాఠాలు మహా యుద్ధం ప్రారంభించారు. 
వీఠ మరణం కోసమే రణంలోకి దూకారు! 
మహా బలవంతుడైన పాపిష్టి శత్రువు తమను చుట్టు ముట్టాక, యుద్దాన్ని 
నివారించేందుకూ, క్షేమంగా, పరువుగా బయటపదేందుకూ దారి లేనప్పుడు - చస్తామని 
తెలిసీ వెర్రి తెగింపుతో యుద్ధం చేసి నేల కొరిగిన రాజపుత్రుల వంటి వీరుల గాథలు 
మనకు తెలుసు. ఖిల్టీ, అక్బర్‌ వంటి సైతానులు కోటను ముట్టడించి, సరఫరాలను అడ్డగించి 
లోపలి వారిని ఆకలి దప్పులతో మాడ్చినప్పుడు గత్యంతరం లేక - దుర్గ రక్షకులు కోట 
తలుపులు తెరుచుకుని శత్రుసైన్యం మీదికి ఉరికి, వీలైనంత మందిని చంపి తాము హతమైన 
ఉదంతాలు చితోడ్‌ వంటి చోట్ల అనేకం జరిగాయి. కాని - విశాల మైదాన ప్రాంతంలో 
యుద్ధంకోసం తాము విడిది చేసిన చోటే లక్షల జనం ఆకలిదప్పులతో అలమటించి, ఆ 
బాధకు తాళలేక అన్నవిధాల ప్రతికూల పరిస్థితుల్లో ఎటుచూసినా (ప్రతిబంధకాలతో మహా 
సమరానికి ముందుకురకటం ఒక్క పానిపట్టులోనే సంభవించింది. 
ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే - అంతటి విధి వైపరీత్యంలో, కాలే 
కడుపులతోనే మరాఠా వీరులు మహాద్భుతంగా పోరాడారు. ఆ సమయంలో వారికి 
శత్రుపక్షంలో ఉండి, యుద్దాన్ని ప్రత్యక్షంగా తిలకించిన కాశీరాజా పండిట్‌ ఉల్లేఖించిన ఈ 
కింది వాక్యాలు మరాఠా సేనలను నడిపించిన సదాశివరావు భావు, విశ్వాసరావుల అసమాన 
-శౌర్య ప్రతాపాలకు మచ్చుతునక. 


In the centre of the line, the Bhow with Biswas Row... 
charged the division of the Grand Vizier. The Mahrattas broke 
through a line of ten thousand horse, seven thousand Persian 
Musketeers and one thousand camels... ... 1 found the Grand 
Vizier in an agony of rage and despair, reproaching his men for 
quitting him’ "Our Country in far off, my friends" said he, 
"Whither do you fly?" but no one regarded his orders or exhor- 
tations. Seeing me, he said, "ride to my son Shuja-ul-Dowlah, 


ఎం.వి.ఆర్‌. శాస్త్రి పానిపట్టు పఠతాజయం శ $85 


and tell him, that if he does not support me immediately, మక 
perish". 
LAn Account of the Last Battle of Panipat, b 
Casi Raja Pundit Tr.by H.G. Rawlinson, p. 36-37 
(యుద్ధ (జైణి నడిమధ్యలో భావు, విశ్వాసరావులు అబ్దాలీ ముఖ్య వజీరు బలగ్య 
మీదికి సేనలను ఉరికించారు. పదివేల గుర్రాలను ఏడువేల వర్షియన్‌ తు, 
దళాన్ని వెయ్యి ఒంటెలను ఛేదించుకుని మరాఠాలు చొచ్చుకు వెళ్ళారు... 
వజీరు సైనికులు అతడిని వదిలేసి పారిపోసాగారు. ఆయన ఆగ్రహంతో, ఆక్రో 
ఎక్యడికి పారిపోతున్నారు మీరు? ఇక్షడికి మన దేశం చాలా దూరం” అని కేకలేస్తు 
ఎవరూ లక్ష్య పెట్టలేదు. వజీరు నన్ను చూడగానే, చూ అబ్బాయి మజా 
దౌలా దగ్గరికి వెంటనే వెళ్లు. అతడు కనక వెంటనే నాకు సాయవడకపోతే నేన 
నాళనమవుతానని చెప్పు అన్నాడు.) 


అబ్లాలీ వంటి మహాయోధుడి సారధ్యంలో రణరంగాన ఒక పార్టుంలో మో 
పదివేల గుర్రాల, ఏడువేల తుపాకుల, వెయ్యి ఒంటెల రక్షణ శ్రేణిని ఛేదించు 
వీరవిహారంతో శత్రుసేనను కకావికలం చేయగలిగారంటే మరాఠాల సైనిక బలం, 
ఎంత గొప్పవై ఉండాలి? “దేశం కాని దేశంలో ఎక్కడికి పారిపోగలరురా మీరు? 
వజీరే నెత్తి కొట్టుకోవలసిన పరిస్థితి తెచ్చిపెట్టగలిగి కూడా సదాశివరావు సేన 
ఓడి ఊచకోతకు గురయింది? నాటికి ఎన్నో భీకర యుద్ధాల్లో వరసగా ఘన విజయ 
వచ్చిన మరాఠా శక్తికి పానిపట్టులో ఘోర పరాజయం సంప్రాప్తించడానికి కారణ 
పరిస్థితులేమిటి? ఆకలి చావు కంటే యుద్ధంలో చావు మేలనుకునే దయనీయ సం; 
మహావీరుల మహా సైన్యాన్న నెట్టటంలో ఎవరి బాధ్యత ఎంత? i 

స్వదేశీ, విదేశీ చరిత్రకారులు పలువురు తప్పంతా సేనా నాయకత్వం వహిం 
సదాశివరావుదేనని, అతడు దూరాలోచన లేకుండా దుడుకుగా వ్యవహరించి, 
అహంభావంతో ముఖ్య సర్గార్లను అవమానించి, వారి హితవులను వినకుండా 4 
నిర్ణయాలు వరసగా చేయటం వల్లే పానిపట్టులో అలా జరిగిందని తేల్చారు. సదాశి 
వంకలేని సేనాని ఏమీకాదు. అతడి లోపాలు అతడికున్నాయి. కాని వాటిని మాత్రం చు 
పానిపట్టు పరాభవం మొత్తానికీ అతడొక్కడినే పాపాల భైరవుడని చిత్రించటం అనా 
కర్ణుడి చావుకులాగే పానిపట్టు పరాజయానికి అనేక కారణాలున్నాయి. వాటిలో 
భాగం సేనాపతి అదుపులోలేనివి. లేదా అతడితోబాటు పీష్వాకూ, ఇతర మరాఠా 
ప్రమేయం ఉన్నవి. ఒక్కమాటలో చెప్పాలంటే పానిపట్టులో తటస్థించింది మరాఠా నా 
సమష్టి వైఫల్యం. నే 

సేనా నాయకుడి ఎంపిక దగ్గరనుంచి యుద్ధవ్యూహం వరకూ చరిత్రకారులు తప్ప 
కీలక నిర్ణయాలన్నీ మరాఠా అగ్రనాయకులు కలిసి చేశారు. దక్కనులో సదాశ 
సేనలు దిగ్విజయంగా జైత్రయాత్ర సాగించి, నిజాం కంచుకోటను పగులగొట్టి, కర్ణా 
ఘన విజయాలు. సాధించి, మరాఠా కత్తికి ఎదురు లేదని మురిసి పోతున్న సమర 
పీష్వా బాలాజీరావుకు ఉత్తరాది నుంచి వరసగా దుర్వార్తలు వచ్చాయి. రఘునాథరా 
ఇటు ఇంటికి మరలిరాగానే అటు ఇఫ్లాన్‌రాజు అబ్బాలీ కాలూ చెయ్యో కూడదీసుకు! 


86 స ఇదీ చరిత్ర ఎం.వి, ఆర్‌.శ్యా 


తంత్రం నడిపి అటక్‌ను మళ్ళీ వశపరచుకున్నాడు. లాహోర్‌ను an Go 
కలో రఘునాథరావు కాపలాకు పెట్టి వచ్చిన అబ్బుస్‌ సమద్‌ఖాన్‌ నమ్మక (ద్రోహం 
డా బ్రాలీకి దాసోహమన్నాడు. పంజాబ్‌ రక్షణకు సాబాజీ సింధియా ఎంత వీరోచితంగా 
వన! మహాసైన్యం థాటికి నిలవలేకపోయాడు: పంజాబ్‌ చేజారిపోవడమే 
a అనుకుంటే దానికి మించిన నష్టం నజీబ్‌ఖాన్‌ నమ్మకద్రోహం మూలంగా ఢిల్లీ 
నురాళా బొబ్బిలి దత్తాజీ సింధియా ఘోర పరాజయంపాలై యుద్ధంలో నేలకొరగడం! 
ఈ అపజయాల పరంపరతో కల కరిగింది. ఉత్తర భారతం మళ్లీ అబ్బాలీ బారిన హ్‌ క 
మొదటికి వచ్చింది. సమర్ధుడైన సేనాపతిని పెద్ద సైన్యంతో తక్షణం ఉత్తరాదికి పంపిస్తే 
తప్ప అబ్దాలీ బెడదను తట్టుకొనజాలమని పిష్వాకు తయ తతో 
మహావీరుడు దత్తాజీ వధకు ప్రతీకారం చేసి తీరాలని మరాఠా సర్జార్లందరూ ముక్తకంఠం 
అన్నారు. అ 
అదిగో ఆ పూర్వరంగంలో ఉత్తరాదికి ఎవరిని పంపాలి, కొత్త సవాళ్లను ఎలా ఎదుర్కోవాలి 
అన్నది తేల్చడానికి బాలాజీ పీష్వా ముఖ్యులందరినీ 1760 మార్చిలో పాతదూర్‌లో 
సమావేశపరిచాడు. వారంరోజులపాటు పాత తప్పులను, తప్పటడుగులను రేయింబవళ్లూ 
చర్చించి, ప్రస్తుత పరిస్థితిని సింహావలోకన చేసిన అనంతరం పెద్దలందరూ కలిసి 
సదాశివరావు భావు నేతృత్వంలో ఉత్తరాదికి దండయాత్ర చేయాలని నిశ్చయించారు. అంతకు 
క్రాన్ని నెలల కిందటే ఉత్తరాదికి తరలి, అటక్‌ మీదా జండా పాతి వచ్చిన పీష్వా తమ్ముడు 
రఘునాథరావునే మళ్లీ ఎందుకు పంపలేదు? అతడి ఆర్భాటంవల్ల చేతి చమురు వదిలి, 
సైన్యానికి 88 లక్షల రూపాయలు జీతం బకాయి పడటమే తప్ప లాభం సున్న అని 
తేలినందుచేత! ఉత్తర హిందూస్థానంలో హోల్మర్‌, సింధియాల వంటి మరాఠా ముఖ్య 
సర్ణార్ల విరోధాలను, వైరుధ్యాలను అదుపుచేసి సమన్వయ పరచటం రఘునాథరావు వల్ల 
కాలేదని స్పష్టమైనందువల్ల! అతడి దండగమారి దండయాత్ర నిర్వాకాన్ని సదాశివరావు 
ఎత్తి పొడవటం చేతే అతడు అలిగి మళ్లీ సేనా నాయకత్వానికి కోరినా ఒప్పుకోలేదని అతడి 
మనస్తాపాన్ని అర్థం చేసుకోకుండా అంతటి కార్యశూరుడిని వదిలేసుకుని, ప్రగల్భాల 
సదాశివరావును నెత్తికెత్తుకోవటం తప్పయిందని కొందరు చరిత్రకారులు అంటారు. కాని 
పూర్వపు దండయాత్రలో రఘునాథరావు అనాలోచిత నిర్ణయాలను, అసమర్ధ నిర్వాహకాన్నిి 
అదే సమయంలో దక్కను రంగాన సదాశివరావు అద్భుత విజయాలను గమనిస్తే మరాఠా 
పెద్దల నిర్ణయం సరైందేనని విస్పష్టం. జి.ఎస్‌.సర్దేశాయి అన్నట్టు 5264250220 was 
doubtless the fittest leader that the Maratha nation then possessed (ఆ సమయాన 
మరాఠా జాతికి ఉన్నవారిలో నిస్సందేహంగా సదాశివరావే కడు సమర్ధుడైన నాయకుడు). 
సేనాపతి ఎంపిక తరవాత తేల్బుకోవలసింది యుద్ధం చేసే పద్ధతి, సైనిక వ్యూహాల 
గురించి. అంతదాకా మరాఠాలు ముఖ్యంగా అనుసరిస్తూ వచ్చింది సాంప్రదాయక గెరిల్లా 
యుద్ధ పద్ధతి. ప్రతిచెట్టూ పుట్టా రాయీ రప్పా తమకు క్షణ్నంగా తెలిసిన కొండకోనల్లో 
తమ ప్రజల మధ్య శత్రువును తిప్పలు పెట్టి, జవనాశ్వాలతో వెంటాడి, మెరపు దాడులు 
యటానికి శివాజీ కాలంనుంచీ ఆ పద్ధతి మరాఠాలకు ఉపకరించింది. కాని సింధు నది 
నుంచి బంగాళాఖాతం వరకూ సహజమైన ఏ కనుమలూ, కోనలూ లేని ఉత్తర భారత 
మైదాన ప్రాంతాల్లో వారికి పరిచయం లేని కొత్త చోట్ల, శత్రుత్వం చూపే ప్రజల మధ్య 


ఎం.వి.ఆర్‌.శాస్త్ర పానిపట్టు పరాజయం శ ౮7 


అక్కరకు రాదు. బిజాపూర్‌, మొగలాయి కిరాయి సేనల పీచమణచడానికైతే బాగా 
వచ్చిన గుర్రాలబలం అనేక యుద్ధాల్లో ఢక్కామొక్కీలు తిని రాటుతేలిన అఫ్లాన్ల 
ముందు ఎంతవరకు చాలుతుందన్నది ప్రశ్న పైగా అబ్బాలీకి శతఘ్ని దళం పెద్ద & 
దానిని తట్టుకోవటానికి మామూలు గెరిల్లా తరహా బలగం సరిపోదు. ఆ 
అంతకుముందు సంవత్సరం మల్పర్‌ఠావు హోల్కర్‌, దత్తాజీ సింధియాలను అబ్బా 
ఓడించగలగడాన్ని బట్టే స్పష్టమైంది. కనుక తమకూ దీటైన శతఘ్ని బలం, సు 
పదాతి దళం ఉంటే గానీ అబ్బాలీతో తలపడలేమని తీవ్ర తర్జనభక్టనల అనంతరం మ 
పెద్దలు నిశ్చయానికి వచ్చారు. షే 
ఆ అదనపు హంగులకోసం ఎక్కడో వెదుక్కోవలసిన పని లేదు. కొద్దివారాల కిం! 
ఉద్దీర్‌లో సరిగ్గా ఆ విధంగానే ఇబ్రహీంఖాన్‌ గార్డి శతఘ్నల సాయంతో సద 
నిజాంపై ఘన విజయం సాధించి ఉన్నాడు. అప్పట్లో దక్కనులో ప్రతి ఒక్కరూ జై 
అబ్బురపడుతున్న (ఫ్రెంచి సేనాని బుస్సీ దగ్గర తర్ఫీదు అయిన ఇబ్రహీంఖా 
వద్దకు తెచ్చుకోవటంతో సదాశివరావు అదృష్టం పండింది. దేశానికి కొత్తగా తెలి! 
యూరోపియన్‌ పద్ధతిలో శతఘ్నుల రక్షణ కవచంతో పోరాడటానికి క్రమశిక్షణ గల హః 
దళాన్ని సమకూర్చుకోవడమూ దక్కన్‌ దిగ్విజయంలో సదాశివరావుకు లాభించింది. 
అంశాలన్నీ ఆలోచించి, మంచి చెడ్డలు సాకల్యంగా చర్చించాకే శివాజీ కాలపు పా 
విడనాడి ఆధునిక యూరోపియన్‌ ఫక్కీలో అబ్దాలీ సవాలును ఎదుర్మోవాలని మః 
నాయకత్వం కీలక విధాన నిర్ణయం చేసింది. 
అప్పుడున్న పరిస్థితిల్లో అదే సబబు, అయితే ఆధునిక రీతిని అనుసరించాలనుకునహ 
ఆ ఆధునికత పోరాటంలోని ప్రతి పార్వానికీ ప్రసరించాలి. మారిన పద్ధతికి 
రణతంత్రాన్ని రూపొందించుకోవాలి. వివిధ బలాలను దానికి అనుగుణంగా మోహ 
దానికి సరిపోయేట్టే యుద్ధ క్షేత్రాన్ని జాగ్రత్తగా ఎంచుకోవాలి. సైన్యం కదలికల 
సమయానికి తగ్గట్టు ఎత్తుగడలను చప్పున మార్చుకోవడానికి ఇబ్బంది లేకుండా 
అలవాట్లను విడిచిపెట్టి అనవసరపు బాదర బందీని తొలగించుకోవాలి. కొత్త 
ఆకళింపు చేసుకుని ప్రతి అడుగూ దానికి అనుగుణంగా వేయాలి. అసలైన ఈ విషయంతల్‌ 
మరాఠాలు పొరబడి అడుసులో కాలేశారు. సర్వానర్థం కొని తెచ్చుకున్నారు. i 
యుద్ధంలో గెలవటానికి కావలసింది ప్రతాపం... పటాటోపం కాదు. శివాజీ అయి 
బాజీరావు అయినా ఏ ఆడంబరం లేకుండానే సాదాసీదాగా సైనికులతో కలిసి, గుత్రా 
మీద రోజూ మైళ్లకు మైళ్లు స్వారీ చేసి, చెట్లకింద నిద్రపోయి, ఏది దొరికితే అది తిని ! 
దీక్షగా పోరు సలిపారు. కనకే మహాఘనత వహించిన జెరంగజేబు చక్రవర్తి, కొ 
తిరిగిన నిజాం ఉల్‌ ముల్క్‌ వంటివారు సైతం చతురంగ బలాలలతో ఎంత అట్ట 
చేసినా మరాఠాల థాటికి నిలవ లేకపోయారు. ఏనుగులనూ, ఒంటెలనూ, డా 
పరివారాన్ని నాట్యగత్తెలను, వంటవాళ్లను వెంటేసుకుని పోవడం వల్లే మొగలాయీల 
ఎంత శక్తి ఉండీ మెరపు తీగల్లాంటి మరాఠా అశ్వికుల చేతిలో చిత్తయ్యారు. క్‌ 
చిత్రమేమిటంటే చరిత్ర చెప్పే ఈ ప్రాథమిక పాఠాన్ని కాలక్రమంలో మరాఠా! 
మరిచిపోయారు. అధికారం, రాజకీయ ప్రాబల్యం పెరిగేకొద్దీ వారిలోనూ రకరకా 


88 స ఇదీ చరిత్ర 


ఎం.వి.ఆర్‌.శౌక 


లు చోటుచేసుకున్నాయి. మొగలులను చూసి వీరికీ ఆడంబరం మీద మక్కువ 
అవలకణ కః వారు చేసిన తప్పులే వీరూ చేయసాగారు. ఒక మోస్తరు శత్రువులతో 
ఎకుడ యుద్దాలు చేని గెలిచినంతవరకూ, వృథా వటాటోవం వల్ల పెద్దగా 
పోయిందే. దురదృష్టవశాత్తూ ఆ పటాటోపమే పానిపట్టులో మరాఠాల కొంప 
నష్టం 
ది. అ 
లో మేధోమధథన సమావేశానంతరం సదాశివరావు భావు నేతృత్వంలో అబ్బాలీపై 


అది త అ 
క్రదనానికి కదిలిన మరాఠా సైన్యపు వైభవాన్ని సుప్రసిద్ధ చరిత్రకారుడు గ్రాంట్‌డఫ్‌ ఇలా 


సార 1 
The equipment of this army was more splendid in appear- 
ance than any Mahratta force that ever took the field. The lofty 
and spacious tents, lined with silks and broad cloths, were sur- 
mounted by large gilded ornaments, conspicuous at a great dis- 
tance... Vast numbers of elepharits, flags and all those accom- 
plishments of an Indian army... seemed to be collected from 
every Quarter... cloth of gold was the dress of the officers, and 
all seemed to vie in profuse and gorgeous display... It was imi- 
tation of the... magnificient Moghuls in the zenith of their glory. 
[History of the Marathas, James Grant Duft, Vol. II. p. 100] 
(మునుపు యుద్దానికి కదలిన మరాఠా సేనలన్నిటికంటే ఎక్కువగా ఈ సైన్యం 
సామగగ కళ్లకు మిరుమిట్లు గొల్పుతుంది... చాలా ఎత్తయిన, విశాలమైన దేరాలు, 
వాటికి వట్టుకుచ్చుల లైనింగులు, నగిషీలు చెక్కిన వ(స్తాలంకరణలు ఎంత 
దూరానికైనా కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి... భారతీయ సైన్యానికి వాంగులనుకునే 
ఏనుగుల మందలు, జండాలు, వగైరాలను అన్నివైపులనుంచీ సేకరించినట్టుంది... 
సైన్యాధికారులు బంగారు పూతగల యూనిఫారం ధరించారు. దాంబిక (ప్రదర్శనల్లో 
వారు పోటీలు వద్దారు... సామ్రాజ్యం ప్రభ మహోజ్వలంగా వెలిగిపోయిన కాలంలో 
మొగలుల తీరుకు ఇది అనుకరణ): 


దేరాలకు జరీ కుచ్చులు, సైనిక దుస్తులకు బంగారు నగిషీల వంటి విలాసాలతోటే 
ఆగితే చెప్పుకోవలసిన పనే లేదు. జిగేలు మనిపించే ఈ డాబుదర్చాలకంటే వెయ్యింతలు 
అనర్ధహేతువైన బాదరబందీ - మరాఠా మందీ మార్చలంలో ఉంది. చివరికి అదే వినాశానికి 
దారితీసింది. 


ఎం.వి.ఆర్‌. శాస్త్రి పానిపట్టు పరాజయం శ $89 


లంపటం తెచ్చిన సంకటం 


యుద్ధంలో జరిగేది వీర వివోరమే. కాని-యుద్దానికి వెళ్లటమంటే 
యాత్ర చేయటం కాదు. కదనానికి కావలసినవి సైనికులూ, ఆయుధాలూ, వా! 
తప్పు పనివాళ్లూ వంటవాళ్లూ (వ్రీయురాళ్లూ కాదు. కుటుంబ పరివార సమేతం 
తరలి వెళ్లటానికి - యుద్ధం అనేది పెళ్లికాదు; విళ్నికు కాదు. 
ఈ కామెన్‌సెన్సు పాయింటే 18వ శతాబ్ద ద్వితీయార్థంలో మరాఠా నాయకుల! 
అర్థం కాలేదు. అర్ధమయ్యేసరికి దారుణమైన అనర్థం జరిగిపోయింది. 


మరాఠా పౌరుషానికి మూల పురుషుడైన శివాజీ క్రమశిక్షణలో మహానిక్కచ్చి. 6 
ఖర్చును యుద్ధం నుంచే రాబట్టాలన్నది ఆయన నీతి. వానాకాలం ఎవరి ఊళ్లో 
వ్యవసాయమో మరొకటో చేసుకుని పిల్లా పాపలతో ఇంటి పట్టున ఉన్న సాధారణ జ 
వర్షాలు వెనకబట్టాక సైనిక దుస్తులు ధరించి గుర్రమెక్కి ఛత్రపతి వెంట యుద్దానికి కదిలే 
ఒకటో రెండో జతల దుస్తులు, పరిమితంగా తినుబండారాలు మాత్రమే చిన్న సంచి! 
వెంట తీసుకుని వెళ్లేవారు. దండయాత్రలో గెలిచిన ఊళ్లను కొల్లగొట్టి, నగలు, నగడ 
తేలికగా తీసుకుపోగలిగిన విలువైన వస్తువులు మాత్రమే దోచుకుని మరోచోటికి కదిలేవార 
దోచినదంతా నాయకుడికి సమర్పించి, కుటుంబ ఖర్చులకు సమృద్ధిగా సరిపోయే 
ఆయన ఇచ్చినది తీసుకుని, మళ్లీ వానాకాలం నాటికి సంతోషంగా స్వస్థలాలకు చేరుకునేవాక 
ఎంతటి దుర్గమ ప్రాంతాల్లోనైనా రివ్వున దూసుకుపోయే తేలిక పాటి గుర్రాల మీద, అ 
తక్కువ సరంజామాతో, మెరపుదాడులు చేసే - మరాఠా వీరులు ఎన్నో మహా విజయాలన 
సాధించగలిగారు. ! 

శివాజీ పెట్టిన ఒరవడి బాజీరావు కాలం వరకూ దివ్యంగా కొనసాగింది. ఆ తరవా 
మొగలాయీ అవలక్షణాలు కొన్ని మరాఠాలనూ ఆవహించాయి. పెద్ద సైన్యంతో ఘః 
విజయాలను వరసగా సాధించడంతో తమ శక్తి అజేయమన్న ధీమా వారికి కలిగింది 
సంవత్సరంలో హెచ్చు కాలం దండయాత్రల్లోనే గడిపేటప్పుడు, ఆ కాలమంతా అయిన 


వాళ్లకు దూరంగా, కట్టుబట్టలతో చెట్ల కింద ఎందుకు కష్టాలు పడాలి అన్న తలంపు వచ్చి 
సుఖాల మీదికి గాలి మళ్లింది. భార్యలు కూడా వెంబడి ఉంటే సైనికులు ఇంకా హుషారుగా 
ఫ్రోరాడగలరన్న అభిప్రాయంతో మొదట అర్థాంగులకు అనుమతి అభించింది. తల్లుల 
వెంట బిడ్డలు సరేసరి. మామూలు సైనికుడి భార్యయితే తన వంట, తనపని తాను 
చేసుకోగలదు. పెద్ద సేనానుల, గొప్ప సర్గార్ల దొరసానుల విషయంలో అలా కుదరదు. 
వారు కదిలారంటే వారి హోదాకు తగ్గట్టు అన్నీ అమర్చి పెట్టడానికి సేవకులు, వంటవాళ్లు 
తప్పనిసరి. గొప్పింటివాళ్ల అవసరాలకు కావలసివచ్చే సరుకులను అమ్మటానికి వ్యాపారులూ 
హాజరులో ఉండాలి. ఆయా సరుకుల సరంజామాలను మోయటానికి గాడిదలూ, పనివాళ్లూ 
కావాలి. ఇలా గ్రంథం పెరిగి పెరిగి చివరికి యుద్ధంలో పోరాడే సైన్యం కంటే వెంట వెళ్లే 
అమాంబాపతుల జనం సంఖ్య మూడింతలు దాటింది. అది రకరకాల అనవసరపు చిక్కులకు 
కారణమైంది. న్‌ 

1761 పానిపట్టు యుద్ధంలో మరాఠాల పక్షాన ఉన్నది 45వేల అశ్వబలం; 15 వేల 
పదాతి దళం. అంటే పోరాడేవారు వెరశి 60 వేలు. కాగా వెంట వెళ్లిన భార్యలు, బిడ్డలు, 
వ్యాపారులు, సేవకులు, గుమాస్తాలు వగైరాల సంఖ్య దీనికి దాదాపు మూడురెట్లు! 


... although the Maratha assemblage at Panipat numbered 
about 2 lacs of souls, quite two thirds of these were non-com- 
batants, being personal servants, clerks, shopkeepers and other 
non-descript people. 

(పొనిపట్టులో మరాఠాల నంఖ్య సుమారు 2 లక్షలు అయినా, ఇందులో 
మూడింట రెండు వంతుల మంది పరిచారకులు, గుమాస్తాలు, దుకాణదారులు, 
ఇతరులూనూ) 


[New History of Marathas, G.S. Sardesai, Vol. I]. p. 417] 

నిజమే, ఇలా కుటుంబ పరివార సమేతంగా యుద్ధాలకు వెళ్లటం మరాఠాలతోటే 
మొదలుకాలేదు. అంతకుముందు కృష్ణదేవరాయల కాలం నుంచీ ఇలా తిరునాళ్ల వలె 
జైత్రయాత్రలకు తరలి వెళ్లే ఆనవాయితీ ఉన్నట్టు చరిత్ర చెబుతుంది. కాని కృష్ణరాయల 
నాటి యుద్ధాలు వేరు; పరిస్థితులు వేరు. అంగళ్లలో రతనాలు రాసుల పోసి అమ్మిన 
సిరిపంపదల కాలంలో ఎన్ని లక్షల మందిని ఎన్ని సంవత్సరాలైనా ఏ లోటూ లేకుండా 
పోషించి శత్రువుల బారినుంచి సంరక్షించి క్షేమంగా వెనక్కి తీసుకురాగలిగిన శక్తిసామర్థ్యాలు 
ప్రభువులకు ఉండేవి. సమయం, స్థలం జాగ్రత్తగా ఎంచుకుని సాగించే జైత్రయాత్రల్లోనే 
తప్ప సుల్తాన్లతో ఆకస్మిక యుద్ధాలకు నారీ జనాన్ని, నటవిట కవి గాయక గణాన్ని 
కృష్ణదేవరాయలు కూడా వెంట పెట్టుకుపోలేదు. 

1760 నాటి మరఠాఠాలకు అలాంటి ఆర్థిక పుష్టీ లేదు. వారు సాగించింది సాధారణ 
జైత్రయాత్రా కాదు. అంతకు కొద్దినెలల ముందే రఘునాథరావు ఉత్తరాది దండయాత్ర 
నుంచి ఉత్త చేతులతో, సైన్యానికి మోపెడు వేతనాల బకాయిలతో తిరిగి వచ్చాడని, ఆర్థిక 
సమస్యల్లో మునిగి ప్రభుత్వాన్ని ఏ విధంగానూ ఆదుకోలేకపోయాడనీ పీష్వా మొదలుకుని 
మామూలు మున్నీ వరకూ అందరూ విసుక్కుంటున్నారు. అంతలోనే సుడిగాలిలా విరచుకుపడ్డ 


ఎం.వి.ఆర్‌, శాస్త్ర లంపటం తెబ్దిన సంకటం శ 9] 


అఫ్లాన్‌షా అబ్బాలీని నిలువరించటానికి మళ్లీ దండెత్తవలసి వచ్చింది. సైనికుల జీతా 
సరిగా చెల్లించలేని పరిస్థితుల్లో ప్రీలనూ, సేవకులనూ కూడా తోడ్మొని వెళ్లాలంటే 
బోలెడు ఖర్చు. పైగా పోయేది - చుట్టూ విరోధులే ఎక్కువగా ఉండే ఉత్తర హిందుస్థానాని 
అననుకూల ప్రదేశాల్లో ఇంత మందికి తిండి, నీరు బస సమకూర్చేసరికి తల ప్రా 
తోకకొస్తుంది. పైగా మత ద్వేషంతో రగిలే విదేశీ ముసల్మాన్ల రాకాసి మూకతో తలపడేటప్పు, 
ఈ నిరాయుధ నారీ జనానికి రక్షణ కల్పించటం చాలా పెద్ద సమస్య. 
ఇవన్నీ మరాఠా పెద్దలకు తెలియక కాదు. కానీ - దక్షిణాదిన అద్భుత సైనిక విజయాల 
అప్పుడే సాధించిన ఉత్సాహంలో... యావద్భారతాన తమ కత్తికి ఎదురు లేదన్న ధీమా 
మహాపరాక్రమశాలురైన మహావీరులెందరో తమ పక్షాన బారులుతీరి ఉన్నారన్న భరోసాతో. 
శత్రు దుర్భేద్యమైన ఇబ్రహీంఖాన్‌ భారీ శతఘ్ని దళం రక్షా కవచంగా ఉన్నంతవరకూ 
పఠాన్‌ సేనా తమను ఏమీ చేయజాలదన్న అతి విశ్వాసంతో... సేనకూ పరివారాశి 
నిత్యావసరాలన్నిటినీ యుద్ధాల్లో కొల్లగొట్టే అపార ధనం నుంచి అవలీలగా వెళ్లదీయగల 
ఆశాభావంతో వారు తమ తాహతును అతిగా ఊహించుకున్నారు. ముందు గతి 
కానలేకపోయారు. 1 
సరే ! భార్యబిడ్డలను, సేవక గణాన్ని వెంట తీసుకుపోతే పోయారు. దేశాంతరం। 
భీకర సంగ్రామానికి ఉపక్రమించబోయే ముందు ఈ జనాభా అంతటినీ సురక్షిత స్థలం! 
వదిలివెళ్లటం మేలు కదా? దేశం కాని దేశంలో అటువంటి ఆదరువు దొరకకపోతే వే 
సంగతి. తమకు మిత్రుడైన ఒక ప్రభువు తన రాజ్యంలో ఈ జనమంతటికీ ఆశయం ఇది 
లోటు లేకుండా జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పినప్పుడైనా సావకాశాన్ని దొరకపుచ్చుకోవా 
కదా? గ 
మరాఠాలు ఆ పనీ చేయలేదు. 1760 మార్చి 14న పాతదూరు నుంచి బయలుదేరి 
సదాశివరావు భావు సైన్యం జూలై మధ్యలో గ్వాలియర్‌, ఆగ్రాల మీదుగా మధురకు చే 
అక్కడి జాట్‌ ప్రభువు సూరజ్‌ మల్‌ అబ్బాలీకి బద్ధ విరోధి. మరాఠాలకు మిత్రుడు. 
పోరులో పదివేల సేనతో సాయపడతానని హామీ ఇవ్వడంతో బాటు మీ (స్త్రీలను, పోరు 
అవసరంలేని ఇతర జనాన్ని నా దగ్గర ఉంచి వెళ్లండి; జాగ్రత్తగా కాపాడతానని ఆయ 
స్వచ్చందంగా ముందుకొచ్చాడు. పానిపట్టు యుద్దానికి (ప్రత్యక్షసాక్షి అయిన కాళీరాః 
పండిట్‌ మాటల్లో... 


As soon as the army of the Mahrattas approached to Agra, 
Surja Mul paid his respects to the Bhow; and said"... ... చం. 
Families of the chiefs and soldiers, the large train of baggage ~ 
and the heavy artillery will be great impediments to carrying ~ 
on the kind of war which you have now in hand... IT will put you ~ 
in possession of one of the large forts in my country, Deig, or ~ 
Combeir or Burtpoor, in which you may lodge the baggage and ~ 
followers; and 1 will join you with all my forces..." 3 

[An Account of the last Battle of Panipat by 
Casi Raja Pundit, Tr. by. H.G. Rawlinson, pp. 6,7] ~ 


(మరాఠా సైన్యం ఆగ్రా చేరగానే సదాశివరావు భావుకు ప్రణామాలర్ఫించి 
సూరజ్‌మల్‌ అన్నాడు. ... “దండ నాయకుల, సైనికుల కుటుంబాలు, వివరీతంగా 
ఉన్న నమాన్లు, భారీ శతఘ్నులు మీరిప్పుడు చేయబోయే యుద్దానికి పెద్ద 
(ప్రతిబంధకాలు... మాదేశంలో దీగ్‌లోనో, కుంభేర్‌లోనో, భరత్‌ఫూర్‌లోనో విశాలమైన 
కోటను మీకు అవ్పగిస్తాను. దానిలో మీ సామాన్లను, అనుచరులను విడిచి 
చేయించవచ్చు. నా సకల బలగాలతో నేను మీ వెంట వస్తాను... ”) 


మల్తర్‌రావు, సింధియాల వంటి మరాఠా ముఖ్యులూ సూరజ్‌మల్‌ సలహాను బలపరచారు. 
ఆదినుంచబీ మరాఠాలకు గుర్రమే మూల బలం. వడిగా పరిగెత్తి మెరుపు దాడులతో శత్రువును 
వేధించి వేటాడే సావకాశం భారీ శతఘ్నులు, భారీ పరివారం వెంట ఉంటే కుదరదు. పెద్ద 
శతఘ్సిని రంగంలో అమర్చుకోవటానికే చాలా సమయం పడుతుంది. ఒకసారి అమర్చాక 
వేరేచోటికి వేగంగా తీసుకుపోవటం సాధ్యపడదు. అశ్వబలంలో మరాఠాలకు సరిజజ్జీ 
కిన అఫ్లాన్లతో పోరాటానికి జవనాశ్వాలే తప్ప భారీ శతఘ్నులు పనికిరావని మల్బర్‌రావు 
మొదటినుంచీ మొత్తుకుంటున్నాడు. అయితే పాత పద్ధతులను పాటించి ఉత్తరాదిన కొద్దికాలం 
కిందటి యుద్ధాల్లో మల్పన్‌రావు ఊడబొడిచిందీ ఏమీలేదు. పైగా సూరజ్‌మల్‌ను నమ్మి 
మొత్తం పరివారాన్ని సామాన్లను అతడికి అప్పగిస్తే ఏమవుతుందోనన్న భయమూ 
భావుసాహెబ్‌కు ఉంది. తనకు పరిచయం లేని కొత్త ప్రాంతాల్లో ఎంతవరకు సురక్షితమో 
తెలియని చోట స్వజనాన్ని విడిది చేయించేకన్నా వెంటనే ఉంచుకుని శతఘ్నుల రక్షణలో 
కాపాడటం మంచిదని అతడికి తోచింది. 

దానికి తగ్గట్టే తొలి దశలో అన్నీ భావుసాహెబ్‌కు అనుకూలంగానే జరిగాయి. యమునకు 
ఆవలి ఒడ్డున అబ్దాలీ సైన్యం ఉంది. వరద ఉద్ధృతి కారణంగా నది దాటి అతడి మీదికి 
ఏకా ఎకి లంఘించటం వీలుకాకపోవటంతో మరాఠా సేన దారిమరలి ఢిల్లీ మీదికి వెళ్లింది. 
ముఖ్యంగా ఇబ్రహీంఖాన్‌ ఫిరంగుల దాడివల్లే ఢిల్లీకోట మరాఠాల వశమైంది. అప్పటికే 
దోపిడిల పరంపరతో సర్వస్వం నష్టపోయి ఉన్న. ఢిల్లీ రాజప్రాసాదంలో సభా మందిరానికి 
గల వెండి లోకప్పును కూల్చి కరగిస్తే 17 లక్షల రూపాయలు భావుసాహెబ్‌కు 
గిట్టుబాటయింది. దాంతో ఆర్థిక ఇక్కట్లు తగ్గాయి. అటునుంచి 78 మైళ్ల దూరంలో యమున 
ఒడ్డున గల కుంజపురా మీదికి దండెత్తెనప్పుడూ మళ్లీ ఇబ్రహీంఖాన్‌ ఫిరంగుల వల్లే అబ్దాలీ 
సేన చేతిలోని కోట సదాశివరావుకు వశమైంది. కోట రక్షణకు అబ్దాలీ నిలిపి ఉంచిన 
పదివేల పఠాన్‌ సేనను మరాఠాలు ఊచకోత కోశారు. తన సైన్యానికి అవసరమైనప్పుడు 
వాడుకోవటానికి ఆ కోటలో అబ్దాలీ నిలువ చేయించి ఉంచిన ధన, వస్తు, ధాన్య సంపద 
మరాఠాల చేతికి చిక్కింది. దాంత్తో కరువు తీరి, అందరి ముఖాలూ కళకళలాడాయి. 
యుద్ధం ముగించి అబ్బాలీని ఓడించి ఇంటికి వెళ్లేంతవరకూ తమ అవసరాలకు ఏలోటూ 
ఉండదనే అంతా అనుకున్నారు. తన స్థావరాన్ని కొల్లగొట్టి, వేల సంఖ్యలో తన సైనికులను 
మరాఠాలు నరికేస్తున్నా ఏమీ చేయలేక ఆవలి ఒడ్డున పళ్లుకొరుకుతూ ఉండి పోయిన 
అబ్బాలీషా ఆ క్షణాన వంటింటి కుందేలుగానే మరాఠాల కంటికి కనపడ్డాడు. ఎక్కడవీలైతే 
అక్కడ నది దాటి అతడిపైకి లంఘించి శృంగభంగం చేయటమే తరువాయి! 

ఇలా మరాఠాలకు ఆత్మవిశ్వాసం అతిశయించిన సమయంలోనే వారి అదృష్టం . 
వక్రించింది. భయంకరమైన కష్టకాలం మొదలైంది. 


ఎం.వి, ఆర్‌, శాస్త్రి లంపటం తెబ్దిన సంకటం శ 93 


ఢిల్లీ నుంచి మొదలుపెట్టి యమునా నది కుడి ఒద్దు పొడవునా నది దాటట్రా 
పాటిరేవు కోసం గాలిస్తూ పోయినా 78 మైళ్లదూరంలోని కుంజపుఠరా వరకూ మ 
ఎక్కడా వీలూ చాలూ కనిపించనే లేదు. తమకు వీలు దొరకలేదు కనుక ఒ 


శత్రువు తరుముకొస్తాడన్న భయం లేకుండా ఎంతసేపూ ఎదురుదాడి మీదే ధ్యాసతో నడి 
దాటటానికి పాటిరేవును గాలిస్తూ ఎగువకు కదిలారు. న! 

అలోగా వారు ఊపొంచనిది జరిగింది. కుంజపురా కూలడంతో అబ 
అగ్గిరాముడయ్యాడు. “ఈ మరాఠా కాఫిర్ల ధిక్కారాన్ని చూస్తూ ఊరుకోవడానికి 
ప్రాణం పోయినాసరే వారి అంతు చూడాల్సిందే” అని సైనికులను ప్రేరేపించి కాలనాగుః 
కదిలాడు. యమున ఎడమ ఒడ్డున తాను విడిది చేసిన స్థలం నుంచి వెదుక్కుంటూ వి 
ఢిల్లీకి ఉత్తరాన 20 మైళ్ల దూరంలోని భాగ్‌పట్‌ వద్ద పాటిరేవు అతడికి కనిపిం! 
వరద ఉధృతంగా ఉన్నందువల్ల అక్కడ నదిని దాటటం ఎంత సాహసికైనా ధైర్యం చాక 
పని. మధ్య ఆసియాలో (ప్రమాదకరమైన నదీ నదాలను దాటటంలో ఆరితేరిన అబ్లాలీ 
పగతో రగులుతున్న ఆ సమయంలో వెర్రి తెగింపు వచ్చింది. గుర్రం కట్టువిప్పి నదిళ్‌ 
దూకించి అతి కష్టంమీద ఆవలి ఒడ్డుకు చేరాడు. అతణ్ని చూసి సైనికులూ సాహసించాః 
పలువురు ప్రవాహంలో కొట్టుకుపోయారు. కాని అత్యధిక సంఖ్యాకులు క్షేమంగా ఆవ! 
చేరారు. మూడురోజుల్లో మొత్తం సైన్యాన్ని అబ్దాలీ అవతలి ఒడ్డుకు చేర్చగలిగాడు, అక్ష 
నుంచి మరాఠాలను మహావేగంగా వెంబడించాడు. PF 

ఇది ఊహించని పరిణామమే. అయినా భావు సాహెబ్‌ తొట్రు పడలేదు. పెగా 
తనకు నది దాటే (శ్రమ తగ్గించి శత్రువే తన చెంతకు వచ్చి చేతికి చిక్కుతున్నందు 
సంతోషించాడు. రెట్టించిన ఉత్సాహంతో వెనక్కి మరలి, తనకు అన్నివిధాల అనువైః 
పానిపట్టు వద్ద దండు విడిశాడు. 1760 అక్టోబరు చివరిలో ఇరు సేనలూ కనుచూపుః 
తారసపడ్డాయి. కొత్తచోట కుదుటపడేలోపే శత్రవుపై విరుచుకుపడాలని భావు సా 
మొదట అనుకున్నాడు... నింపాదిగా ఆలోచిస్తే అది కుదిరే పని కాదని తేలింది. మఠ 
సైనిక బలాలకి లోటు లేదు. పోరాట పటిమకూ కొదవలేదు. కాని భావు వెంట 
సైన్యం ఒక్కటే కాదు. స్రీలు, పిల్లలు కూడా పెద్దసంఖ్యలో ఉన్నారు. శత్రుసేనపై భాహాభాపీ 
తలపడితే వారికి భద్రత ఉండదు. జి.ఎస్‌.సర్దేశాయి మాటల్లో చెప్పాలంటే. 


Bhau Saheb was encumbered with a large number of non- 
combatants and some ladies; these now formed 2 drag on him 
consuming his supplies and requiring protection. If Bhau had — 
only the fighting force with him, he would have easily fought ~ 
his way through the enemy ranks. a 

[New History of Marathas, G.S. Sardesai. Vol. p. 426] 

(పోరాటం చేయలేని వారు, స్త్రీలు భావు సాహెబ్‌కు పెద్ద లంపటం. అతడి. 
నరఫరాలను స్వావో చేస్తూ రక్షణను కోరుతూ వారు అతడికి గుదిబండ అయ్యారు. - 
వెంట ఉన్నది పోరాట దళాలు మాత్రమే అయితే, అతదు తేలికగా శతు (శేణులలోకి - 
చొచ్చుకు వెళ్లగలిగేవాదు) 


94 స ఇదీ చరిత్ర ఎం.వి. ఆర్‌ శాస్త్రే 


క్‌ పరిస్థితుల్లో సహజంగానే భావు ధ్యాస శత్రువుపై దాడినుంచి ఆత్మరక్షణవైపు 
ది. ఇబ్రహీంఖాన్‌ సలహామేరకు 6 మైళ్ల వెడల్పు, 2 మైళ్ల పొడవున గుడారాలు, 

మళ్లీం తో శిబిరం నిర్మించి, చుట్టూ 6 గజాల లోతున పెద్ద కందకాలు తవ్వి, అన్నివైపులా 
స్‌ మల అమర్చి దుర్భేద్యంగా చేశాడు. అది చూసి అబ్దాలీ కూడా అక్కడ మూడు 
; దూరంలో అలాగే పక్కా శిబిరం నిర్మించుకుని, కందకాలు తవ్వి క్‌ wal 
బాటలను అడ్డగించి కూర్చున్నాడు. ఇలా ఇరుపక్షాలూ 'అఫెన్సు' మాని 'డిఫెన్సు లో పడ్డాయి. 
సలాలకు మరలిపోలేకుండా ఒకరిదారిని ఒకరు దిగ్బంధం చేసి, అవతలివారు ఎప్పుడు 
కీలాపడతారా అని ఇవతలివారు గిరిగీసుకుని కాచుకు కూచోవడంతో చిత్రమైన ప్రతిష్టంభన 
త్‌ ముందుగా ఎవరు ఎవరిని ఆకలి దప్పులతో మాడ్చివేయగలిగితే వారికి 
విజయం లభిస్తుంది. నిత్యావసర సరుకుల నిల్వలు చూస్తే అఫ్లాన్ల పరిస్థితి దారుణం; 
మరఠాఠాలది సంతృప్తికరం. కుంజపురలో కొల్లగొట్టిన వాటితో కలిపి మరాఠా శిబిరం 
సర్వసమృద్ధితో వెలిగిపోతున్నది. అటువైపు అబ్బాలీ దగ్గరున్న కొద్దిపాటి నిల్వలతో 40 వేల 
అశ్వికులు, 40 వేల కాల్బలానికి ఎన్నో రోజులు వెళ్లవు, వారికి ఒకవైపు పరవళ్లు తొక్కే 
యమున, ఒకవైపు మరాఠా సైన్యం, ఇంకోవైపు మరాఠాలకే ప్రాబల్యంగల దోవాబ్‌ ప్రాంతం. 
అటునుంచి ఏ సరఫరాలూ వారికి చేరకుండా అడ్డుకోగల సత్తా ఆ ప్రాంతంలో మరాఠాల 
ప్రతినిధి గోవింద బల్లాల్‌ బుందేలాకు ఉంది. ఢిల్లీలోనూ మరాఠాలదే పెత్తనం కనుక 
అటునుంచీ అఫ్లాన్లకు సహాయం అందే ఆస్కారం లేదు. అబ్దాలీ సేన ముందుకు వస్తే 
మరాఠా శతఘ్నులు ముక్కలు చేస్తాయి. ఉన్నచోటే ఉంటే మరికొద్దిరోజుల్లో ఆకలి చావులు 
తప్పవు. ఇలా వారికి ముందు నుయ్యి -వెనక గొయ్యి” అని మరాఠాలు మహా సంతోషంగా 
ఉన్నారు. వారు అనుకున్నట్టే కొన్నాళ్లకు అబ్బాలీ శిబిరంలో హాహాకారాలు చెలరేగాయి. 
మరాఠా గుర్రాల ప్రతాపానికి అన్ని దారులూ మూసుకుపోవటంతో అఫ్లాను తన పని ఖాలీ 
అనుకుని బేజారయ్యారు. 

అన్ని విధాల అనుకూలమైన ఆ సమయంలో 1760 నవంబరు మొదట్లోనే మరాఠాలు 
శత్రు సేనపై యుద్దానికి దిగి ఉంటే సునాయాసంగా గెలిచేవారు. కాని, దురదృష్టం! బాబర్‌ 
విషయంలో సంగారాణా ఖాణ్వా యుద్ధంలో చేసిన తప్పునే పానిపట్టులో సదాశివరావు 
చేశాడు. తన ఆధిక్యాన్ని శత్రువు దౌర్చల్యాన్ని అతిగా అంచనా వేసి, విలువైన సమయాన్ని 
వృథా చేశాడు. శత్రువు ఇంకా డీలా అయ్యాక కదులుదామని రెండు నెలలు అతడు 
వట్టిగా కూర్చోవడంతో పరిస్థితి తారుమారైంది. కూచుని తింటే కొండలైనా కరుగుతాయి. 
మరాఠా శిబిరంలో నిల్వలు క్రమేణా హరించుకుపోయి ఆకలి కేకలు ఎక్కువయ్యాయి. 
పానిపట్టు పరిసరాల్లోని సరుకులు, నిల్వలు అన్నీ అప్పటికే మరాఠాలకు కైంకర్యం 
అయిపోయాయి. చుట్టూ శత్రు ప్రాంతాలే అవటంతో ఎటునుంచీ సాయం అందే ఆశలేదు. 
ఈ లోపు గోవింద పంత్‌ బుందేలాను, అతని ఆశ్విక దళాన్ని అఫ్లాన్లు నిర్మూలించడంతో 
వారికి దిగ్భంధం తప్పి మరాళాలకు దిగ్బంధం మొదలైంది. 


From lst November 1760 to 14th January 1761 for full two 
and a half months the Marathas remained entrenched in their 
camp and lost whatever chance they at first had of achieving 


ఎం,వి,ఆర్‌. శాస్త్రి లంపటం తెచ్చిన సంకటం శ 9 


success, every day that passed making their position worse 
They gradually lost heart.... Starvation and death loomed 1 
before everybody's eye. Animals died in large number: 
consequent stench became most obnoxious young and old, 
ers and men all urged Bahu Saheb that it was no use wait 
any longer, that they would rather die fighting with the en em 
than perish through starvation in the camp. 
[New History of Marathas, G.S. Saidesai, Vol. Il. p. 429, 437 
(1760 నవంబర్‌ 1 నుంచి 1961 జనవరి 14 వరకూ పూర్తిగా రెండున్నర నై 
మరాఠాలు తమ శిబిరంలో కందకాల మధ్య కూచుని ఉండి, తొలుత ఉన్న విజయావకా 
కోల్పోయారు. ఒక్కోరోజు గడిచేకొద్దీ వారి స్థితి దిగజారింది. [క్రమంగా వారికి గు 


ఓడిన వారే వీరులు 


చావదంతో దుర్ధంధం దుర్భరమైంది. చిన్నలూ పెద్దలూ, నాయకులూ, సిపాయిలూ లతే 
ఇంకేమాత్రం వేచి ఉండి ప్రయోజనం లేదని, శిబిరంలో ఆకలి చావు చచ్చేకంటే కతు 
పోరాడుతూ చావడం మేలని భావు సాహెబ్‌ను ఒత్తిడి చేశారు). 1 


భావు సాహెబ్‌ యుద్దాన్నే కోరుకుంటున్నాడు. శత్రువు తన మీదికి దాడిచేస్తే బాగుండ 
అతడు వెయ్యి దేవుళ్లకు మొక్కుకుంటున్నాడు. ఎలాంటి దాడినైనా తన శతఫ 
తుత్తునియలు చేయగలవని అతడికి తెలుసు. ఆ సంగతి అబ్బాలీకీ తెలుసు. అందుకే ఎ 
ఎంతగా ఉసికొల్చినా రెచ్చిపోకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఉండి మరాఠాల రక్షణ వే 
దానికదే కుప్పకూలే సమయంకోసం వేచి ఉన్నాడు. మధ్యలో ఎవరో తనకు వేరే స 
చెప్పబోతే 'నేను సైనికుడిని. యుద్ధం ఎలా చేయాలో, ఎప్పుడు చేయాలో నాకు వదిలేయ 
రాజకీయ తంత్రాలు మీరు చూసుకోండి” అని చెప్పాడు. 

చివరికి అబ్దాలీ పథకమే ఫలించింది. కందకాలను, శతఘ్నుల రక్షణ కవచాన్ని వ 
1761 జనవరి 14న మరాఠా సేనాలే చావుకు తెగించి ఖాళీ కడుపులతో అఫ్థాన్ల క 
భీకరంగా దాడి చేశాయి. 

అదే వినాశానికి రహదారి. 


అర లక్ష సైనికులు... వారి భార్యాబిడ్డలు, సేవక పరివారం... మొత్తం కలిపి 
కభీసం రెందు మూదు లక్షల జనం. ఇల్లు విడిచి తొమ్మిది నెలలు దాటింది. దేశం 
కాని దేశంలో శతువుల నదుమ చిక్కుబడి మూదో నెల నదుస్తోంది. సంకుల సమరం 
సాగించి విరోధులకు తమ (వ్రతాపం చవిచూవించాలనే అందరికీ ఉంది. కానీ 
ఎందుకనో నాయకులు యుద్దానికి ఆనతివ్వకుండా చేతులు కట్టేసి కూచోబెట్టారు. 
ఈలోపు వెంట తెచ్చుకున్న సరుకులు అయిపోయాయి. తిండికే మొగం వాచే దురవస్థ 
వచ్చింది. ఎముకలు కొరికే చలికి తాళలేక వందల నంఖ్యలో వజివులు 
చచ్చిపోతున్నాయి. దుర్వాసన భరించలేకుండా ఉంది. వెనుకటి ఉత్సాహం పోయి 
కమేణా నిరాశ నిస్రవాలు ఆవరించాయి. ఆకలి బాధను, శత్రువుల బెడదను 
తట్టుకుని ప్రాణాలతో బతికి బయటపడే ఆశలేదు. 


ఈ పరిస్థితుల్లో సాధారణంగా ఏమి జరుగుతుంది? హాహాకారాలు చెలరేగుతాయి. 
సైన్యంలో కట్టుతప్పుతుంది. తిరుగుబాట్లు లేస్తాయి. ప్రాణం మీద తీపితో ఎవరికివారు 
పారిపోయేందుకు ప్రయత్నిస్తారు. అది వీలుకాకపోతే నాయకత్వాన్ని ధిక్కరించి వెళ్లి 
శత్రువులకు లొంగిపోతారు. తమ నాయకులపై ఎంతటి కక్ష ఉన్నా తమను మాత్రం 
కనికరించి ప్రాణభిక్ష పెట్టమని ప్రార్థిస్తారు. 

కొని 1761 జనవరిలో పానిపులో చుట్టుముట్టబడిన మరాఠా శిబిరంలో ఇలాంటి 
బిలహీనతలేవీ పాడసూప లేదు. చావుకు చేరువైన భయానక సంకటంలోనూ బాధలను, 
భయాలను లోపలే దాచుకుని మరాఠా శ్రేణులు నిశ్చలంగా నిలిచాయి. ప్రపంచ చరిత్రలోనే 
ఇది అరుదైన ఘట్టం. 

ఓటమి, వినాశనం తప్పదని అర్థమయ్యాక కూడా సదాశివరావు భావు తన దిగులును 
బయటపడసీయకుండా అందరికీ ధైర్యం చెబుతూ నిబ్బరంగా ఉన్నాడు. యుద్దాన్ని జన 
నాశాన్ని నివారించాలని అతడు కడదాకా ప్రయత్నించాడు. ఆకలి చావుకంటే యుద్ధంలో 


96 ఫొ ఇదీ చరిత్ర ఎం.వి.ఆర్‌! 


మరణం మేలని అందరూ కలిసి నిశ్చయించుకున్నాక... మిగిలిన కొద్ది పదార్థాలనూ వా 
జీవితంలో బహుశా అదే ఆఖరి పండుగ అనుకుని సంక్రాంతి భోజనాలు చేసి, ఆత్మార్చల 
గురుతుగా సైనికులు కాషాయపు పట్టీలు కట్టాక... తెల్లవారగానే యుద్దానికి సకల సనా 
చేశాక కూడా భావు సాహెబ్‌ జనవరి 13 రాత్రి ఆఫ్టన్‌ శిబిరంలోని తన మనిషి 
పండిట్‌కు చివరి కబురు పంపాడు. “చివరి అంచుదాకా నీళ్లొచ్చాయి. ఇంకో బొ 
భరించే పరిస్థితిలేదు. సర్దుబాటుకు చేయగలిగింది ఏమైనా ఉంటే తక్షణం చేసి ః 
తెలియపరుచు” అని ఆ జాబాల రాశాడు. అటునుంచి ఎలాంటి స్పందనా లేదు. అనుక 
ప్రకారం యుద్ధం మొదలైంది. క 

ఈ చరిత్రాత్మక సంగ్రామం ఎలా సాగింది, ఎవరు ఎలా మోహరించారు, ఏ వ్యూః 
ఎలా పరిణమించింది అన్న వివరాలు ఇక్కడ అక్కర్లేదు. వేకువ జామునే రణరంగి 
కదిలి సాయంత్రం 4 గంటలదాకా మరాఠా సైనికులు వీరవిహారం చేస్తూనే 
ఆకలితో, అలసటతో వారికి సత్తువ తగ్గే సమయానికి రిజర్వులో ఉంచిన పది 
దళాన్ని అబ్బాలీషా వ్యూహాత్మకంగా రంగంలోకి దింపి ఉండకపోతే... శత్రు సేనలు 
సమయంలో తుపాకి గుండుకు విశ్వాసరావు నేల కొరగకపోతే... అది చూసి 
భావు సాహెబ్‌ ఏనుగు నుంచి గుర్రానికి మారి ఉండకపోతే యుద్ధంలో 
గెలిచేవారేమో. తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లో చివరికి ఓడిపోయినా మరాఠాల శౌర్యం చరి 
చిరస్థాయిగా నిలిచిపోయింది. వారి అద్భుత పరాక్రమాన్ని వారి శత్రువైన అహ్మ 
అబ్బాలీయే ఇలా |ప్రస్తుతించాడు : 


"The enemy too distinguished themselves and fought so 
well, that it was beyond the capacity of other races.. T 
dauntless bloodshedders didnot fall short in fighting and d 
glorious deeds. Suddenly the breeze of victory began to b 
as willed by the Divine Lord... forty to fifty thousand troo 
and infantrymen of the enemy became as grass before our piti 
less swords... All the enemy's artillery, elephants and property 
have been seized by my men", క 

[New History of Marathas, ౮.5. Sardesai. Vol. Il. ౯.444 

(మా శత్రువులు కూడా ఇతర జాతులకు అసాధ్యమైనంత గొప్పగా పోరాడారు..: 
ఉజ్వల పరాక్రమాన్ని ప్రదర్శించటంలో వారు ఎక్కదా వెనకబిడలేదు. వాఠాత్తుగా 
దేవుడి దయవల్ల మాకు విజయవవనం వీచసాగింది... నలభైవేల శతు సైనికు 
మా కత్తులకు గడ్జిపరకల్లా ఎర అయ్యారు... శత్రువుల శతఘ్నులను, ఏనుగు 
ఆస్తులను నా మనుషులు వశపరచుకున్నారు. ) 


యుద్ధంలో శత్రు సైన్యాన్ని సంహరించటం సహజమే. ఓడిన వారి ఆయుథాల 
వాహనాలను, ఆస్తులను గెలిచినవారు స్వాధీనపరచుకోవటమూ తప్పుకాదు. అయితే 
(ప్రతాపం అక్కడితో ఆగలేదు. నిరాయుధులు, నిస్సహాయులు అయిన అమాయక 
అతడు పరమ కిరాతకంగా ఊచకోత కోయించాడు. మామూలుగా యుద్ధం ముగిలు 
గెలిచిన సేన ఓడిన వారి శిబిరం మీద పడి దొరికిందల్లా దోచుకుంటుంది. ప్రాణ భయ! 


98 ఫా ఇదీ చరిత్ర ఎం,వి,ఆర్‌+ 


ప్రారి పోతున్న వారిని ఉపేక్షించి అందిన కాడికి ధన, వస్తు, ఆయుధ సంపదను కొల్ల 
గొట్టటంల్‌ లో నిమగ్నమవుతుంది. పానిపట్టులో అలా జరగలేదు. అబ్బాలీ ఉక్కు క్రమశిక్షణతో 
ఇనికులను కట్టడిచేసి, దోచుకోవటం మీద కాక మరాఠా జనాన్ని హాస 4 నం మీదే 
పోస కేంద్రీకరించాదు. పారిపోతున్న సైనికులను, సైన్యం వెంట వచ్చిన స్త్రీలను, పిల్లలను, 
ఇతర సామాన్య జనాన్ని వెంటాడి, వేటాడాడు, ఎక్కడెక్కడి వారినీ వెదికి పట్టుకుని, నరికి 
పోగులు పెట్టించాడు. భయానక జన సంహారానికి ప్రత్యక్షసాక్షి అయిన కాశీ రాజా పండిట్‌ 
నాటి ఘాతుకాన్ని కళ్లకు కట్టేలా వివరించాడు. 


Of every description of people, men, women, and children, 
there were said to be five hundred thousand souls in the Mahratta 
camp of whom the greatest part were killed or taken prison- 
ers... The unhappy prisoners... were most of them murdered in 
cold blood, the Durranies saying that when they left their own 
country, their mothers, sisters and wives desired that whenever 
they should defeat the unbelievers, they would kill a few of 
them on their account, that they also will possess a merit 10.0006 
sight of God. In this manner thousands were destroyed and ev- 
ery tent had heads piled before the door of it." 

[Battle of Panipat, Casi Raja Pundit, Tr.H.G. Rawlison, pp. 40-41] 

(పరుపులు, శ్రీలు, విల్లలు అన్ని రకాలవారూ కలిసి మరాఠా శిబిరాలలో 
ఐదు లక్షల మంది ఉన్నారు. వారిని అత్యధిక సంఖ్యలో చంపేశారు. లేదా ఖైదీలుగా 
పట్టుకున్నారు. ఖైదీల్లో కూడా అత్యధిక సంఖ్యాకులను నిలువునా నరికేశారు. అలా 
నరికేస్తూ అఫ్లాన్లు ఏమన్నారంటే - వారు దేశం వదిలి వచ్చేమ్టుడు వారి తల్లులు, 
అక్షుచెల్లెళ్లు, భార్యలు చిన్న కోరిక కోరారట. అవిశ్వాసులను ఓడించినష్టుడు వారిలో 
కొందరిని తమ పేరు చెప్పి చంపి, ఆ పుణ్యంలో తమకూ కాస్త భాగం ఇమ్మన్నారట! 
ఈ ప్రకారంగా వేల మందిని చంపేసి ప్రతి డేరా గుమ్మం ముందూ నరికిన 
తలలను గుట్టగా పోశారు.) 


దీన్నిబట్టే తెలుస్తుంది కదా ఆ సమయాన మసల్మాన్లను పట్టింది మతద్వేష పైశాచికత్వమే 
తప్ప మామూలు సైనికాగ్రహం కాదని?! కాశీరాజా పండిట్‌ అఫ్లాన్ల పక్షాన ఉన్నప్పటికీ 
ఎంతయినా హిందువే కనుక అతడి ప్రత్యక్ష కథనాన్ని నమ్మలేమని అనడానికి వీలులేదు. 
ఎందుకంటే పానిపట్టు యుద్దానికి సాక్షి కాశీరాజ్‌ ఒక్కడే కాదు. మనకు తెలిసినంతలో 
ఇంకో మహమ్మదీయ చరిత్రకారుడు "కూడా ఉన్నాడు. పేరు మహమ్మద్‌ జాఫర్‌ షామ్‌లు. 
'స్వయంగా చూసింది చూసినట్టు చెబుతున్నాను. దీనికంటే భిన్నంగా ఎవరు ఏది చెప్పినా 
నమ్మవద్దు అని హెచ్చరించి అతడు పానిపట్టు దృశ్యాన్ని తన TARIKHTMANAZILUL 
0౪ గ్రంథంలో ఇలా వర్ణించాడు: 


Out of that vast army, consisting of three lacs and fifty thou- 
Sand cavalry and infantry, only 50,000 souls succeeded in re- 
turning to the Deccan ... while the remainder pursued the path 


ఎం.వి.ఆర్‌, శాస్త్ర ఓడిన వారే వీరులు శ 99 


of perdition, either in the field or on the road, through the sword స 
of the Holy Warriors. 


The ever victorious warriors pursued the fugitives as far 
as... sixty kos. 


[Muhammad Jafar Shamlu, Elliot & Dowson, Vol. VIII. p. 153 
(మూడున్నర లక్షల మంది గల ఆ భారీ సైన్యంలో 50 వేల మంది మాత్ర 
దక్షిణ్‌కు తిరిగి వెళ్ళగలిగారు. మిగిలిన వారు యుద్ధ రంగంలోన్నో రహదారి 
'పవిత్ర యుద్ధ” యోధుల కత్తులకు నాళనమయ్యారు. విజేతలైన యోధులు 
పారిపోయేవారిని అరవైకోసుల దూరం వరకూ తరుముతూ పోయారు)! 


పానిపట్టులో మరాఠా సైనిక శిబిరం చుట్టూ 25 గజాల వెడల్పు 6 గజాల లోతు 
ఆరు మైళ్ల పొడవున తవ్విన భారీ కందకమంతా అఫ్లాన్లు నరికేసిన వారి శవాలతో ని 


పోయిందనీ, 75 వేల మంది మరాఠాలు ఈ మహా నరమేధంలో బలిఅయ్యాః 


ఎస్‌.జి.సర్దేశాయి తన చరిత్ర గ్రంథంలో అంచనా వేశాడు. 
12వ శతాబ్దాంతంలో మహమ్మద్‌ ఘోరీ హిందూ దేశం మీదికి దండెత్తినప్పుడు * 
రాజ్యాల ప్రభువులు పృథ్వీరాజ్‌కు అండగా కదనానికి కదిలారని పర్షియన్‌ చరి 


సైతం పేర్మొన్నారు. కాలం గడిచేకొద్దీ జాతీయ సంఘీభావం పెంపొంది బయటి శత్రువ్ర 


ఎదుర్కోవడంలో ఐకమత్యం ఇతోధికంగా పెరగాల్సిందిపోయి క్షీణించింది. ఆరు 
తరవాత అదే ఆఫ్లానిస్తాన్‌ నుంచి తొలుత నాదిర్నా ఆనక అబ్దాలీ రాక్షసంగా విరుచు 
దేశాన్ని అతలా కుతలం కావించి అమాయక జనాన్ని అనేక పర్యాయాలు ఊచకో 
దేశంలో సమైక్య ప్రతిఘటన అనేది లేకపోయింది. 


విదేశీ శత్రువును తరిమి వేసే బృహత్‌ యత్నంలో పాలుపంచుకోవలసిందిగా కోరుః 


1760 మార్చిలో చతురంగ బలాలతో వైరి వర్గాల గుండెలదిరేలా దండు వెడలడా, 


ముందే ఉత్తరాదిన వివిధ రాజపుత్ర రాజ్యాలకు, ఇతర హిందూ ప్రభువులకు పీష్వా నుం 


సందేశాలు వెళ్లాయి. ఢిల్లీ, మధుర, బృందావనాల్లో ఇంతకుమందు దండయాత్రలో 
హిందువులపై సాగించిన పాతకాలు, ఊచకోతలు గుర్తుండి కూడా జోధ్‌పూర్‌ రాథో 


కానీ జైపూర్‌ కచ్చవాహలు కానీ, బుందీ చౌహాన్లు కాని, మేవాడ్‌ సిసోదియాలు 5 
మరాఠాల విన్నపాన్ని మన్నించలేదు. అంతకుముందు రెండు దశాబ్దాలుగా వారి నడువ 


జ్ఞాతివైరాలలో మరాఠాలు తడవకొకరి కొమ్ముగాసి చివరికి అందరికీ కంటు అయిన మ 
నిజం. కాని మొత్తం దేశానికి ఉపద్రవం ముంచుకొచ్చినప్పుడు ఇటువంటి చిల్లర స్పర్ధల 
మనసులో పెట్టుకుని ఐక్యపోరాటానికి కలిసి రాకపోవడం క్షంతవ్యం కాదు. మొత్తం 
జాతికి, హిందూ ధర్మానికి ప్రబల శత్రువు అని ఏనాడో రుజువైన అఫ్లానీ అబ్బాలీపై ఉ 
పోరుకు భరత్‌పూర్‌ జాట్‌ ప్రభువు సూరజ్‌మల్‌ మినహా ఎవరూ ముందుకు రా 


తొలుత సంసిద్ధమైన ఆ సూరజ్‌ మల్‌ కూడా ఢిల్లీని తిరిగి స్వాధీనపరచుకున్న దరిమిల 


మరాఠాలతో పొరపొచ్చాలొచ్చి చెప్పాపెట్టకుండా ఇంటి దారి పట్టాడు. పానిపట్టు 
భూమి నుంచి అష్టకష్టాలు పడుతూ ప్రాణాలు అరచేత పెట్టుకుని పారిపోయి 4 


మరాఠాలనయితే ఆయన ఆశ్రయమిచ్చి దేవుడిలా ఆదుకున్నాడు. కాని - అసలైన యుడ్దానీ 
సంబంధించినంతవరకూ రాజ పుత్రులలాగే జాట్ల తోడ్చాటూ సున్న, సమ ఉజ్జీలైన మరాఠా 


100 ఫీ ఇదీ చరిత్ర ఎం.వి.ఆర్‌.శౌ 


' ఎం, ని, ఆర్ర్‌ శ్రాన్స 
చ 


యుద్దంలో ఎవరు గెలుస్తారో చూశాక ఎవరితో తమ వైఖరి ఏమిటో తేల్చుకోవచ్చునన్న 
స్‌ “వాదం ఒకప్పుడు శౌర్యపరాక్రమాలకు మారుపేరైన రాజపుత్రులను ఆవహించడం 
య భన అధర్మానికీ... జాతీయతకూ విదేశీ బెడదకూ నడుమ పానిపట్టు 
లో జరిగిన భీషణ సంగ్రామంలో భారతీయుల పక్షాన మరాఠాలు మాత్రమే 
"ప అరిగా పోరాడిన పరిస్థితికీ... అనేక శతాబ్దాల కింద గజనీ, ఘోరీలపై మొత్తం రాజలోకం 
గ ండలకో ఆనందపాలుడు, పృధ్వీరాజ్‌లు పోరాడిన స్థితిగతులకూ ఎంత తేడా?!. 
సో హిందూ రాజుల మధ్య ఉన్నటువంటి స్పర్థలు, కక్షలు మహమ్మదీయ సర్దార్ల నడుమా 
ఉన్నాయి. ఆ కాలంలో భారతీయ పఠాన్ల నాయకుడైన రోహిల్లా నజీబ్‌ఖాన్‌కూ అయోధ్య 
సుబేదారు సుజా ఉద్దౌలాకూ క్షణం పడదు. నజీబ్‌ సున్నీ; సుజాది షియా తెగ. నజీబ్‌ఖాన్‌ 
మలగ్‌రావును బుట్టలో వేసి మరాఠాలకు నమ్మకద్రోహం చేసిన వంచకుడు. సుజా ఉద్దౌలా 
ముదటినుంచీ మరాఠాలకు మిత్రుడు. వజీరుగా ఉన్నప్పుడు అతని తండ్రి సఫ్టర్‌ జంగ్‌కూ 
మరాఠాలు అండగా ఉన్నారు. స్టర్‌ జంగు గతంలో మొగలుపాదుషా పక్షాన మరాఠా 
సాయంతో అబ్బాలీతో యుద్ధం చేశాడు. మరాఠాలతో ఇన్ని మొహమాటాలు, నజీబ్‌, 


_ అబ్బాలీలతో ఎన్నో వైరాలు ఉన్న సుజా ఉద్దౌలా న్యాయంగా అయితే పానిపట్టు యుద్ధంలో 


మరాఠాల పక్షానే పోరాడవలసింది. చిరకాల మైత్రిని గుర్తుచేసి భావుసాహెబ్‌ అతడి 
సహాయాన్ని అపేక్షించాడు కూడా. సుజా కనుక మరాఠాలతో కలిస్తే మనకు చాలా కష్టం 
కనుక ఎలాంటి షరతుకైనా ఒప్పుకుని ఎలాగైనా అతడిని మనవైపు తిప్పమని చెప్పి అబ్బాలీషా 
నజీబ్‌ఖాన్‌ను రాయబారిగా పంపాడు. నజీబ్‌ అంటే ఎంతటి అపనమ్మకం ఉన్నా అతగాడు 
మతం మంత్రం ప్రయోగించి, “ఎన్ని గొడవలున్నా మనం మనం ముసల్మాన్లం, భావు 
సాహెబ్‌కు ముసల్మాన్లంటే ద్వేషం. అతడిది పైచేయి అయితే మమ్మల్మే కాదు - నిన్నూ 
నాశనం చేయకుండా వదలడు కాబట్టి ఇస్లాం కోసం మాలో కలు. నువ్వు ఎలా చెబితే 
అలా నడుచుకుంటాం” అనే సరికి. సుజాఉద్లౌలా మిత్రధర్మాన్ని మరచి, అబ్బాలీతో చేతులు 
కలిపాడు, అది మరాఠాలకు ఊహించని దెబ్బ. వ్యక్తిగత కక్షలు కార్చణ్యాలకంటే మత 
ప్రయోజనాలు ప్రధానమని తలచి ముసల్మాన్‌ సర్జార్లు కనపరచిన ఐకమత్యం ఆపత్మాలాన 
అటువైపు హైందవ పక్షంలో లోపించటం దురదృష్టం. | 
పానిపట్టు జాతీయ ఉపద్రవం. ఆధునిక భారత చరిత్రలో ఇంతటి భయానక యుద్ధం 
మరొకటి లేదు. ఇందులో నేలకొరిగిన వీరుల జాబితా రాస్తూపోతే చేంతాడంత అవుతుంది. 
మల్దర్‌రావు హోల్మర్‌, మహాద్‌జీ సింధియా మినహా మరాఠా మహాయోధులందరూ వీరమరణం 
పొందారు. చేతికందిన కొడుకు విశ్వాసరావు, కుడి భుజంలాంటి సోదరుడు సదాశివరావు 
భావు ఇద్దరూ ఇక లేరని తెలియ్సగానే బాలాజీరావు పీష్వాకు గుండె పగిలినట్టయింది. 
కలలో కూడా ఊహించని ఘోర కలికి తట్టుకోలేక ఆర్నెల్లు తిరక్కుండా ఆయన ప్రాణాలు 
వదిలాడు. మృతుల సంఖ్య లక్షల్లో ఉండటంతో మహారాష్ట్రలోని ప్రతి కుటుంబమూ కనీసం 
ఒక ఆత్మబంధువును కోల్పోయి విలపించింది. ఎన్నో యుద్దాల్లో ఆరితేరిన సైన్యం మొత్తం 
నాశనమయ్యాక రాజ్యం మళ్లీ కోలుకోవటం సాధారణంగా అసాధ్యం. పానిపట్టులో ఘోర 
పరాజయంతో మరాఠాల కథ ముగిసిందనే అందరూ అనుకున్నారు. 
ఆశ్చర్యకరమైన విషయేమిటంటే ఇంత దారుణ దుర్గతికి లోనై కూడా మరాఠా శక్తి 
లకు కొట్టిన బంతిలా లేచింది. పగవాడికి కూడా రాకూడని కష్టాన్ని పళ్ల బిగువున 


ఓడిన వారే వీరులు శ 10] 


తట్టుకుని, సర్వనాశనం నుంచి క్రమేణా తేరుకుని చెదరని ఆత్మస్థైర్యంతో మళ్లీ జ్ఞ 
పుంజుకుంది. అతిరథ మహారథులు అసువులు బాసినా, ఆ యుద్ధం నుంచి డై / 
ప్రాణాలలో బయటపడ్డ నానా ఫడ్నవిన్‌, మహాద్‌జీ సింధియాలు నాయకత్వపు 
సమర్థంగా పూరించారు. బేసెన్‌ ఒప్పందంలో 1803 యుద్ధంలో బ్రిటిష్‌ 
సుప్రతిష్టితమయ్యేదాకా నలఖై ఏళ్లపాటు మరాఠా ప్రాభవం ధగధగలాడింది. వ్యూ; 
తప్పులుచేసినా, రణరంగంలో దారుణంగా ఓడిపోయినా భావు సాహెబ్‌ను మరాఠా 
తప్పుపట్టలేదు. గుండెలవిసే కఠోర పరీక్షా సమయంలోనూ మొక్కవోని ధైర్యంతో ; 
చెదరక నిలిచి జాతి పౌరుషాన్ని పరువును నిలబెట్టిన పానిపట్టు అమర వీరులు త 
జాతిజనులకు కొత్తస్ఫూర్తినిచ్చారు. మేజర్‌ Evans Bell అన్నట్లు. 


“The battle of Panipat was a triumph and a glory for the 
Marathas. They fought in the cause of India for the Indians.. 
And though the Marathas were defeated the victorious Afghans 
retired and never again interfered in the affairs of India". —— 

(పానిపట్టు యుద్ధం మరాఠాలకే ఉజ్వల విజయం. “భారతదేశం భారతీయులకే” 
అన్న ఆశయం కోసమే వారు పోరాడారు... మరాఠాలను ఓడించినప్పుటికీ అఫ్లాన్లు 
నిష్రమించారు. భారతదేశ వ్యవహారాల్లో మళ్లీ ఎప్పుదూ వారు జోక్యం చేసుకోలేదు). 
జెను! పానిపట్టు జాతీయ పరాక్రమానికి, పోరాట పటిమకు చరిత్రలో చిరని 

నిలచే కొండ గుర్తు. దానిలో గెలిచికూడా అబ్బాలీ బావుకున్నది ఏమీలేదు. 
దురదృష్టవశాత్తూ “పానిపట్టు"కు నాలుగేళ్లపూర్వం దేశంలో ఇంకో యుద్ధం జరిగి 
పానిపట్టుతో పోల్చితే దాని స్థాయి, రక్తపాతపు తీవ్రత చాలా తక్కువే. ఆ కాలంలో చా 


పర్యవసానాలు మాత్రం మహా దారుణం. అందులో గెలిచిన విదేశీయులు - అబ్లాలీ 
కాక చాలా బావుకున్నారు. చివరికి దేశాన్నే దారుణంగా కబళించారు. 


102 ఫా ఇదీ చరిత్ర 


మేము పెద్దమనుషులం కాము 


సరమ గురుడు చెప్పినవాడు పెద్దమనిషి కాదురా 

పెద్దమనుషులంటేనే బుద్ధులన్ని వేరురా 

- అన్న సినిమా పాట చాలామందికి గుర్తుందే ఉంటుంది. తెలివి తక్కువవాళ్లని 
అందరూ అనుకునే వరమానందయ్య శిష్యులు” కూదా ఫలానా వాదు పెద్దమనిషి 
అవునోకాదో లక్షణాలను బట్టి తమదైన ఫక్ళీలో పోల్చుకోగలిగారు. చాలా తెలివిగల 
వాళ్లమని అనుకునే మనం మాత్రం అద్దమైన తప్పుదు పనులు చేసిన తొల్లదొరలు 
పెద్దమనుషులని 250 ఏళ్ల తరవాత కూదా భావిస్తూనే ఉన్నాం! 

అది మనతప్పుకాదు. చాలా గొప్పవాళ్లనీ, మహామేధావులనీ, తెల్లవారితో భీకరంగా 
పోరాడి స్వాతంత్ర్యాన్ని సాధించి నవ భారతాన్ని నిర్మించిన మహనీయులనీ మనం భక్తితో 
కొలిచే మహానుభావులు మనకు కలిగించిన అభిప్రాయమిది. 
ఉదాహరణకు జవహర్లాల్‌ నెహ్రూను తీసుకోండి. బ్రిటిష్‌ వారు భారతదేశాన్ని ఎలా 
ఆక్రమించగలిగారన్న విషయంలో “డిస్కవరీ ఆఫ్‌ ఇండియా” గ్రంథంలో ఆయన చెప్పింది: 

“అనుకోకుండా వరిస్థితులు వరసగా కలిసి రావటం వల్ల, తటాలున అవకాశాలు 
అందటం వల్ల బ్రిటిష్‌వారు ఇండియాను స్వాధీనపరచుకోగలిగారు. కొద్దిపాటి ప్రయత్నంతోనే 
గొవృ సామాజ్యాన్ని వారు గెలవగలిగారు. అప్పటి పరిస్థితుల్లో అది అనివార్యం. అద్భష్టం 
ఉంటేనే చాలదు. దాని నుంచి లాభపదే సామర్థ్యం కూదా ఉందాలి... మొగల్‌ సామ్రాజ్య 
విచ్చిత్తితో కేంద్రాధికారం భగ్నమైరిది. అప్హుడు పెత్తనం కోసం పోటీవద్ద సావాసికుల్లో 
ట్రిబీషు వారికి మాత్రమే గెలవటానికి కావలసిన లక్షణాలున్నాయి. మరాఠాలు, మిగతా 
భారతీయ శక్తులూ బౌత్భావొకులు, సాహసికులు కాగా దేశంలోని ఆంగ్రేయులేమో వక్మా 
ప్రవీణులు. బ్రిటిష్‌ నాయకుల్లో సాహసవంతులు చాలా మంది ఉన్నా తమతమ రంగాల్లో 
వారు అనుసరించిన :విధానం దుస్ఫాహసికమైనది కాదు... బ్రిటిష్‌ సాబ్రూజ్యంలో మరే 
కాలంలోనూ లేనంతగా నక్షత్ర మండలం లాంటి తేజోవంతుల సమూహం ఈస్టిండియా 
కంపెనీ కొలువులో ఉందేదని ఎడ్వర్డ్‌ థాంప్సన్‌ రాశాడు... 


“ఆంగ్లేయుల గూఢచారి వ్యవస్థ పకడ్బందీగా ఉండేది. తమ ప్రత్యర్థుల దల 
ఏమి జరుగుతూందో్నో సైనిక బలమెంతో వారికి ఎవ్పటికమ్టుడు పూర్తిగా | 
వారి ప్రత్వర్థులేమో ఆంగ్లేయులు వమి చేస్తున్నారో ఏమి చేయబోతున్నారో | 
అజ్ఞానంలో ఉండేవారు. (బిటిష్‌ వారి పంచమాంగ దళం నిరంతరంగా వక్ష 
సంక్షోభ సమయాల్లో యుద్ధం మధ్యలో శత్రువక్షం నుంచి వారివైపు ఫిరాం 
జరిగేవి. దాంతో భలితంలో గొవ్చు మార్పు వచ్చేది. వాన్తవంగా ప్రో 
మొదలుకాకముందే ఆంగ్లేయులు చాలావరకూ యుద్ధాలు ఈ ప్రకారంగా గెలిచేవార్ర 
ప్లాసీలో అదే జరిగింది. సిక్కు యుద్ధాల వరకూ అదే పునరావుతమైంద్‌...” 

“బ్రిటిష్‌ వారికి భారతీయులకంటే ఉన్నతమైన రాజకీయ, నైనిక వ్యవస్థ ; 
అది సుసంఘటితంగా ఉండేది. చాలా సమర్ధులైన నాయకులుండేవారు. 
సమాచార సేకరణ వ్యవస్థ ఉండేది. భారతీయ (ప్రభువల్లోని అనైక్యతను, నడ 
వారు తమ ప్రయోజనానికి పూర్తిగా వినియోగించుకున్నారు... తాత్మాలికంగా ఓ 
పాలైనా వారు చప్పున తేరుకుని శత్రువుల వై లంఘించగలిగేవారు. భారతీయ శక్తు 
ఓటమి అంటే కోలుకోలేని ఉవద్రవమే, ” 

“ఆంగ్లేయులు ఉన్నతమైన (ప్రగతిశీల సాంఘిక వ్యవస్థకు ప్రతినిధులు కాబట్టే 
తనవారి లోటుపొట్లవల్లే -భారతదేశం విదేశీయులకు వశమైంది. ఈ రెండు 
మధ్య తేడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. భారతీయులకు సమర్థత ఎంత ఉన్నా 
ఆలోచనలు, చేతలు నంకుచిత వర్తులంలో సాగేవి. బయట ఏమి జరుగుతు 
వారికి తెలిసేది కాదు. మారిన పరిస్థితులకు తగట్టు నదుచుకోవటం వారికి చేతన, 
కాదు. వీరికంటే ఆంగ్లేయులకు (ప్రపంచ జ్ఞానం చాలా ఎక్కువ. తమ దేశంలోనూ 

(ఫొన్సు అమెరికాల్లోనూ వచ్చిన పెనుమార్చులతో వారిలో పెద్ద కుదువు వచ్చింది... 
భారీయంత్రాల పారిశ్రామిక నాగరికతకు వైతాళికులు కాబట్టే ఆంగ్లేయులు ఇండియాని 
జయించి, ప్రపంచంలో అజేయ శక్తిగా నిలిచారు. ” a1 
[డిసవరీ ఆఫ్‌ ఇండియా, పేజీలు 276,277,279,280,281,312] 


నెహ్రూ పండితుడు వెలిబుచ్చిన ఈ వెల లేని అభిప్రాయాన్ని వింటే తెల్లవాళ్లు చా 


తమేమిటంటే - దేశాన్ని తమ శక్తియుక్తులతో ఆక్రమించిన విదేశీయులు వారివరకూ 
మషలేనని మనమూ, మన ఆరాధ్య నాయకులూ ఎంతగా విశ్వసిస్తున్నా తాము 
.ఎనుమలమన్న (భమ ఆ విదేశీయులకే లేదు! తాము జెంటిల్మన్లు కామనీ 


పెడ షులెవరినీ తమలో చేరనిచ్చేది లేదని ఈ దేశంలో అడుగుపెట్టటానికి ముందే 
పె 


ఓ విస్తష్షంగా చెప్పుకున్నారు. 

యా... శతాబ్దాల పర్యంతం దోచుకున్న కథ దోపిడితోనే మొదలైంది. 
ప్రోర్చుగల్‌ నుంచి హిందుస్థాన్‌కు సముద్ర మార్గాన్ని వాస్కోడిగామా కనిపెట్టిన we 
పోర్చుగీసువారు క్రీ.శ. 1500 లోనే కాలికట్‌లో గిడ్డంగిని స్థాపించి వ్యాపారం సూ 
జ్లోలెడు లాభాలు ఆర్జించసాగారు. అది చూసి బ్రిటిష్‌వారికి కన్నుకట్టింది. ఆ దారి ఏ 
తామూ కనుక్కొని, లాభపడాలని అర్థ శతాబ్దానికి పైగా తంటాలు పడినా వారికి ఖా 
చిక్కలేదు. చివరికి 1578లో ఇండియా నుంచి లిస్పన్‌కు తిరిగి వెళుతున్న వర 2 
ఓడను సర్‌ఫ్రాన్సిన్‌ డ్రేక్‌ అనే ఇంగ్లీషు దొరగారు పట్టుకుని దోచుకున్నాడు. దోచుకు స 
వస్తువులలో అతడికో పటం దొరికింది. కేఫ్‌ ఆఫ్‌ గుడ్‌ హోప్‌ నుంచి ఇండియాకు పోవటాని 
రూటుమాపు అందులో ఉంది. రహస్యం బయటపడింది. 

ఆ పళాన - అదృష్టాన్ని వెతుక్కుంటూ, దేశాలు తిరుగుతూ, సముద్రపు దొంగతనాలు 
చేస్తూ, సాహసకృత్యాలతో పొట్టపోసుకుంటూ గడిపే కొంతమంది wa తూర్పు 
దేశాలతో వర్తకానికి ఒక కంపెనీ పెట్టుకున్నారు. ఆ విధంగా వ్యాపారం చేసుకోవటానికి 
ఎలిజబెత్‌ రాణిగారి నుంచి క్రీ.శ, 1600లో అనుమతి పట్టాకూడా తీసుకున్నారు. 

ఆ దేశ దిమ్మరుల, సాహసికుల సంఘమే “ఈస్టిండియా కంపెనీ తాము చెల్హాంటే 
వారైనదీ, ఎలాంటి పనులు చేయబోతున్నదీ 'కుంఫిణీ' వారికి మొదటి నుంచీ బాగా తెలుసు. 
ఇండియాకు బయలుదేరిన మొట్టమొదటి సముద్రయాత్రలో ప్రభువులకు పలాల 
ఒకానొక పెద్దమనిషిని కూడా తీసుకుపొమ్మని నాటి బ్రిటిష్‌ ప్రభుత్వం కోరగా కంపె 
డైరెక్టర్లు అర్జంటుగా సమావేశమై - 

resolved "not to employ any gentleman in place of charge" 
and requested" "that they might be allowed to sort their busi- 


ness with men of their own quality, lest the suspicion of the 
employment of gentlemen being taken hold upon by the 
generalite, do dryve a greate number of adventurer to with- 
draw their contributions". 
పెద్దమనిషి ఎవరినీ వ్ల బాధ్యతకూ వినియోగించరాదనీ... మా రకం 
ఖ్‌ ; న్లను 
మనుషులతోనో మమ్ముల్ని వనిచేనుకోనివ్వంటి; లేకపోతో జంటిల్ళెన్ల 
నియమించినందుకు అనుమానం వచ్చి చాలామంది సాహనికులు తమ పెట్టుబడి 
దబ్బును తీసుకుని లేచిపోగలరు అని ప్రభువులకు మనవి చేయాలనీ తీర్మానించారు. 
[Annals of the Hon'ble East India Company, Vol. I. p. 128] 


గొప్పవాళ్లు బహుదొడ్డ మనుషులు అన్న భావన ఎవరికైనా కలుగుతుంది. రాజకీయం 


ఈ అభ్యంతరానికీ కారణం ఉంది. పెద్ద మనుషులుంటే తమ ఆటలు, Ci 
సాగవని దిమ్మరీడుల సంఘానికి భయం. Rise of the Christian Power in India 
గ్రంథంలో Major B.D. Basu అన్నట్టు “ఈస్టిండియా కంపెనీవారు ప్రాచ్యఖండాల్లో 


ఏం,వి, ఆర్‌, శాస్త్రి మేము పెద్ధమనుషులం కాము శ 105 


శతాబ్దాల పర్యంతం అణగదొక్కిన విదేశీయుల సంస్కృతి, విలువల పట్ల ఆఠాధనాభావం 
మనకు తెలియకుండానే రేకెత్తుతుందో. 


104 సొ ఇదీ చరిత్ర 


(కైస్తవేతర జాతుల యెడ కావించిన అత్యాచారాలకు అకృత్యాలకు మూల కారణ 
ఈ కంపెనీలో చేరిన మెంబర్ల పుట్టుపూర్వోత్తరాలను బట్టే బోధపడగలదు. కంపెనీ 
పెట్టింది మొదలుకుని ఆఖరు రోజువరకూ ఇందులో చేరుతూ వచ్చినవారు అల్బబ 
సాహసికులు తప్ప పెద్దమనిషి అని చెప్పదగ్గవాడు ఒక్కడూ లేడు. సాహసికులు 4 
నీతినీ నియమాన్నీ పాటించరు”. / 
ఇక్కడ కొంతమందికి సందేహం కలగవచ్చు. ఈస్టిండియా కంపెనీ ఏర్పా! 
రెండు శతాబ్దాల తరవాత గానీ భాతరదేశం దానికి పూర్తిగా వశమవలేదు కదా 
నాళ్లలో దేశదిమ్మరులూ సాహసికులూ మాత్రమే ఆ కంపెనీలో ఉన్నా... పెద్ద మః 
తమకు పనికిరారని మొదట్లో మొరాయించినా... కాలక్రమంలో కంపెనీ 
లక్షణాలను సంతరించుకుని ఉండవచ్చు కదా? నెహ్రూ పండితుడు, ఇతరులు ( 
ప్రతిభ, సామర్ధ్యం, అభ్యుదయ లక్షణాలతోనే ఆంగ్రేయులు దేశాన్ని కడకు జయించి ఉండ వ 
కదా? | 
సందేహం సబబే! కాని - అలాంటి అనుమానం ఆంగ్లేయులకే లేదు! తెలివి తేటలతోన 
శౌర్య పరాక్రమాలతోనో, బుజుమార్గంలో తాము ఇండియాను గెలుచుకున్నామన్న 
బ్రిటిష్‌ మేధావులకే లేదు. భారతీయులు చేతకాని తనం వల్లే, అజ్ఞానంవల్లే, పోరాట 
లేనందువల్లే తమ చేతిలో ఓడిపోయారని వారు ఏనాడూ అనుకోలేదు. వ్యాపారంకోస 
కొల్లగొట్టే ఉద్దేశంతోనో ఇండియాకు వచ్చింది ఆంగ్లేయులు మాత్రమే కాదు. వా 
ముందే పోర్చుగీసువారు దేశంలో పీఠం పెట్టారు. (ఫ్రెంచి వారు, డచ్చివారు, డెన్మా 
రంగంలో ఉన్నారు. ఇంగ్లీషు వారికున్నపాటి “ప్రపంచ జ్ఞానం), “అభ్యుదయ ద్య 
రాజకీయ, సైనిక జెన్నత్యం”, 'కార్యసామర్థ్యం' వారికీ (బహుశా కొంచెం ఎక్కువ పాళ్లలోనే 
ఉన్నాయి. (ఫ్రెంచి వారైతే ఇండియాను జయించటానికి ఆంగ్లేయులకంటే చాలా ము, = 
బృహత్‌ పథకం వేశారు. రాజనీతిజ్ఞతలో, సైనిక పరాక్రమంలో, వ్యవహార దక్షతలో బిటి! 
క్షయివ్‌ను తలదన్నిన డూప్లే అంతటి మహారథుడే ఫ్రెంచి తంత్రాన్ని నడిపించాడు. 
- అటు వంటి ప్రత్యర్థుల ప్రతాపమంతా నిష్ఫలమై, మిగతా విదేశీశక్తులన్నీ కాకా 
అంతిమంగా బ్రిటిష్‌ వారిదే పై చేయి ఎలా అయింది? కన్యాకుమారి నుంచి హిమాలయాః 
వరకూ అఖండ భారత భూమండలం సునాయాసంగా, అయాచితంగా, ఆంగ్లేయు! 
హస్తగతమైందంటే... వేల సంవత్సరాల భారత చరిత్రలో వరసగా సాగిన విదేశీ దండయాత్ర 
వేటిలాగూ కాక - కత్తి ఎత్తకుండానే, భీకర యుద్ధమే సాగించకుండానే చాపకింద నీ! 
వ్యాపించి, విశాల సామ్రాజ్యాన్ని తెల్లవారు కబళించగలిగారంటే... ప్రపంచ చరిత్ర 
అరుదైన ఈ విజయానికి ఆంగ్లేయులు అనుసరించిన పంథా ఎలాంటిది? ఎం 
న్యాయబద్ధమైనది? శ్వేతజాతికి ఎటువంటి గర్వకారణమైనది? శ 
ఈ సంగతులను చరిత్రపత్రాలను ముందేసుకుని ఇప్పుడు మనం పరిశోధించవ 
పనిలేదు. ఇండియాలో ఇంగ్లీషువారిది ఎటువంటి విజయమో, సభ్యత, సంసా 
మానవత్వం గలవారు దాని గురించి ఏమనుకోవాలో-19వ శతాబ్ధంలో, ఈస్టిండ 
కంపెనీ ఈ దేశాన్ని పరిపాలిస్తున్న కాలంలోనే పలువురు ఆంగ్లేయ మేధావులు కుం. 
బద్దలు కొట్టినట్టు చెప్పారు. మచ్చుక్తు కొన్ని : | 


106 స ఇదీ చరిత్ర పఠతనితి కాస్త 


“ఇండియాను జయించటానికి చేసిన ప్రతి పోరాటంలోనూ మనం మన సొంత శక్తి 
సామర్థ్యాల వల్ల గాక, భారత ప్రజల స్వభావంలో గల దౌర్భల్యంవల్లనే గెలిచాము... భారత 
నాభాలో కనీసం ఇరవైలో ఒక భాగం ప్రజలు మన అంతటి కుట్ర బుద్ధిగలవారై, మనంతటి 
"కువ చూపితే చాలు. మనం ఎంతవేగంగా పెకి వచ్చామో అంత వేగంగా వెనక్శిపోతాం. 
మనం ఇక్కడ కాలు పెట్టినప్పుడు ఉన్నంతటి అనామక స్థితికి మళ్లీ దవుడు తీస్తాం” అని 


1821 మే "Asiatic Journal" లో Carnaticus అనే పేరుతో ఒక బ్రిటిష్‌ అధికారి 


రాశాడు. 
"Jusitce for India" (ఇండియాకు న్యాయం) అనే బహిరంగ లేఖలో బ్రిటిష్‌ మేధావి 


డాక్టర్‌ రాంగ్రేవ్‌ ఇలా అన్నాడు. 


Our conquests in the East have been without the excuses... 
for, sundered as we are by so prodigious distance from India, 
we had no old grudges to avenge upon her, no mischief, no 
danger to apprehend from her; she belonged to one sphere, we 
to another... we crossed the seas to trade with her; we were 
kindly and hospitably received by her; we were permitted to 
build factories upon her coasts; but, alas for her! we found her 
weak, and disorganised - and therefore we conquered her. we 
conquered it just as the Spaniards conqured Mexico and Peru... 
with the same treachery and almost the same inhumanity 

[Political History of India, Sir John Malcolm, ౧.49] 

(ఇండియాను మనం జయించటానికి ఏ సాకూ చెప్పటానికి వీల్లేదు. ఏమంటే 
మనకు ఇండియా (ఆరువేల మైళ్ల) దూరంలో ఉంది. ఆ దేశానికీ మనకూ పాత 
వైరాలు ఏవీ లేవు. ఆ దేశంవల్ల మనకేదో అపాయం వస్తుందన్న శంకకూ ఆస్మారం 
లేదు. భూగోళంలో అది ఒక వైపున ఉన్నది. మనం ఇంకోవైపున- ఉన్నాము. 
వ్యాపారం చేయటానికి మనం సముద్రాలు దాటి అక్కడికి వెళ్లాం. ఇండియా మనల్ని 
ఆదరించి, ఆతిధ్యమిచ్చింది. అయ్యో, పాపం! ఆ దేశపు గుట్టు మనకు తెలిసింది. 
ఇండియా దుర్భలమైనదని, అసంఘటితంగా ఉన్నదని మనం కనిపెట్టాం. కాబట్టి 
దాన్ని జయించాం. స్పెయిన్‌ దేశస్థులు మెక్సికో, పెరూలను ఎంత (దోవాంతో 
ఎంత అమానుషంగా జయించారో అంతే (దోవాంతో, అంతే అమానుషంగా 
మనమూ ఇండియాను జయ్లుంచాం,, i 


ఇక The English in India - System of Territorial Aquisition - గ్రంథంలో 
సుప్రసిద్ధ చరిత్రకారుడు విలియం హోవిట్‌ ఏమన్నాడో ఆలకించండి : 


The mode by which the East Inida Company has possessed 
itself of Hindustan, is the most revolting and un-Christian that 
can possibly be conceived... if ever there was one system more 
Machiavellian... more cold, cruel, haughty and unrelenting than 


ఎం. వి,ఆర్‌,.శాస్త్రి మేము పెద్దమనుషులం కాము శ 107 


another, it is the system by which the government of the diffe 
ent States of India has been wrested from the hands of th 
respecitve princes. ' 
(ఈస్టిండియా కంపెనీవారు పొందూస్థాన్‌ను వశపరచుకున్న తీరుకంటే 
హేయమైనది; క్రైస్తవ ధర్మానికి పూర్తిగా విరుద్ధమైనది మరొకటిలేదు... మా 
కుతంత్రాలను మించిన కుత్సితంతో... అంతకంటే (కూరంగా దుర; 
భరితంగా, నిర్ధయగా తడిగుడ్డతో గొంతు కోసిన చందంగా భరతఖండం 
నానా (ప్రాంతాల రాజులను కూల్చి వారి వారి రాజ్యాలను కంపెనీ” చేజిక్తించ 
కున్నది) 


పచ్చిమోసాలతో, నమ్మకద్రోహాలతో అధర్మంగా, అన్యాయంగా, అమానుః 
_ భారతదేశంలో ఆంగ్లరాజ్యస్థాపన జరిగింది. ఆంగ్లేయమేధావులు, చరిత్రకారులు ఆ ౩ 
నిష్కర్షగా చెప్పినా... దారుణ దుర్ణయానికి లోనైన మనం మాత్రం తెల్లదొరలే మన 
చీకటి కూపం నుంచి ఉద్ధరించి, విద్యాబుద్ధులు, నాగరికత నేర్చిన పుణ్యాత్ములని న 
అనుకుంటున్నామంటే - మన బానిస మనస్తత్వాన్ని ఏమనాలి?! 


108 స ఇదీ చరిత్ర ఎం.వి.ఆర్‌.శాస్తీ 


కుంఫిణీయల కుతంత్రం 


చెబితే చిత్రంగా ఉందొచ్చు కాని - ఇది నిజం. 

ఈస్టిండియా కంపెనీ వారి ఆదేశాలను కింది అధికారులు తు.చ. తప్పక 
గయురీగా పాటించి ఉంటే భారతదేశం బ్రిటిష్‌ వారి పాలబడి ఉందేదే కాదు. రవి 
అస్తమించని (బ్రిటిష్‌ మహో సామ్రాజ్యానికి అంకురార్పణ జరిగేదే కాదు. 


కంపెనీ పాలక మండలి ఏది వద్దన్నదో ఇండియాలోని కుంపిణీ అధికారులు అదే 
చేశారు. పైవారు ఎలా మెలగమంటే కిందివారు సరిగ్గా దానికి-వ్యతిరేకంగా నడిచారు. 
ఏఏ తప్పుడు పనులు చేయవద్దని యజమానులు చెప్పారో అవే తప్పుడు పనులను ఉద్యోగులు 
చేశారు. అంతులేని ధనధాహంతో అడ్డమైన అవినీతికి పాల్పడి, నీచ స్వార్థంకోసం 
అఘాయిత్యాలను, నమ్మక ద్రోహాలను, పచ్చిమోసాలను పాప భీతి లేకుండా సాగించారు. 
నయవంచనల, నమ్మకద్రోహాల, అమానుష దుష్కృత్యాల మెట్లతోనే మహాసామ్రాజ్యానికి 
నిచ్చెన వేశారు. ఈ నీచత్వాన్ని కప్పిపుచ్చుకోవటంకోసం తాము నిరపరాధులైనట్టూ, దేశీయ 
ప్రభువులు నిష్కారణంగా తమపైకి కత్తి ఎత్తి వెంటపడినట్టూ, విధిలేని పరిస్థితుల్లోనే తాము 
ఫలానా ఫలానా తీవ్ర చర్యలకు పాల్పడవలసి వచ్చినట్టూ కంపెనీ యజమానులకు పచ్చి 
అబద్ధాల సంజాయిషీలిచ్చుకున్నారు. - 

ఈ అడ్డగోలు అబద్దాలనే (బ్రిటిష్‌ చరిత్ర కారులు చాలా మంది అక్షర సత్యాలుగా 
జెదల దాల్బారు. వాస్తవంగా జరిగిందేమిటో వారికి తెలియక కాదు. కంపెనీ అధికారుల 
పాపాలకు, ద్రోహాలకు కట్టెదుట కనిపించే సాక్ష్యాధారాలు వారి దృష్టికి ఆనకా కాదు. 
ఆయా చరిత్రకారులు కలాలు పట్టేనాటికి భారతదేశంలో బ్రిటిష్‌ సామ్రాజ్య నిర్మాణం నడి 
మధ్యలో ఉండటమో, అప్పుడప్పుడే పూర్తికావస్తూ ఇంటా బయటా అనేక ఆక్షేపణలను 
ఎదుర్కొంటూండటమో, లేక జాతీయోద్యమం ధాటికి ఆంగ్ల మహాసామ్రాజ్యం పునాదులు 
కదులుతూండటమో జరిగింది. చిక్కులు చక్కబడని అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో గతాన్ని 


తరచి, మూలాల్లోకి వెళ్లి తమ సామ్రాజ్యపు పాపిష్టి పుట్టుకను బయటవేయటం తవ్ష 
పాడికాదన్న తలంపుతో దేశభక్తిగల తెల్లదొరలు గమ్మునుండి పోయారు. ఇలా తెలిసి కొందర 
తెలియక కొందరు పాశ్చాత్య గ్రంథకర్తలు అసత్యాలను, అర్ధ సత్యాలను ప్రచారంలో పెట్టట 
ఆంగ్ల మానసపుత్రులైన మన దేశవాళీ మహామేధావులు వాటినే తిరుగులేని చారి 
సత్యాలుగా కిమ్మనక నమ్మేశారు. 

తొలినాళ్ళలో ఈస్టిండియా కంపెనీ అధికారుల లంచగొండితనం గురించి, వా 
మహాపాపాల గురించి ఆ కాలంలోనే ఇంగ్లండులో పెద్ద కలకలం రేగింది. రాబర్ట్‌ క్షయివ్‌న 
వారన్‌ హేస్టింగ్స్‌ను బోనులో పెట్టి అభిశంసించటానికి బ్రిటిష్‌ పార్లమెంటరీ, మేధా 
వర్గాల్లో గట్టి ప్రయత్నాలే జరిగాయి. కానిపనులు ఎన్ని చేసినా మహా సామ్రాజ్యాన్ని నిర్మి, 
జాతికి మహోపకారం చేశారు కనుక వారి చేతల లోతులకు వెళ్లకపోవటం మంచి 
బ్రిటిష్‌ పార్లమెంటు వారు లౌక్యంగా నిర్ణయించటం వేరే సంగతి. } 

సుమారు 200 ఏళ్ల కింద (1806లో) జేమ్స్‌ మిల్‌ రాసిన The History of Brit 
India నేటికీ బ్రిటిష్‌ కాలానికి సంబంధించిన ఒక ప్రామాణిక చరిత్ర గ్రంథం. ఆక్స్‌ ఫక్‌ 
కేంబ్రిడ్జి యూనివర్సిటీలు వెలువరించిన ‘భారత చరిత్ర సంపుటాలే నేటికీ మన చరి 
బోధకులకు, సోకాల్డ్‌ పరిశోధకులకు” అవశ్య పఠనీయాలు. 'ఆక్స్‌ఫర్ట్‌ పాస్టర్‌ ఆఫ్‌ ఇండియా 
బ్రిటిష్‌ కాలపు సంపుటిని రాసినవాడు విన్సెంట్‌ స్మిత్‌, క్షయివ్‌ మహావీరుడు, చాలా వా 
కాబట్టి అతడి పనులను మరీ లోతుగా తరచకుండా ఉండటమే మేలన్నదే ఆయన భి వ 
కేంబ్రిడ్జి పాస్టరీ ఆఫ్‌ ఇండియా'లో డాడ్వెల్‌ రాసింది తప్పుల తడక. అతడయినా, శే 
జాతి పక్షపాతులైన ఇతర చేరిత్రకారులైనా సమాచారానికి ముఖ్యంగా ఆధారపడ్డది వ్‌ 
సమకాలికుడు, మిత్రుడు అయిన Robert Orme రాసిన గ్రంథం మీద! అతడూ పత్తి 
కాదు. క్లయివ్‌లాగే, మిగతా వారిలాగే తప్పుడు పనులు చేసి అందినకాడికి దండుకున్నవా 


డైరెక్టర్ల కోర్టు చేత మాటపడ్డవాడే. ఇక అంతటి నీతిమంతుడు, ఘోరమైన తః 
ఒప్పులుగా చిత్రిస్తూ తిమ్మని బమ్మి చేసిన పుస్తకంలో ఉన్నవన్నీ అబద్దాలు; లేదా అసంబద్దా 
బ్రిటిష్‌ సామ్రాజ్య స్థాపనకు సంబంధించి నేటివరకూ వచ్చిన అనేకానేక దేశీయ విదేశీయ 
చరిత్ర గ్రంథాలు దాదాపుగా అన్నీ ఈ అబద్ధాల సాక్ష్యాలవల్ల ప్రభావితమయినవే. - 
'విష్ణమాయ'ను తలదన్నిన ఈ “ఆంగ్రమాయ'కు సిరాజుద్దాలా నవాబు (భమ్హుపళ్ల 
తీరు మచ్చుతునక. ప్రత్యేకంగా అతడి గురించే ఎందుకు మాట్లాడుతున్నామంటే 
ఇండియాను చడీచప్పుడు లేకుండా తెల్లవాడు కబళించటం బెంగాల్‌లో సిరాజుడద్నె! 
పతనంతోనే ప్రారంభమైంది కనుక. J 
ఈనాటివరకూ చరిత్ర (గ్రంథాలుగా చలామణీ అవుతున్న వాటిని చదివితే ఎవరికైః 
కలిగే అభిప్రాయం ఏమిటంటే - సిరాజుద్గౌలా ఆకతాయి; అవివేకి; దుష్టుడు; ( 
నిండు గర్భిణుల పొట్టలు చీల్చి... నిండా జనం ఉన్న పడవలను బలవంతంగా గంగ 
ముంచి పైశాచికానందం అనుభవించే వాడు. (అని హెనీీడాడ్వెల్‌ అన్నాడు) అతడికి ఉ 
కాస్త మతికూడా చెడ తాగుడువల్ల మొద్దుబారి పోయింది (అని రాబర్ట్‌ ఓర్మి దొరగా 
చెప్పారు). అతడి తాత అలీ వర్టీఖాన్స్‌ బెంగాల్‌ సుబేదారుగా ఉన్నంతకాలమూ ఏ సమస్యాల&ి 


110 స ఇదీ చరిత్ర ఎం.వి.ఆర్‌. 


మొగల్‌ పాదుషా ఆంగ్రేయులకిచ్చిన ప్రత్యేక హక్కులను గౌరవించి, కలకత్తా, కాసింబజార్‌ 
తదితర స్థావరాల్లో వారి మానాన వారిని బతకనిచ్చిన పెద్దమనిషి ఆయన. కొడుకులు లేని 
కారణంగా: ఆయన మరణానంతరం మనవడు వారసుడైనప్పటి నుంచీ గొడవ మొదలైంది. 
చపలచిత్తుడైన సిరాజుద్దౌలా ఆంగ్లేయుల మీద అకారణంగా ద్వేషం పెంచుకున్నాడు. తమకు 
శత్రువలైన “ఫెంచి వారి దాడి నుంచి ఆత్మరక్షణ చేసుకునేందుకు వారు తమ స్థావరాలను 
క్రాస్త కట్టుదిట్టం చేసుకుంటే నవాబుకు కళ్లుకుట్టింది. తక్షణం వాటిని కూల్చేస్తారా చస్తారా 
అని పంతం పట్టి, చెప్పేది వినిపించుకోకుండా దండెత్తి వెళ్ళి కాసింబజారు గిడ్డంగిపై 
దుర్మార్గంగా పడి దోచుకున్నాడు. అంతటితో ఆగక ఆంగ్లేయుల జాగీరు అయిన కలకత్తా 
పె కత్తి ఎత్తి కోటను కొల్లగొట్టాడు. పట్టుమని పది మంది కూడా పట్టని చీకటి కొట్లో 146 
మంది (బ్రిటిష్‌: బందీలను కుక్కి తెల్లవారేకల్లా -123 మందిని ఊపిరాడక దుర్మరణం 
పాలయ్యేట్టు చేశాడు. ఈ దురంతాలు తెలిసి మద్రాసు నుంచి నౌకలో రివ్వున వచ్చిన 


" కయివ్‌ పరాక్రమానికి తాళలేక తోక ముడిచి, వారు కోరిన షరతులకల్లా సమ్మతించి 


సంధి కుదుర్చుకున్నాడు. మీరు నాకు పరమ మిత్రులు; మీ శత్రువులు నాకూ శత్రువులు 
అని ఇచ్చిన మాట తప్పి ఆంగ్లేయులను దెబ్బతీసేందుకు వారి శత్రువులైన (ఫ్రెంచి వారితో 
లాలూచీ పడ్డాడు. అతడి నేరాలను; ఘోరాలను భరించలేక ఓరిమి నశించి సన్నిహితులూ, 
సేనాపతులే ఎదురు తిరిగారు. బ్రిటిష్‌ వారితో మూర్ధంగా తలపడి, ప్లాసీ యుద్ధంలో 


' చిత్తుగా ఓడి సిరాజుద్దౌలా పరారయ్యాడు. అతడిపై తిరగబడిన మీర్జాఫర్‌ నవాబయ్యాడు. 


మారువేషంలో తిరుగుతుంటే తరవాతెప్పుడో సిరాజుద్దాలా పట్టుబడి శత్రువులు చేతిలో 
హతమయ్యాడు. : ; ; 

క్లుప్తంగా ఇదీ - ఆంగ్ల చరిత్రకారుల కథనం. వివరాలతో. విభేదించి, మొత్తం మీద 
ఆంగ్లేయులదే తప్పని తేల్చి, సిఠాజ్‌ను సమర్థించిన ఆధునిక చరిత్రకారుల్లో కూడా చాలా 
మంది - ఆ నవాబు అనవసరంగా ఆవేశపడి, ఆంగ్లేయ స్థావరాలపై దూకుడుగా దండెత్తి 
వినాశనం కొని తెచ్చుకొన్నాడని అభిప్రాయపడ్డారు. గోబెల్స్‌ తాతలకు ముత్తాతలైన తెల్లదొరలు 
అల్లిన కల్ల చరిత్రల మహిమ అది. 

ఇది నిరాధార నిందా ప్రచారమని నిరూపించడానికి సాక్ష్యాలకోసం నవాబు పక్షంవారి 
వాదనలనో, మహమ్మదీయ చరిత్రకారుల రాతలనో, సమకాలిక భారతీయ వర్గాల ఆక్షేపణలనో 
తరచి చూడవలసిన పనిలేదు. ఆ కాలంలో బ్రిటిష్‌ వారి మధ్య నడిచిన ఉత్తరప్రత్యుత్తరాలను, 
ఈస్టిండియా కంపెనీ రికార్డులను పరిశీలించినా అసలు గుట్టు బట్టబయలవుతుంది. 

ఉదాహరణకు - నవాబు ఆగ్రహానికి గురి అయిన నిర్మాణాలను ఆంగ్లేయులు ఎందుకు 
చేపట్టాల్సి వచ్చిందన్న సంగతే తీసుకుందాం. క్లయివ్‌ నేస్తుడైన రాబర్ట్‌ ఒర్మి చెప్పింది: 

In the begining of April 1756 letters had been received from 
England, informing the Presidency that war with France was 
inevitable and ordering them to put the Settlement in a state of 
defence; but to do this was impossible without building the 
fort anew ...The spies employed by the Nabob in Calcutta... 
represented that the English were busy in raising strong fortifi- 


ఏం.వి,ఆర్‌, శాస్త్రి కుంఫిణీయుల కుతంత్రం శ 111 


cations. The Nawab ౪11056 0072164100 easily led him to believe 
anything that alarmed his fears, gave entire credit to the re 
[4 History of the Military Transactions of the British N 
Indostan... Robert Orme, Vol. Il. ౭. 

(ఫ్రొన్సుతో యుద్ధం అనివార్యం కనుక మీ స్థావరాలకి తగు రక్షణ కల్పించ 
1756 ఏప్రిల్‌లో (పెసిడెన్సీ వారికి ఇంగ్లండు నుంచి ఉత్తర్వులు అందాయి. కోట 
మళ్ళీ కొత్తగా కడితే తప్పు ఇది అయ్యేపని కాదు... ఇంగ్లీషు వారు కో 
వటిన్టీకరించదంలో నిమగ్నమయ్యారని కలకత్తాలో నవాబు నియోగి 
గూఢచారులు అతడికి తెలియవరచారు. తనను భయ పెట్టేది దేన్నయినా విశ్వసించే 
ఆ విరికిపంద వారు' చెప్పిందంతా నిజమని నమ్మాదు). 


దీని సారాంశం- 1 ఏప్రిల్‌ 1756 వరకూ కోటలు దిట్టపరచుకోవాలన్న ఆలో 
ఆంగ్లేయులకు రాలేదు. 2. అప్పుడు నిర్మాణాలను సాగించిందైనా ఫ్రెంచి వారి దాడి: 
కాచుకోవటానికి మాత్రమే. 3. పిరికి నవాబు బెదిరిపోవలసింది ఇందులో ఏమీ 
ఆంగ్లేయులు తమ కోటలో తాము ఏమి చేసుకుంటారనేది వారి ఇష్టం. నవాబుకు అనవస 
అంతేకదా? | 

నిజానికి - కోటలు పటిష్టపరచుకోవాలన్న ఆలోచన అంతకు రెండేళ్ల 
ఆంగ్లేయులకు కలిగింది. అదీ ఫ్రాన్సు నుంచి ప్రమాదం వల్ల కాదు. దేశ ప్రజల్లో ఆ 


అని లండన్‌ అధికారులు ఇక్కడివారికి విస్పష్టంగా చెప్పారు. ఆ సంగతి 1754 నవంబ 
29న కోర్ట్‌ ఆఫ్‌ డైరెక్టర్లు పంపిన ఈ కింది ఆదేశాన్ని చూస్తే తెలుస్తుంది. 


"We observe Collonel Scott laid a project for securing our 
settlement from any Attacks from the Country Forces... Do not 
begin or make any progress in the Works until you have your 
Sentiments Leave and Concurrence... If they are begin without 
the previous consent of the Country Government, we may ex- 
pend great sums of money and either be entirely prevented from 
finishing them or lye at their Mercy for leave to proceed... ..."” 

[The Indian Records : Old Fort William in Bengal, C.R. Wilson, 
Vol. Il. p. 20] 

(దేశీయ శక్తుల దాడుల నుంచి మన స్థావరాన్ని రక్షించుకోవటానికి కల్నల్‌ 
స్మాట్‌ వథకం రూపొందించిన సంగతి (గ్రహించాము... అక్షడి పాలకుడి అనుమతి, 
ఆమోదం పొందేంతవరకూ ఏ పనులను మొదలు పెట్టటం కాని, కొనసాగించటం. 
కానీ చేయవద్దు. ... దేశీయ ప్రభుత్వ వూర్వామోదం లేకుండా వాటిని మొదలెడితే 
మనం పెద్ద మొత్తాలు ఖర్చు పెట్టాక వాటిని పూర్తి చేయకుండా మనల్ని అడ్డుకోవచ్చు.” 
ముందుకు వెళ్ళటానికి వారి దయ మీద మనం ఆధారపడాల్సి రావొచ్చు). 


112 ౫ ఇదీ చరిత్ర ఎం.వి, ఆర్‌ 


నవాబుకు చెప్పి, ముందుగా అనుమతి తీసుకొని కాని అడుగు ముందుకు వేయవద్దని 

ఎనీ పాలకవర్గం నిక్కచ్చిగా చెప్పినా, ప్రెసిడెన్సీ దొరలు ఆ ఆదేశాన్ని అతిక్రమించి 
స లు సాగించారు. తన రాజ్యంలో తనను అడగకుండా విదేశీ వ్యాపారులు కోటలు 
కట్ట్‌ రాలు తవ్వి యుద్ధ నన్నద్ధం అవుతుంటే ప్రపంచంలో ఏ రాజూ చూస్తూ ఊరుకోడు, 

| బెంగాల్‌లోని చంద్రనగర్‌ స్థావరంలో (ఫ్రెంచివారు కొంతకాలం కింద ఇలాగే కోటలను 

ఈష్పపరచుకోబోతే నవాబు బలవంతంగా ఆపించాడు. ఆ సంగతి ఆంగ్లేయులకూ తెలుసు. 
అయినా - నవాబు అధికారాన్ని, వర్తకులుగా తమ తాహతును వారు గుర్తించలేదు. అక్కడికీ 
కాత్త నవాబు సిరాజుద్దౌలా తొందరపడకుండా సాధ్యమైనంత నిగ్రహం చూపాడు, 'వ్యాపారం 
శేసుకునే మీకు కోటలు, రక్షణలు ఎందుకు? అనుమతి లేకుండా కట్టిన వాటిని తొలగించి, 
తవ్విన కందకాలు పూడ్చండి అని అతడు సౌమ్యంగా కబురు పంపాడు. తెల్లదొరలు ఏమి 
చేశారు? “మీ ముసల్మాన్ల తలకాయలతో నింపి కందకాలు పూడ్చేస్తాములే” అని ఒళ్లుమండే 
జవాబు పంపారు. 

అలాగే - సర్కారీ సొమ్ము కాజేసి, నవాబు లెక్క అడిగితే అరకోటి రూపాయల 
దొంగసొమ్ముతో పరారైన ఒకానొక ఉన్నత రాజోద్యోగి కుమారుడు కృష్ణదాస్‌ అనే వాడి 
దగ్గర భారీగా లంచం పట్టి బ్రిటిష్‌ వాళ్లు తమ స్థావరంలో ఆశ్రయమిచ్చారు. వాడిని 
తక్షణం తమకు అప్పగించవలసిందని ఆదేశిస్తూ నవాబు దూతను పంపితే. గవర్నర్‌ డ్రేక్‌ 
గారు ఆ సందేశాన్ని చింపి దూత మొహాన కొట్టి దారుణంగా అవమానించి పంపాడు. 

సుంకం లేకుండా విదేశీ వ్యాపారం చేసుకునేందుకు మొగల్‌ పాదుషా ఇచ్చిన షరతులతో 
కూడిన రాయితీని ఇంగ్లీషువారు విశ్చంఖలంగా దుర్వినియోగం చేస్తున్నందుకు వారిపై 
నవాబు అసలే భగభగలాడుతున్నాడు. కంపెనీ” పరంగా చేసే వ్యాపారానికి, అదీ విదేశీ 
ఎగుమతి దిగుమతులకు సంబంధించే ఇవ్వబడిన ఆ వెసులుబాటును తెల్లదొరలు ఎడాపెడా 
వాదేసుకుని కంపెనీ ఉద్యోగులు చేసుకునే సొంత వర్తకాలకూ, దేశంలోపల దేశస్థులతో 
జరిపే క్రయవిక్రయాలకూ పన్ను మినహాయింపు పత్రాలను పప్పుబెల్లాల్లా అమ్మేసుకోసాగారు. 
దీనివల్ల సర్మారు ఖజానాకు న్యాయంగా రావాల్సిన ఆదాయానికి అరకోటి రూపాయల 
గండిపడినట్టు నిరూపించడానికి నవాబు దగ్గర కావలసినన్ని సాక్ష్యాధారాలు పోగయ్యాయి. 
ఈ తప్పుడు పనులు మానెయ్యమని, ఎగ్గొట్టిన పన్నుకు పరిహారం చెల్లించమని నవాబు 
ఎన్నివిధాల చెప్పినా కంపెనీ గ్రంథసాంగులు ఖాతరు చెయ్యడం లేదు. పౌరుషం ఉన్న ఏ 
ప్రభుత్వమూ సహించి ఊరుకోజాలని ధిక్మారమిది. అగ్నికి ఆజ్యం తోడైనట్టు ఇదే సమయంలో 
రాజద్రోహి పుత్రుడికి ఆశ్రయం..., కందకాలు, బురుజులను వద్దంటున్నా యుద్ధ ప్రాతిపదికన 
కట్టేయటం జరగడంతో ఇక లాభం లేదని తలచి సిరాజుద్దౌలా నవాబు తెల్ల వర్తకులను 
హద్దుల్లో పెట్టి బుద్ధి గరపటానికి ప్రత్యక్ష చర్యకు దిగాడు. 

అంతవరకూ సిరాజ్‌ మంచితనాన్ని బలహీనతగా భావించి పేట్రేగిన సీమ సాహుకార్లు 
అతడు అన్నంత పనీ చేయడంతో బెంబేలెత్తారు. కాసింబజారు. గిడ్డంగి మీదికి అతడు 
దండెత్తగానే పెద్ద దొరలందరూ పిరికిపందల్లా నావలెక్కి పారిపోయారు. అప్పటికైనా తిక్క 
కుదిరి బుద్ధిగా దారికొస్తారేమోనని ఓపిక పట్టినా ప్రయోజనం లేకపోవడంతో కొద్ది వారాలకు 
మళ్లీ దాడిచేసి కలకత్తా స్థావరాన్నీ నవాబు పట్టుకున్నాడు. దోపిడీ కోసమే అతడు దాడిచేశాడని, 
నానా అఘాయిత్యాలు “జేసి సంపదనంతా కాల్లగొట్టాడని, చీకటి కొట్లో వేసి బందీలను 


ఎం.వి,ఆర్‌,శాస్త్ర కుంఫిణీయుల కుతంత్రం శ 113 


క్రూరంగా చంపించాడనీ ఇంగ్లీషు మేధావులు అనంతర కాలంలో కట్టుకథలనైత్తే 
అల్లారు. కాని - నవాబు తమ పట్ల దురుసుగా ప్రవర్తించినట్టు, దోపిడీలు సా, 
కంపెనీ అధికారులు ఏ ఒక్కరూ పేర్కొనలేరు. గువ్వపిట్టల్లా చేతికి చిక్కినవారిని 
చంపేసినా తనను అడిగేవారు లేకపోయినప్పటికీ... నిరయగా కాలరాచి 
కావలసినన్ని కారణాలు తనకు ఉన్నా సిరాజుద్దాలా ఇంగ్లీషు వర్తకులతో చాలా ; 
సౌమ్యంగా వ్యవహరించాడు. 

ఈ మేలుకు వారు చేసిన ప్రత్యుపకారమేమిటి? 


114 స ఇదీ చరిత్ర 


విజయానికి దొంగదారి 


యుద్దాలు, సంధులు భారతీయులకు కొత్త కావు. వేల సంవత్సరాల చరిత్రలో 
బయటినుంచి వచ్చిన విదేశీయులతోనూ, దేశంలోని విరోధులతోనూ మన రాజులు 
లెకలేనన్ని యుద్దాలు చేశారు. ధర్మబద్ధంగా పోరాడినా, అధర్మ యుద్దానికి దిగినా 
ఎవరికివారు శతువక్షంపై భీకర సంగ్రామం సాగించేవారు. సైనికబలం, “పరాక్రమం, 
యుద్ధనైపుణ్యం, అదృష్టం ఎవరి వక్షాన ఉంటే వారిని విజయం వరించేది. తరవాత 
విజేతల షరతుల మేరకు సంధి కుదిరేది. యుద్దం గెలిచాక కూడా పగ చల్లారక 
శతు సైన్యాన్ని, చేతికి చిక్కిన అమాయక జనాన్ని ఊచకోత కోని, నర రూప రాక్షసుల్లా 
అఘాయిత్యాలు చేసినవారు కూదా... దూకుదు తగ్గాక కత్తిని దించి సర్దుబాటుకు 
నుముఖమయ్యేవారు. ఒక సారి సంధి అంటూ కుదిరిన తరవాత మళ్లీ కొత్త పేచీలు, 
పొరపొచ్చాలు రానంతవరకూ రాజీ షరతులను ఎవరూ అతిక్రమించేవారు కాదు. 


విదేశాలనుంచి తెరలు తెరలుగా వచ్చిన మహమ్మదీయులతో హిందువులు హోరాహోరీ 
సమరాలు అనేకం చేశారు. ఆ క్రమంలో అనేక మోసాలకూ, |ద్రోహాలకూ లోనయ్యారు. 


" అయినా... శత్రు పక్షం దాడినుంచి తమను తాము ఎలా కాచుకోవాలి... తమ కోటలనూ, 


రాజ్యాన్నీ చతురంగ బలాల సాయంతో ఎలా రక్షించుకోవాలి అన్న ధ్యాసే తప్ప... తమకు 
వ్యతిరేకంగా తమ సైన్యంలోనే చిచ్చుపెట్టి, సేనాపతులను తనవైపు తిప్పుకుని .శత్రువు 
మాయ చేస్తాడేమోనన్న భయం హిందూ రాజులకు గాని, తురక సుల్తాన్లకు గానీ సాధారణంగా 
ఉండేది కాదు. ఒకసారి రాజీకి ఒడంబడిన తరవాత అవతలివారు మర్నాటినుంచే దాన్ని 
తుంగలో తొక్కి నీచానికి పాల్చడగలరన్న సంశయం వారికి సర్వసామాన్యంగా కలిగేది 
కాదు. 

యుక్తాయుక్తాలకూ, నీతి నియమాలకూ సంబంధించి అనేక శతాబ్దాల పోటు ఆంకా 
పాటించిన ఈ కట్టుబాటు తెల్లవాడు కాలు బెట్టాక దిక్కులేకుండా పోయంది. అంతవరకూ 


హిందూ ముస్లిం ప్రభువులు తమలోతాము ఎన్ని యుద్దాలు చేసి ఎన్ని వేలూ లక్షల తః 
తెగవేసుకున్నా, విరోధుల కుట్రలూ కూహకాలకు ఎన్ని విధాల లోనైనా ఇ 
మాయావులను ఎవరూ ఎన్నడూ చూసి ఉండలేదు. సీమ నుంచి వచ్చినవై 
గోమాయువులన్న సంగతి (గ్రహించటానికే చాలా సమయం పట్టింది. వారి త్ర 
అర్ధమయ్యేసరికి పరిస్థితి చేయిదాటి పోయింది. మొత్త దేశం మహాఖ 
నక్కలపాలయింది. , 

సీమ నుంచి దిగబడింది ఆయుధాలు పట్టిన. సైనికులు కాదు. సరకుల వర్తక్షా 
వచ్చిన వ్యాపారులు! తమ ముందు సాగిలపడి, నంగి వినయం చూపి, తమ దయా 
ఆధారపడి బతుకుతున్నట్టు చెప్పుకునే ఈ బేరగాళ్ల గుంపు తమ వెనకే గోతులు తీసి త్ర 
అధికారానికే గోరీ కట్టబోతోందని మన అమాయక ప్రభువులు పసికట్టలేకపోయా; 
శీతాకాలంలో పుట్‌పాత్‌లపై స్వెట్టర్లు అమ్ముకోవటానికి వచ్చే నేపాలీలను చూసి ఈ కాలః 
మనం పాపం అనుకుంటున్నట్టే... తక్కువ ధరకు మంచి సరుకు అమ్ముతు; 
సంతోషపడుతున్నట్టే ఆ కాలపు మన పాలకులు వేల మైళ్ల దూరం నుంచి ఓడల్లో వళి 
తెల్లవర్తకులను చూసి జాలిపడ్డారు. తమ పట్ల వారి అణుకువకు, వారి వర్తకం వల్ల శ 
ఖజానాకు కలిగే ఆర్థిక లాభానికి సంతోషించి... అడపాదడపా హద్దుమీరినప్పటికీ 
స్వల్ప శిక్షలతో వదిలేసే వారు. పిచ్చుక మీద (బ్రహ్మాస్త్రం వేయడమెందుకని వారి ఆగడాల 
ఉపేక్షించేవారు, గ 

అదిగో ఆ ఉపేక్షే బెంగాల్‌లో సిరాజుద్దౌలా నవాబు రాజ్యానికీ, అతడి కంఠానికీ ఉరితా 
అయింది. ర్ట. 

సిరాజ్‌కు ఆంగ్లేయులంటే మహా చులకన! ప్రపంచమంతా కలిపి చూసినా యూ 
పది పన్నెండువేల మందికి మించరనీ, అందరూ కట్టకట్టుకు వచ్చినా తన మప 
ముందు నిలవలేరనీ అతడు తరచూ అనేవాడు. తెల్లవాళ్లను అదుపులో ఉంచట 
కావలసిందల్లా ఒక చెప్పుల జత - అని అతడి అభిప్రాయం! ఈ చిన్నచూపు 
అతడు 1756లో తనను ధిక్కరించిన ఇంగ్లీషువారిని చెంపలు మాత్రం 
విడిచిపెట్టాడు. కాసింబజారు స్థావరాన్నీ కలకత్తా కోటనూ అవలీలగా వశపర 
అక్కడి ఆంగ్లేయుల ఆస్తిపాస్తులలో పూచికపుల్ల కూడా ముట్టకుండా, ఎవరినీ శిక్షిం 
వదిలేశాడు. తన సైనికులు పట్టుకున్న ఇంగ్లీషు అధికారిని పిలిపించి, కట్టువిప్పించి, 
ఉన్నంతవరకూ మీ తలవెంట్రుక కూడా చెదరద”ని అడక్కుండానే అభయం ఇచ్చాడు. 
దెబ్బకు హడలి, కోట వదిలి పారిపోయి పుల్తావద్ద తలదాచుకున్న కుంపిణీ పరివాఠా 
ఆయన సకల సదుపాయాలూ కల్పించాడు. “మా దేశం వెళ్లిపోవటానికి ఓడకోసం ఈ 
ఉన్నాము దేవరా” అని వారు అనగానే జెను కాబోలనుకున్నాడు. తినడానికి తిండి 
వారు అల్లాడుతున్నారని ఎవరో చెప్పగానే తక్షణం అంగళ్లు తెరిపించి వారికి కావల! 
సరుకులన్నీ ఇప్పించండి అని ఉత్తర్వు వేశాడు. “వెధవలకు ఇప్పటికి బుద్ధి వచ్చింది. ౪ 
నుంచీ తమ తాహతుకు తగ్గట్టు మెలగుతారు” అనుకుని, అంతా సవ్యంగా ఉందిః 
ధీమాతో కలకత్తా రక్షణ బాధ్యతను తన ఫౌజ్‌దారు మాణిక్‌ చంద్‌కు అప్పగించి, రాజక 
ముర్షిదాబాద్‌కు నవాబు చక్క్మాబోయాడు. 

అసలు కుట్ర అప్పుడు మొదలైంది. 


ప్రల్లా శిబిరంలో కుంపిణీ కాందిశీకులు ఎదురు చూస్తున్నది వారన్నట్టు స్వదేశానికి 
క్రీసుకుపోయే ఓడ కోసం కాదు. నవాబు ముందు లెంపలేసుకుని, వొంగి వొంగి దండాలు 
ఒడుతూనే వారు మద్రాసులోని తమ సెయింట్‌ జార్డి కోటకు బలగాల కోసం కబురు 
పారు. కాసింబజారు స్థావరం చేజారిందని మొదటి కబురు రాగానే అక్కడినుంచి కిల్‌ 
పాట్రిక్‌ అనే ఆయన 250 మంది సిపాయిల్ని తీసుకుని ఓడలో బయలుదేరాడు. అది 
అడంగు చేరేసరికి... కలకత్తా కోట కూలిందనీ, 20 వేలకు పైగా బలగంతో నవాబుసేన 
అక్కడ మోహరించి ఉన్నదనీ తెలియవచ్చింది. దాని ముందు తమ శక్తి ఎందుకూ కొరగాదనీ 
మళ్లీ చెన్నపట్నానికి ఆర్తనాదం వెళ్లింది. ముంచుకొచ్చిన ప్రమాదం తీవ్రతను గ్రహించిన 
వారె, దక్శనులో చేయదలిచిన సైనిక కుతంత్రాలన్నిటినీ ఆంగ్లేయులు వాయిదా వేసుకుని, 
సర్వశక్తులనూ సమీకరించి అడ్మిరల్‌ వాట్సన్‌, కర్నల్‌ క్షయివ్‌ల నాయకత్వంలో సైనికబలగాన్ని 
హుటాహుటిన బెంగాల్‌ తీరానికి తరలించారు. 

ఈ విధంగా... కలకత్తా నుంచి తెల్లవారిని గెంటేసిన ఆరు నెలలకు బ్రిటిష్‌ వారి 
అందుబాటులో ఉన్న సమస్త సైనిక బలగాలూ వంగభూమికి చేరుకున్నాయి. 52 మంది 
అఫీసర్లు, 940 మంది సిపాయిలూ, 160 మంది లస్మర్లు వగైరా... అంతా కలిపి రెండువేల 
బలమే. అటువైపు మోహరించి ఉన్న 20 వేల పైచిలుకు నవాబు సైన్యం ముందు అది 
ఎందుకూ చాలదు. ఎదిరించి నవాబును గెలిచే ఆశలేదని తేలిపోయినప్పుడు వాస్తవంతో 
రాజీపడి, నవాబు సౌమనస్యాన్ని వినియోగించుకుని గౌరపప్రదమైన పరిష్కారం 
కుదుర్చుకోవటం మినహా గత్యంతరం లేదు. ఆ పరిస్థితుల్లో (ప్రెంచివారో, డచ్చివారో ఉంటే 
ఆ పనే చేసేవారేమో. 

కాని - మనం మాట్లాడుతున్నది నక్కకు జిత్తుల నేర్చగల ఆంగ్లేయుల గురించి. శౌర్యం 
వల్ల కాని పనిని మోసం వల్ల సాధించడమే ఉత్తమమని వారు అనుకున్నారు. నవాబు 
సేనను గెలవన్సుడు నవాబుకు వ్యతిరేకంగా అతడి సేనను లోబరచుకోవడమే మేలని 
వారికి తోచింది. ఇంకేం? చడీ చప్పుడు కాకుండా “వలి విసిరారు. నవాబు సేనాని 
మాణిక్‌చంద్‌ను లంచం ఎరతో బుట్టలో వేశారు. ముందుగా కూడబలుక్కున్న ప్రకారం 
బ్రిటిష్‌ సేన డాడి చేసే సమయానికి నవాబు సైన్యాన్ని సేనాపతి వేరేచోటికి మరలించేవాడు. 
తుపాకులు పేల్ఫాల్సిన శ్రమ దొరలకు ఇవ్వకుండా సకాలంలో ఖాళీచేసి పోయి, బజ్‌బజ్‌, 
కలకత్తో హుగ్లీ కోటలను ఒకటితరవాత ఒకటిగా వారికి పళ్లెంలో పెట్టి అప్పగించాడు. 

అనంతర కాలంలో పలువురు ఆంగ్లచరిత్రకారులు, వారి కబుర్లను నమ్మి మన దేశవాళీ 
గ్రంథకర్తలు అభివర్ణించినట్టు కొద్దిపాటి బలంతోనే ఈస్టిండియా కంపెనీ విజృంభించి 
బెంగాల్‌ స్థావరాలను తిరిగి స్వాధీనపరచుకో గలిగింది - రాబర్ట్‌ క్లయివ్‌ అద్భుత పరాక్రమం 
వల్ల కాదు. సుశిక్షితమైన సైనిక పాటవం వల్లా కాదు. నీచమైన ప్రలోభానికి లొంగి, ఏ 
సైనికుడూ చేయకూడని పని చేసి, స్వామి ద్రోహానికీ, దేశ ద్రోహానికి ఒడిగట్టిన మాణిక్‌చంద్‌ 
అనే ఆశపోతు సేనాపతి వల్ల! 

ఆ సంగతి కంపెనీ వారికి బాగా తెలుసు. అందుకే దేశద్రోహానికి ప్రతిఫలంగా 
మాణిక్‌చంద్‌ కుమారుడికి తమ కంపెనీలో పెద్ద ఉద్యోగం ఇచ్చారు. 

"The government (in 1763) agreed to entertain on the 
company's pay the son of the deceased Manik Chand, who was 


ఎం.వి. ఆర్‌.శాస్త్ర విజయానికి దొంగదారి శ 117 


useful to them in various ways during the preceeding 30 ye 

though he led the Nawab's troops against the England at 

. battle of Budge Budge". 

[Selections from the Government Records, quoted by క; su 

in "Rise of Christian power in India, ర. 68 

(బజ్‌ బజ్‌, యుద్ధంలో ఇంగ్లీషు వారికి వ్యతిరేకంగా నవాబు సేనల; కు 
నడిపించినప్పుటికీ గత 30 సంవత్సరాల్లో తమకు వివిధ విధాలుగా ఉపయోగపడిన 

మాణిక్‌చంద్‌ కుమారుడిని కుంవిణీ కొలువులోకి తీసుకునేందుకు (1 763లో) 

ప్రభుత్వం అంగీకరించింది. ) 


రెవరెండ్‌ లాంగ్‌ సంపుటీకరించిన బ్రిటీష్‌ ప్రభుత్వ రికార్డులోని ఈ వాక్యమే వు 
చంద్‌ ద్రోహానికి రుజువు. ఈ వాక్య నిర్మాణాన్ని బట్టి “గతంలో చేసిన సేవలకు ప్రతిఫల, 
ఇంగ్లీషువారు ఉపకారం చేసి ఉండొచ్చు గదా అన్న సంశయం అక్కర్లేదు. మా 
చేసిన అసలు ఉపకారమే బజ్‌ బజ్‌ తదితర కోటలను ప్రవ్వుల్లో పెట్టి తెల్లవారికి అప్పగించ 

తరవాత ఉండబోయేవారు రావటానికి ముందే అద్దెకున్నవాడు ఇల్లుఖాలీ చే 
పోయినట్టు - ఇంగ్లీషు సేన చేరుకోవటానికి పూర్వమే బజ్‌ బజ్‌ కోటను మాణిక్‌ చ 
ఖాళీ చేసి పోయాడు. ఎలాంటి ప్రతిఘటనా లేకుండా అంత పటిష్టమైన కోట 
తమ వశమైనందుకు ఆ సమయంలో ఇంగ్లీషు సేనను నడిపించిన కెప్టెన్‌ కూటె 
ఆశ్చర్యపడ్డాడు. 


While I was on board a sailor that was drunk, stole away 
to the fort gate, and fired his pistol and cried out the place was 
his, upon which Captain’'King's troops, entered the fort with on 
any opposition. Thus the place was taken without the least 

- honour to anyone; We found the fort very srogg, with a wet 
ditch all round it. స్మ 
[Coote's Journal quoted by Ram 20021 in How The British 
Occupied Bengal, p. 12 
(నేను నౌకలో,ఉన్న సమయంలో ఒక తాగుబోతు నావికుడు తూలుతూ కో 
గేటు యంత నం, పిస్టల్‌ పేల్చి 'ఈ కోటనాది” అని అరిచాడు. అది చూసి కెప్టెన్‌ న్‌ 
కింగ్‌ దళాలు ఏ ప్రతిఘటనా లేకుండా కోటలో (ప్రవేశించాయి. ఈ విధంగా 
ఎవరూ తమకు గౌరవంగా చెప్హుకోజాలని రీతిలో అది స్వాధీనమైంది. కోట చాలా 
పటిష్టంగా మాకు కనిపించింది. దాని చుట్టూ నీట్‌ కందకం ఉంది.) 3 
సైనిక వ్యూహంతో కాక నమ్మకద్రోహం ద్వారా శత్రువును గెలవటం సైనికుడన్నవా! 
సిగ్గుచేటు. ఇలాంటి సిగ్గుచేటు పనులు ఇంగ్లీషువారు ఇంకా ఎన్నో చేశారు. చేశారు కాజి 
విశాల భారత సామ్రాజ్యాన్ని కరిమింగిన వెలగలా నీచాతినీచంగా కబళించారు. 
సరే! ఎవరి గుణం వారిది. ఎవరి సంస్కారం వారిది. పౌరుషంతో పోరాడి గెలవలేవ 
తేలినందున మోసంతో కార్యం సాధించడమే మేలని తెల్లవారు అనుకున్నారు. ఆ ప్రకార 
తాము కోల్పోయిన కోటలను, గిడ్డంగులను తిరిగి వశపరచుకోగలిగారు. వారికి వేరే దురు 


118 సొ ఇదీ చరిత్ర ఎం.వి.ఆర్‌.శో 


ఏ.వి. ఆర్‌, శాస్త్రి 


ఏదీ లేకపోతే ఆ తరవాతయినా స్థానిక నవాబుతో సఖ్యంగా ఉండేందుకు ప్రయత్నించాలి 
కదా? తమ వ్యాపారమేదో at, చేసుకుంటూ, తమ లాభాలేవో తాము గడిస్తూ తమ 
ప్రాబల్యంలోని ప్రాంతాలపై పెత్తనాన్ని చలాయించుకుంటూ తమ హద్దుల్లో తాము ఉండాలి 
కదా? 

నవాబు దుష్టుడు, దుర్మార్గుడై వారిమీద కత్తి కడితే వేరే సంగతి. తన రాజ్యంలో ఆంగ్ల 
వర్తకుల ఉనికిని సహించేది లేదని, వారిని నామరూపాలు లేకుండా నిర్మూలించి తీరతానని 
అతడు వెంటపడి ఉంటే ఆత్మరక్షణ నిమిత్తం ఆ వర్తకులు ఎదురుదాడికి దిగవలసి వచ్చిందని 
సరిపెట్టుకోవచ్చు. నిజానికి పగ అనేది ఉంటే గింటే నవాబుకు ఉండాలి. తన రాజ్యంలో 
ఉండి, తన అధికారాన్నే ధిక్కరించి, తన దూతలను అవమానించి, రాజ(ద్రోహులకు 
ఆశ్రయమిచ్చి, ఖజానాకు యధేచ్చగా గండి కొట్టిన మహాపరాధాలకు అతడు మండిపడి, 
కంపెనీవారందరినీ నరికి పోగులు పెట్టినా ఎవరూ అది తప్పు అనగలిగేవారు కాదు. 
సిరాజుద్దౌలా పెద్ద మనసుతో వారిని క్షమించి, స్థావరాల నుంచి మాత్రమే గెంటేసి 
ఊరుకున్నాడు. ఆ తరవాత ఆరునెలల పాటు తన" “గడ్డమీద వారిని ఉండనిచ్చి, సకల 
సదుపాయాలూ కల్పించినా. వారు పెడబుద్ధిని hr చెన్నపట్నం నుంచి భారీ సైనిక 
బలగాలను రప్పించుకున్నందుకు సిరాజుద్దౌలా ఆగ్రహోదగ్రుడు అయి ఉండాల్సింది. ఇక 
తన సేననే లోబరచుకుని, దొంగదారిలో తన నుంచి కోటలను గుంజుకున్నందుకైతే 
సిరాజుద్దౌలా స్థానంలో వేరెవరున్నా బ్రిటిష్‌ ౩ వారిపై యుద్ధం ప్రకటించి నిశ్శేషంగా నాశనం 
చేసి ఉండేవారే. 

ఇంత జరిగాక కూడా సిరాజ్‌ సంయమం వీడలేదు: 'ప్రతీకారేచ్చతో భగభగలాడలేదు. 
విషయం తెలియగానే పెద్ద సైన్యంతో కలకత్తాకైతే వచ్చాడు. కాని - యుద్దానికి కాక 
సంధికే అతడు కడదాకా తంటాలు పడ్డాడు, “ మీ వ్యాపారాలు మీరు చేసుకోవటానికి 
అనుమతిస్తాను; మీ పూర్వ హక్కులన్నీ పునరుద్ధరిస్తాను! ఇంకా ఏమి కావాలన్నా చేస్తాను. 
మీకు నమ్మకమైన దూతలిద్దరిని నా వద్దకు పంపండి. మాట్లాడుతాను” అని క్లయివ్‌కు 
అతడు కబురు పంపాడు. న్న 

నవాబే అంతటి జెదార్యం చూపాక ఆంగ్లేయులకు సంశయించాల్సిన అవసరమే లేదు. 


. ఆ పరిస్థితుల్లో అతడికి అణిగి ఉండటంకంటే వారు చేయగలిగిందీ లేదు. అతడి సైనిక 


శక్తి ముందు వారు నిలబడగలగటం కల్ల. నవాబు సైన్యంతో పోల్చితే తమదీ ఒక సైన్యమే 
అని చెప్పుకోవటానికే వీల్లేదని ఆంగ్ల సేనానులే అంగీకరించారు. ఇటువంటి సంకటంలో 
బలవంతుడైన శత్రువుకు తలొగ్గి, అతడి షరతుల మేరకు సంధి కుదుర్చకోవటం కంటే 
గత్యంతరం లేదు. మీ షరతులకే నేన్తు ఒప్పుకుంటానని అవతలివారే అన్నప్పుడు వెనకాడాల్సిన 
పని అసలే లేదు. 

కాని - ఇవతలివాడు రాబర్ట్‌ క్లయివ్‌! అతడి బుద్ధి ఎప్పుడూ వంకర. ముందు అన్నిటికీ 
సరే అన్నాడు. కలకత్తాలో నవాబు విడిది చేసిన తోటకు అతడు కోరిన ప్రకారం 1757 
జనవరి 4న ఇద్దరు దూతలను పంపాడు. వారు మాట్లాడినట్టే నటించి, ఆనుపానులన్నీ 
పట్టుకు నే సంభాషణను సాగదీసి, రాత్రి పొద్దుపోయాక తమకు కేటాయించిన గుడారంలోకీ 

శి దీపాలు ఆర్బేశారు. నిద్రపోతున్నారు కాబోలని అందరూ అనుకుంటుండగా మెల్లగా 


. ee చీకట్లో కలిసి పొలిమేరల్లో కాచుకుని ఉన్న క్లయివ్‌ దండును కలుసుకున్నారు. 


విజయానికి దొంగదారి శ 119 


ఎవరు ఎక్కడ ఉన్నారో, సేనల మోహరింపు ఎలా ఉన్నదో వారి నుంచి తెలుస్త 
క్లయివ్‌ మెరుపులా కదిలాడు. 5వ తేదీ తెల్లవారు జామున దట్టమైన పొగ మంచు మః 
నవాబు శిబిరంపై వరుచుకుపడ్డాడు. i 

రాజీ చర్చలు జరుగుతుండగా శత్రువులు దాడిచేస్తారని సాధారణంగా వ; 
ఊహించరు. బాబర్‌కూ సంగరాణాకూ, అక్చర్‌కూ రాణాప్రతాప్‌కూ... జెరం 
శివాజీకీ మధ్య భీషణ యుద్దాలు ఎన్ని జరిగినా సంభాషణల ఘట్టంలో దొంగ 
మహానీచులైన మొగలులు కూడా దిగజారలేదు. 'అంగ్రేజీ'లను బద్ధవైరులుగా తాను తళ 
లేదు కనక, తనతో రాజీ వారికే లాభం కనక - తాము నిద్రిస్తుండగా వారు మీదపడత్తా 
అనుమానం సిరాజ్‌కు సహజంగానే లేకపోయింది. రక్షణ దళాలూ ఆదమరచి ని 
వున్నాయి. అందువల్ల పొగమంచు అడ్డం చేసుకుని శిబిరం పైపడి, నవాబు ఉన 
తనకు దూతలు ఉప్పందించిన గుడారంలోకి క్లయివ్‌ ఎకాఎకి దూసుకు వెళ్లాడు. - 

నవాబు కనుక అక్కడ వుండి వుంటే అతడి కథ ఆనాదే ముగిసేది. కాని -అదృష్టవశా 
క్రితం రాత్రి కుంపిణీ దూతల వాలకాన్ని చూసి అనుమానం తోచిన దివాను ఎందుక 
మంచిదని పడుకోబోయే ముందు నవాబును వేరే గుడారానికి మార్చాడు. కాబట్టి సి; 
బతికిపోయాడు. మెరపుదాడికి దిమ్మెరపోయిన నవాబు బలగాలు త్వరగానే 
శత్రువులతో బాగానే పోరాడాయి. నవాబు పక్షంలో 1800 మంది, ఇంగ్లీషువారి 
200 మంది చనిపోయారు. మామూలు ప్రకారం ఉదయం 8 కల్లా మంచు తె! 
విడిపోయివుంటే తాము నిర్ణయాత్మక విజయం సాధించి వుండేవారమని, అలా. | 
కారణంగా ఏమీ సాధించకుండానే వెనుదిరగవలసి వచ్చిందని స్వయంగా క్లయివే 
అయినా అతడిని మించిన రాజభక్తి కలిగిన డాడ్వెల్‌ దొరగారు మాత్రం 1757 ఫిబ్రవ( 
వేకువన జరిగిన ఆ పోరే నవాబు పరాజయంలో నిర్ణయాత్మకమైనదనీ, అప్పుడు క్ష 
దెబ్బకు జడిసే నవాబు పరారై, రాజీ బేరానికి తొందరపడ్డాడనీ కేంబ్రిడ్జి పొస్టరీ ' 
ఇండియాలో లోకానికి చాటాడు. : | 

నవాబు ఆంగ్లేయులతో రాజీకీ తొందరపడిన మాట నిజమే. కాని అది క్లయివ్‌ ప్రతాపా! 
హడలిపోయి కాదు. దానికి బలమైన కారణం వేరే వుంది. అదేమిటో సాక్షాత్తూ 
1757 మార్చి 11న మద్రాసులోని జార్జి పిగాట్‌కు పంపిన లేఖలో ఇలా వాక్రుచ్చా! 


"T had already acquainted you of the revolution which has 
happened at Dilly, since which the Nabab writes me, he has 
received advices that the Afghans are marching towards his 
Provinces. He has desired me in the strongest terms to join” 
him, and has affored to pay a Lack of Rupees per month for the 
maintenace of the forces..." 

[How The British Oceupied Bengal - Ram Gopal, p. 16] 

(ఢిల్లీలో జరిగిన విప్లవం గురించి మీకు ఇంతకుముందే తెలియపరిచాను. 
ఆ తరువాత నాకు నవాబు జాబు రాశాడు. ఏమనంటే - అఫ్లాన్లు తన పరగణాలపైక్‌* 
దండెత్తి వస్తున్నట్టు అతడికి సమాచార మందిందట. ఈ సవాలును ఎదుర్శోవడానికీ. 
తనతో చేతులు కలపవలసిందని అతడు చాలా గట్టిగా కోరాడు. మన బలగాల 


120 ౪ ఇదీ చరిత్ర ఎం.వి. ఆర్‌:శో 


ఖర్చులకింద నెలకు లక్ష రూపాయలు చొప్పున చెల్లించటానికి అతడు సిద్ధపడ్డాడు) 


అదీ సంగతి! బెంగాల్‌లో సిరాజ్‌ తెల్లవారితో తలపడుతున్న సమయంలోనే అఫ్లానిస్తాన్‌ 
నుంచి అహ్మద్‌ షా అబ్బాలీ దండెత్తి వచ్చి మొగలు సింహాసనం ఆక్రమించాడు. తన పేర 
నాణేలను కూడా ముద్రించాడు. పాదుషాకు చెందిన సుబాలు అన్నిటినీ వశపరచుకోవటానికి 
ఉరకలు వేస్తున్నాడు. దాంతో దేశమంతటా మహా గగ్గోలుగా వుంది. ఎప్పుడు ఏమి 
జరుగుతుందో, విదేశీ శత్రువు బారినుంచి తమను ఎలా రక్షించుకోవాలో మొగలు స్టార్లకు, 
సుబేదార్తకు బోధపడటంలేదు. ఏకంగా తన గద్దెకిందికే నీళ్లు వస్తున్న ఆపత్సమయంలో 
సర్వశక్తులూ సమీకరించి, అందరినీ కూడట్టుకుని విదేశీ శత్రువును ఎదుర్కోవడం మేలని 
సిరాజుద్దౌలా భావించాడు. తన ముందు అర్భకులని తాను అనుకున్న తెల్లవారి తప్పిదాలను 
ఉపేక్షించి, ఎలాగైనా వారిని సంతుష్టిపరచి, వారి సైనిక సహాయాన్ని పొందాలని అతడు 
నిశ్చయించుకున్నాడు. అందుకే తొందరపడి, తనకు నష్టమని తెలిసినా ఆంగ్లేయులడిగిన 
హిరణ్యాక్ష వరాలన్నిటికీ ఒప్పుకుని 1757 ఫిబ్రవరి 9న ఇంగ్లీషు వారితో ఒప్పందం 
కుదుర్చుకున్నాడు. అది అన్ని విధాల మనకే లాభం; ఇంతటి సావకాశాన్ని వదులుకోవటం 
అవివేకం అని క్లయివ్‌ అంతటివాడే ఆనందపడ్డాడు. ' 

ఆ ప్రకారంగా - కాలం కలిసివచ్చి ఆంగ్లేయులు ఎగిరి బూర్ల గంపలో పడ్డారు. వారి 
పెత్తనం, వారి పూర్వ ప్రాభవం వారికి మళ్లీ వచ్చాయి. నవాబు సౌజన్యం మూలంగా 
కలలో సైతం ఊహించలేని అదృష్టం వారిని పట్టింది. 

ఆ తరువాతయినా వారు నవాబుతో సరిగా ఉన్నారా? అతడి బతుకు అతడిని బతక 
నిచ్చారా? 


ఎం.వి.ఆర్‌, శాస్త్రి విజయానికి దొంగదారి శ [| 


చూసింది. నోరూరింది. ఆరగించటానికి కారణం కావాలి కదా? నేను తా, 
నీళ్లను నువ్వు ఎంగిలి చేశావు కనుక నీకు మరణ శిక్ష వేస్తున్నానని (ప్రకటించిం! 
నేను దిగువన ఉన్నా. నువ్వు ప్రవావోనికి ఎగువన ఉన్నావు. నీ నీరు నేను ఎ 
ఎంగిలి చేయగలను” అని అమాయకంగా అడిగింది మేక. నువ్వు కాకపోతే నీతా 
ఎవ్హుడో నా నీరు మురికి చేసేఉంటాదులే' అని చెప్పి తోడేలు చప్పున మేక 
చప్పరించేసింది. ॥ 


సందర్భం వేరు. సన్నివేశం వేరు: కాని 1757 బెంగాలీ నీటి పట్టున ఇంగ్లీషు తో; 
చేసింది కూడా ఇలాంటి పనే! 
ఆ నంవత్సరం విబ్రవరి 9న తనకు అవసరమై ఇంగ్లీమ వారితో సం 
కుదుర్చుకోవటంతో వైరం సమసి, అంతా పరిష్మారమైపోయిందనే సిరాజుద్దాలా నవాజి 
అనుకున్నాడు. కాని- వారు అలా అనుకోలేదు. అడగ్గానే అన్నిటికీ ఒప్పేసుకున్నం దుకు 
ఆంగ్లేయులు ఆనందపడి, తన మంచితనానికి ముగ్ధులై జీవితాంతం తనకు మిత్రులుగా 
ఉండి పోతారని వెర్రి నవాబు ఆశపడ్డాడు. “అడగ్గానే ఒప్పుకునేవాడిని ఈ కొంచెమే 
అడిగామేమిటి? ఇంకా చాలా అడిగితే అవి కూడా ఒప్పుకునేవాడు కదా- అని తెల్లదొ 
గింజుకున్నారు. సంధి పత్రం మీద సంతకాల తడి ఆరకుండా మూడో నాటికే కల 
పెద్ద దొరలు అందరినీ కేకేసి అర్జంటు సమావేశం పెట్టారు. ఎందుకు? నవాబును ఒ 
చేసి ఇంకా మరిన్ని లాభాలు పొంటానికి మన బలం సరిపోదా; మనం గట్టిగా పట్టుబడిళీ 
నవాబు అదనపు షరతులకు ఒప్పుకోడా... అన్నది చర్చించటానికి. | 
చివరికి అంతా కలిసి తేల్చిందేమిటంటే... నవాబు మెడలు వంచటానికి మన బలం 
ఎందుకూ. చాలదు. అతి చేస్తే గతి చెడుతుంది. మొదటికే మోసం రాకుండా ఉండాలంటే 
తెలివిగా పథకం వెయ్యాలి. మనవాడొకణ్ని మన ప్రతినిధిగా నవాబు దర్బారులో ఉంచి, 


గత్తగా కథ నడపాలి - అని! ఆ. ప్రకారమే మిస్టర్‌ వాట్స్‌ అనే మాయావిని స్పెషల్‌ 
న్‌ మీద ముర్చిదాబాద్‌ పంపారు. అతడి పనల్లా నవాబు నోట మన్నుకొట్టి దశలవారీగా 
హో రాజ్యాన్ని ఆంగ్రేయులు ఆరగించటానికి కుంటిసాకులు వెదికి, మడతపేచీలు పెట్టి, 
రంగం సిద్ధం చేయడమే. . 

అప్పటికి సిరాజుద్దాలాకు పట్టుమని పాతికేళ్లు లేవు. పెత్తనం చేతికొచ్చి నిండా సంవత్సరం 
కాలేదు. చడీ చప్పుడు కాకుండా గుడిని, గుళ్లో లింగాన్ని మింగెయ్యగల తెల్లవారి కపట 
నాటకాలను పోల్చుకుని తగిన ప్రతిక్రియ చేయగలిగిన సత్తా అతడికి సహజంగానే లేదు. 
ఢిల్లీని ఆక్రమించిన అబ్బాలీ తన పైన త్వరలోనే చేస్తాడనుకుంటున్న దాడిని ఎదుర్కోవడం 
ఏలాగన్నదే అతడి ఆదుర్దా అల్లా, ఆ ముప్పునుంచి కాచుకునేందుకే, ఆపదలో ఆదుకుంటారన్న 
ఆశతోటే ఇంగ్లీషు వారు కోరినదానికల్లా తల ఊచాడు. సంధి షరతులు అమలు గురించి 
తనకూ, 'కంపెనీకి మధ్య సంధానం చేయటానికి వాట్స్‌ను పంపుతామని ఆంగ్లేయులంటే 


" సరే అన్నాడు. తన తరపున సదరు వాట్స్‌తో మాట్లాడి, పనులు సమన్వయం చేటానికి ఏరి 


కోరి అమీర్‌ చంద్‌ అనే పంజాబీ వ్యాపార ్రేష్టుడిని ఎన్నికచేశాడు. 

అమీర్‌ చంద్‌ తన ఉప్పు తింటూ చాలాకాలం నుంచి తనకు నమ్మకస్థుడిగా ఉన్నాడు 
కనుక తెల్లవారితో తెలివిగా వ్యవహారాలు చక్కబెట్టి తన ప్రయోజనాలు కాపాడగలడని 
నవాబు అమాయకంగా తలపోశాడు. అతడికి ఒక సంగతి తెలియదు. అమీర్‌ చంద్‌ను 
అప్పటికే ఇంగ్లీషువాళ్లు బుట్టలో వేశారు. డబ్బాశపెట్టి, భూరి లాభాల (భ్రమలు గొలిపి 
అతడిని తమవైపు తిప్పుకొని మూడో కంటికి తెలియకుండా భయంకరమైన మాస్టర్‌ ప్లాన్‌ 
వేశారు. దర్చారు ఆనుపానులను, రాజకీయ బలాబలాలను, నవాబు బలహీనతలను 
అమీర్‌చంద్‌ ఎప్పటికప్పుడు తెల్లవారి చెవిన వేసే వాడు. ఎలా దెబ్బకొడితే నవాబు 
దారికొస్తాడో చెప్పేవాడు. ద్రోహులను కూడగట్టి, ఒకరి తరవాత ఒకరుగా నవాబు 
మనుషులను ప్రలోభాలతో లోబరచుకుని, వెనకనుంచి నవాబు కాళ్లునరికేసేందుకు నీచమైన 
కుట్ర చేశాడు. : 

అమీర్‌ చంద్‌ అంతటి నమ్మకద్రోహం చేస్తాడని ఒక్క నవాబేకాదు; బెంగాల్‌లో సంగతి 
సందర్భాలు తెలిసిన ఏ ఒక్కరూ ఊహించలేదు. ఎందుకంటే - ఆంగ్లేయుల చేతిలో కొద్ది 
కాలం కిందే అతడు తిన్న చావుదెబ్బ అలాంటిది. mers 

అమీర్‌ చంద్‌కు 'కంపెసీ వారితో చాలా ఏళ్లుగా వ్యాపార లావాదేవీలున్నాయి. వారివల్ల 
అతడు చాలారకాలుగా లాభపడ్డాడు. ఆ కృతజ్ఞతతోటే కుక్కను పోలిన విశ్వాసంతో వారు 
అడిగిందల్లా చేస్తూ వచ్చాడు. నవాబు ఆగ్రహానికి గురైన కృష్ణదాసుకు కంపెనీవారు అడిగితే 
అతడే ఆశ్రయమిచ్చాడు. 1756 జూన్‌లో నవాబు కలకత్తా మీదికి దండు వెడలినప్పుడు 
ఇదే అమీర్‌ చంద్‌ పట్ల ఇంగ్లీషువారు అమానుషంగా వ్యవహరించారు. ఎక్కడ 
సాయపడతాడోనన్న అనుమానంతో అతడిని ఇంగ్లీషువారు బంధించారు. అతడి దగ్గరి 
బంధువులనూ ఖైదు చేశారు. అంతటితో ఆగక అతడి ఇంటి మీదికి సైనికులను ఉసికొల్పారు. 
ఆ ఇంటినిండా (స్త్రీలు, మగదిక్కులేదు... అప్పుడు 


The head of the peons, who was an Indian of a high caste, 
set fire to the house, and in order to save the women of the 
family from the dishonour of being exposed to strangers, en- 


ఎం. ని,ఆర్‌. శాస్త్రి మహాద్రోహుల మాయాబజార్‌ శ 123 


tered their apartments, and killed, it is said, thirteen of గలు 

with his own hand, after which, he stabbed himself. a 
[Robert Orme, Vol. Il. p, 

(ఒమీచందు నౌక్షర్లలో పెద్ద అయిన జమేదారు వెంటనే ఇంటికి నిప్పంటిం 
పరులకంటవడి అవమానం పాలవకుండా కులగస్తీలను రక్షించటం కోసం 

జనానాలోకి దూసుకుపోయి తన చేతితో పదముగ్గురు మపొళలను నరికివేసి 

అటువీమ్మట తనకు తాను పొడుచుకున్నాడు.) 


తనపై అంతటి ఘాతుకానికి ఆంగ్లేయులు ఒడిగట్టిన తరువాత అమీర్‌చంద్‌ ౩ 
జన్మలో వారిని దగ్గరకు రానివ్వడనే అంతా అనుకున్నారు. కానీ అమీర్‌చంద్‌ది కు 
ఆంగ్లేయుల ప్రాపకాన్ని తిరిగి పొందటానికే అంగలార్చాడు. వారి విశ్వాసం తిరిగి ప్రొ, 
మహద్భాగ్యం కోసం ఎంతటి నీచానికైనా ఒడిగట్టాడు. 4 

సిరాజుద్గౌలా నవాబుగా ఉన్నంతకాలం తమ ఆటలు సాగవు. కనుక అతడిని పడ! 
తమకు తైనాతీ అయినవాడిని గద్దె మీద కూర్చుబెడితే గాని తమ పప్పులు 
కంపెనీ వారు గ్రహించారు. అలా తమకు అనువైన కీలుబొమ్మ ఎవరా అని గాలిస్తే వా 
కంటికి మీర్టాఫర్‌ కనబడ్డాడు. 

మీర్జాఫర్‌ నవాబు కుటుంబంలోని వాడే. పాత నవాబు అలీవర్జీఖాన్‌ సోదరికి ఆ 
పెనిమిటి. పైగా అతడే సర్వసైనాధిపతి. అంగ్లేయులు అమీర్‌చంద్‌ను ప్రయోగించి... 
నవాబును చేస్తామని ఆశ పెట్టగానే అతడు ఠక్కున వలలో పడ్డాడు... అ 
దక్కుతుందనేసరికి బంధుత్వాన్ని విధ్యుక్త ధర్మాన్ని, దేశం పట్ల బాధ్యతను తుంగలో తొ / 
ఏమి చేయమన్నా చేస్తాను; దేనికైనా ఒప్పుకుంటాను; మీరు గీచిన గీటు దాటను 
ఒట్టేసి విదేశీయులతో లాలూచీ పడ్డాడు. | 

ఇంకేం? పీటల మీద కూచోడానికి పెళ్లికొడుకు దొరికాడు. ప్రస్తుతం ఏలుతున్నఇ 
కూల్చివేయటమే తరువాయి. ఆ పుణ్యకార్యం అయ్యాక ఎవరికి గిట్టుబాటయ్యేది 
ముందే కాగితం మీద రాసుకుందామనుకున్నారు. మీర్జాఫరును నవాబు చేస్తే ప్రత్యుప 
అతడు ఆంగ్లేయులకు ఎలాంటి లాభాలు ఏవిధంగా చేసేదీ రహస్య ఒప్పందంలో పొందు 
ఘట్టంలో అమీర్‌చంద్‌ “నా సంగతి ఏమిటి” అన్నాడు. కుట్ర మొత్తానికీ సూత్రధారి తా, 
కనుక ఆ కష్టానికి ప్రతిఫలంగా 30 లక్షల రొక్కమూ, రేపు కొల్లగొట్టబోయే నవాబు సంప 
5 శాతం వాటా అతడు కావాలన్నాడు. క్లయివ్‌ సరేనన్నాడు. ఒప్పందంలో ఆ క్లాజును 
కూడా చేర్చి మీర్జాఫరు, దొరలు సంతకాలు కూడా చేసేశారు. ‘J 

ఈ ప్రకారం ఇంగ్లీషు తోడేలు చాలా ఒడుపుగా ఆరగింపుకు రంగం సిద్ధం చేసుకుంది 
అమాయకపు మేకకు సాకును చూపించడమే మిగిలింది. అందుకని కంపెనీ దొరలు తీ! 
కూర్చుని నవాబును ఉత్త పుణ్యానికి సతాయించటం మొదలుపెట్టారు. ఒప్పుకున్న ప్ర 
తాను చేయవలసినవి అన్నీ తు.చ, తప్పక నవాబు చేశాడు. ఆ సంగతి ఇంగ్లీషు 
తెలుసు. 1757 మార్చి ౩0న మద్రాసు సెలక్టు కమిటీకి రాసిన ఉత్తరంలో "He (5 
ud-daula) has fulfilled most of the Articles of the treaty made with us" (మ 
కుదుర్చుకున్న ఒవ్బందంలోని అన్ని షరతుల్లో అత్యధికభాగం నవాబు నెరవేర్చాదు) ఆః ప 
క్లయివ్‌ మాటలే ఇందుకు రుజువు. * 


124 సౌ ఇదీ చరిత్ర 


కుతే ఆంగ్లేయులకు కావలసింది ఒప్పందం అమలుకాదు... నవాబును వేటు 
bs ఏదో ఒక మిష. దానికోసమే ఫిబ్రవరి 9న ఒప్పందం కుదిరింది మొదలుకుని 
క విషయంలో లేనిపోని రాద్దాంతం చేస్తూ అడ్మిరల్‌ వాట్సన్‌ ఎవరికైనా ఒళ్లు 
ఏదో బే ఉతరాలు నవాబుకు రాయసాగాడు. ఒకదానికి అతడు వివరణ ఇవ్వగానే ఇంకో 
న! జ షరతుపై తాను చేసిందీ, చేయలేకపోయిందీ, కొరవది ఎప్పుడు పూర్తి 
a శెలియపరచగానే ఒప్పందంలో లేని విషయంపై నడమంత్రపు షరతులు ఏకపక్షంగా 
కుద్దుతూ తక్షణం వాటిని తీర్చమంటూ వేధింపు. ఇదంతా ఎందుకు జరుగుతున్నదీ, తన 
మదకు ఉచ్చు క్రమేణా ఎలా బిగుస్తున్నదీ గ్రహించలేని నవాబు అక్కడికీ శాంతంగా, 
శపికగానే వారి సవాళ్లన్నిటికీ సమాధానమిచ్చి... నాకు సాయంగా తాము పంపుతామని 
మీరు ఒప్పుకున్న సైన్యాన్ని త్వరగా పంపండి. ఖర్చులిచ్చుకుంటాను. అవతల నాకు ప్రమాదం 
ముంచుకొస్తున్నది - అని అభ్యర్థించాడు. 
అదే అతనికి అసలు ప్రమాదమైంది. “పక్కలో బల్లెంలా మా పొరుగునే (ఫ్రెంచి విరోధులు 
సాంచి ఉండగా మా సేనలను మీ సేవకు ఎలా తరలించగలము? ముందు చంద్రనగర్‌లోని 
ఫ్రెంచి స్థావరాన్ని మమ్మల్ని ఆక్రమించనివ్వండి. ఆ తరవాత మీరు ఏమి చెయ్యమంటే 
అది చేస్తాం. మీ వెంట ఢిల్లీదాకా వస్తాం”? అని ఆంగ్లేయులు కొత్త పితలాటకం పెట్టారు. 
ఆ మాట ఫిబ్రవరి 9 ఒప్పందం సందర్భంలోనే తెల్లవారు అడిగారు. అందుకు ససేమిరా 
అంగీకరించనని ఆనాడే నవాబు చెప్పాడు. అతడి దృఢ వైఖరివల్లే ఒప్పందంలో ఆ అంశాన్ని 
చేర్చడం కుదరలేదు. కాని -సంతకం చేసి నవాబు వెనుదిరగగానే అతడు ఇంకా 
ముర్షిదాబాద్‌దాకా చేరుకోకముందే ఒప్పందం స్ఫూర్తికి విరుద్ధంగా చంద్రనగర్‌లోని (ఫెంచి 
స్థావరం మీద దాడికి ఆంగ్లేయులు సన్నాహాలు మొదలెట్టారు. ఈ సంగతి తెలియగానే 
నవాబు తెల్లవారిని ముక్క చివాట్లు పెడుతూ ఉత్తరం రాశాడు. “మరాఠాలకూ మాకూ 
చాలా యుద్దాలు జరిగాయి. ఎన్ని విరోధాలున్నా ఒకసారి సంధి కుదిరాక అందులోని 
అంశాలను వారు ఎన్నడూ అతిక్రమించలేదు. మరాఠాలు కాఫిర్లు. ప్రవక్తను నమ్మరు. 
అయినా వారికి నీతి ఉంది. మీరు ప్రవక్తను, పవిత్ర గ్రంథాన్ని నమ్మేవారు. ఏసుక్రీస్తు మీద 
ప్రమాణం చేసి ఒప్పందం కుదుర్చుకున్నారు. అయినా వారం తిరక్కుండా ఒడంబడికకు 
తూట్లు పొడవసాగారు” అని నిష్టూరం కూడా ఆడాడు. 
ఏం లాభం? ఇంగ్లీషువారి నీతి మాలినతనం షరా మామూలే. నవాబు వద్దని వారించినా 
పఠాసులపై పగను వారు మానలేదు. ఆ సమయంలో అంతర్జాతీయంగా ఇంగ్లండు, ఫ్రాన్సుల 
మధ్య సైనిక సంఘర్షణలు జరుగుతూండటం ఇందుకు ఒక మిష, అసలు కారణం ఏమిటంటే 
- పరాసులతో నవాబు సఖ్యంగా ఉన్నాడు. వారు అన్నివిధాల తమకు సమ ఉజ్జీలు. తమ 
తాకిడిని తట్టుకోవటానికి నవాబు వారిని ఆశ్రయించే ప్రమాదం ఉంది. కనుక - వారి 
బెడదను ముందే వదిలించుకుంటే నవాబు తమకు వంటింట్లో కుందేలు అవుతాడని 
ఆంగ్లేయుల ఆలోచన. అందుకే - రెండు యూరోపియన్‌ శిబిరాలూ బెంగాల్‌లో పరస్పరం 
తటస్థత పాటించాలన్న నవాబు ప్రతిపాదనకు పరాసులు సరేనన్నా ఇంగ్లీషు వారు మోకాలు 
అద్దారు. బెంగాల్‌ ఆరగింపు క్రమంలో మొదటి కబళంగా (ఫ్రెంచి శిబిరాన్ని గుటుక్కుమనిపించ 
దలిచారు. 
ఈ దురుద్దేశాలు, దుష్టయత్నాలు ఏమి తెలియని నవాబు అఫ్లాన్లను ఎదుర్కోవటం 


ఎం.వి, ఆర్‌, శాస్త్ర మహాద్రోహుల మాయాబజార్‌ శ 125 


కోసం సాయంగా సైన్యాన్ని పంపమని అడగటంతో తెల్లవారి పని మరీ సులువైంది, నవ్వ 
ఒకందుకు రమ్మంటే వారు ఒకందుకు సైన్యాన్ని కదిలించి, సర్మారు అనుమతితోనే స్మ 
పరగణా గుండా వెళ్ళి 1757 మార్చి 14న చంద్రనగర్‌లోని (ఫ్రెంచి స్థావరాన్ని ము 
ఇది ఏ ప్రభువూ సహించి ఊరుకోజాలని దుర్మార్గం. నవాబుకూ పరాసులకూ ఎటువం 
వైరం లేదు. వారి నుంచి అతడికి ఏ సమస్యాలేదు. అతడితో సఖ్యంగా ఉంటూ అ 
ఆజ్ఞలకు లోబడి వారి వ్యాపారాలేవో వారు చేసుకుంటున్నారు. తన ఆశ్రయంలో ఉన్నవా? 
దురాక్రమణల నుంచి రక్షణ కల్పించటం పాలకుడిగా నవాబు బాధ్యత. అందుకే = 
అనుమతి లేకుండా, తాను వద్దన్నా ఆగకుండా క్షయివ్‌ దండు చేయనున్న దాడిని సమర్ష, 
ఎదుర్కొని, పరాసులకు తగిన రక్షణ కల్పించవలసిందిగా తన స్థానిక ఫౌజ్‌ః 
నందకుమార్‌ను నవాబు ఆదేశించాడు. 
ఈ విషయంలో పర్యవసానం ఏమవుతుందో, యుద్ధంలో తెల్లవారిని గెలవగలకై 
"లేదో అన్న చింత సిరాజుద్దౌలాకు లేదు. ఇంగ్లీషు వారితో పోల్చితే అతడి సైనిక ఐ 
ఎన్నోరెట్లు ఎక్కువ. తనబలమూ, (ఫ్రెంచి సైనిక పాటవమూ కలిస్తే ఇంగ్లీషువా 
తుక్కురేగకొట్టటం ఖాయం అనుకున్నాడు నవాబు. / /' 
_ * కొని - చిత్రం! ఊహించని రీతిలో కథ అడ్డం తిరిగింది. శౌర్యంతో సాధించలేనిదా॥ 
ఎప్పటిలాగే, ద్రోహం ద్వారా తెల్లవారు అవలీలగా సాధించారు. సేనాపతి. మాణిక్‌ చంద్‌ 
లోబరచుకొని బజ్‌బజ్‌, కలకత్తాలను తిరిగి కొట్టేసినట్టే ఫౌజ్‌దార్‌ నందకుమార్‌ను భి 
లంచంతో వలలో వేసుకుని చంద్రనగర్‌లో నవాబు సైనిక శక్తిని నిర్వీర్యం చేశారు. గతం 
మాణిక్‌ చంద్‌ చేసినట్టే ఇక్కడ నందకుమారూ తెల్లదండు వస్తోన్నదనగానే తన సే; 
పక్కదారిన రంగం నుంచి తప్పించాడు. అతడిలాగే ఇతడికీ నచ్చచెప్పి, ఆశలు పెళ 
స్వామిద్రోహానికి, దేశద్రోహానికి పురికొల్చిన పుణ్యం అమీర్‌చంద్‌దే. అతడు 3 

ఉపకారం చేసి ఉండకపోతే చంద్రనగర్‌ ఆంగ్లేయులకు వశమయ్యేదేకాదు. 
ఆ విషయాన్ని 1757 ఏప్రిల్‌ 10 సెలక్ట్‌ కమిటీ మీటింగులో ఇలా రాసుకున్నారు 


We the servants of the East India Company should always 
be grateful to that noble-minded and wealthy native merchant 
of Calcutta, Omichand. It was through his agency that we suc- 
ceeded to secure the assistance and co-operation of Dewan 
Nuncoomar, phoujdar of Hoogly. a body of Subadar's troops 
was stationed within the bounds of Chandernuggor previously 
to our attack of that place... under the command of Nuncomar. 
If these troops were not withdrawn, it would have been highly” 
improbable to gain the victory. ద 

[Rise of the Christian Power in India. B.D. Basu, pp.84-85] 
(ఈస్టిండియా కంపెనీ సేవకులమైన మనం గొప్పు మననుగల ఆ కలకత్తా” 
సంపన్న వ్యాపారి ఓమిచంద్‌కు సర్వదా కృుతజ్ఞులమై ఉందాలి. అతని ద్వారానే - 
మనం హుగ్లీ ఫొజ్‌దారయిన నందకుమార్‌ సహాయ సహకారాలను పొందగలిగాము. - 
మన ముట్టడికి వూర్వం చండ్రనగర్‌లో నవాబు సేన కొంత - నందకుమార్‌ = 


126 సొ ఇదీ చరిత్ర ఎం.వి.ఆర్‌.శాస్త్రీ 


నాయకత్వంలో మోహరించి ఉండేది. ఆ దండునే కనుక ఉపసంవారించి ఉండకపోతే 
మునకు గెలువు అసంభవమయ్యేది). 
ఇలా వైరీషక్షం సేనానిని-లోబరచుకుని మోసం ద్వారా గెలవటం ఏ రకమైన పరాక్రమమో 


శే ల్లవారో తెలియాలి! 


ద్రోహం చేసింది నవాబు ఫౌజ్‌డారు ఒక్కడే అయితే పరిస్థితి ఎలా ఉండేదో! నవాబు 

౦ సమయానికి ఆదుకోకపోయినా పరాసులు తమకున్న ఫిరంగి బలంతో, సుశిక్షిత 
నిక పాటవంతో హోరాహోరీగా పోరాడి ఆంగ్లేయుల బారి నుంచి తమ కోటను 
రక్షించుకో గలిగేవారేమో. కాని - ఇంగ్లీషువారి కబంధహస్తాలు చాలా పొడవు. నవాబు 
శనానిని పట్టినట్టే ఫ్రెంచి శిబిరంలోకీ అవి చొచ్చుకుపోగలిగాయి. అవినీతి మంత్రం అక్కడా 
పారింది. చంద్రనగర్‌ రక్షణ దళంలో నియుక్తుడైన లెఫినెంట్‌ టెర్రనౌ అనే ఫ్రెంచి సైన్యాధికారి 
కాసుల కక్కుర్తితో నది దాటేందుకు శత్రువుకు తోవ ఇచ్చాడు. 

చంద్రనగర్‌లో ఆంగ్లేయుల దురంతం తెలిసి సిరాజుద్దాలాకు కాళ్లు చల్లబడ్డాయి. ఆత్మ 
రకణ కోసం అంగ్రేజీల ప్రాపకానికి తాను ఆశపడితే అంగగ్రేజీలవల్లే తన కొంప 
మునుగుతోందన్న సంగతి అతడికి అర్ధమైంది.'మీరూ వద్దు; మీ సాయం వద్దు; మీ సేనను 
మీరు వెనక్కి తీసేసుకోండి' అని 'కంఫిణీకి కబురు పంపాడు. కాని అప్పటికే పరిస్థితి 
అతడి చేయి దాటిపోయింది. అంతకు ముందుదాకా అణిగిమణిగి ఉన్నట్టు అతి వినయం 
అభినయించిన ఇంగ్లీషువారు మోసపు ముసుగు అవతల పారేశారు. మా సీమ నుంచి 


' అదనపు బలగాలు తెప్పించి మీ భరతం పడతాం; నీ రాజ్యానికి అగ్గిపెడతాం. గంగలోని 


నీళ్లన్నీ పోసినా ఆ అగ్గిని చల్లార్చలేవు ఖబడ్దార్‌ అని రంకెలు లంకించుకున్నారు. ఆంగ్లేయుల 
దురాక్రమణవల్ల నిర్వాసితులైన (ఫ్రెంచివారు నవాబు శరణుజొచ్చగా, తన రాజ్యంలో 
అన్యాయానికి లోనైన దీనులకు అతడు అభయమివ్వటమే మహాపరాధమైనట్టుగా చిత్రించి 
తక్షణం వారిని తమకు అప్పగించి తీరాలని గాండ్రించారు. 
ఆత్మ గౌరవం ఇంకా పూర్తిగా కోల్పోని నవాబు సహజంగానే అందుకు సమ్మతించలేదు. 
ఇంకేం? ఇంగ్లీషు తోడేలుకు కావలసిన సాకు దొరికింది. క 


22౨11 ERLE 
ఓ] బరీ [— 


ఎం.వి.ఆర్‌, శాస్త్రి మహాద్రోహుల మాయాబజార్‌ శ 127 


ప్లాసీ లాలూచీ 


శిలా విగ్రహం వేశారు. క్షయివ్‌ గౌరవార్థం, ప్లాసీ యుద్ధ జ్ఞావకార్థంగా ఒక 
పతకాన్ని ముద్రించారు. వతకపు బిళ్లకు ఒక వక్క క్లయివ్‌ ఒక చేత్తో భి 
పట్టుకుని, రెందో చేత్తో మీర్జాఫర్‌కు నవాబుగిరీ ప్రసాదిస్తూ నిలబడి ఉంటాడు. దః 
“బంగాళాకివ్వబడిన నవాబుగిరీ (4 $ubah given to Bengal) అన్న 
మెడల్‌కు రెండో వైపున - చేతిలో జయ చివ్నాంతో విజయదేవత ఏనుగుమీద 
ఉంటుంది. దిగువన ప్లాసీ విజయం - క్షయివ్‌ సేనాపతి” (Victory of plas 
clive commander) అన్న అక్షరాలు. క 
[Rise of the Christian Power in India- B.D. Basu, p.97 

ప్లాసీలో గెలిచి, భారతదేశంపై బ్రిటన్‌ కబ్బాకు అడ్డరోడ్డు వేసిన ఘనుడు అప్పటి ( 
ప్రభువులు వీరపూజ చేసి నీరాజనమివ్వటంతో ప్రపంచ దృష్టిలో వీరాధివీ6 
అయిపోయాడు. అద్భుత పరాక్రమంవల్లే కీలకమైన ప్లాసీ యుద్ధంలో బెంగాల్‌ 
ఆంగ్లేయులు అవలీలగా ఓడించి, భారతదేశాన్ని వాయిదాల పద్దతిలో వీర భోజ్యంగా 
చేసుకున్నట్టు ఆంగ్ల మానస పుత్రులైన మన దేశవాళీ చరిత్రకారులు ఇప్పటికీ నమ్మక 
చెబుతారు. 
ఇంతకీ చరిత్రాత్మకమైన ప్లాసీ యుద్ధంలో క్లయివ్‌ చూపింది ఎటువంటి పరాక్రవః 
సాధించింది ఎటువంటి గెలుపు? 
ఇది తెలుసుకోవడానికి వేరే రుజువులూ, సాక్ష్యాలకోసం ప్రయాసపడవలసిన పనికే 
వాస్తవంగా జరిగింది ఏమిటని నేరుగా క్లయివ్‌నే అడిగితే సరిపోతుంది! స్వయానా అ 
మాటలను, అతడి రాతలను, అతడిచ్చిన సాక్ష్యాలనుబట్టే అతడు వీరుడు కాడు... నీట 
అని అమాయకులకు సైతం అర్ధమవుతుంది. అతడు ఉత్త పిరికిపంద... ఉచ్చనీచాలెరు! 
నయవంచకుడు; నమ్మకద్రోహి అని తేటతెల్లమవుతుంది. 


18వ శతాబ్ది ద్వితీయార్థం నాటికి ఫ్రెంచి వారెంతో ఇంగ్లీషువారూ అంతే. ఉభయులూ 

కం చేసుకోటానికి వచ్చి, భారత ప్రభువుల అనుమతితో, వారి అధికారానికి లోబడి 

శుకుతున్నవారే. దేశీయ ప్రభువులెలా మెలగాలో ఎవరితో ఎప్పుడు ఎలా వ్యవహరించాలో 

బి ంచే తాహతు సరుకులు అమ్మకునేందుకు వచ్చిన విదేశీ వ్యాపారులకు లేదు. ఆ 
ఇంగితజ్ఞానం లోపించి తెల్లవాళ్లు విర్రవీగారు. తమ వికారపు చేష్టలకు, దుష్టపోకడలకు 
నగి వేసారిన నవాబు సిరాజుద్దౌలా ఎందుకైనా మేలని ఫ్రెంచి వారితో మంచిగా ఉంటే 
ఆంగ్లేయుల దృష్టిలో అదే మహాపరాధమైంది. నిష్కారణంగా, దుర్మార్గంగా తాము దాడిచేసి 
వెళ్లగొట్టిన పరాసువారికి నవాబు ఆశ్రయమివ్వటమే ఘోర నేరమైనట్టు వారు చిత్రించారు. 
ఒడంబడిక (ప్రకారం తమకు పూర్వ నదుపాయాలన్నీ పునరుద్ధరించి, చెల్లిస్తానన్న 
ప్రరిహారమంతా చెల్లించి నవాబు మాట నిలబెట్టుకున్నాడని తమలో తాము జనాంతికంగా 
అంగీకరిస్తూనే... సంధి షరతులు ఉల్లంఘించావంటూ నవాబుపై పథకం ప్రకారం 
యూాగీచేశారు. నవాబు దర్బారులో ఇంగ్లీషు నక్షత్రకుడు వాట్స్‌ చాపకింద నీరులా కుట్ర 
సాగించి, మీర్జాఫరును బుట్టలో వేసే పుణ్యకార్యాన్ని పూర్తి చేయగానే క్లయివ్‌ దొర కపట 
నాటకపు పతాక సన్నివేశానికి తెర లేపాడు. నవాబు చేసిన వాగ్దాన భంగాన్నీ, తమకు 
జరిగిన అన్యాయాన్నీ దర్శారులో పెద్దమనుషుల ముందు పెట్టి న్యాయం కోరటంకోసం 
తమ సన్నిధికి వేంచేస్తున్నానంటూ నవాబుకు మాయ ఉత్తరం పంపి, సైన్యంతో ముర్షిదాబాద్‌కు 
బయలుదేరాడు. 

ఆ ఉత్తరం చూసి, నిజంగా 'తనకు విన్నపం చేసుకోవటానికి క్షయివ్‌ తన దగ్గరికి 
వస్తున్నాడని అమాయకపు నవాబు మామూలుగా అయితే అనుకునే వాడేమో. కాని - 
పరాసులపై అడ్డగోలు దాడి దరిమిలా అతడికి ఆంగ్లేయుల ఆంతర్యం మీద అనుమానం 
బలపడింది. దానికి తగ్గట్టు క్షయివ్‌ జాబు అందిన రోజే దర్శ్భారులో వాట్స్‌ తదితర ఆంగ్ల 
ప్రతినిధులు వాహ్యాళి నెపంతో కట్టకట్టుకుని పోయి మళ్లీ తిరిగి రాలేదు, వారి పలాయనంతో 
క్లయివ్‌ దుర్మార్గం సిరాజుకు అర్థమైంది. 

కాని - అప్పటికే పరిస్థితి చెయిజారి పోయింది. 

అంతకు కొద్ది రోజుల ముందే మీర్జాఫరుకు, నవాబుకు పెద్ద గొడవ అయింది. దివాను 
మోహన్‌లాల్‌ను మీర్జాఫరు బహిరంగంగా అవమానించినందుకు ఆగ్రహించి అతడిని 
బంధించి తీసుకురమ్మని నవాబు' భటులను పంపాడు. మీర్జాఫరేమో ఆ. వచ్చిన వారిని 
బయటికి గెంటించాడు. దానికి నవాబు తగిన ప్రతి క్రియచేసే లోపే తెల్లవారి బెడద వచ్చి 
పడింది. దాంతో పాత కలతలకు అది సమయం కాదని ఎంచి, నవాబు ఏ ఖేషజమూ 
లేకుండా నేరుగా తానే మీర్జాఫరు=ఇంటికి పోయి తనకు బాసటగా నిలుస్తానని ఖౌరాన్‌ " 
మీద ప్రమాణం చేయమన్నాడు. అతడు తటపటాయించకుండా ప్రమాణం చేశాడు. ఇంకేం 
మీర్జాఫరు తనవాడే అని వెర్రి నవాబు భ్రమించి అతడికే సేనా నాయకత్వం అప్పగించి 
తెల్లవారిపై దాడికి వెంటతీసుకుపోయాడు. మీర్జాఫరును అతడు క్షమించి, అంతా 
మరచిపోయినా మీర్జాఫరు ఏదీ మరవలేదు. ముఖ్యంగా తన స్వార్ధాన్ని. అప్పటికే సిరాజ్‌ను 
లేపేసి అతడు నవాబు అయ్యేందుకు కుంఫిణీ వారితో బేరసారాలు, రాతకోతలు అన్నీ 
పూర్తయ్యాయి. ఇవేవీ తెలియని నవాబు దొంగ చేతికి తాళం చెవులు ఇచ్చినట్టు అసలు 
కుట్రదారుకే తన రక్షణ బాధ్యత అప్పగించడంతో తెల్లవారి రొట్టె విరిగి నేతిలో పడింది. 


అం.ని,ఆర్‌, శాస్త్రి వ్లానీ లాలూచీ శ 129 


ముర్షిదాబాద్‌కు 20. మైళ్ల దూరంలోని ప్లాసీవద్ద అప్పటికే నవాబు శే 
కాలంగా దండువిడిసి ఉన్నాయి. అదనపు బలగాలతో మీర్జాఫరు అక్కడికి తరలి 
పోరు సలపాల్సి ఉంది. ప్లాసీదాకా వెళ్లకుండా మధ్యలోనే కట్వావద్ద మీర్జాఫరు' 
సేనతో చేరితే, అంతా కలిసి అక్కడి నుంచి ప్లాసీకి దండయాత్ర చేయాలని కు 
పథకం. అదే ప్రకారం క్లయివ్‌ సంకేత స్థలం వద్ద ఎదురు చూస్తుండగా... ఎ 
కాని మీర్జాఫరు పథకం మార్చి. నేరుగా ప్లాసీలోనే సమయం చూసి మీవైపు ఫిఠా 
చీటీ రాసి పంపాడు. J 

“మహావీరుడు” క్లయివ్‌ గుండెలో రాయి పడింది. తాను నవాబును మోసం చే! 
మీర్జాఫరు తనను మోసం చేస్తాడేమోనని హడలిపోయాడు. అతడి దగ్గర ఉన 
మంది సీమ సైనికులు; 2100 మంది సిపాయిలు; ఎనిమిది ఫిరంగులు; ఎ 
ఎటుకూడినా మొత్తం బలం అన్ని బాపతులూ కలిపి మూడు వేలు మించదు. 
చూస్తే నవాబు బలం 18 వేల గుర్రాలు, 50 వేల కాల్బలం, 40 ఫిరంగులు వెర 
పైచిలుకు. యూరోపియన్‌ యుద్ధ పద్ధతి ఎంత గొప్పదైనా, తెల్ల తుపాకు 
ఘనమైనవైనా, క్లయివ్‌ ప్రతాపం గురించి బయటివారు ఎలా భ్రమసినా తన తా; 
అతడికి తెలుసు. నవాబు సైనికశక్తి ముందు తన బలం గడ్జిపరకతో సమానమ 
ఎరుగును. అన్న ప్రకారం మీర్జాఫరు రాజద్రోహంచేసి సైన్యంతో సహా తనకు 
రాకపోతే కొంప మునుగుతుందని, నవాబుకు లొంగిపోయి చెంపలేసుకోవటం | 
గత్యంతరం ఉండదని క్లయివ్‌ హడలిపోయాడు. నిన్నే నమ్ముకున్నాను. నన్ను 
అంటూ ఆ ఆదుర్దాలోనే 1757 జూన్‌ 22న ప్లాసీకి బయలుదేరుతూ మీర్జాఫరు ఏ ఇ 
జాబు రాశాడు: 


I am determined to risque everything on your account... I 
shall be on the other side of the river this evening. If you will 
join me at Placis, I will march halfway to meet you... Be as- 
sured if you do this you will be Subah of these provinces... 
..-but if you won't comply even with this this, pardon me, 1 
shall make it up with the Nawab. - 

[How The British Occupied Bengal, Ram Gopal, p. 209] 

(నీ గురించి నేను సర్వం రిస్ము చేస్తున్నాను... ఈ సాయంత్రానికి నేను నది 

_ ఆవలి తీరం చేరుతాను. ఫ్లానీ వద్ధ నీవు వచ్చి కలిసేటట్లయితే నేనే నీకు ఎదురు. 
వస్తాను. ఇది చేస్తే నువ్వు ఈ సుబాకు నవాబు అవుతావు... నువ్వు మాట తప్పితే. 
మాత్రం - క్షమించాలి. నేను నవాబుతో రాజీ చేనుకుంటాను). 


మోసంతో తప్ప గెలవలేని ఈ పిరికిపందే ఆంగ్లేయుల దృష్టిలో మహావీరుడు! —~ 
మీర్జాఫరును నమ్ముకుని మనం ప్రాణాల మీదికి తెచ్చుకోవడమెందుకు, వెనక్కి పారిపోదా 
అని కంపెనీ సేనానులు చెప్పడంతో మొదట తటపటాయించినా క్లయివ్‌ తోడు దొంగన 
నమ్మడానికే చివరికి నిశ్చయించాడు. ఎందుకూ చాలని ౩ వేల సేనతో ముందుకు 
రాత్రి రెండు జాములు దాటాక ప్లాసీ గ్రామం చేరుకున్నాడు. అక్కడ నవాబు సైన్యాలు 8 
వేల పదాతులతో 18 వేల గుర్రపు దళాలతో 50 ఫిరంగులతో కందకాల వెనుక సురక్షితంగి 


130 సొ ఇదీ చరిత్ర, 


సూహరిం 


చి ఉన్నాయి. జూన్‌ 28 పొద్దుపొడిచేసరికి నవాబు సేనలు కందకాలను విడిచి 
0పే పడాయి. శత్రువును కోలుకోలేని దెబ్బతీస్తుండగానే, యుద్ధం నడి మధ్యలో 
యలు పక్షంలోని ద్రోహులు అర్ధంతరంగా పోరు ఆపించి సేనను వెనక్కిలాగారు. 
కాసేపటికి మీర్జాఫరు తన కిందనున్న గుర్రపు దళాలతో చీలి కుంఫిణీ శిబిరంలో 
a యాడు. దాంతో కథ అడ్డం తిరిగింది. (ద్రోహుల సాయంతో క్లయివ్‌ పులి అయిపోయి, 
“A మీదికి దండెత్తాడు. స్వపక్ష సైనిక ద్రోహం మూలంగా నవాబు సైన్యాలు థైర్యం 
“a సైర్యం కోల్పోయి చిందర వందర అయ్యాయి. అయినవారి వెన్నుపోటు కారణంగా 
నో “సన చేతిలో ఉండీ 3వేల తెల్ల చీమల చేతుల్లో సిరాజ్‌ నవాబు క 
ఓడిపోయాడు. ఆ గెలుపు ఒక గెలుపు కాదు. విద్రోహుల ప్రభావమే తప్ప క్లయివ్‌ ప్రతాపం 
రణం కాదు. 
కే ప్రపంచ చరిత్రల్లో నిర్ణయాత్మక యుద్ధాలను గ్రంథస్థం చేసిన కర్నల్‌ మాలెసన్‌ 
ప్లాసీ విజయాన్ని ఇవా తూష్టీకరించాడు. 

It was only when treason had done her work, when trea- 
son had driven the Nuab from the field, when treason had re- 
moved his army from its commanding position, that Clive was 
able to advance without the certainty of being annihilated. 
Plassey, though decisive, can never be considered a great battle. 

[Decisive Battles of India- Colonel Malleson, p. 73] 

(రాజ ద్రోహమే సర్వం అమర్చి పెట్టిన తర్వాత, విద్రోహమే నవాబును యుద్ధ 

రంగం నుంచి తరిమివేసిన తరవాత, వి(దోహమే నవాబు సేనను వ్యూహాత్మకంగా 

పటిష్టమైన స్థితి నుంచి తప్పించిన తరవాతనే... కచ్చితంగా నిర్మూలించబదతానన్న 

భయం పోయి క్ల్షయిద్‌ యుద్ధరంగంలోకి నడిచి వెళ్ళగలిగాడు. 'కాబట్టి నిరయాత్యకమే 
అయినా ప్లాసీని గొప్పు యుద్ధంగా పరిగణించలేము.) 


చరిత్రలో మహా గణనకెక్కిన ప్లాసీ సమరంలో విజేతలయిన. ఆంగ్లేయులు కోల్పోయింది 
మొతం కలిపి నలుగురు యూరోపియన్లను, 16 మంది భారతీయ సిపాయిలను! ఇక 
నవాబు పక్షాన్ని చూస్తే 500 మంది సైనికులూ, మూడు ఏనుగులూ, ఎన్నో గుర్రాల 
ప్రాణాలు పోయాయి. వేలూ లక్షల సంఖ్యలో ప్రాణనష్టం జరిగిన పానిపట్టు యుద్ధంతో 
పోల్చితే ప్లాసీది చిన్నపాటి సైనిక ఘర్షణగానే భావించాలి. తమ చేతికి మట్టి అరా 
ఎదిరి పక్షంలో చిచ్చు పెట్టి అధర్మంగా గెలిచారు కాబట్టే తెల్లవారు అతి తక్కువ నష్టంతో 
బయటపడ్డారు. కన్యక గ 

అనంతరం కాలంలో బ్రిటిష్‌ పార్లమెంటరీ కమిటీ బోనులో నిలబడినప్పుడు ప్లాసీలో 
అతి స్వల్ప రక్తపాతానికి కారణాలు చెబుతూ లార్డ్‌ క్లయివ్‌ “సిరాజుద్దాలాకు తన సేన 
మీద, సేనకు అతడి మీద నమ్మకం లేకపోయింది. అందుకే సైనికులు తాము చేయాల్సిన 
పనిని చేయలేదు” అన్నాడు. ఆ విధంగా సేనను చెడగొట్టి స్వామిద్రోహానికి, దేశ (ద్రోహానికి 
పురికొల్చటానికి తాను చేసిందేమిటో మాత్రం అతడు చెప్పలేదు. 

సేనా నాయకుడే ద్రోహిగా మారి శత్రుపక్షంలో చేరిపోయాక ఎంత సేన ఉండీ 
ప్రయోజనమేమిటి? కుటుంబంలోని మనిషి అని తాను నమ్మి కీలక బాధ్యత అప్పగించిన 


ఎం.వి.ఆర్‌. శాస్త్ర ప్లాసీ లాలూచీ 4131 


వాడే పవిత్ర ఖౌరాన్‌ మీద చేసిన ప్రమాణాన్ని కూడా ఉల్లంఘించి విదేశీ 
కుమ్మక్క్మవటంతో యుద్ధరంగంలో (ప్రత్యక్షంగా ఉన్న సిరాజుద్దౌలాకు S 
కదిలినట్టయింది. దిక్కుతోచని స్థితిలో ఏనుగెక్కి కొద్ది పరివారంతో కాలికి బు 
రాత్రి ముర్షిదాబాద్‌కు చేరుకున్నాడు. జరిగిన ద్రోహాన్ని వివరించి, బంధువులనూ బల 
కూడగట్టాలని అతడు శాయశక్తులా (ప్రయత్నించాడు. 
కాని అప్పటికే అతడి అదృష్టం ఆస్తమించింది. ఆ సంగతి అందరికీ అర్థమై; 
ఎవరో ఎందుకు? పిల్లనిచ్చిన సొంత మామే తనకు అండగా ఉండమని సిరా 
వేడుకున్నా వినిపించుకోకుండా ఊరువదిలి పారిపోయాడు. బంధుత్వం ౩ 
లంచంవల్లనైనా సముకూడుతుందేమోనన్న ఆశతో సిరాజుద్దాలా తన ఖజా 
సైనికులకు డబ్బును పంచి పెట్టాడు. అలా సంతోషపెట్టటం వల్ల వారంతా తనకు 
నమ్మకంగా వెన్నంటి ఉంటారని అతడు ఆశపడితే వాళ్లేమో జేబులు నింపుకొని త్ర 
లేకుండా పోయారు. ళీ 
మర్నాటి సాయంత్రానికల్లా మీర్జాఫరు, క్లయివ్‌ కలిసి తన మీదకి దండెత్తి వస్తూ 
పొలిమేరలకు చేరుకున్నారని నవాబుకు వార్త అందింది. ఇక చేసేది లేక ఇ 
వేసుకుని ఎవరికీ చెప్పకుండా సిరాజుద్దౌలా పరారయ్యాడు. తెల్లవారికి మోకరి 
దయవల్ల నవాబుగా గుర్తింపు పొందిన మీర్జాఫర్‌ వస్తూ రాగానే దొరల ఆదేశం 
సిరాజ్‌ను వెదికి వేటాదేందుకు మనుషుల్ని ఉరికించాడు. నాలుగైదురోజులు గమ్య 
తిరుగాడిన మీదట సిరాజ్‌ 'రాజ్‌మహల్‌' అనే ఊరికి పోయి ఒక ఇంట తలదె 
ఇంటివాడు గుర్తుపట్టి స్థానిక ఫౌజ్‌దారులకు ఉప్పందించాడు. 
ఆ ఫౌజ్‌దారు స్వయానా మీర్జాఫర్‌ తమ్ముడు. అతను వెంటనే * సిరాజ్‌ను 
ఆఘమేఘాల మీద ముర్షిదాబాద్‌కు తరలించాడు. మీర్జాఫరు అతడిని తన కు 
'రక్షణ'లో ఉంచగా, ఆ సుపుత్రుడు తండ్రిగారి ఇంగిత మెరిగి రాత్రికి రాత్రే సి 
చెరలోనే సఫా చేశాడు. ఆ నేరంతో తనకు ప్రమేయం లేదని క్లయివ్‌ బుకాయించ 
కానీ “క్లయివ్‌గాడి గాడిదిగా పేరుపడ్డ మీర్జాఫర్‌ దొరగారికి చెప్పకుండా, ఆయ 
లేకుండా ఇటువంటి ఘాతుకానికి సొంతంగా పాల్పడటం వట్టిమాట. మరునాడు సిరా 
తలను, మొండాన్ని ఏనుగు. మీద వేసి, వీధులవెంట ఊరేగిస్తుంటే లార్జుగారు చోటి 
చూశారే తప్ప పల్లెత్తు మాట అనలేదు. 
అలా ముగిసింది నమ్మిచెడిన సిరాజుద్దౌలా కథ! | 
అసలు దరదృష్టమేమిటంటే - ఇంత జరుగుతున్నా జనానికి పట్టలేదు. సీమ నుం 
సరుకులు అమ్ముకోవటానికి వొంగి వొంగి దండాలు పెడుతూ వచ్చిన వర్తకులు త్‌ 
జాడించి, కుట్రలూ కూహకాలతో ప్రభువులను పడగొట్టి ప్రభుత్వాలనే శాసించేందు 
బరితెగించినా.... ఎక్కడికక్కడ నమ్మకద్రోహులను వలలో వేసుకుని నిష్కారణంగా తవ 
నవాబుని వేటు వేసినా బెంగాలీలు కనీసం చిటికెనవేలును కదిలించలేదు. పాపిష్టి పన్‌ 
సమర్థింపుగా క్షయివ్‌ కూడా పార్లమెంటరీ కమిటీ ముందు అదే-మాట అన్నాడు. 


His Lordship said he entered Muxadavad City at the head 
of 200 Europeans and 500 sepoys. That the inhabitants who 
were spectators upon that occasion, must have amounted 10. 


pre ఎం.వి.ఆర్‌.శ్మః 


me hundred thousands; they 
50 

tones. = 
and ర Rise of the Christian 


might have done it with sticks 


Power in India, B.D.Basu, p. 96] 


౧0 యూరోపియన్లు, 500 నిపాయిలను వెంటబెట్టుకుని నేను ముర్షిదాబాద్‌ నగరంలో 
(2 m 


శించాను. 
గారు చెప్పారు) న 
కయివ్‌ చెప్పినట్టు ముర్షిదాబాద్‌ వాసు 


ఎం.వి.ఆర్‌, శాస్త్రి 


ప్ర ఉంటారు. .వారే 
అప్పుదు మమ్మల్ని చూడవచ్చిన పురజనులు కొన్ని లక్షలు 
అ... చంపదలచుకుంటే కర్రలతో, రాళ్ళతో కొట్టి ఉండేవారు-అని 


లే కనుక నిజంగా ఆ పని చేసి ఉంటే దేశ. 


డేదో! శతాబ్దాల బానిసత్వం భరతజాతికి తప్పేదేమో!! 


ప్లాసీ లాలూచీ శ 133 


కొండచిలువ కౌగిలి 


జంతువు నేలబదింది. చర్మం వొలిచి ఎవరి వాటా మాంసాన్ని 
పంచుకోవటమే తరువాయి! నికృష్ణపు కుట్రలు చేసి సిరాజ్‌ నవాబును కష్టపడి 
ద్రోహులు ప్రతిఫలంగా తమకు ముట్టాల్సిన సొత్తును ఎప్పుదెముడు నొల్లుకు పోదా, 
అని లొట్టలేసుకుంటూ ఎదురు చూశారు. 


ఆ శుభ ఘడియ రానే వచ్చింది. ప్లాసీ యుద్ధం ద్రోహుల సాయంతో గెలిచినా... 
పాపిష్టి పనికి ఆగ్రహించి జనం తన భరతం ఎక్కడ పడతారోనన్న భయంతో 
పొలిమేరల్లో నాలుగు రోజులు తచ్చాడిన క్లయివ్‌... ఫరవాలేదు రావొచ్చని 
నుంచి కబురు వచ్చాక 1757 జూన్‌ 29న ముర్షిదాబాదులో అడుగుపెట్టాడు. , 
మహాద్రోహి మీర్జాఫరుకు మూర్ణాభిషేకం. దొరగారి ఎదుట గద్దెపై కూచోవటానికి మీర్జా 
బిడియపడగా క్లయివే అతడి రెక్కపుచ్చుకుని తఖ్తుమీద కూచోబెట్టి సలాం చేశాడు. 
మర్యాదలు యథావిధిగా అయ్యాక తమరిని నవాబు చేసినందుకుగాను మా కట్నా 
మాకిమ్మంటూ మీర్జాఫర్‌ చేతిలో క్లయివ్‌ పెద్ద బిల్లు పెట్టాడు. /| 

అది మహాలావు. అయినా కట్టక తప్పుతుందా? కుంఫిణీ దొరలు తమ సొంతానికిగా 
పదమూడు లక్షల రూపాయలు తీసి అక్కడ పెట్టమన్నారు. మీర్జాఫరు కిమ్మనక చెల్లిం 
అందులో క్లయివ్‌, (్రేక్‌గార్లు చెరి మూడు లక్షలు తీసుకున్నారు. మిగిలింది ఇంకో ము 
పంచుకున్నారు. ఇవిగాక క్లయివ్‌ అదనంగా లక్షా అరవైవేల మొహిరీలు కొత్త నవా£ 
నుంచి బహుమతిగా స్వీకరించాడు. ఇంత పెద్ద మొత్తాలు ఎందుకు పట్టావయ్యా ఈ 
తరవాత పార్లమెంటు వారు అడిగితే 'నవాబు ఖజానాలో కోట్లకొద్దీ రత్నరాసులు వేడి 
ఉన్నాయి. ఇంత తక్కువ తీసుకున్నానేమిటా అని నాకే ఆశ్చర్యమైంది' అని జవాబు చె 

ప్రైవేటుగా భూరి సంభావనలను నొక్కేసిన సీమదొరలు కుంఫిణీకీ అన్యాయం చేయ 
కంపెనీకి కోటి రూపాయలు... కలకత్తాలో యూరోపియన్లకు అప్పుడెప్పుడో కలిగిన ఇబ్బందికి 
పరిహారం కింద 50 లక్షలు... సీమ సైనికులకు సంతోష సూచకంగా 50 లక్షలు దాఖల 


క్రోవలసిందని నవాబును కోరారు. ఆ బాపతులన్నీ కలిపి 27 లక్షలు నవరసులయ్యాయి. 
వన్నీ చెలించటానికి ఖజానాలో ధనం లెక్కించి ఒడంబడిన షరతుల్ని మీర్జాఫరు తక్షణం 
ల ణా 


ఎంతవరకు అమలు జరిపే వీలుందో తేల్చమని ఇద్దరు సేటులను పురమాయించారు. 


జానా అంతా ఊడ్చేసినా తెల్లవారి రాకాసి ఆకలి తీర్చడానికి సరిపోదని తేలడంతో ఆ 
ఫద్లేమో సగం ఇప్పుడు-మిగతా సగం మూడేళ్లలో నవాబు తీర్చేట్టు పరిష్మారం చేశారు. 
ఇ డిమాండ్లు - పరిష్మారాలు తన ప్రమేయమే లేకుండా, తన ఉనికినే పట్టించుకోకుండా 
జరిగిపోతూంటే అసలు సేటు అమీర్‌చందుకు నోట మాట రాలేదు. కుట్ర అంతటికీ 
అతడే సూత్రధారి. నవాబు ఖజానానుంచి నొల్లుకునే సంపదలో 5శాతం వాటా తనకు 
చెందాలని, అదిగాక 30 లక్షల రొక్కం తనకివ్వాలని అతడు ముందే పట్టుబట్టి కంపెనీ 
వారిచేత ఎ(ర్రకాగితం పై కరారునామా కూడా రాయించుకున్నాడు. 
అమీర్‌చందు కలకత్తాలో పేరుమోసిన బ్యాంకరు. ఆ కాలంలో ఆర్థిక వ్యవస్థకు బ్యాంకర్లే 
ఆయువుపట్టు. వారి మాటను ఎంతటి వారూ జవదాటే వారు కాదు. ఈ కుబేరుల మద్దతు 
లేకుండా ఎంత గొప్ప ప్రభువైనా పెద్ద పెద్ద పనులకు పూనుకునేవాడు కాదు. రాజ్యాంగ 


" వక్రాన్ని తిప్పే పెద్దలంతా వారి సాయాన్ని సదా అ పేక్షిస్తూ వారి సుహృద్భావంకోసం 


వెంపర్లాదేవారు. . అంతగా తిరుగు లేని పలుకుబడి ఉన్నది కాబట్టే తన షరతులను 
కుంఫిణీయులు చచ్చినట్టు తీర్చుతారని అమీర్‌చంద్‌ ధీమాగా ఉన్నాడు. ఆ ఆశతోటే అడ్డమైన 
పనులు చేసి సిరాజుద్దౌలాను నమ్మకద్రోహంతో సాగనంపాక... ఒప్పందం ప్రకారం తన 
వాటాకు రావలసిన లప్పను మోసుకుపోవటానికి అతడు తహతహలాడుతున్నాడు. 

కాని - తెల్లవారు అతడిని మించిన మాయగాళ్లు. అక్కర తీరాక ఎవరినైనా అవతల 
పారేయటంలో వారు అసాధారణ |ప్రజ్ఞావంతులు. తమకు కావలసినదంతా అతడితో 
చేయించుకున్నాక అతడి మొగం కూడా ఎరగనట్టే వారు ప్రవర్తించారు. జేబులోంచి 
తెల్లకాగితం తీసి మీర్జాఫరుతో తాము కుదుర్చుకున్న ఒప్పందం అంశాలను నిండు సభలో 
క్లయివ్‌ చదవసాగినప్పుడే అమీర్‌చందుకు అనుమానం తోచింది. తనకు రావలసిన వాటా 
ఊసే ఆ షరతుల్లో లేకపోయేసరికి అతడికి కాళ్లు చేతులు చల్లబడ్డాయి. రోషంతో, ఉక్రోషంతో 
దిగ్గున లేచి 'అసలు ఒప్పందం ఇది కాదు. నాకు చూపించింది ఎర్ర కరారు నామా” అని 
అరిచాడు. క్లయివ్‌ తొణక్కుండా బెణక్కుండా 'అవునోయ్‌ ఓమీ చందూ! అయితే ఏమంటావు? 
ఇది తెల్లకరారునామా” అన్నాడు. క 

అమీర్‌ చందు నిశ్చేష్టుడయ్యాడు. సభ ముగిశాక కూడా అతడు అలాగే నోట మాట 
రాకుండా ఉంటే క్లెయివు అతడి చెంతకుపోయి 'ఓమీచెందూ! ఏమనుకోకు. ఆ ఎర్ర కాగితం 
వట్టి ట్రిక్కు నీకు వచ్చేదేమీ లేదు” అన్నాడు. అమీర్‌చంద్‌కు నెత్తిన పిడుగుపడినట్టయింది. 

జరిగిందేమిటంటే - తనకు హీటా ఇచ్చి తీరాలని, లేకుంటే కుట్ర సంగతి సిరాజుడ్దాలా 
నవాబు చెవిలో వేస్తానని అమీర్‌చందు పట్టుబట్టేసరికి క్షయివ్‌ మాయ చేశాడు. సేటుకు 
వాటా ఇచ్చే షరతును చేర్చి ఎర్ర కాగితంపై ఒక కరారు నామా, ఆ (ప్రస్తావన లేకుండా 
తెల్ల కాగితంపై ఇంకో కరారు నామా రాయించి రెండిటిమీదా మీర్జాఫరుతో సంతకాలు 
చేయించాడు. నమ్మిన మనిషిని మరీ అంత దారుణంగా మోసం చేయడానికి మనసొప్పక 
అడ్మిరల్‌ వాట్సన్‌ బూటకపు పత్రం మీద సంతకం చేయనని చెప్పాడు. పాపభీతి ఏ కోశానా 
లేని క్లయివ్‌ అతడి సంతకాన్ని జంకులేకుండా తానే ఫోర్జరీ చేశాడు. అలా అతడు 


ఎం.వి.ఆర్‌. శాస్త్రి కొండచిలువ కౌగిలి శ 135 


బనాయించిన పత్రమే అసలైన ఒప్పందమనుకుని అమాయకంగా. నమ్మి అమీర్స్వ్‌ 
నిలువునా బొందలో పడ్డాడు. ॥ 
అమీర్‌ చంద్‌ చేసిన రాజ[ద్రోహానికి, దేశద్రోహానికి, ధర్మద్రోహానికి ఇటువ ంటి ౫ 
జరగవలసిందే. సందేహం లేదు. ఆ సంగతి అలా ఉంచితే, ఆంగ్లేయులు చేసిన 
వారు గొప్పగా నుడివే నీతులకు, నాగరిక విలువలకు ఎటువంటి శోభాయమానం? 


ఒమీచంద్‌ ఇంగ్లీషు వారికెంత సహాయము చేయవలెనో అంత సహాయము చై 
నిరాజ్‌ ఉద్దాలాను సింహాననము నుండి కూలద్రోయు కుట్రలో యింగ్లీ 
జయమొందుటకు యీ ఒమీచెందే కారకుడు. ఇంగ్లీషువారు చిల్లర దుకాణదార 
ఒమీచంద్‌ కూడా ఆ తరగతికి చెందినవాదే. ఆ అ(ప్రాచ్య తం[త్రజ్ఞాలు చే 
చందాలవు పనులన్నింటిని వీడు నిర్లజ్ఞగ' చేసివైచెను. ఈ చండాలపు పనుల 
తగిన కూలి - (ప్రతిఫలము - తనకిత్తురని యీతదు ఆశించెను. ఒమీచంద్‌ ఆత్మ [ద్రోహి 
తన యేలికకు, తన జాతికి [దోపా, కాని పరాయివారలు కిరస్తానీలకు నమ్మినబం 
వారిని పూర్తిగ నమ్మి, వీడు వారికి సహాయము చేసెను. దొంగలలో కూడా నిజ 
ఉన్నదందురు. కాని యీ విలాయతీ దొంగలకు - యీ క్రైవు వాట్సను 
ముఠాకు - నీతి, జాతి లేదు, తమ కింత ఉపకారము చేసిన ఒమీచంద్‌నకు (6 
మొనర్చుటకు వారు జంకలేదు. ఏ రీతిగ మోసగించిరి? ఇదివరకు ప్రవంచ చరి( 
యే యుగములోను, యెక్కడ కనివిని యెరుగని నీచాతినీచ మార్గ, 
(దోవహమొనర్చిరి... త్రోవ స్వర్ధము నుండి దిగివచ్చిన సేనాపతియనియు, యిండియ 
ఆంగ్లరాజ్యమును స్థావించిన మహోనుభావుడనియు, యింగ్లీషు వారతనిః 
వూజించుచుందురు. ఇట్టి కిరస్తానీ క్రైవు విధర్ముడని వెక్కిరింపబడు ఒమీచందుని 
మోసవుచ్చుట్వకై ఫోర్టరీ చేసెను. న 

(బిటిష్‌ మహాయుగము - ప్రథమ సంపుటము అను. మానికొండ సత్యనారాయణ 
శాస్త్రి 124 పే.) ee 


“ఈస్టిండియా కంపెనీ నౌకర్లమైన మనము ఉదారుడు ధనాఢ్యుడు అయిన ఆ కలక 
దేశీయ వర్తకుడు ఒమీచందుకి సర్వదా కృతజ్ఞులమై ఉండాలి” అని 1757 ఏప్రిల్‌ 10 
కంపెనీ వారి సెలక్టు కమిటీ ప్రొసిడింగ్సులో గట్టిగా ఒట్టుపెట్టుకున్నవారే రెండు నె 
తిరక్కుండా ఒట్టు తీసి గట్టున పెట్టి, ఫోర్టరీతో అదే ఉపకారి నోట మట్టి కొట 
ఏమనుకోవాలి? ఇంగ్లండులో ఆ కాలాన అమల్లో వున్న శిక్షాస్మృతి ప్రకారం ఫోర్జరీ 
వాడిని ఉరితీయాలి. తన నడతపై స్వదేశంలో దుమారం రేగి, పార్లమెంటరీ 
నిలబడినప్పుడు అడ్మిరల్‌ వాట్సన్‌ సంతకాన్ని తాను ఫోర్జరీ చేయించినట్టు క్లయివ్‌ స్వః 
ఒప్పుకున్నా చట్టప్రకారం అతడి తల తీయాల్సిందిపోయి గొప్ప బిరుదులిచ్చి, 'వీరతాడు'ల 
వేసి నెత్తినెక్కించుకున్నారంటే ఆంగ్లప్రభువుల నీతిమాలిన అవకాశ వాదాన్ని ఎలా అర్జీ 
చేసుకోవాలి? ( 

పోనీ! అమీర్‌చంద్‌ అనేవాడు అల్పజీవి; అత్యాశతో గొంతెమ్మ కోర్కెలు కోఠాడు కను! 
దొరలు అతడిని 'తెలివిగా” వంచించి, తమ కార్యానికి పావులా వాడుకుని వదిలేశారు; అక్‌ 


నె 


వారి రాజనీతి లెమ్మని సరిపెట్టకుందాం. సిరాజుద్దాలా నవాబు వారిని తూష్టీకరిం వాడు 


136 సొ ఇదీ చరిత్ర ఎం.వి,ఆర్‌.శెస్త్రే 


న 
వి.ఆర్‌,శాస్త్ర 


క వారి స్తావరాలపై దాడిచేసి వారిని వెళ్లగొట్టాడు కనుక; వారి విరోధులైన పరాసులను 
గాడు కనుక; అతడు. గద్దెమీద ఉన్నంతవరకూ తమ ఆటలు సాగవు కనుక; నేరుగా 
చేర డితో పోరాడి గెలిచేందుకు తమకు శక్తిచాలదు కనుక... ధర్మమా, అధర్మమా అన్న 
టన లేకుండా (ద్రోహులను ప్రయోగించి అడ్డదారిలో దొరలు అతడి అడ్డు 
గించుకొనవలసి వచ్చిందనీ సంశయలాభం ఇద్దాం. మరి - వారినే పూర్తిగా నమ్ముకుని, 
వక మన్న తప్పుడు పనినల్లా చేసి, వారి కాళ్లకు మొక్కి గద్దెనెక్కి వారి చేతిలో కీలుబొమ్మ 
నకి ఇష్టపూర్వకంగా సిద్ధపడ్డ మీర్జాఫరుతోనైనా వారు సరిగా ఉన్నారా? అతడి 
మానాన అతడిని ప్రశాంతంగా బతకనిచ్చారా? 

1757 జూన్‌ 29న 500 మంది సైనికులతో ముర్షిదాబాద్‌లో భయం భయంగా 
ప్రవేశించి మీర్జాఫరుకు స్వహస్తాలతో పట్టం గట్టిన సందర్భంలో క్షయివ్‌ సభాసడుటంం 1 
తన వైఖరిని వివరించాడు. సిరాజుద్దాలాను ఏ పరిస్థితుల్లో తొలగించవలసి వచ్చిందో 
చెప్పి, కొత్త నవాబు బహుయోగ్యుడు కనుక ఇకపై తాము ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం 
శేసుకోబోమని హామీ ఇచ్చాడు. అతడి మాటల్లోనే చెప్పాలంటే... 


I only attempted to convince them, that it was not the 
maxims of the English to war against the Government... ... and 
that as the present Nabob was a brave and good man, the coun- 
try might expect to be quiet and happy under him; and for our 
parts, we should not anyways interfere in the affairs of the 
Government, but leave that wholly to the Nabob... and we should 
return to Calcutta and attend solely to commerce, which was 
our proper sphere and our whole aim in these parts. 

[Robert Clive of India- Nirad C. Chaudhuri, p. 254] 

(ప్రభుత్వంపై యుద్ధం చేయటం ఇంగ్లీషువారి నీతి కాదని నేను వారిని 
నమ్మించటానికి (ప్రయత్నించాను... ప్రస్తుత నవాబు ధైర్యశాలి, మంచివాదు కాబట్టి 
అతడి కింద (ప్రశాతంగా, సంతోషంగా ఉండగలమని (ప్రజలు ఆశించవచ్చుననీ, 
మాకు సంబంధించినంతవరకూ (ప్రభుత్వ వ్యవవోరాల్లో ఎలాంటి జోక్యం 
చేసుకోకుండా నవాబుకే అన్నీ వదిలేస్తామనీ.... కలకత్తాకు తిరిగి వెళ్లి మా ప్రధాన 
రంగమైన వ్యాపారం మీదే పూర్తిగా నిమగ్నమవుతామనీ, అదే మా పరిపూర్ణ లక్ష్యమనీ 
నేను ప్రకటించాను), 


అన్నట్టుగానే - ఇంగ్లీషువారు వ్యాపారం మీదే పూర్తిగా నిమగ్నమయ్యారు. సరుకుల 
క్రయ విక్రయాల మామూలు వ్యాపారం మీద కాదు. కొంపలు కూల్చే, మందిని ముంచే, 
తలలు మార్చే రాజకీయ వ్యాపారం మీద! తమను నమ్మి, తమ పాలబడిన వాడి మూలగులు 
పీల్చి సారమంతా లాగేసి, పూర్తిగా పిప్పి చేశాక చర్మాన్నీ ఎముకలనూ అమ్ముకునే నికృష్ట 
వ్యాపారం మీద! 

దేవుని ముందు, పవిత్ర మత (గ్రంథం మీద ప్రమాణం చేసి 1757 జూన్‌లో ఉభయ 
పక్షాలు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం కుంఫిణీ వారికి. ఇచ్చిన వరాలన్నిటినీ మీర్‌ 
జాఫర్‌ఖ్రాన్‌ బహదూరు తీర్చాడు. వారు కోరుకున్న ప్రాంతాలన్నిటి పై వారికి జమీందారీ 


కొండచిలువ కౌగిలి శ 137 


హక్కులను ఇచ్చి, వారి విరోధులను రాజ్యం నుంచి గెంటేసి, వారి కోటలను వార్తు 
పరచుకోవటానికీ, తన కోటలను తాను పటిష్టం చేసుకోకుండా ఉండటానికీ 
ఇంకా వారు కోరిన అనేకానేక వ్యాపార రాయితీలనిచ్చి అన్ని వీధాల సంతు 
అతడి వల్ల కానిదల్లా కుంఫిణీ వారిని పట్టిన ధన పిశాచానికి తిన్నకొద్దీ ఎక్కువయ్యే ద్ర 
ఆకలిని తీర్చటం. 1 
మీర్జాఫరు సైనికుడే తప్ప ఆర్థికవేత్త కాదు. పాలనా నిపుణుడూ కాదు. నవాబు క్షా; 
ఆబితో ఆంగ్లేయుల పన్నాగాలలో చిక్కుకున్నప్పుడు ఖజానాలో ఎంతుందో అతడికి 
తనను గద్దెనెక్కిస్తే కంపెనీకి, దాని అధికారులకు వల్లమాలిన ధనమిస్తానని భి 
వాగ్గానమైతే చేశాడు. తీరా సింహాసనమెక్కి ఖజానా తెరిచి చూస్తే అతడు అ 
ధనం కనిపించలేదు. ధనాగారంలోని సంపదనంతా దోచిపెట్టినా తెల్లవారికి ఇ 
మొత్తాలు చెల్లుకాలేదు. అక్కడికీ క్లైవుకు, ఇతరులకు చెప్పతరం కాని ముల్లెను కట్ల! 
తన సొమ్ము తిన్న కృతజ్ఞతతో వారు తన యెడ కాస్త సానుభూతి చూపి కంపె 
ఇవ్వలేకపోయిన బాకీని రద్దు పరచటానికి సిఫారసు చేయకపోతారా అని 
ఆశపడ్డాడు. ఖజానా వట్టి పోయిందనీ, వచ్చే ఆదాయంలో ఖర్చులు పోగా' 
కనిపించటం లేదనీ, అతడు ఎంత మొత్తుకున్నా దొరలు ఆలకించలేదు. అః 
విదేశీయులకు నిషిద్ధమైన వస్తువుల వ్యాపారాలను కుంఫిణీవారు అడ్డగోలుగా సాగిస్తు 
వల్లే పన్నుల రూపేణా జమ పడవలసిన ఆదాయం వారి మూలంగా ఆగిపోయి 
తనకు కష్టాలు వచ్చాయి కనుక కనికరించమని నవాబు ఎంతో ప్రాధేయపడ్డాడు. 
-లేకపోయిది. “నా ప్రజలు చూడండి - ఎంత దీన స్థితిలో తినటానికి కూః 
అహోరిస్తున్నారో! నా సైనికులను చూడండి- జీతాలు ముట్టక ఎట్లా అవస్థ పడుతున్నా 
అని కాళ్లావేళ్లాపడినా దొరల గుండెలు కరగలేదు. ఇస్తానన్న డబ్బు ఇస్తావా, చస్తా 6 
వారు నవాబు కంఠంమీద కూచున్నారు. 
అప్పటికి నవాబు గోళ్లూడగొట్టి తెల్లవారు వసూలు చేసిందే వారు జన్మలో ఎన్న 
కళ్లజూడనంత! రాబర్ట్‌ క్షయివ్‌ ఆప్త మిత్రుడైన ఓర్మి రికార్డు చేసిన ప్రకారం - “మీ 
నవాబు అయిన వారం రోజుల లోపలే ఈస్టిండియా కంపెనీ వారికి 73 లక్షల రూ 
వెండి నాణేలు ముట్టాయి. ఈ ఖజానా అంతా 700 పెట్టెల్లో పెట్టి, సీళ్లు వేసి, 
పడవలలో ఎక్కించి, సిపాయిల పారాతో నడియాకు తీసుకుపోయారు. అక్కడనుంచి 
నౌకాదళంలోని పడవలన్నీ వెంట రాగా జండాలు ఎగర వేస్తూ బ్యాండు మేళాలతో 
సీమకు కొనిపోయారు. ...ఇంగ్లీషు జాతి ఇదివరకెన్నడూ ఇంతటి ధనాన్ని కరకు 
ఒక్కసారిగా బహుమతిగా సంపాదించ లేదు. ఇంగ్లీషు టంకసాల లెక్కప్రకారం అది ఎనిమి 
లక్షల నవరసులకు సమానం. క్‌ 
తేరగా దొరికిన సంపద చూసేకొద్దీ కుంఫిణీయులకు దురాశ పెరిగింది. మొద 
ఆర్నెల్లలో బకాయిపడిన మొత్తం కింద బర్జాన్‌, నడియా, హుగ్లీ జిల్లాల రెవెన్యూను కంజ 
వారికి దఖలు రాసి ఇచ్చినా, సొంతంగా క్లైవుకు సాలుసరి 26 వేల పౌండ్లు గిట్టుబా కులు 
జాగీరును సమర్పించుకున్నా, (ప్రభుత్వానికి గంగిగోవులాంటి సురేకారం వ్యాపారంపై మీరో 
హక్కును ఆంగ్లేయుల చేతిలో పెట్టినా నవాబు కష్టాలు తీరలేదు. ఆంగ్లేయులకు తే 
కలగలేదు. ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోబోమన్న హామీని గాలి కొదిలి... 


138 » ఇదీ చరిత్ర 


ని 


ఎం,వి.ఆర్‌.శౌ 


పాలనలో నవాబు తలపెట్టిన కొద్ది మార్పులకు కూడా వీల్లేదంటూ క్లయివ్‌ మోకాలు 
వ్‌ దు. కొత్త నవాబు మంచివాడు... అతడి పాలనలో ప్రజలు ప్రశాంతంగా బతికెదరుగాక 
అగ చేతో దీవించిన కైవే మీర్దాఫర్‌ నెత్తినెక్కి స్వారీ చేస్తూనే అతదిని కూలగొట్టి 
uit గామాధికారాన్ని తామే చేజిక్కించుకోవాలని కుతంత్రాలు చేశాడు. “ఇప్పటి నవాబు 
వాడు. ఇతడి కొడుకు క్రూరుడు; పనికిమాలినవాడు; వారు రాజ్యానికి రావటం 
డం క్షేమం కాదు. రెండువేల యూరోపియన్‌ సైన్యం ఉంటే చాలు వీరిద్దరిని తోసేసి 
రాజ్యాన్ని మనమే కాజేయవచ్చు” అని 1759 జనవరి 7న బ్రిటిష్‌ ప్రధాని విలియం 
పిట్టుకు క్షయివ్‌ రహస్య లేఖ కూడా రాశాడు. అతడి వంటి ధూర్తుడు కాడు కాబట్టి పిట్‌ ఆ 
సలహాను తోసిపుచ్చాడు. అయినా కుంఫిణీవారు కుట్రబుద్ధిని మానలేదు. మీర్జాఫరు 
అనంతరం గద్దెనెక్కటానికి అతడి కుమారుడు మీరాన్‌కు గల వారసత్వ హక్కును తాము 
కాదనజాలరు కనుక, అతడంటే తమకు గిట్టదు కనుక తమదైన శైలిలో కంంనుకోనే 
అతడి అడ్డు తొలగించుకున్నారు. ఏమైందో తెలియదు. ఓరోజు పొద్దున మీఠాన్‌ చచ్చి పడి 
ఉన్నాడు. పిడుగు పడి పోయాడని తెల్లవారు అన్నారు. జనం నమ్మలేదు. 

సిరాజుద్దాలాను చంపించి విప్లవం పుట్టించటం వల్ల ఆశించిన మేళ్లన్నీ మూడేళ్లలోపలే 
ఇంగ్లీషువారికి సమకూరిపోయాయి. స్వామిద్రోహి మీర్జాఫర్‌ తమకు రాసిన కరారు నామా 
షరతులన్నిటినీ అక్షరాలా చెల్లించాడు. ఇక ఏ మొగం పెట్టుకుని కొత్త సౌకర్యాలని అతడి 
నుంచి పిండగలరు? అప్పటికే మీర్జాఫరుకు కూడా ఆంగ్లేయుల ఆలింగనం కొండచిలువ 
కౌగిలి వంటిదని అనుభవంలో బోధపడింది. అతడికి భ్రమలు తొలగటంతో ఇంకే మాత్రమూ 
తమకు పనికి రాడని తెల్లవారికి విశదమైంది. అతడి స్థానంలో తెరకెక్కించటానికి కొత్త 
కీలుబొమ్మ కోసం వెదికితే మీర్జాఫరు అల్లుడు మీర్‌ కాసిం వాటరిగా వారికి దొరికాడు. 

బేరం కుదిరింది. కొండచిలువ నోరు తెరిచింది. 


ఎం.వి,ఆర్‌,.శాస్త్రి కొండచిలువ కౌగిలి శ 139 


బొమ్మలాట 


దంగి ఒంగి సలాములు చేసి నవాబుల గుడారంలో ప్రాపకాన్ని సంపాది 
ఇంగ్లీషు ఒంటె దేశంలో కాలూనాక (క్రమేణా నవాబులనే మరబొమ్మలను చేసి ఆడీ, 
కొనగోటితో కూల్చి పారేసే స్థితికి చేరుకుంది. పేరుకు సార్వభౌముడైన మె 
పాదుషాకు గాని, పాలిత ప్రజలకు గాని ప్రమేయం లేకుందా విదేశీ దుకాణాదా 
చిల్లర గుంపు బరితెగించి పాలకుడిగా ఎవరుండాలో, ఎవరు పోవాలో చిత్తం 
నిర్ణయించసాగింది. 


i శ్‌ శీ 
1757లో సిరాజుద్దాలా నవాబును కూల్చటానికి ఆంగ్లేయులు యుద్దాలు చేసి 
వేసి, ద్రోహులను ప్రయోగించి చాలా ప్రయాసపడవలసి వచ్చింది. చచ్చీచెడి అతడి 
ఒక కీలుబొమ్మను. కూచోబెట్టాక ఎప్పుడుపడితే అప్పుడు బొమ్మలను మార్చటం 2 
గడ్డితిన్నంత తేలికైంది. ( 
“నిన్ను నమ్మాను; నన్ను'ముంచకు; నా తలపాగా తీసి నీ చేతిలో పెడుతున్నాను; 
గౌరవం కాపాడు” అని ప్రాధేయపడిన సిరాజుద్దౌలాను దగ్గరి బంధువన్న కనికరం క 
లేకుండా (ద్రోహం చేసి, తాను విదేశీయులతో చేతులు కలపకుండా ఉంటే ఈ 
తనకీగతి పట్టేది కాదు కదా? విదేశీయుల నుంచి ఇన్ని తాపులు తినవలసి వచ్చేది 5 
కదా- అని మీర్జాఫరుకు బుద్ధి వచ్చేసరికే పరిస్థితి చెయిదాటి పోయింది. క్లయివ్‌ నం 
కొత్త గవర్నరుగా వచ్చిన వన్సీటార్ట్‌, సేనాపతి కైలాడ్‌ను వెంటబెట్టుకుని అప్పటికే (17 
అక్టోబరులో) ముర్షిదాబాద్‌కు బలగాలతో చేరుకున్నాడు. కాసింబజారు ఇంగ్లీషు గిడ్డం! 
మకాం చేసి నవాబును తన సన్నిధికి పిలిపించాడు. ఇష్టం వచ్చినట్టు బ 
అభియోగాల పత్రాన్ని అతడి మొగాన విసిరేసి 'నీ పరిపాలన బాగా లేదు. ఏం 
అని అడిగాడు. 
'మా వాళ్లతో మాట్లాడి చెబుతాను. కొంచెం వ్యవధి ఇవ్వండి” అని అర్ధించాడు న వా! 
“అసలు నీ వాళ్లని అనుకుంటున్న వాళ్లే నీకు పగవాళ్లు, సమస్యలన్నీ నీ సలహాదా6 


సల్లే వచ్చాయి. వారు కాదు- నీ దగ్గరి బంధువులలోనే... ఎవరిని సంప్రదిస్తావో ఒక పేరు 
ఇప్పుదే చెప్పు అని తెల్లవాడు గొంతుమీద కూచున్నాడు. 

విధి లేక నవాబు నలుగురు చుట్టాల పేర్లు చెప్పాడు. అల్లుడు మీర్‌ కాసిం అందులో 
ఒకడు. అతడే తెల్లవారికి కావలసినవాడు. అప్పటికే అతడితో వారికి లాలూచీలు, బేరాలు 
జరిగిపోయాయి. ఆ సంగతి నవాబుకు తెలియదు. 

రే! మీ అల్లుణ్ని ఇక్కడికే పిలుస్తాము. అతడితో మాట్లాడుకో, అందాకా ఇక్కడే ఉండు” 
అన ఆజ్ఞాపించాడు గవర్నరు. 

అప్పటికే రాత్రి పొద్దుపోయింది. గంటల తరబడి వారి పితూరీలు వినివిని నవాబుగారికి 
తల తిరుగుతున్నది. ఆకలి దంచేస్తున్నది. 'ఇప్పటికి నన్ను వదిలేయండి. నా మహలుకు 
సోయి విశ్రాంతి తీసుకుంటా” అని ఆయన అరిస్తే దొర దయతలచి 'సరే, పో అన్నాడు. 

బతుకుజీవుడా అని మీర్జాఫర్‌ బయటపడ్డాడు. తన పరిస్థితి చూసి జాలితోనో, 
మేలుచేద్దామన్న ఉద్దేశంతోనో గవర్నరు తనను వెనక్కి పంపాడని అతడనుకున్నాడు. కాని 
- కాదు. అతడిటు రాగానే అల్లుడు అటు వెళ్లాడు. మంతనాలన్నీ పూర్తయ్యాక అతడిని 
వెంటబెట్టుకుని 8 కంపెనీల సైనికులతో కర్నల్‌ కైలాడ్‌ అక్టోబరు 19 రాత్రి చీకటి మాటున 
ముర్షిదాబాద్‌ మీదికి దండు వెడతాదు. 

అది శరన్నవరాత్రుల కాలం. మీర్జాఫర్‌ ఆస్థానంలోని ముఖ్యుల్లో చాలామంది 
పొందువులు. వారందరూ దసరా విందులో సొక్కి ఆదమరిచి న్నిద్రిస్తున్నవేళ ఆనుపానులు 
చూసుకుని కుంఫిణీ సైన్యం మెల్లిగా నది దాటి తెల్లవారు జామున 4 గంటలకు రాజభవనాన్ని 
చుట్టుముట్టింది. ముఖ్య సచివులు ముగ్గురిని బంధించాక, నవాబును ని(దలేపి 
సభామందిరానికి రావించి గవర్నరు శ్రీముఖాన్ని చేతిలో పెట్టారు. “దుష్టుల సలహాలకు 
చెవి ఒగ్గినంత కాలమూ నీకు నేను చెప్పేది తలకెక్కదు. నీకు మేలు చేసే ఉద్దేశంతోటే 
కైలాడ్‌ను నీకు సాయంగా సేనతో పంపుతున్నాను. నువ్వు ఏమిచేయాలో అతను చెబుతాడు. 
వీను అని దాని సారాంశం. 

మీర్జాఫరు కాళ్లుచేతులు ఒణికాయి. నువ్వు మోసుకొచ్చిన సందేశం ఏమిటయ్యా అని 
కర్నల్‌ దొరను అడిగితే “ఏముంది? పేరుకు నువ్వే నవాబుగా ఉండు. పెత్తనమంతా నీ 
అల్లుడికి అప్పజెప్పు. తరవాత సంగతి మేము చూసుకుంటాం” అన్నాడు. 

నవాబు అరిచాడు. గోల పెట్టాడు. జుట్టు పీక్కున్నాడు. “ఇలా జరుగుతుందని నేను 
అనుకుంటూనే ఉన్నాను. మీరిలాంటి వాళ్లని మా అబ్బాయి చచ్చేదాకా హెచ్చరిస్తూనే 


ఉన్నాడు అని కేకలు వేశాడు. మీ బెదిరింపులకు లొంగేవాణ్ని కానని చిందులు తొక్కాడు. 


ఇంగ్లీషువాడు మారు మాట్లాడకుండా చోద్యం చూస్తూ కూర్చున్నాడు. రెండు గంటలు = - 
అలా ఎగిరెగిరి పడ్డాక తాను చేయగలిగింది ఏమీ లేదని నవాబుకు అర్థమైంది. 

మరి ఇప్పుడు ఏం చేయాలి? ఖజానా ఎప్పుడో భాళీ అయింది. జీతాల బకాయి కోసం 
సైనికులు నానా అల్లరిచేస్తూ తన మహలులోకే చొరబడి తననే బూతులు తిడుతున్నారు. 
ఈ స్థితిలో ఉత్సవ విగ్రహంలా తాను నవాబు కుర్చీలో కూచుని ప్రయోజనం లేదు. ఇంత 
బెతుకూ బతికి అల్లుడి పెత్తనానికి లో బడటం నామర్దా. పైగా ఇంకో భయం. పాత నవాబుకు 
కాను (ద్రోహం చేసినట్టే తనకు అల్లుడు [ద్రోహం చేశాడు. చేతికి చిక్కగానే పాత నవాబును 
తాను ఖూనీ చేయించినట్టు, రేపు తన అల్లుడు తనకూ అదే మర్యాద చేస్తే...?! 


ఎం.వి,ఆర్‌.శాస్త్రి బొమ్మలాట శ 141 


ఇలా అన్నీ ఆలోచించుకున్నాక 'నేను వెళ్లిపోతాను. మీర్‌కాసింనే నవాబుగా ఉం. 
మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి” అని నిష్ణురంగా పలికి 'వచ్చి రాజముద్రికలు తీసుకు 
అల్లుడికి మీర్జాఫరు కబురు పంపాడు. అతడు రాగానే అప్పగింతలు పెట్టి, నె 
వేసుకుని కలకత్తాకు పోయాడు. బానిస బుద్ధికొద్దీ మళ్లీ ఇంగ్లీషువారి రక్షణ 
ఇలాకాలోనే (మళ్లీ తనకు దశ తిరిగేదాకా) కాలం వెళ్లదీశాడు. మీర్‌ మహమ్మ 
అల్లిఖాన్‌ ఇహదూర్‌ వారే కొత్త నవాబు అని కర్నల్‌ కైలాడ్‌ ఎలుగెత్తి చాటాడు. 
పడగొట్టటం అయ్యాక దొంగలు దొంగలు వాటాలు పంచుకోవటమే తరువాయి. 
విషయంలో లోగడ మీర్జాఫరుకున్న సౌలభ్యం ఇప్పుడు మీర్‌కాసింకు లేదు. సిరాజ్‌ హ 
ఖజానా ధనరాశులతో నిండి ఉన్నది కనుక అతణ్ని వేటువేశాక మీర్జాఫర్‌ 
తెరిచి ఉన్నదంతా దొరలకు దోచిపెట్టాడు. ఈసారి ఆ ఛాన్సులేదు. జాఫర్‌ మామ 
అయ్యవార్లంగారి నట్టిల్లులా ఉంది. మొత్తం కూడినా నలభై యాభై వేల రూపాం 
మించి లేదు. దొరల సంభావనలకు అది ఎందుకూ చాలదు. "స 
అయితేనేమి? మీర్‌కాసిం మహా ధనికుడు. సొంత బొక్కసంలో అతడికి కావ 
సిరి ఉంది. దాని నుంచే ఇయ్యకొన్న కట్నాలన్నీ దొరవార్లకు యథావిధిగా చెల్లించు 
అదీ ఎంతెంత? వన్సీటార్ట్‌ దొర ఒక్కడికే ఐదు లక్షల రూపాయలు, కైలాడ్‌కు 
లక్షలు. ఇంకో నలుగురు దొరలకు కలిపి పదిలక్షలు. వ్యక్తిగత లంచాలు మొత్తం 
లక్షలు కాక కుంపిణీ వారికి ఖర్చులకింద 15 లక్షలు. వెరశి 32 లక్షల రూ 
చేతినుంచి వదిలించుకుని, ద్రోహుల జాబితాలో మామలాగే తన పేరునూ శా 
స్థిరం చేసుకుని మీర్‌ కాసిం నవాబు గద్దెనెక్కాడు. ఆశించిన ప్రకారం లంచాలు 
ముట్టి తన బతుకులు బంగారం అయ్యాయి కనుక కుట్రలో భాగం పంచుకున్న 
తమ ఘనతకు సంతసించి ఆనంద పరవశులయ్యారు. = | 
అంతరాత్మ అనేది లేదు కనుక; డబ్బే వారికి సర్వస్వం కనుక కుంఫిణీ దొర 
ఇందులో అనౌచిత్యం ఏమీ కనిపించి ఉండకపోవచ్చు. కానీ - వారు చేసినది 
విధంగానూ ఎవరూ సమర్థించలేని దుర్మార్గం; నీచమైన దురాగతం. ట్రసి 
చరిత్రకారుడు హెన్రీ టోరెన్స్‌ మాటల్లో చెప్పాలంటే - 


ane) 


థ్‌. 


The iniquity of this transaction finds few apologists... 
treaty with Mir Jaffir still subsisted... He was the sworn 
blood-knit ally of the Company; and if ever men were bound 


the cession of three rich and populous provinces, they sold their 
too confiding friend and ally. శ 
[Empire in Asia, W.M. Torrens. p. 34] 

(ఈ వ్యవహోరపు నీచత్వాన్ని సమర్ధించేవారెవరూ కానరారు... మీర్జాఫరు 
తోడి సంధి ఒవందం ఇంకా అమల్లోనే ఉంది... మీర్దాఫరు కుంఫిణీ వారిని 
నమ్మి ప్రమాణ పూర్వకంగా తన నెత్తురుతో వారి నేస్తు కట్టాడు. మనిషన్న వాడికి. 


142 స ఇదీ చరిత్ర " 


( | ఏ౦.వి.ఆర్‌, శాస్త్రి 


మ్రూటమీద నిలబదాలన్న ఇంగితజ్ఞానం ఉంటే కలకత్తా గవర్నరు, కౌన్సిలు,' 
మీర్గావరుతో ఒప్పందానికి కట్టుబడి ఉందాల్సింది. అయినా -, మీర్‌కాసిం తమకు 
(ప్రైవేటుగా ముట్టిచెప్పిన రెండు లక్షల పౌంద్లకూ మూడు సంవన్న జిల్లాలకూ 
వారు తమను నమ్ముకున్న మిత్రుడిని అమ్మేశారు). శ న: ల! 
అనంతర కాలంలోని చరిత్రకారులే కాదు, ఆ కలల జీవించిన కంపెనీ అధికారుల్లోనూ 
నీతి, న్యాయం పట్ల పట్టింపున్న కొద్ది మందికి ఒప్పందాన్ని ఉల్లంఘించి మీర్జాఫరును 
ఇష్మారణంగా, దుర్మార్గంగా గద్దె నుంచి లాగేసిన తీరు నచ్చలేదు. ఇలాంటి తప్పుడు పనికి 
సమాజం ముందు ఏ సమాధానం చెబుతాము; ఇలాగైతే మనల్ని ఎవరు నమ్ముతారు 
అంటూ కలకత్తా గవర్నింగ్‌ కౌన్సిల్‌లో కొద్ది మంది మెంబర్లు ధ్వజమెత్తారు. ఇది కుంఫిణీ 
వర్గాల్లో పెద్ద వివాదం అయింది. కాసులకు కక్కుర్తిపడి గూడుపుఠాణి పన్ని తాముచేసిన 
నిర్వాకాన్ని సమర్థించుకుందుకు పక్షం రోజుల తరవాత హాల్వెల్‌ దొర “నవాబు మార్పిడికి. 
కారణాలు” అంటూ ఓ డాబుసరి డాక్యుమెంటును బనాయించాడు. అందులో మీర్ణాఫరును 
పాపాలభైరవుడిగా చిత్రించి అతడు నీచుడు, నిష్కారణంగా మనుషుల ప్రాణాలు తీసిన 


_ధ్రూరుడు అని అభియోగం మోపాడు. ఫలానా ఘరానా పెద్దమనుషులు ఎనమండుగురు, 


వారుగాక ఇంకో డెబ్బైెమంది అమాయకులు నవాబు పిచ్చి ఉత్తర్వుల వల్ల చంపబడ్డారని 
ఏకరువు పెట్టాడు. 3 

ఆ అభియోగాలు యావత్తూ పచ్చి అబద్ధాలు. ఆ సంగతి ఆరేళ్ల తరవాత కంపెనీ 
దొరలే ఒప్పుకున్నారు. 1766 సెప్టెంబరు 30న కలకత్తా కౌన్సిల్‌ వారే సీమలోని కంపెనీ 
డైరెక్టర్లకు ఇలా రాశారు- “పాపం! గతించిన మీర్జాఫరు గురించి మనం చెడ్డగా 
అనుకోకూడదు. అతడిపై హాల్వెల్‌ మోపిన అభియోగాలలో అసలు నిజం ఏమిటో మీకు 


' తెలియజెప్పటం మా బాధ్యత. హాల్వల్‌ చెప్పినట్టు మీర్టాఫర్‌ భయంకర నరహంతకుడు 


కాదు. అతడు చంపించాడని చెప్పబడిన వారిలో ఇద్దరు మినహా అందరూ నేటికీ బతికే 
ఉన్నారు. ఆ ఇద్దరి మరణానికీ అతడి బాధ్యత లేదు”. 

తరువాతెప్పుడో తాపీగా రికార్డును సరిదిద్దితేనేమి? జరగాల్సిన దారుణం జరిగేపోయింది. 

ఇక మీర్‌కాసిం సంగతి. అనేక జీవిత కాలాలకు సరిపోయేంతటి సొంత సంపదను 
దొరలకు ధారపోసి అతడు బావుకున్నదీ ఏమీలేదు. స్వామిద్రోహంలో మామదీ, అతడిదీ 
ఒకటే బడి అయినా పాలనాదక్షతలో మీర్‌కాసిం చాలా నయం, నవాబుగిరీ చేపట్టాక 
ప్రభుత్వ వ్యయాన్ని అదుపుచేసి, ఆర్థిక వ్యవస్థను బాగుపరచి ప్రభుత్వ పనితనాన్ని 
పెంఫొందించాడు. సైనికుల బకాయిలను తీర్చాడు. కుంఫిణీ వారికి ఇవ్వవలసినవి ఇచ్చేశాడు. 
ప్రజలు గోడును ఆలకించి, అన్యాయాలను సరిచేయటానికి దృఢవైఖరి అవలంబించాడు. 

అదిగో అక్కడే అతడికీ, తెల్లవారికీ గొడవ వచ్చింది. ముఖ్యంగా వాణిజ్య సుంకాల 


దగ్గర, 


ఇంగ్లీషువారు మొదట దేశంలో ప్రవేశించినప్పుడు కంపెనీ సరుకులపై రోడ్లమీద గాని, 
ఓడలమీద గానీ సుంకం: వసూలు చేయకుండా మొగల్‌ పాదుషానుంచి ఫర్మానా పొందారు. 
కంపెనీవార్రి గిడ్డంగుల అధికారులు ఇచ్చిన దస్థకు (బీటీ) చూపితే వాటిని కంపెనీ సరుకులుగా 
కావించి సర్మారువారు వదిలేస్తూ వచ్చారు. ఆ సదుపాయాన్ని దుర్వినియోగం చేసి గిడ్డంగుల 


బొమ్మలాట శ 143 


అధికారులు తమ కింది నౌకరులకు నామమాత్రంగా జీతాలిచ్చి రహస్యంగా సొంత ఇ 
చేసుకునేందుకు చీట్లను ఇచ్చేవారు. దీనివల్ల ప్రభుత్వానికి పన్ను. రాబడి నష్ష 
అలీవర్టీఖాన్‌, సిరాజ్‌ల హయంలోనే దీని మీద తరచూ గొడవలు అయ్యేవి. . 

నవాబులనే చిత్తానుసారం మార్చేసే స్థితికి వచ్చిన కుంఫిణీ వారికి ఇ 
నెత్తికెక్ళాయి. తమ చేతిలో కీలుబొమ్మలైన నవాబులు తమనేమి చేస్తారన్న ధీమా 
బరితెగించి సరకుల వర్తకాన్ని పగటి దోపిడీగా మార్చారు. తమ చీటీ 
సరకులనెల్లా కిమ్మనక వదిలెయ్యాలని చౌకీల అధికారులను నిర్భంధిం 
మారుమాట్లాడిన ఉద్యోగులను కంపెనీ సిపాయిలు కొట్టి, చీకటికొట్లో వేసి హి 
విదేశీ వర్తకానికి మాత్రమే పొందిన పన్ను రాయితీని దేశం లోపల అన్ని బాపతుల ; 
ఏకపక్షంగా వర్తింపజేసుకున్నారు. ఊరూరా చొరబడి, పన్నులెగబెట్టి దౌర్జన్యంగా 
సాగించారు. వారేమో సుంకాలు కట్టరు. దేశీయ వ్యాపారులేమో సర్కారుకు అన్ని 
కట్టాలి... కాబట్టి వీరికంటే తక్కువ ధరకు వారు సరుకులను అమ్మలగ 
వ్యాపారుల నోట్లో మన్ను పడింది. తరవాత ఇంకో అడుగుముందుకేసి పంటలను , 
అదీ తాము ఇచ్చిన ధరకే అమ్మాలని ఇటు రైతులను... తాము చెప్పిన ధరకు త 
సరుకుల కొనాలని అటు ప్రజలను కంపెనీ వారు సతాయించేవారు. మాట 
సిపాయిలను పిలిపించి గొడ్డును బాదినట్టు బాదించేవారు. దాంతో తెల్లవాళ్లు వస్తు 
జనం హడలిపోయి ఊరు వదిలి పారిపోయేవారు. నవాబు కంపెనీకి కీలుబొమ్మ 
కంపెనీలో పనిచేసే ప్రతి నౌకరూ తానూ నవాబుననే అనుకుని, ఏ సర్మారీ అధిక 
గుర్తించకుండా దాదాగిరీ చేసేవాడు. ] 

కంపెనీవారు. చేస్తున్న అఘాయిత్యాల గురించి పం మీర్‌కాసింకు & 
వస్తుండేవి. అక్కడికీ అతడు రెండున్నర ఏళ్లపాటు ఓవికపట్టి ఘర్షణ 
తమాయించుకున్నాడు. ఊరుకున్నకొద్దీ వారు పేట్రేగుతుండటంతో అతడి 
నశించింది. అప్పుడైనా అతడు చేసింది - జరుగుతున్న తప్పిదాలను (ప్రెసిడెన్సీ 
ముందు పెట్టి, మీవారిని కాస్త అదుపుచేయమని అర్థించటమే. దానికే తెల్లవారు 
తనను గద్దె నెక్కించారన్న కృతజ్ఞతయినా లేకుండా తమమీదే తప్పులెన్నుత 
పళ్లుకొరికారు. అతడి దగ్గర. తాను భారీ లంచం పట్టిన సంగతి మరచిపోని గవ 
వాన్సీటార్టు అతడు చెప్పే ప్పేదానిలో న్యాయం ఉందని నమ్మి ఉప్పు వర్తకం మీద నామ 
సుంకం కట్టటానికి ఒప్పందం కుదుర్చుకుంటే ఆ నిర్ణయాధికారం గవర్నరుకెక్కడిద 
దొరలు మోకాలు అడ్డారు. ఇక వారి పోరు పడలేక... తగువంతా సుంకాల దగ్గరే 
కాబట్టి మొత్తం సుంకాలనే ఎత్తేస్తే ఏ గొడవా. ఉండదని నవాబు అనుకున్నా! 
ఎవరూ సుంకాలు కట్టనవసరం లేదని అతడు ఉత్తర్వు చేసేయగా అదెలా కుదుర 
ఆంగ్లేయులు అడ్డం తిరిగారు. సుంకాలు లేకపోతే దేశీయ సరుకులూ చౌక అ; 
అప్పుడు మా తెరువు చూసేవారు ఉండరు. కనుక - మమ్మల్ని మాత్రమే మినహా 
దేశీయ వర్తకులందరి మీదా సుంకం వేసి తీరాల్సిందేనని పట్టుబట్టారు. 

ఇది అడ్డగోలు కోర్కె దానికి మీర్‌కాసిం సమ్మతించలేదు. దాంతో సంఘర్షణ 
వరసగా అనేక యుద్దాలు జరిగాయి. మీర్‌కాసిం తెల్లవారి గుండెలదరగొట్టి 
వీరోచితంగా పోరాడినా చివరికి పరాజయం తప్పలేదు. విధి వక్రించడంతో చే 


144 సా ఇదీ చరిత్ర 


న ల జాలా 


CCC కాటమ జయం 


ననా 


అయోగ్‌ ధ్వలో వజీరు సుజా ఉల్‌ దౌలా దగ్గర ఆశ్రయం పొంది, దీర్ణకాలం అనామకంగా 
ఈక అక్కదే మీర్‌కాసిం దరిద్రుడుగా మరణించాడు. 
తాము నిలబెట్టిన నవాబు తమ దగ్గర కుక్కలా పడి ఉండి చెయ్యమన్నదల్లా చేసే రకం 
శ్రలిపోవడంతో కుంఫిణీవారు కొత్త “బక్రా” కావాలనుకున్నారు. అట్లే కష్టపడి వెదకాల్సిన 
అవసరం లేకుండా వారికి కళ్ల ఎదుటే రడీమేడ్‌గా మీర్జాఫర్‌ కనిపించాడు. 
ఇంకేం? మూడేళ్ల కింద తాము కూలదోసిన వాడితోనే సిగ్గులేకుండా దొరలు మళ్లీ 
జేరాలు సాగించారు. కలకత్తాలో పలకరించే దిక్కులేకుండా పడిఉన్న మీర్జాఫరుకు అంతకంటే 
కావలసింది ఏముంది? అడ్డమైన (ప్రతి షరతుకూ సరేనన్నాడు. అచ్చంగా ఇచ్చెయ్యమని . 
దొరలు. అడిగిన జిల్లాలనల్లా వారికి రాసి ఇచ్చాడు. మీర్‌కాసిం చేసిన సంస్మరణలన్నీ 
క్రాట్టిపారేస్తాన్నాడు. ఉపరి 30 లక్షల కట్నాన్ని షరా మామూలుగా దొరలకు అర్చించుకుందుకు 
పడ్డాడు. 
ఆ (ప్రకారంగా మూడేళ్లు తిరక్కుండా 1763 జులైలో మీర్జాఫరు మళ్లీ బంగాళా నవాబు 
కావటంతో కథ .మొదటికి వనే వనం కాదు - మునుపటికంటే దారుణమైన మలుపు 
తిరిగింది. 


బొమ్మలాట శ 145 


పేనుకు పెతనం 


వారు ఈస్టిండియా కంపెనీని పెట్టిందే అందరూ ఘనంగా చెవ్ఫుకునే 
నీరివంవదలను సాధ్యమైనంత దందుకుని ఇబ్బడిముబ్బడిగా వ్యాపార 
గడించాలని. మొదట్లో అంతా సవ్యంగానే సాగినట్టు కనివీంచింది. పోర్చుగీసు, (ఫెం 
డచ్చి పోటీదార్లతో కయ్యాలు, యుద్దాలు వచ్చినా వ్యాపారం స్థి స్థిరపడి, లాభాలు బా, 
వచ్చాయి. బెంగాల్‌లో క్షయివ్‌ ఒదువుగా నదివిన రాజకీయ తంత్రం పుణ్యమా 
సిరాజుద్దౌాలా నవాబు పోయాక కుంవిణీ గల్లా పెట్టెలు గలగలలాదాయి. 
కోట్లలో ధనరాశుల రాబడికి కంపెనీవారు రుచి మరిగాక ఏమైందో గార (కవ 
అయివేజు తగ్గిపోయింది. 


కీలుబొమ్మ నవాబుల్ని మార్చేసిన సందర్భాల్లో పట్టిన భారీ సంభావనల్ని : 
అధికారులే ఎక్కువగా నొక్కేసేవారు. మొత్తం తామే కాజేస్తే గొడవవుతుందన్న 
కంపెనీకి వారు పెద్ద మొత్తం జమకట్టించినా అందులో చాలా వరకూ సేనల జీత? 
ఇతర ఖర్చులకే చెల్లిపోయేది. కంపెనీ డైరెక్టర్లు వద్దని వారించినా కంపెనీ ఉద్‌ 
తెగబడి ప్రైవేటు వర్తకాలను సాగించేవారు. కం పెనీ సరుకులకు మాత్రమే వర్తిం 
సుంకం రాయితీలను విచ్చలవిడిగా సొంతానికి వాదేసుకుని జేబులు నింపుకునే 
దేశీయ వర్తకులను, స్థానిక రైతులను, పేద ప్రజలను పిశాచాల్లా పీడించి, 
(ప్రతికంపెనీ ఉద్యోగీ నవాబుదర్దా వెలిగించేవాడు. కొన్నేళ్లు ఇండియాలో కొలువుచేసి 
తిరిగొచ్చే ప్రతివాడూ మోయలేనన్ని డబ్బు మూటలను, వెండి, బంగారం నింపిన పె 
ఓడలో వేసుకుని వస్తున్నాడు. కుంపిణీ డైరెక్టర్లకు మాత్రం వట్టి కాగితాల రికార్డులు 
లేకుండా gore కృతఘ్నలైన ముసల్మాన్లపై పైనా, నికృష్ణులైన ఫ్రెంచి వా 
కుంపిణీ సేనలు సాధించిన మహత్తర విజయపరంపరలను చక్కగా వర్ణించిన లేఖలక్రై 
. మితిలేదు. వట్టి మాటలే గానీ డబ్బు, మాత్రం కుంపిణీకి ఒక దమ్మిడీ కూడా ఎక్కు 


వటంలేదు. కట్టుదిట్టాలు లేని ఈ రకమైన దోవిడీవల్ల తమకింది ఉద్యోగులు 

బాగుపడుతున్నారే తప్ప కుంపిణీకి లాభమూ లేదు; వాటాదారులకు కడుపు నిండా ఇవ్వటానికి 
పదెండూ లేవు. ఈ పరిస్థితుల్లో ఏమిచేయాలి? ఇండియాలో దోపిడీని తమకు లాభకరంగో" 
ఎలా మార్చాలి? 

ఇది ఈస్టిండియా కంపెనీ దొరలను వేధించిన ప్రశ్న కర్తవ్యమేమిటా అని ఆలోచిస్తే ఆ ఆ 
సమయంలో వారి దృష్టి లార్జ్‌ క్లయివ్‌ మీద పడింది. 

మీర్జాఫరును తెర మీదికి ఎక్కించిన మీదట అడ్డగోలుగా సంపాదించిందంతా 
మాటకట్టమని క్షయివ్‌ అప్పటికి ఐదేళ్ల కిందట ఇంగ్లాండు చేరాడు. బర్‌క్షీ బజారులో 

పెద భవంతి కొని, నౌకర్లను చాకర్లను పెట్టుకుని, లార్డ్‌గిరీ పొంది దర్జా ఒలకబోస్తున్నాడు. 

(కంలో అతని చేతికింద పన్నెండు. ఓట్లు ఉన్నందున లాజక్‌ట'హమాహేమీత 
అతడి ప్రాపకం కోసం అంగలారుస్తున్నారు. వాస్తవం ఏమైనా అప్పటి ఇంగ్లీషు ప్రజల, 
ప్రభువంశీకుల దృష్టిలో అతడొక మహావీరుడు. గొప్ప సామ్రాజ్య నిర్మాత. అతణ్ని కనుక 
మళ్లీ ఇండియాకు పంపిస్తే వ్యవహారాలను చక్కబెట్టి తమ లాభాలు తమకు సమకూర్చి 
'పెట్టగలదని' కుంపిణీ వారు ఆలోచించారు. ఇంకేం? ఆసియా ఖండంలోని (బ్రిటిష్‌ 
సేనలకన్నింటికీ లాల చక్రవర్తి చేత అభిషిక్తుడై క్షయివ్‌ దొర 1765 మేలో 
మళ్లీ కలకత్తాలో అడుగుపె ట్టాడు 

సెకండ్‌రవుండులో చేయవలసిఉజేమలో లార్డ్‌ క్లయివ్‌కు ఒకరు చెప్పక్కర్లేదు. ఈ 
విషయంలో అతడికి చాలా స్పష్టమైన, ఆ. కాలంలో సీమలో ఎవరికీ లేనంత అవగాహన 
ఉంది. ఇండియాకు బయలుదేరకముందే ఈస్టిండియా కంపెనీ డైరెక్టరు మిస్టర్‌ రౌస్‌కు 
రాసిన జాబులో దొరగారు ఇలా అన్నాడు : 


"We are at last arrived at that critical period which I have 
long foreseen, which renders it necessary for us to determine 
whether we shall take the whole to ourselves; for it is not hy- 
perbole to say, To-marrow the whole Mogul Empire is in our 
power... The new Nawabs whom we might support would be 
Jealous of our power. We must become Nawabs ourselves, in 
fact, if not in name". 

[Empire in Asia, W.M. Torrens, p. 44] 

(నేను చిరకాలంగా ఎదురు చూస్తున్న కీలక స్థితికి చివరికి ఇప్పుడు చేరుకున్నాం. 
మొత్తం .మనమే పరిగ్రపొంచ్లాలా అన్నది తేల్చుకోవడం అవసరం. ఎందుకంటే 
మొత్తం మొగల్‌ సామాజ్యమంతా రేపు మన చేతిలో వచ్చివదుతుందనటం 
అతిశయోక్తికాదు..: మనమివ్హుడు మద్దతు ఇస్తున్న నవాబులే మన అధికార బలం 
చూసి ఈర్ష్చ్యపడవచ్చు. పేరుకు .కాకపోయినా వాస్తవానికి మనమే నవాబులం 
అయితీరాలి). 


మొగలు సామ్రాజ్యం స్థానాన్ని ఆక్రమించి దేశాన్ని క్రమేణా ఎలా హస్తగతం చేసుకోవాలో 
న్లీయివ్‌కు బాగా తెలుసు. బెంగాల్‌ నవాబుగా ఉన్నది తన “గాడిద” మీర్జాఫరే కాబట్టి 
వౌడిని వాడుకుని కార్యం సాధించవచ్చునని అతడి ధీమా. 


ఎం. ని.ఆర్‌శాస్త్ర పేనుకు పెత్తనం శ 147 


ఇంతలో ఒక చిక్కొచ్చింది. డబ్బులకోసం యములాళ్ళలా పీడించి ఇంగ్లీషువా 
బాధలకు తాళలేక ముసలి మీర్జాఫర్‌ 1765 జనవరిలో గుండె పగిలి చచ్చి 
మీర్జాఫరు తరవాత నవాబు ఎవరుకావాలన్నది కుంపిణీ వారితో అతడు కు 
ఒప్ఫందంలో లేదు. వారసత్వానికి ఇద్దరు పోటీదారులున్నారు. ఒకడు - క 
చనిపోయిన కుమారుడి కుమారుడు. ఆరేళ్ల పసివాడు. రెండోవాడు మీర్జాఫరు ఉ 
కుమారుడైన ఇరవై ఏళ్ల నాజిం. 

మద్రాసులో ఓడ దిగేసరికి ఈ సంగత్తులన్నీ క్లయివ్‌కు తెలిశాయి. మీర్జాఫర్‌ 
ఒక రకంగా మంచిదేనని దొర అనుకున్నాడు. ఆరేళ్ల బాలుణ్ని కనుక గద్దెమీద క 
అతడి పేరు మీద చక్రమంతా తామే తిప్పవచ్చునని, పరిపాలనంతా దేశీయు 
జరుగుతున్నట్టు లోకానికి చూపెట్టి, అసలైన ఆర్థిక వనరులన్నీ తమ వశం 
వాస్తవానికి తామే సర్వంసహాధికారం చలాయించవచ్చునని క్లయివ్‌ తలిచాడు. త్ర 
కలకత్తాలో ఉన్న ఇంగ్లీషు దొరలు దురాశలో, కుటిల నీతిలో అతడిని మించిన ; 
వేశ్యాపుత్రుడి దగ్గర ఇరవై లక్షల రూపాయలు లంచం పట్టి, నెలకు ఐదు లక్షల చొప్ప 
కంపెనీకి కట్టేట్లు, ఆంగ్లేయుల చెప్పుచేతుల్లో ఉండేట్టు కాగితం రాయించుకుని న 
ఉద్దాలాను క్లెయివ్‌ కలకత్తా చేరేలోపే అర్జంటుగా గద్దెనెక్మించారు. a 

ఆ సంగతి తెలిసి క్లయివ్‌ లబోదిబోమన్నాడు. “అకటా! ఇంగ్లీషు వారి పేరు ఎంత 
స్థితికి దిగజారింది! బ్రిటిష్‌ జాతికి ఎంతటి అప్రతిష్ట వచ్చింది” అని ఆ నీతుల ర 
తెగ గింజుకున్నాడు. ఎనిమిదేళ్ల కింద సిరాజ్‌ను కూల్చి మీర్జాఫరును పైకి తెచ్చి 
అతడు చేసిందీ అదే! తాను చేస్తే లౌక్యం... పరులు చేస్తేనేమో మోసం అవుతుంది 
మాట కలకత్తా దొరలూ అడిగారు. ఇంత అవినీతికి ఎలా పాల్పడ్డారయ్యా అని క్షం 
నిగ్గదీస్తే తమరు చూపిన దారినే మేమూ అనుసరించాం తప్పేమిటని వారు సవి య 
మనవి చేశారు. దొరకు నోరు పెగలలేదు. 

ఎనిమిదేళ్ల కిందట క్లయివ్‌ నాటిన అవినీతి విత్తనాలు అప్పటికి మహావృక్షాల్లా ఎ 
కుంపిణీ కమళంలో వాటి ధాటిని చూసి అతడికి కంపరం పుట్టింది. “ఇక్కడ పః 
ఘోరంగా ఉంది. మన అధికారులందరూ తెగబడి లంచాలు మేస్తూ, తగని | 
వాలకబోస్తున్నారు. సివిల్‌, మిలిటరీ ఉన్నతాధికారుల నుంచి మామూలు గుమాస్తాల వర 
అందరూ సొంత లాభమే చూసుకుంటూ, ఎంత నీచానికైనా ఒడిగడుతూ, 
పీడిస్తున్నారు. పరిపాలన అనేది బొత్తిగా లేదు” అంటూ అతడు లండన్‌లోని పై అధి 
ఫిర్యాదు చేశాడు. దానిమీద కంపెనీ కోర్ట్‌ ఆఫ్‌ డైరెక్టర్లు కదిలి 'We think they 
fortunes acquired in the inland trade have been obtained by a scene of | 
most tyrannic and oppressive conduct that ever was known in any 
country' (మన కంపెనీ నౌకర్లు దేశీయ వర్తకంలో సంపాదించినదంతా (ప్రపంచం 
ఇదివరకు ఏ దేశంలోనూ, ఏ కాలంలోనూ కనీ వినీ ఎరుగనటువంటి ఘోరక్ళత్మో 
ద్వాఠానే లభించిందని మాకు నిశ్చయమై పోయింది) అని 1766 మేలో క్లయివ్‌కు 
ఈ అక్రమాలను అరికట్టేందుకు గట్టి కట్టుదిట్టాలను చేసే బాధ్యతను కూడా వారు ఈ దొ 
మీదే మోపారు. | 


148 సా ఇదీ చరిత్ర 


రికి ఒక్కటే దారి కనిపించింది. అదేమిటంటే - నవాబును పూర్తిగా పిండి బొమ్మను చేసి 

గౌ బెట్టి, బెంగాలుకు దివాన్‌గిరీ నేరుగా ఇంగ్రీషువాళ్ల చేతుల్లోకి తీసేసుకోవటమే! 
శ అలోచన రాగానే క్లయివ్‌ దానిని ఆచరణలో పెట్టాడు. ఆ సమయానికి అలహాబాద్‌లో 
తలదాచుకున్న మొగల్‌ పాదుషా షా ఆలంవద్దకు వెళ్లి, అంతకు ముందు అయోధ్య . 
నవాబు నుంచి తాను గెలిచిన రెండు జిల్లాలను నజరానాగా ఇచ్చి, అందుకు ప్రతిఫలంగా 
ఏడాదికి ఇరవై ఆరు లక్షల రూపాయల కప్పం కట్టి, నవాబు ఖర్చులు భరించే షరతు మీద 
బెంగాల్‌, బీహార్‌, ఒరిస్సా రాష్ట్రాల్లో రెవిన్యూ వసూలు చేసుకునే హక్కులను కంపెనీకి 
దఖలు పరుస్తూ 1765 ఆగస్టు 9న ఫర్మానా పొందాడు. 

అదే చరిత్ర ప్రసిద్ధికెక్కిన “దివానీ! మొగల్‌ సామ్రాజ్య వినాశానికి అదే ధూమకేతువు. 

ఫోర్టరీకోరైన క్షయివ్‌ కుతంత్రాన్ని అమాయక చక్రవర్తి కనిపెట్టలేకపోయాడు. కష్టపడాల్సిన 
అవసరం లేకుండా సాలుకు పాతిక లక్షల రూపాయలు తన విలాసాలకు, జనానా ఖర్చులకు 
వచ్చిపడతాయన్న ఆబతో ముందుగతి కానకుండా తెల్లవాడి ఉచ్చులో ఇరుక్కున్నాడు. అనేక 
సంవత్సరాలుగా మొగల్‌ పాదుషాపై అనేక యుద్దాలుచేసి, అనేక దుర్మార్గాలకు పాల్పడిన 
ఇంగ్లీషువారిని పాదుషా తిరిగి నమ్మటమే చిత్రం! ఆ కాలాన ఢిల్లీ దర్భారుకు పట్టిన 
దారుణ దుర్గతికి “దివానీ” ఫర్మానా గొప్ప ఉదాహరణ, 

పన్నులు వసూలు చేసే అధికారాన్ని మాత్రం ఇంగ్లీషువారు తీసుకుని మామూలు 
పరిపాలన అంతా నవాబు మీదే వదిలేయటానికీ ఒక కారణం ఉంది. అదేమిటో 1765 
సెప్టెంబరు 30న కంపెనీ డైరెక్టర్లకు రాసిన లేఖలో క్లయివే ఇలా విడమర్చి చెప్పాడు: 

ఈ రాష్టాలను అజమాయిషీ చేయగల అధికారం మనకు ఉన్నప్పటికీ 
దానినివ్చుడు మనం చలాయించకూడదు. వరిపాలన వని అంతా నవాబు 
ఉద్యోగులకే వదిలేస్తే మనకు దమ్మిడీ ఖర్చుండదు. రెవిన్యూ వసూలులో మనకు 
కొంచెం నష్టం కలిగినా పెద్ద తప్పులు చేసినవాళ్ళను మనం సులభంగా కనుక్కొని 
శిక్షించవచ్చు... రాజ్యాధికారం నెత్తిన పెట్టుకోవటం వల్ల వచ్చే చిక్కులేవీ మనకు 
ఉండవు. నవాబు మా(త్రం ఇంకా ఉంటాడు. దర్జాకు తగ్గదబ్బేదో వాడిమొగాన 
పారవేస్తూంటాం. రాట్రాల పరిపాలనంతా దేశీయుల చేతుల్లో ఉంటుంది, వారు 
మనకు, నవాబుకు జాయింటుగా జవాబు చెప్పాల్సి ఉంటారు. దబ్బు సంచి మాత్రం 
మన చేతుల్లో ఉంటుంది. 


[The Rise of Chirstian Power in India, B.D. Basu, p. 157] 

ఉత్సవ విగ్రంహంలా నవాబును కూచోబెట్టటంతోబాటు దఫాల వారీగా అతడి మనోవర్తిని 
కోతబెట్టి కరిమింగిన వెలగను జేసే పనీ మొదలైంది. అంతకుముందు నవాబు మారిన 
ప్రతిసారీ అతడు కుంపిణీకి కట్టాల్సిన మొత్తాన్ని అమాంతం పెంచేస్తూ వచ్చారు. “దివానీ 
చేజిక్కించుకున్న తరవాతేమో నవాబు మారినప్పుడల్లా కొత్త నవాబుకు కుంపిణీ ఇవ్వాల్సిన 
మొత్తాన్ని కోత వేస్తూ వచ్చారు. కొంతకాలానికి అసలు ఈ నవాబు మాత్రం ఎందుకు, 
దండుగ చేటు అనుకుని ఎత్తి చెత్తకుండీలో పారవేశారు. రెండోమారు తాను ఇండియాకు 
వచ్చినప్పుడు బెంగాల్‌ గద్దెమీద ఉన్న కుర్ర నవాబు నాజిం ఉద్దాలాను సంవత్సరం తిరక్కుండా 
తన చేత్రిక్రి మట్టి అంటని విధంగా ఖూనీ చేయించి క్లయివ్‌ దొరే ఈ చారిత్రక క్రమానికి 
తోవ తీశాడు. 


ఎం. వి, ఆర్‌, శాస్త్రి పేనుకు పెత్తనం శ 149 


నానా రకాల అ(క్రమ వ్యాపారాలకు, విచ్చలవిడిగా పన్ను ఎగవేతలకు, చె ను 
నేరాలకు ఘోరాలకు పేరు మోసిన ఇంగ్లీషు వారి చేతికి పన్నుల వసూలు చేసే 
ఇవ్వటమంటే పేనుకు పెత్తనం. ఇచ్చిన చందమే. దీని దుష్ఫలితానికి నవాబులు 
వారి జనానాలు మాత్రమే గురి అయి ఉంటే ఎవరూ కంటసీరూపెట్ట వలసిన ప్ప 
కానీ - మొగల్‌ పాదుషా కాసుల కక్కుర్తితో అంగీకరించిన ఈ అడ్డగోలు. ఏర్పా 
ఇంగ్లీషు తోడేళ్ల బారిన పడింది అన్నెం పున్నెం ఎరుగని అభాగ్యజనం. _ - 

అంతదాకా-చెల్లించాల్సిన పన్నులు, సుంకాలు: ఏదీ కట్ట కుండా ఖజానాకు ఎగ 
పెడుతూ వచ్చిన, సీమదొరలే... వసూలు అధికారం తమ చేతికి వచ్చేసరికి 
. జనం మీద పడి గోళ్లూడకొట్టి శిస్తులు, షన్నులు వసూలు చేయసాగారు. క్లయివ్‌ (క 
ద్వంద్వ పరిపాలన వల్ల సామాన్య ప్రజల పరిస్థితి పెనం మీంచి పొయ్యిలో పడి 
ఎక్కడ చూసినా అరాచకమే. ఎవరి ప్రాణానికీ, ఆస్తికీ భద్రత లేకుండా పోం 
సంవత్సరాలుగా తెల్లవారి అక్రమ వ్యాపారాల దాదాగిరీ మూలంగా దేశీయ 
చితికి పోయారు. స్థానిక పరిశ్రమలు మూతపడ్డాయి. మార్కెట్లు మట్టి కొట్టుక 
పంట పండించే రైతులు దయనీయ దైన్యం అనుభవిస్తున్నారు. దీనికి తగ్గట్టు 1768 ప్రా 
తీవ్ర దుర్భిక్షం తాండవించింది. వెనకటి రోజుల్లోనైతే దయగల స్వదేశీ ప్రభువులు అ 
దుస్థితిలో శిస్తులు మాఫీ చేసి, సహాయక చర్యలు చేపట్టి (ప్రజలను ఆదుకునేవారు, 
కనికరమేదీ విదేశీ రాబందులకు లేదు, అణాపైసలతో సవా రావలసిన పన్నులను 
వసూలు చేసి కుంపిణీ ఇనప్పెట్టెలను నింపటమే వారికి ప్రధానం. అందుకే దయాః 
లేకుండా వసూళ్ల కోసం జనం మీద విరుచుకుపడ్డారు. ఆదుకునే నాథుడు లేక 
కాస్తా భయానక కరవుగా మారింది. శిస్తుల బాధపడలేక, తినడానికి మెతుకు లేక క 
జనం కొంపాగోడూ వదిలి అన్నమో రామచంద్రా అని ఆక్రందిస్తూ వీధినప గారు. బి 
కూడా దొరక్క లక్షల మంది ఆకలి చావులు చచ్చారు. ఒకప్పుడు ధనధాన్యాలతో తుల 
పూర్ణియా జిల్లాలో మూడవ వంతు ప్రజలు నశించారు. తక్కిన ప్రాంతాల్లోనూ 
పశువులనమ్ముకొని కొందరు, వ్యవసాయ పరికరాలు తాకట్టుపెట్టి కొందరు, 
కొందరు బతుకు వెళ్లదీశారు. చాలా మంది ఆకలి భరించలేక పసిపిల్లల్ని అః 
కొంతమందైతే పీనుగులను 'కూడా పీక్కుతిన్నారు. లక్షల జనం కృశించిన శ 
గుంపులు గుంవులుగా పల్లెలనుంచి వట్నాలకు తరలితే మశూచి, ప్లేగు లా 
అంటువ్యాధులూ వారి వెంట వ్యాపించాయి. గుట్టలు పడిన శవాలను తొలగించే డి 
లేకపోయింది. మృత్యు దేవతకవి తిరునాళ్ల రోజులు. ఆ కాలంలో సర్మారు ఉద్యోగ 
వేసిన అంచనాలను బట్టి బెంగాల్‌ కరువుకు కోటి మంది బలి అయ్యారు. ప్రపం 
మరే దేశంలోనూ, మరే కాలంలోనూ ఇటువంటి ఘోరకలి ఎరుగం. 4 

ఇంతటి భయానక పర్యవసానాలకు కారణభూతమైన ద్వంద్వ పరిపాలనను తెచ్చి ' 
రాబర్ట్‌ క్షయివ్‌ తాను బావుకున్నదీ ఏమీ లేదు. రెండోసారి వచ్చినప్పుడు అతడు గొ 
కుంపిణీ అధికారులు కొలువుమాని, అక్రమార్దనను సంచుల్లో మోసుకుని సీమకు 
వెళ్లాక అతడి నిర్వాకం మీద పెద్ద యాగీ చేశారు. బెంగాల్‌లో ఆంగ్ల రాజ్యస్థాపన 
క్షయివ్‌ అనుసరించిన పద్ధతులు, వాటి మంచిచెడ్డల మీద పెద్ద దుమారం రేగం 
పార్లమెంటరీ విచారణలో చీకటి సత్యాలన్నీ బయటికి వచ్చాయి. ఘోర తప్పిదాలు క ట్టైదు 


150 5 ఇదీ చరిత్ర ఎనన 


1 


a 


| 
i క్రనిపీ స్తున్నష 


టికీ ట్రిటిష్‌ సామ్రాజ్య విస్తరణకు అమూల్య సేవలందించాడన్న 
శ్రాభావంతో (బిటిష్‌ పాలకులు అతడి తప్పులను క్షమించారు. పార్లమెంటు 
నను ఎలాగో తప్పించుకున్నా క్లయివ్‌ను అంతరాత్మ వదిలిపెట్టలేదు. సిరాజుద్దాలాకు 
ను చేసిన నమ్మక ద్రోహం నుంచి నాజిం ఉద్దాలాను చంపించటం వరకూ తాను చేసిన, 
క పాపాలు నీడలా వెంటాడి, అనుక్షణం కుళ్లబొడవడంతో తన మీద తనకే 
i ౦ కలిగి ఇంట్లో పిస్టల్‌ పేల్చుకుని క్లయివ్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. 
క బెంగాల్‌లో ఇన్ని దారుణాలు జరిగి, విదేశీ రాబందులు వికటాట్టవోసం 
చేస్తూ మొత్తం దేశాన్నే నెమ్మదిగా కబళించటానికి రంగాన్ని సిద్ధం చేసుకుంటూంటే మిగతా 
దేశం ఏమి చేసింది? ఎదురులేని జాతీయశక్తి అని అప్పట్లో అందరూ భావిస్తున్న మరాఠా 
కూటమి ఈ జాతీయ విపత్తుకు ఎలా స్పందించింది? పానిపట్టు యుద్ధంలో వారిని మనం 
విడిచి వచ్చిన తరవాత మరాఠా రాజ్యం ఏమైంది? 


పేనుకు పెత్తనం శ 151 


పడిలేచిన మరాఠాలు 


మరాఠాల పని అయిపోయిందనే అందరూ అనుకున్నారు. 
జౌను మరి! పానిపట్టులో వారికి తగిలిన దెబ్బ సామాన్యమైనదా? 


ఉందగా... 1761 జనవరిలో జరిగిన ఘోర సంగ్రామంలో వీరిలో ముప్పాతిక ఖా 
ఊచకోతకు గురయ్యారు. నలభై వేల మంది దాకా బందీలయ్యారు. యుద్ధరం మె, 
మరాఠా శిబిరం చుట్టూ భారీ కందకాలు, చుట్టుపట్ల అదవులు కూదా శవాల 
నిండిపోయాయని ఆ యుద్ధంలో అఫ్లాన్ల పక్షాన ప్రత్యక్షంగా పాల్గొన్న 
పండిట్‌ (గ్రంథస్థం చేశాడు. 


భయానక జన నష్టానికి మించి... ఛత్రపతి శివాజీ స్ఫూరితో అనేక తరాల తరః 
యుద్ధాల్లో ఆరితేరిన మెరికల్లాంటి మహాయోధానుయోధులు దాదాపుగా అందరూ 3 
కొరిగారు. ఆశలెన్నో పెట్టకున్న పెద్ద కుమారుడు విశ్వాసరావు, తనకు కుడి భుజమై 
సోదరుడు సదాశివరావు అకాల మృత్యువు పాలవటం పీష్వా బాలాజీరావు గు 
పిండేసింది. ఈ దారుణ దుర్వార్తలకు తట్టుకోలేక కొద్ది రోజులకే ఆయన కూడా ట్రా? 
విడిచాడు. థి 

మహారాషప్టుల... ఆ మాటకొస్తే యావద్భారత చరిత్రలోనే అది కనీ వినీ ఎరుగ! 
ఘోరకలి. కొన్ని వేల సంవత్సరాల పూర్వం అదే పానిపట్టుకు దగ్గర కురుక్షేత్ర ధర్మయుద్దంక 
భరతఖండంలోని క్షత్రియజాతి దాదాపుగా తుడిచిపెట్టుకుపోయినా... మార్గదర్శన 
చేయడానికి కృష్ణుడు, కార్యభారం మోయడానికి భీమార్జునుల్లాంటి మహావీరులు 
ఉన్నారు. మరాఠా భారతంలో మాత్రం పానిపట్టు అధర్మయుద్ధం తరువాత పెద్దల్లో మిగిలి 
రఘునాథరావు అనే శకుని ఒక్కడే. (దాయాదుల మీద అలిగి యుద్దానికి పోలేదు కను! 
దేశ దురదృష్టంకొద్దీ అతడు బతికిపోయాడు). మహాయోధుల డ్రేణి అంతరించి, సమర్శ్భుడై 
పీష్వా కూడా కన్నుమూసి, సరైన ఉత్తరాధికారి ఎవరూ కనపడని ఆ విపత్మాలంలో మరాళ 


చరిత్రకు 


ఆశ్వాసాంతమైందనే చాలా మంది అనుకున్నారు. చుట్టుముట్టిన బహుముఖ 
“తో మరాఠా రాష్టకూటమి దానికది కూలి పోతుందనే అందరికీ తోచింది. ఈ 
సమస్య అలుసుగా తీసుకుని సర్వతా శత్రువులు విజృంభించారు. మైసూరులో హైదరాలీ 
పరిస్థితిని టు చేసి మరాళా సామ్రాజ్యాన్ని వీలైనంత నొల్లుకోవటం మొదలెట్టాడు. అప్పటిదాకా 
వో చెప్పుకింద తేలులా పడి ఉన్న నిజాం తల ఎగరేసి ఇంకోవైపు నుంచి కుమ్ముకు 
డు. బావాబాహీగా తలపడే శక్తి లేకపోయినా సందుచూసి అందిన మేరకు 
కం ఆంగ్లేయ వర్తకులు గోతికాడ నక్కల్లా కాచుకుని ఉన్నారు. ఉత్తరాదిన 
డై ద్రీయులే గాక రాజపుత్రులు, జాట్లు కూడా మరాఠా ఆధిపత్యంపై తిరగబడసాగారు. 
రః మించి మరాఠాలకు మిగిలిన కొద్దిపాటి పోరాటపటిమను కూడా కుట్రలూ 
క్రూహకాలతో నిర్వీర్యం చేయడంలో రఘునాథరావు తీరిక లేకుండా sic 
ఒక్కమాటలో చెప్పాలంటే పానిపట్టులో మహారాష్టులకు జరిగింది సర్వనాశనం! కాని- 
ఆశ్చర్యం!! అంతటి ఘోర విపత్తును కూడా మరాఠా జాతి ఎవరూ తంది hee 
తటుకుని తెప్పరిల్లింది. పీనుగుల పోగులనుంచే ఆ బూడిద రాశులనుంచే సమస్యల, 
సంక్షోభాల గండాలను దాటి అద్భుతమైన ప్రాణశక్తి ఉద్భవించింది. మరాఠా ప్రాభవం 
మునుపటికంటే మిన్నగా ధగధగలాడింది. 
అసాధ్యమనిపించే ఈ అద్భుత ఘనతను సాధించిన వాడు... నమ్ముతారో లేదో... 
నూనూగు మీసాల చిన్నవాడు. పేరు మాధవరావు. పీష్వా బాలాజీరావుకు చిన్న కుమారుడు. 
తండ్రి మరణానంతరం పీష్వా అయ్యేనాటికి అతడి వయస్సు కేవలం 16 ఏళ్లు. ఆ తరవాత 
అతడు బతికింది కేవలం పదకొండేళ్లు. ఆ పిన్న వయసులోనే, ఆ కాస్త జీవిత కాలంలోనే 
తన పూర్వులు ఎవరూ 'సాధించని ఘనతలు సాధించాడు. పెద్దల పేరుని నిలబెట్టడమేగాక 
పీష్వాలందరిలోకీ నిస్సందేహంగా గొప్పవాడని చరిత్రకారుల ప్రశంసలందుకున్నాడు. ఛత్రపతి 
తరువాత అంతటి ఆదర్శమూర్తిగా, ప్రజల కష్టసుఖాలను పట్టించుకుని కడుసమర్థంగా 
పాలించిన ధర్మప్రభువుగా మహారాష్ట్రల మదిలో చిరస్థాయిగా నేటికీ నిలిచి ఉన్నాడు. 
మాధవరావు తండ్రి బాలాజీ రావు, తాత బాజీరావు కూడా పిన్నవయసులో పీష్వా 
అయినవారే. కాని వారికి తమ పెద్దల ఒద్ధికలో తర్ఫీదు అయిన అనుభవం ఉంది. ఆత్మ 
బంధువుల అండ ఉంది. తండ్రి తరవాత వారసుడనుకున్న అన్న యుద్ధంలో మరణించడంతో 
ఆపద్ధర్మంగా 16 ఏళ్ల లేత వయసుకే రాజ్యాధికారం అందుకోవలసి వచ్చిన మాధవరావుకు 
అనుభవమూ లేదు; అండా లేదు. పెద్ద దిక్కు కావలసిన పినతండ్రే అతడి పాలిట పగవాడు. 
అన్నగారు కాలం చేయగానే పీష్వాగిరీని తానే తన్నుకుపోవాలని రఘునాథరావు 
విశ్వప్రయత్నం చేశాడు. ఈ విషయంలో తనను బలపరచమంటూ పాదుషాకు, మొగల్‌ 
సర్జార్లకు, ఇంగ్రీషువారికి జాబులు కూడా రాశాడు. అయితే అతడి తత్వం, ఎరిగిన మరాఠా 
ముఖ్యులు ఆ పన్నాగాన్ని సాగనివ్వలేదు. తన పక్షాన చేరడానికి ఒక్కడూ సిద్ధపడకపోవటంతో 
ప్రజల సెంటిమెంటుకు రఘోబా విధిలేక తలవంచాడు. అయినా కుట్ర బుద్ధిని మాత్రం 
మానలేదు. పెద్దవాడన్న గౌరవంతో, పెత్తనానికి కొత్త అయిన తనకు దారిచూపి నడిపిస్తాడన్న 
నమ్మకంతో మాధవరావు పెద్దరికం ఇస్తే దానిని అలుసుగా తీసుకుని పిల్ల పీష్వా 
లెక్కేమిటన్నట్టుగా అహంకరించి, తానే సర్వాధికారిలా చెలరేగాడు. మొదట్లో కొంతకాలం 
అణకువగా ఉండిన పీష్వా ఆనుపానులు (గ్రహించి పరిపాలనపై క్రమేణా పట్టుచిక్కించుకున్నాక 


ఎం.వి, ఆర్‌, శాస్త్రి పడిలేచిన మరాఠాలు శ 153 


కీలుబొమ్మలా పడి ఉండటానికి ఇచ్చగించక స్వతంత్రంగా వ్యవహరించన్న 
రఘునాథరావుకు కళ్లుమండాయి. అప్పటి నుంచీ పీష్వాను దెబ్బతీసి అధి 
_ అందుకోవటానికి అతడు పన్నని కుతంత్రం లేదు. చేయని [ద్రోహం లేదు. 
తన దిక్కుమాలిన స్వార్థంకోసం విదేశీ వర్తకులతో కుమ్మక్కయ్యేందుకూ, 
బద్ధశత్రువులైన నిజాం, హైదరాలీ వంటి మహమ్మదీయ ప్రభువులతో లాలూచీ అ 
బాబాయిగారు వెనకాడలేదు. మరాఠా రాజ్యాన్ని కబళించడానికి పెద్ద సైన్యంతో వి 
శత్రువులను భీషణ యుద్ధంచేసి పీష్వా సేనలు అతి కష్టంమీద ఓడించినప్పటి 
చిక్కిన శత్రువులతో లోపాయకారీ బేరాలు కుదుర్చుకుని ఆషామాషీ షరతుల పు 
మాత్రం కొట్టి వదిలేసిన ఘనుడు రఘునాథరావు. 
రాజధానిలో ఉంచితే కుట్రలు చేస్తున్నాడని యుద్ధాలకు పంపితే విరోధులను అణ? 
పోయి వారితోనే బేరాలాడుకుని 'శల్యసారధ్యం చేస్తాడు. ఆ ఎత్తులను (గ్రహించి పీ; 
జాగ్రత్తలు పడితే కాడి కింద పారేసి గోదావరి ఒడ్డుకువెళ్ళి రాజ్యమంటే రోత పుట్టిం 
కపట వైరాగ్యం అభినయిస్తాడు. అన్నం ముట్టనని హఠం చేస్తాడు. తనకేమీ అక్మ 
రహస్యంగా పావులు కదిపి, గోతులు తీసి పీష్వాను కూల్చటానికి కుత్సితాలు ౩ 
అధికారం మీద యావ లేదని అంటూనే తిరుగుబాటును లేవదీసి రాజ్యంలో 
నాకు పంచివ్వమంటూ యాగీ చేస్తాడు. ఎన్ని విధాల నచ్చచెప్పినా ఫలితం లేక, 
పరిస్థితుల్లో బహిరంగ యుద్ధంలోనే బుద్ధి చెప్పినా వినడు. మారడు. ఇలా పక్కలో 
కంట్లో నలుసులా తయారైన ప్రత్యర్థి జెరంగజేబు లాంటి ఏ ముస్లిం సుల్తానుకో 
కళ్లలో ప్రేమగా సూదులుగుచ్చో, ఆప్యాయంగా విషం తాగించో, చాటునుంచి వేటు వేయిం 
ఒక్క రోజులో అద్దుతొలగించుకునేవాడే. శ 
మాధవరావు తరహా అదికాదు. అతనిదంతా భారతీయ పద్ధతి. నీచ స్వార్థంకి 
ఎంతటి ఘాతుకానికైనా పాల్పడటం జెరంగజేబుల లక్షణం కాగా... అవసరమైప్పుడు ॥ 
కఠినత్వం చూపక, విష సర్పాల పట్ల జీవకారుణ్యం చూపటం భారతీయుల బల 
రాజ్యంలో భాగం ఇస్తావా చస్తావా అని ధూముధాములాడిన పినతండ్రిని మె 
బందీఖానాలో పడవేయగల, శక్తి ఉండి కూడా మాధవరావు పీష్వా ఏమని బదులిచ్చా 
తెలుసా? 
“బాబాయిగారూ! మీరు రాజ్వపంపకం గురించి మాట్లాడుతున్నారు. కాని ఈ 
మహాసామాజ్యానికి యజమానులెవరు? భాగాలు చేయటానికి ఇదేమన్నా సొం త 
ఆస్తా? ఈ రాజ్యాన్ని ఇంత గొప్పు స్థితికి తేవడానికి వేల మంది కష్టపద్దారు. దీన్ని. 
కనుక చీలిస్తే చితికిపోతుంది. అది నేను సహించలేను. కావాలంటే రాజ్యం మొత్తాన్ని 
మీరే ఏలుకోండి. నేను అనందంగా తప్పుకుంటాను”. J 
[The Maratha Movement, V.D. Savarkar, p. 133] 
ఇంతగా వినయం చూపి, ఒక దశలో పిన తండ్రి చెప్పులు నెత్తిన పెట్టుకుని సయోధ్యకోస 
(ప్రాధేయపడిన మాధవరావు అంతటి ధర్మరాజుకు కూడా ఓరిమి నశింపజేసి, తనను ఖైడ 
చేయించక తప్పని పరిస్థితి తెచ్చిపెట్టిన యోగ్యుడు రఘునాథరావు. 
మాధవరావు రాజ్యం చేసింది నిండా పదకొండేళ్లు లేదు. మొదట్లో కొన్నేళ్లు పిన తండి 


154 సొ ఇదీ చరిత్ర ఎం.వి,ఆర్‌.శౌస్తీ 


తనం కింద ఒదిగి ఉండగా, చివరిలో కొన్నేళ్లు పేగులు తోడేసే క్షయవ్యాధితో నానా 
i య యి: కళ్లేలన్నీ చేతుల్లోకి తీసుకుని, పరాక్రమం ప్రదర్శించి, నలుదిశలా సేనలు 
శ్ర శత్రువులను జయించి, పరిపాలన మీద పూర్తిగా దృష్టి కేం[ద్రీకరించడానికి 
కరంగా దక్కినవి కేవలం ఐదారేళ్లు. ఇంత తక్కువ వ్యవధిలోనే అంతర్యుద్ధాలతో, 

కుల్సితాలతో సతమతమవుతూనే అతడు అద్భుత విజయాలను సాధించాడు. 

రువాతి కాలంలో బ్రిటిష్‌ వారిని గడగడలాడించి ముప్ప. తిప్పలు పెట్టిన హైదరాలీ 
త ంతటివాడే మాధవరావుతో చేసిన ప్రతి యుద్ధంలోనూ ఘోరంగా ఓడాడు. 1763లో 
ఆాక్షసభువనం యుద్ధంలో నిజాం ఆలీ భారీ సైన్యాన్ని చిత్తుగా ఓడించి మాధవరావు చూపిన 
ప్రతాపం అతడి తాత బాజీరావు దిగ్విజయాలను గుర్తుచేసింది. 
i తన రాజ్యంపై అకారణంగా దాడిచేసి, దేవాలయాలను కూల్చి, దారుణ దురాగతాలకు 
పాల్పడ్డ నిజాం అలీని, అనంతరం దురాక్రమణకు దిగిన హైదరాలీని ఎదిరించి రాజ్యరక్షణ 
శ్రేసుకోవడంతోటే మాధవరావు సంతృప్తి పడలేదు. శివాజీ మొదలుకుని తన తాత, 
కండ్రులవరకూ మరాఠా జాతిని ఉత్తేజితం చేసిన 'హిందూ పాదుషాషీ లక్ష్యసాధనకు, 
దేశమంతటా హైందవ ధర్మ పునఃప్రతిష్టకూ మాధవరావు జీవితమంతా Na 
ప్రాటుపడ్డాడు. కర్ణాటక జైత్రయాత్రకు పూనా నుంచి 75వేల సేనతో 50 శతఘ్నులతో 
కదిలి... పూర్వపు మరాఠా పద్ధతిలో దోపిడి మీద కాకుండా రాజ్యాలను మొత్తంగా గెలవడం 
మీదే దృష్టి లగ్నం చేసి, ఏకదీక్షతో అరివీర భయంకరంగా శ్రీరంగపట్నం దిశగా హైదర్‌ 
మీదికి దండెత్తుతున్న మాధవరావు ప్రతాపాన్ని చూసి ఆంగ్లేయుల గుండెలదిరాయి. 


"From the present conduct of the Marathas both in the North 
and the South, and from the genius, spirit, and ambition of 
Madhav Rao, we are inclined to suspect that their designs are 
not confined to the mere collection of chauth but extend to the 
subjection of the whole peninsula". 

(ఉత్తరాదినా దక్షిణాదినా ఇప్ఫుడు మరాఠాలు వ్యవహరిన్తున్న తీరును, 
మాధవరావుకున్న అద్భుత ప్రతిభ ఆత్మశక్తి, గాధవాంఛలను గమనిస్తే వారి ఉద్దేశాలు 
కేవలం చౌథ్‌ వసూలుకు పరిమితం కాకుండా మొత్తం' ద్వీపకల్పాన్ని స్వాధీన 
వరచుకోవాలనే దాకా విస్తరించినట్టు అనుమానం కలుగుతున్నది) 


అని 1771లో బ్రిటిష్‌ అధికారులే అన్నారంటే [Bengal select committee pro- 
ceedings, 10 March 1771] ఆ కాలంలో మరాఠా ప్రభ ఎంత ఉజ్వలంగా వెలిగిపోయిందో, 
వారిని నడిపించిన మాధవరావు ప్రతాపం ఎంత గొప్పదో ఊహించవచ్చు. 8 

"The Marathas have not only the greatest force on their side, but the prayers 
ofall the people who everywhere without expection are robbed and harassed... 
(మరాఠాల వక్షాన దేశంలోకెల్లా గొప్ప సైనిక శక్తి ఉందటం ఒకటేకాదు; సర్వత్రా దోపిడీకి, . 
వేధింపులకు గురి అవతున్న ప్రజలందరి ప్రార్థనలూ వారి విజయాన్ని కాంక్షించాయి) అని 
Peixoto తన ఉ[ద్రంథంలో (History of Hyder Ali Khan, Vol. V1, PF. 101) పేర్మొనడం 
ఈ సందర్భంలో గమనార్హం, 


అతడికి ని 
ప్రనతండి 


ఎం,వి,ఆర్‌.శాస్త్రి పడిలేబిన మరాఠాలు శ 155 


అటు నిజాంతో, ఇటు హైదర్‌తో అనేక యుద్దాలు చేస్తూనే, పిన తండ్రి తడ్ష్య 
విధంగా పెట్టే మడత పేచీలతో సతమతమవుతూనే మాధవరావు పీష్వా ఉత్తరాది క 
దృష్టి సొరించాడు, ఇరుగూ పొరుగున తక్షణ సమస్యల నుంచి కొంచెం కుదుట 
వెంటనే 1769లో మరాఠా ముఖ్యసర్జార్లందరినీ పెద్ద సైన్యంతో సమీకరించి నర్మ 
దండయాత్ర చేయించాడు. - 
పానిపట్టులో వేలూ లక్షల హిందువులను ఊచకోత కోయించి యుద్ధం గెలిచిన ఆక 
రాజు అహ్మద్‌షా అబ్దాలీ దానివల్ల బావుకున్నది ఏమీలేక, సొంత సైన్యంలో అలజ 
తట్టుకోలేక అప్పటికి చాలా కాలం కిందటే అప్రతిష్టను మాత్రం మూట! 
వెనుదిరిగిపోయాడు. పానిపట్టులో మరాఠా శక్తి చితికిపోయిందని తలచి తలలు ఎ 
రొహిల్లాలను, పఠాన్లను, రాజపుత్రులను, జాట్లను అనేక యుద్ధాల్లో మరాఠాలు 
ఓడించారు. షా ఆలం చక్రవర్తిని తమ అధీనంలో ఉంచుకుని నాటకాలాడా 
ఇంగ్లీషువారి ఎత్తులను చిత్తుచేసి... భారతీయ సామ్రాజ్యమంతటినీ అజమాం 
సంరక్షించే బాధ్యత యావత్తూ మరాఠాలదేనని మొగల్‌ పాదుషా చేత ఒప్పుదల 
మరాఠాలు దేశంలో తమ కత్తికి ఎదురు లేదనిపించుకున్నారు. మాధవరావు 
రణతంత్రాల పుణ్యమా అని పానిపట్టు పరాభవాన్ని మరచి మరాఠాలు మళ్లీ 
విరుచుకుని తిరగగలిగారు. చ 
1761లో చేయలేకపోయిన జైత్రయాత్ర 1771లో జయప్రదంగా పూర్తయింది. ఇ 
అక్బర్‌, జెరంగజేబుల మొగలాయి మహాసామాజ్యం తుడిచిపెట్టుకుపోయి ఢిల్లీ 
మరాఠాలకు డాసోహమంది. చివరి దశలో ఒక వెలుగు వెలిగిన రొహిల్లాలను, పఠాన్ల 
మరాఠాలు కాలరాచివేయటంతో భారతదేశంలో మహమ్మదీయ శకం అంతరించింది. 
తరువాత దాదాపు యాభైఏళ్లు దేశంలో అతి ప్రధాన సైనిక శక్తి మరాఠాలదే అయిండి 
“పాతికేళ్ల వయసులోనే ఇంతటి ఘన విజయం సాధించి పెద్దల పేరు నిల 
మాధవరావు పీష్వాకు మరికాస్త వ్యవధి చిక్కి ఉంటే విశాల వ్యూహంతో యావద్భా 
ఆజేయమైన హిందూ సామ్రాజ్యాన్ని నిర్మించగలిగేవాడే. శివాజీ స్వరాజ్యాన్ని దేశః న్య 
చేసి బహుశా విదేశీదాస్యం బాధను భారతజాతికి తప్పించగలిగే వాడే. (1 
కాని-దురదృష్టం. దేశానికి తన అవసరం చాలా ఎక్కువగా ఉన్న సమయంల్‌ 
మాధవరావు క్షయవాత పడి భగవన్నామ స్మరణ చేస్తూ 1772 నవంబరు 18న ప్రశ 
కన్నుమూశాడు. 
(గాంట్‌డఫ్‌ అన్నట్టు పానిపట్టు ఘోరకలి కంటే మాధవరావు అకాల మరణం వ 
మరాఠాలకు కలిగిన నష్టం ఎక్కువ. 


(ఈ గొవ్బ వ్రభువు అకాలమృతితో పోల్చితే మరాఠా సామ్రాజ్యానికి పానివట్టు 
మైదానాల్లో తగిలిన చావు దెబ్బ ఎక్కువది కాదు. సైనికపరంగా మాధవరావు 
ప్రతిభాపాటవాలు చాలా చెప్ప్రుకోదగ్గవే అయినా ఒక పరిపాలకుడిగా అతడి 
గుణగణాలు అతనికి ముందు రాజ్యమేలిన వారందరికంటే ఎక్కువగా గౌరవానికి, 
(ప్రశంసకు పాత్రమైనవి). 


"The plains of Panipat were not more fatal to the Maratha + 
Empire than the early end of this excellent prince. Although 
the military talents of Madhoo Rao were very considerable, his 
character as a sovereign is entitled to far higher praise, and to 
much greater respect than that of any of his predecessors". 

[History of the Maharattas, James Grant Duff, Vol. I}, p. 1 63] 


156 ఫొ ఇదీచరిత్రు  .. ఎం.వి.ఆర్‌.శాః ఎం.ని. ఆర్‌, శాస్త్రి పడిలేచిన మరాఠాలు శ 157 


మధ్యాహ్నం హత్య 


లీ రోజు పీష్వా మాధవరావు యుద్ధ శిబిరంలో కూచుని కమాందర్లతో 
వ్యూవోన్ని చర్చిస్తున్నాడు. తమ్ముడు నారాయణరావు పకనే ఉన్నాడు. బయ 
కలకలం వినిపించింది. మదవుటేనుగు తప్పించుకుని ఇటువైపే దూసు 
భటులు అన్నారు. నారాయణరావు దిగ్గున లేచి పారిపోవదానికి ఉద్యుక్తుదయ 
అన్నగారు అతడి చెయ్యి పట్టుకుని ఆవి భయపడకు. ఏనుగు చేతిలో ఇ 
చచ్చిపోవాలని మన నుదుట రాసిలేకపోతే ఏమీకాదు” అని వారించాడు. 


బయట గోల ఇంకా ఎక్కువైంది. ఎవరెన్ని విధాల అడ్డుకోజూసినా తోసిపారే 
గజం గుడారం లోపలికి విసురుగా చొరబడింది. సేనానాయకులు మెరపులా కదిలి 
బల్లేలతో ఏనుగును' నిలువరించారు. అంతలో మావటి వాడు పరుగున వచ్చి ఏనుగు 
తీసుకుపోయాడు. గండం గడచింది. వ 
“చూశావా?” అన్నట్టుగా తమ్ముడిని చూశాడు పీష్వా. 'అర్థమైంది' అన్నట్టు తలపంకించా 
పిరికి తమ్ముడు. నిజానికి అన్న నేర్చిన పాఠం వేరు. తమ్ముడు అర్థం చేసుకున్నది వే! 
ఎటువంటి ఆపదనైనా ధైర్యంగా ఎదుర్కోవడానికి అప్రమత్తమై ఉండాలే తప్ప సంక్షోభా 
భయపడాల్సిన పనిలేదు; విధివ్రాత ప్రకారం. మృత్యువు ఆసన్నం కానంతవరకూ ఏ + 
మనలను ఏమీ చేయలేదు - అని అన్న ఉద్దేశం. “ఓహో! ఎంత సంక్షోభం వచ్చినా ము 
ఏమీ చేయకుండా బేఫర్వాగా కూచోవాలన్నమాటి అని తమ్ముడు తన తత్వాన్ని బట్టి ఈ 
చేసుకున్నాడు. | /| 
ఈ అవివేకమే చివరికి అతడి ప్రాణాన్ని తీసింది. మహారాష్టులకు, తద్వారా మిగ 
దేశానికి తీరని హాని చేసింది. 
27 ఏళ్ల వయసులోనే అన్న కన్ను మూసినందు వల్ల, ఉత్తరాధికారి కావడానికి ఆయన 
పుత్రసంతానం లేనందువల్ల నారాయణరావు ఆపద్ధర్మంగా పీష్వా కావలసి వచ్చింది. అప్పటీ 
అతడికి 17 ఏళ్లు. అంతకంటే స్తంవత్సరం తక్కువ వయసులోనే, అంతకంటే తీవ్రమై 


కల్‌ పరిస్థితుల్లోనే మాధవరావు గద్దెనెక్కి అద్భుత ప్రతిభాపాటవాలను చూపాడు. ఆ 


సంక్‌ నకి మరాఠాలకు పెద్దదిక్కులనుకున్న మహామహులందరూ పానిట్టులో నేలకొరిగారు. 
సము గా పాలనాపరంగా ఎటుచూసినా శూన్యమే ఆవరించింది. అటువంటి సంకటం 
౯ రావుకు లేదు. మాధవరావు తన పదకొండేళ్ల హయాంలో కష్టపడి ప్రతిభావంతులను 
పట్టుకుని, తర్ఫీదునిచ్చి, పరిపాలనకు సంబంధించిన అన్ని విభాగాల్లోనూ se 
పూయడానికి సమర్థమైన నాయకశ్రేణిని తయారుచేసి పెట్టాడు. రాజ్యాన్ని కంటికి రెప్పలా 
పాడటానికి రామ్‌శాస్త్రి, నానాఫడ్చవిస్‌, నారో అప్పాజీ, గోవింద్‌ తాత్యా, త్రయంబక 
వు పీ, గోపాలరావు పట్వర్థన్‌ వంటి ఎందరో రంల బారులుతీరి ఉన్నారు. అనేక 

యుద్దాల్లో నేలకరిచి శత్రురాజులందరూ మరాఠాల a చెబితే హడలిపోతున్నారు. జ 
అనుకూల పరిస్థితుల్లో కొత్త పీష్వా కుర్రవాడైనా... పర్తాత్రమం, పాలనా సామర్థ్యం లేని 
వాడైనా తగు మాత్రం తెలివి తేటలు కనుక ఉంటే రాజ్యం ఏ ఇబ్బందీ లేకుండా సాఫీగా 
నడిచిపోయేది. 

నారాయణరావుకు తెలివి కూడా లేదు. అతణ్ని తీర్చిదిద్దాలని ఎంత ప్రయత్నించినా 
ప్రయోజనం లేకపోవటంతో విసిగి వేసారి 'వీడి మొహాన రాజ్యం చేసే యోగం రాసిపెట్టలేదు” 
అని మాధవరావే ఓసారి చిరాకుపడ్డాడు. అతడన్నదే నిజమైంది. 

బయటి శత్రువులందరినీ మాధవరావు పాదాక్రాంతం చేసుకోగలిగినా, నూరు శత్రువుల 
పెట్టు అయిన లోపలి శత్రువు రఘునాథరావు బుసలు కొడుతూనే ఉన్నాడు. నయాన 
భయాన ఎన్ని విధాల నచ్చవచెప్పినా... ప్రాధేయపడ్డా, ఖైదులో వేసినా... అతడి వంకరబద్ధి 
మారలేదు. ఎంతటి నీచానికైనా ఒడిగట్టగలడని అర్థమయ్యాకయినా పినతండ్రి అనే 
మొగమాటం పక్కనపెట్టి రాజ్యక్షేమం కోసం మాధవరావు కరుకుగా వ్యవహరించి 
ఉండవలసింది. తన సామర్ధ్యం మీద నమ్మకంతో దీర్భకాలం ఉపేక్షించినప్పటికీ... తాను 
ఇంకా ఎక్కువకాలం బతకబోనని తెలిసిన తరువాతైనా అతడు ముందు చూపుతో గుండెరాయి 
చేసుకుని, ఆ కాలంలో రాజులు, సుల్లాన్లు అనుసరించిన “పద్ధతిలో రఘునాథరావును 
అడ్డు తొలగించి ఉంటే చరిత్రగతి మరొకలా ఉండేది. 

హిందువుల్లో ఎందరో పిచ్చిమారాజుల్లాగే మాధవరావు అతి మంచితనం చూపి, 
దుష్టాంగాన్ని సకాలంలో శిక్షించకుండా వదిలేసినా అతడి తల్లి గోపికాబాయి వెర్రిమాలోకం 
కాదు. తన మరిది తత్వం, అతడిని నడిపించే దుష్టశక్తి అయిన తోడికోడలు ఆనందిబాయి 
నైజం ఆమెకు బాగా తెలుసు. నారాయణరావుకి అండగా ఉంటానని" చేతిలో 
చెయ్యివేయించుకుని, రఘునాథరావును నమ్మి చెరసాలనుంచి మాధవరావు విడుదల చేసి 
పోయినా, ఆ తరవాత కొన్ని నెలల్లు కొత్త పీష్వా పట్ల రఘునాథరావు వల్లమాలిన అభిమానం 
వొలకబోస్తున్నా - అతడు వీలుదొరికితే వేటు వేయక మానడని గోపికాబాయి పోల్చు 
కోగలిగింది. అందుకే విడిచిపెట్టిన ఐదునెలల కల్లా మళ్లీ పట్టుబట్టి మరిదిని నిర్బంధింప 
చేసింది. 

పుజెలోని శనివార్‌ పాలెస్‌లో పీష్వా మందిరం పక్క గదిలో గట్టి కాపలా మధ్య 
రఘునాథరావును ఉంచారు. కొద్ది రోజులకే ఆనందీబాయి కుట్రచేసి, పీష్వాలేని సమయంలో 
రఘునాథరావును చెరనుంచి తప్పించింది. పారిపోతుంటే సైనికులు వెంటబడి పట్టుకుని 
అతడిని మళ్లీ ఖైదులో వేశారు. ఆ తరవాత కాపలా ఇంకా కట్టుదిట్టం చేశారు. అయినా 


ఎం.వి, ఆర్‌, శాస్త్ర మద్యాహ్నం హత్య శ 159 


రఘోబా దుర్చుద్ధీ మారలేదు. పీష్వాను హతమార్చి తాను గద్దెనెక్కడానికి & 
భయంకరమైన కుట్ర పన్నాడు. దిక్కుమాలిన రాజ్యకాంక్షతో పోయిపోయి జాతి శత 
ఆంగ్లేయులతో కుమ్మక్కయ్యాడు. మాధవరావు పీష్వా కాలంలో నుంచే రఘోభా ఇ 
మచ్చిక చేసుకోవడానికి లోపాయకారీ ప్రయత్నాలు చాలా చేశాడు. అవస 
తనకు అక్కరకొస్తారన్న ఆశతో పడరాని లాలూచీలు పడ్డాడు. ఆవలిస్తే పేగులు తె 
మాధవరావు ఉన్నంతకాలమూ ఎవరి ఆటలూ సాగలేదు. విభజించి పాలించే 
రాజనీతిలో భాగంగా దక్షిణాదిన హైదరాలీ, నిజాం, పీష్వాలు తెల్లవారికి వ్య 
ఏకం కాకుండా అద్దుకుని... భారతదేశాన్ని కబళించే బృహత్‌ వ్యూహంతో తాము 
యుద్దాల్లో నిజాం, హైదర్లకు మరాఠాల నుంచి సాయం అందకుండా చేయటానికి ఆ 
నియోగించిన మోస్టిన్‌ దొర పూనాలో ఎడమకాలు మోపడంతోటే మరాఠాలకు 
మొదలైంది. దేశాన్ని మింగే అసలు కుట్రను అర్థం చేసుకోకుండా రఘునాథరావు 
దాహంతో అతడికి చేరువయ్యాడు. నానాఫడ్నవిస్‌ లాంటి సమర్థుల మంత్రాంగంలో 
నారాయణరావును రంగం నుంచి తొలగించి తమ కీలుబొమ్మ రఘోబాను పీష్వా యః 
ఆంగ్లేయుల పాపిష్టి వ్యూహానికీ అవసరమైంది. 
ఇంకేం? ఇంగ్లీషు బాణీలో భయంకరమైన కుట్రకు తెర లేచింది. కొంతమంది మర 
సర్దార్లను రెచ్చగొట్టి కొందరు రాజద్రోహులను కూడగట్టి, ఆనందిబాయిని, ఆమె భర్త 
పావుల్లా వాడుకుని మోస్టిన్‌ తెర వెనుక నుంచి కథ నడిపిన నాటకంలో పైకి కనిపి 
విలన్లు 'గర్జీ'లనే సాయుధ దళనాయకులు. ఖీ 
తెల్లవారి పాత్రనైతే అప్పట్లో ఎవరూ పోల్బుకోలేదు గాని రఘోభాకు వత్తాసుగా. 
కుట్ర ఏదో జరగబోతున్నదని కర్ణాకర్ణిగా బయటికి పొక్కింది. పీష్వాకూ చెవిన పడి 
విషయం తెలిశాకయినా ముప్పు తప్పించుకోవడానికి అతడు గట్టి ప్రయత్నం 
తనకు అందిన సమాచారం దివానుకు 'పాసాన్‌చేసి నారాయణరావు ఊరుకున్నా 
దివాను ఇతడికంటే ఘనుడు. వెంటనే అప్రమత్తమై ఆనుపానులు ఆరాతీసి 
వమ్ముచేయవలసింది పోయి అంతా వట్టి పుకారేనని కొట్టిపారేశాడు. రాజ్యానికి, క 
వచ్చిన ప్రమాదం ఏమీలేదని (భ్రమసి, రాజప్రాసాదం వదిలి స్నేహితుడి ఇం 
విందారగించబోయాడు. 
ఆ రోజు 1773 ఆగస్టు 30. ఎవరూ ఊహించని రీతిలో ఆ మధ్యాహ్నం మహా ఘో 
జరిగిపోయింది. నారాయణ రావు పీష్వా అయి అప్పటికి పదో నెల. 
పీష్వాను పట్టుకుంటే తొమ్మిది లక్షల రూపాయలిస్తానని రఘునాథరావు చెరసాలను 
గర్జీల దళనాయకుడికి అప్పటికే హామీ పత్రం పంపాడు. అందులో ఒక అక్షరాన్ని మ 
“పట్టుకుంటే” (ధరవే్రే అన్న పదాన్ని 'మట్టుబెడితే' (మరవే)గా ఆనందిబాయి అప్ప 
మార్చేసింది. ఏమైతేనేం? కోరిన హామీపత్రం మధ్యాహ్నానికి చేతికందింది. గర్జీల & 
నాయకుడు మెరుపులా కదిలాడు. మధ్యాహ్నం 2 గంటలకు రెండు వేల మంది సాయుధుల 
అతడు శనివార్‌ పాలెస్‌ ఉత్తర ద్వారాన్ని ముట్టడించాడు. అతడి తోడుదొంగల ర్‌ 
రక్షక దళం కూడా వారితో కలిసింది. ఎదురువచ్చిన వారినల్లా నరికేస్తూ అంతఃపురంలో 
కుట్రదారులు చొచ్చుకుపోయారు. స్వామిభక్తిగల సైనికులు ఎంతగా అడ్డుకున్నా ప్రయోజన 
లేకపోయింది. శ 


160 స ఇదీ చరిత్ర 


ఎం.వి.ఆర్‌, రాస్తే 


బయట ఇంత గొడవ జరుగుతూ మృత్యువు తరుముకు వస్తుంటే పీష్వా నారాయణరావు 
చస్తున్నాడు? అంతా బాగానే ఉందన్న భ్రమలో సుష్టుగా భోంచేసి హాయిగా కలలుగంటూ 
ఏనాడు. జీతాల బకాయిలు చెల్లించలేదన్న మిషతో పెద్దగా అరుస్తూ కనిపించిన 
Ae గాని అతడు మేలుకోలేదు. 
రనల్లా నరికేస్తూ ద్రోహుల మూక శయనమందిరంలో చొరబడ్డాకగాని అ లు 
ల బికే సమయం మించిపోయింది. పీష్వా దిగ్గున లేచి ప్రాణభయంతో పరుగెత్తి పక్కగదిలోని 
కయునాధరావు కాళ్లమీద పడ్డాడు. “చిన్నాన్నా రక్షించు. నా ప్రాణం కాపాడు” అని 
ండెలవిసేలా ఏడ్చాడు. పినతండ్రి కనికరించలేదు. ఈలోపు కుట్రదారులు వచ్చి, 
శ్రఘునాథరావు చేతుల్లోని పీష్వాను లాగేశారు. పీష్వా సేవకులిద్దరు అతడిని రక్షించేందుకు 
అడ్లుపడ్దా లాభం లేకపోయంది. వారినీ, పీష్వానూ ద్రోహులు నరికి వేశారు. తరువాత 
రాజభవనం మీదపడి గది గదినీ గాలించి విలువైన నగానట్రా యావత్తూ దోచుకున్నాకగానీ, 
వారు తిరిగివచ్చి రఘునాథరావు ముందు “మీరే ఇక పీష్వా అని మోకరిల్లలేదు! 
అంతా అకస్మికంగా కొద్దిగంటల్లో జరిగిపోయంది. ఊహించని ఉప(ద్రవానికి అందరూ 
నిరాంతపోయారు. తెప్పరిల్లాక జరిగిందేమిటో అర్థమైంది. రఘునాథరావు ప్రముఖులందరినీ 
పిలిపించి, పీష్వా హత్యలో తన ప్రమేయమేమీ లేదని వొట్లూ సత్యాలు పెట్టి నమ్మించజూశాడు. 
ఎవరూ మోసపోలేదు. మరణించిన నారాయణరావు సమర్ధుడు, పెద్దగా తెలివిగలవాడు 
కాకపోయినా చెడ్డవాడు కాదు. వ్యక్తిగతంగా అతడంటే అందరికీ ఇష్టమే. అలాంటి సౌమ్యుడిని 
అంత క్రూరంగా హతమార్చటం రాజ్యంలో ప్రతి ఒక్కరికీ ఒళ్లు మండించింది. మరణించిన 
పీష్వాకు కొడుకుల్లేనందువల్ల ఆనవాయితీ ప్రకారం పినతండ్రి గద్దెనెక్కడానికి అభ్యంతరం 
చేప్పలేకపోయినా ద్రోహులకు తగిన శాస్తి చేసితీరాలన్న కృతనిశ్చయం మరాఠీ ముఖ్యలకు 
కలిగింది. నారాయణరావు మరణించిన పదో రోజు తిలోదకాలు వదిలే సందర్భంలో 
నానాఫడ్నవిస్‌, త్రయంబకరావు పీఠే, హరిబల్లాల్‌ ఫడ్కే వంటి విధేయులు పన్నెండు మంది 
కలిసి రఘునాథరావుపై ప్రతీకారం తీర్చుకుని తీరతామని శపథం చేశారు. అన్నదమ్ములవంటి 
ఆ పన్నెండుగురి కూటమే చరిత్రలో “బారాభాయి”గా ప్రసిద్ధికెక్కింది. 
ఈ కూటమే రాజ్యాన్ని వినాశనం పాలవకుండా దాదాపు ముప్ఫయ్యేళ్లు కాపాడింది. 
సింహాసనం ఖాళీగా ఉండకూడదు కనుక రఘునాథరావు అనువంశిక అధికారాన్ని 
గౌరవించి పీష్వా కానిచ్చినా... తమందరికీ అతడు మంచి పదవులనే ఇచ్చినా “బారాభాయీ'లు 
రఘోబా వలలో పడలేదు. అయితే సరైన వారసుడు దొరికితే తప్ప ద్రోహిని దించే అవకాశం 
లేదు. మరి ఎలాగా అని ఆలోచిస్తూ సమయం కోసం కాచుకుని ఉన్న సమయంలో ఒక . 
శుభవార్త వారి చెవిన పడింది. 
మరణించిన పీష్వా భార్యగంగాబాయి గర్భవతి! 
హత్యకు కొద్ది రోజుల ముందు నారాయణరావే తన ఇల్లాలికి నెలతప్పిన వైనం 
సన్నిహితుల దగ్గర అన్నాడు. అది ఇప్పుడు ధ్రువపడింది. 
భర్త మరణించగానే గంగాబాయి సహగమనానికి సిద్ధపడింది. అయితే “సతి శాపం 
ఎంత ప్రచండమో తెలుసు కనుక ఆనందిబాయి దానిని పడనివ్వలేదు. అప్పట్లో గంగాబాయి 
గర్భం సంగతి ఆమెకు తెలియదు. తెలిస్తే శాపాన్ని కూడా లెక్క చేయక బహుశా పిండ 
దశలోనే వారసుడిని చితిమీదికి ఎక్కించేదేమో. తరువాత కొన్నాళ్లకు గర్భం అనుమానం 
తోచాక మందులూ మాకులూ బలవంతంగా తినిపించి గర్భ[స్రావం చేయించాలని చూసింది. 


మధ్యాహ్నం హత్య శ 161 


ఎం.వి.ఆర్‌, శాస్త్ర 


కాని - లోపల ఉన్నది గట్టిపిండం. 
ఆనందిబాయి దగ్గరే ఉంటే ఏదో ఒకటి చేసి, గంగాబాయిని చంపి అయినా 
నిర్మూలించేదే. కానీ-పీష్వా అయిన వెంటనే రఘునాథరావు మోస్టిన్‌ ప్రోద్భలంతో 
తరలవలసి వచ్చింది. మరాఠా రాజ్యంలో కల్లోలాన్ని ఆసరా చేసుకుని 
తనకుమారుడు టిప్పును పెద్ద సైన్యంతో దండెత్తించి గతంలో మాధవరాః 
దఖలుపరచిన కర్ణాటక పరగణాలన్నిటినీ తిరిగి స్వాధీనపరచుకున్నాడు. ఇంకో వంక్ష 
అలీ కుతంత్రం పన్ని బేరార్‌ను వశపరచుకున్నాడు. దీంతో పీష్వా అయిన రక్ష 
రఘునాథరావు కదనరంగానికి కదిలాడు. భ్రూణహత్య జయప్రదంగా చేశాన 
ఆనందిబాయి కూడా ఆనందంగా అతడి వెంట వెళ్ళింది. అసలు కబురు తెలిశాక 
గంగాబాయిని చంపెయ్యమని కొందరు నమ్మకస్థలను పురమాయించి పం 
అదృష్టవశాతూ ఆ ముఠా నానాఫడ్నవిస్‌కు పట్టుబడింది. కుట్ర బయటపడింది. - 
"_'బారాభాయి'లు ఇక తాత్సారం తగదనుకున్నారు. బొంబాయి కుంపిణీ ప్రభు 
పనిముట్టుగా ఉపయోగపడుతున్న రఘునాథరావును పీష్వాగా కొనసాగనిస్తే 
సామ్రాజ్యానికి సర్వనాశనం తప్పదని వారికి అవగతమైంది. గంగాబాయిని స 
పురందర్‌ కోటకు వెంటనే తరలించారు. పుత్రోదయానికి సాక్షిగా ఉండటం క్ష 
ఆనందిబాయి కుమార్తెను కూడా వెంట పంపారు. మరణించిన పీష్వా భార్యకూ, 
- ప్రసవించబోయే కుమారుడికీ ప్రతినిధులుగా రాజ్యం చేయడానికి తమ ఆధ్వర్యంలో 
వారు ఏర్పరిచారు. రఘునాథరావును తోసిపారేసి ప్రభుత్వమంతా తామే నడపసా? 
యుద్ధంలో బ్రిటిష్‌ వారికి పరమానందం అయ్యేలా తొలుత నిజాంను, ఆనక హై 
గెలిచి, ఆక్రమిత ప్రాంతాలను స్వాధీనపరచుకుని కప్పం కట్టించుకోగలిగినా రఘునా 
ఆ సంతోషం ఎన్నో రోజులు నిలవలేదు. మొదటికే మోసం వచ్చి పుణెలో తనకు 
“అయిన సంగతి తెలియగానే కంగారుపడి... రఘునాథరావు హుటాహుటిన వెనక్కి 
కాని ప్రజల్లో తన మీద ఉన్న వ్యతిరేకతను, మరాఠా పాలక వర్గంలో తన 4 
పరిస్థితిని గమనించాక పుణెలో అడుగు పెట్టేందుకు ధైర్యం చాలక తోకముడిచి గు 
పారిపోయాడు. యుద్దోత్సావాం కాస్తా నిరుత్సాహంగా నీరుగారి, ఏమీ 
నిస్సహాయతలో పళ్లు పటపట కొరుకుతుండగానే రఘునాథరావుకు 'దారుణమైన దు? 
తెలిసింది. 
పురందర్‌లో గంగాబాయికి సుఖప్రసవమై 1774 ఏప్రిల్‌ 14న వంశో 
జన్మించాడు. | : 
ఆ శిశువే సవాయ్‌ మాధవరావు. క 
అసలు వారసుడు పుట్టాడంటే మహారాష్ట్రలో తన మొహం చూసేవారు ఉం! 
_రఘునాథరావుకు తెలుసు. తన అధికారం ఏకాస్తయినా నిలవాలంటే వారసుడెవరూ పు 
లేదని వాదించటం అతడికి అవసరమైంది. i 
పుట్టినవాడు నారాయణరావు కొడుకే కాదని అతడు ఎత్తుకున్న వాదనకు బొంబ 
కుంపిణీ ప్రభువులు తందానతాన అన్నారు. వారి అవసరాలు వారివి. బొంబాయిలో శే 
ప్రభుత్వాన్ని పదిలపర్చుకోవటం కోసం మరాఠాలకు చెందిన బాస్సెన్‌, సాల్సెటి దుర్గా. 
వశపరచుకోవాలని వారు ఎప్పటినుంచో కన్ను వేశారు. కొన్నేళ్ళుగా ఎన్నివి( 


162 సొ ఇదీ చరిత్ర 


ఎం.వి.ఆర్‌లే 


| పయతిసున్నా వాటిని కొట్టేయడం వారివల్ల కావటం లేదు. నానాఫద్నవిస్‌ అధికారస్థానంలో 


రొ కకాలమూ దాన్ని పడనివ్వడని వారికి తెలుసు. ప్రజాబలంగల ప్రభుత్వాన్ని కూల్చి 
య చెప్పుచేతుల్లో ఉండే కీలుబొమ్మను పీష్వాగా కూర్చోబెడితేగానీ వారి పన్నాగాలు పారవు. .: 
కీ రఘోభా కొమ్ముగాశారు. తన అక్రమ అధికారానికి అడుగు ఊడిన స్థితిలో రఘోబా 
“టికి ఆంగ్లేయులే ఆపద్బాంధవులుగా తోచారు. వారు కనుసైగ చేయగానే పరుగుపరుగున 
బొంబాయి వెళ్ళి తనకు సైనికసాయం చేసి పీష్వాగా తన అధికారాన్ని నిలబెడితే బాస్సెన్‌, 
స్తాల్సెటిలను, సూరత్‌ ప్రాంతాలను పళ్లెంలో పెట్టి ఆంగ్లేయులకు సమర్పించుకుంటానని 
ఒడంబడి 1775 మార్చి 6న ఆంగ్లేయులతో మాయదారి సంధి కుదుర్చుకున్నాడు. 
అదే మొదటి మరాఠా యుద్దానికి నాంది. 


మధ్యాహ్నం హత్య శ 163 


మరారా శని 


తేన లొలికే వూల బాలలకు మూన్నాళ్ల 
ఆయువిచ్చిన వాడినేమి కోరేది? 
బండరాళ్లను చిరాయువుగ జీవించమని 
ఆనతిచ్చిన వాడినేమి అడిగేది? 
- అని సిరివెన్నెల సీతారామశాస్త్రి తనకి ఇంటి పేరునిచ్చిన సినిమాలో 
శంకరుడిని నిష్థారమాదతాదు. మహోరాములు కనుక ఇది వింటో మా & 
అన్నాడంటారు. ఎందుకంటే వారి చరిత్రలో ఈ విషయం చాల కరెక్టు! 


పరాక్రమానికి పర్యాయపదమైన మహావీరుడు బాజీరావు... సమర్హ్భుడు, స్ట 
పేరు తెచ్చుకున్న అతడి కుమారుడు బాలాజీరావు - నలభై నిండకుండానే మృత్యువాతప( 
తండ్రి, తాతల పేరున నిలబెట్టి పీష్వాలందరిలోకీ గొప్పవాడనిపించుకున్న మాధవరావయి 
చితికిన జాతికి పునర్వైభవం తెచ్చే పని పూర్తికాకుండా 27 ఏళ్ల పిన్న వయసులోనే పె! 
కలిశాడు. అయోగ్యుడు, అధముడు అయిన రఘునాథరావు మాత్రం తన శ 
ప్రసిద్ధులందరి కంటే ఎక్కువకాలం జీవించి... ఛత్రపతి శివాజీ నుంచి తన తాత, 
వరకూ అనేక తరాల్లో అష్టకష్టాలు పడి మహారాష్రులు నిర్మించుకున్న మహా జా 
సర్వనాశనం చేశాడు. హిందూ ధర్మ పునరుత్తానంకోసం, భారతదేశ పునఃప్రాభవంక్‌ 
తన జాతి జనుల నిరంతర తవనను నీరుగార్చి, జాతి వ్యతిరేకులైన వ్‌ 
వర్తకులతోకుమ్మక్కయి, తన నీచ స్వార్థం కోసం ్రజాక్షేమాన్ని బలిపెట్టాడు. శివాజీ | 
స్ఫూరితో మొదటి బాజీరావు ప్రతాపంతో నింగికెగిసిన మరాఠా సామ్రాజ్య ప్రభ రఘునాథ 
పుణ్యమా అని, అతడి కుమారుడైన రెండో బాజీరావు అసమర్ధ నాయకత్వంలో పరిపూర్ణ 
నేలమట్టమైంది. | 

18వ శతాబ్దంలో మూడొంతులు గడిచే నాటికి భారతదేశంలో మరాఠా మ 
సామ్రాజ్యానికి ఎదురు నిలవగలిగిన శక్తి ఏదీ లేదు. దాని అధిక్యాన్ని సవాలు చేయా! 
తలలు ఎగరేసిన వారందరూ దాదాపుగా మట్టి కరిచారు. సింధు నదికి ఆవలి నుం 


వలి నుంచి మోరసాచిన పఠాన్లు, పర్షియన్లు, మొగలులు. తురుష్కులు వగైరా సః 
ల ముసల్మాన్లు మళ్లీ లేవనంతగా చావుదెబ్బ తిన్నారు. ఓడల మీద వ్యాపారం మిషతో 
శ్రీ విదేశీయుల సంగతికొస్తే... ఒకప్పుడు ఆసియాలో దాదాపు సగభాగాన్ని తమ 
“కుబడిలోకి తెచ్చుకోగలిగిన పోర్చుగీసువారు కొంకణ్‌లో మరాఠాలు కొట్టిన దెబ్బకు 
వ తిరిగి కూలబడ్డారు. ముఖాముఖి ఎదిరించకపోయినా మహారాష్షులను లోపాయికారీగా 
కి తెచ్చుకోవాలని చూసిన (ఫ్రెంచి వారు... మరాఠాల ముందు తమ పప్పులు 
0 కారణంగానైతే నేమి... ఐరోపాలో ఆంగ్లేయులతో ఎడతెగని యుద్ధాలవల్లనైతేనేమి 
రత ఆక్రమణ మీద ఆశలు వదులుకున్నారు. ఇక విదేశీయులందరిలోకీ ప్రమాదకారులైన 
వారు గుంట నక్కల్లా వ్యవహరించి, నీచపు ఎత్తుగడలతో దొంగదెబ్బలు తీసి, చాపకింద 
నీరులా వ్యాపించి తూర్పు తీరంలో బెంగాల్‌ను, దక్షిణ తీరంలో మద్రాసును కొంచెం 
కొంచెంగా కబళించగలిగినా ప్రథాన భూభాగంలో సగర్వంగా నిలిచిన మరాఠా శక్తిని 
శేరపార చూసేందుకు సాహసించలేకపోయారు. 
తెల్లవారు నేరుగా తమ జోలికి రాకపోయినా వారి వల్ల దేశానికి మునుముందు వాటిల్లే 
ముప్పును మరాఠాలు ఊహించలేకపోలేదు. వంగ దేశాన్ని మోసంతో కైవసం చేసుకున్న 
ఆంగ్లేయులకు తగిన శాస్తి చేయాలన్న ఉద్దేశంతోటే 1760-61 తలపెట్టిన ఉత్తరాది 
జైత్రయాత్రలో సదాశివరావు భావు బెంగాల్‌ మీద (ప్రత్యేక దృష్టి పెట్టాడు. విదేశీయుల బారి 
నుంచి బెంగాల్‌ను విముక్తి చేసేందుకు 1760లో దత్తాజీ షిండే నేతృత్వంలో ఒక మరాఠా 
సేన బయలుదేరింది. అంతలో అఫ్లానిస్తాన్‌ నుంచి అహ్మద్‌షా అబ్దాలీ దండయాత్ర చేయడంతో 
బెంగాల్‌ సంగతి పక్కన పెట్టి ప్రధాన శత్రువుపైకి సర్వశక్తులూ సమీకరించవలసి వచ్చింది. 
తరువాత పానిపట్టు. ఆ వెనుకే బాలాజిపీష్వా అకాల మరణం. దాని వెంబడి రాజకీయ 
అనిశ్చితి; అంతఃకలహాలు. ఇలా మరాఠాలను కష్టాలు వరసగా చుట్టుముట్టడం ఆంగ్లేయులకు 
వరమైంది. ఈ సావకాశాన్ని వినియోగించుకుని బెంగాల్‌, మదరానులపై పట్టు 
చీకించుకుని... మరాఠాలను ఏదో విధంగా దెబ్బతీసి, భారత సామ్రాజ్యాన్ని మొత్తంగా 
కబళించేందుకు దారులు వెదుకుతూ వారు కాచుకుని ఉన్నారు. 
పానిపట్టు ఘోర పరాజయాన్ని సైతం తట్టుకుని, మరాఠా పోరాటశక్తి సమైక్యంగా 
నిలబడినంత కాలమూ తెల్లవారికి సందు చిక్కలేదు. తూర్పు, దక్షిణ తీరాల్లో తాము కాలుబెట్టిన 
కలకత్తా, చెన్నపట్నాల వంటి చోట్ల మాయోపాయాలు పన్ని క్రమేణా విశాల రాష్ట్రాలను 
తమ పెత్తనం కిందికి తెచ్చుకోగలిగినా, పశ్చిమతీరంలో బొంబాయి వద్ద ఆంగ్లేయుల ఉనికి 
శివాజీ కాలంలో ఎక్కడ ఉన్నదో మాధవరావు కాలానికీ అక్కడే నిలిచింది తప్ప అంగుళం 
విస్తరించలేదు. ఆ కాలంలో సైనిక ఉరంగా గాని, శాస్త్ర సాంకేతిక పరంగా గాని భారతీయుల 
మీద ఆంగ్లేయులకు గొప్ప ఆధిక్యం ఏమీ లేదు. వేల మైళ్ల దూరంనుంచి వచ్చిన విదేశీయులకు 
పరాయిగడ్డన సమరానికి సహజంగానే ఎన్నో సమస్యలు ఉంటాయి. భారతదేశంలో నాడు 
బలీయ సైనిక శక్తిగా నిలిచిన మరాఠా (శ్రేణుల్లో చిచ్చుపెట్టి పోరాట పటిమను కుంగదీస్తే 
గానీ తమ ఆటలు సాగవని 'కుంపిణి గోమాయువులకు తెలుసు. తాము ఆరితేరిన “విభజించి 
పాలించే రాజనీతిలో భాగంగానే మరాఠాల్లో ముసలం పుట్టించటానికి (జేమ్స్‌ గ్రాంట్‌ 
డఫ్‌ మాటల్లో... 101 the purpose of using every endeavour, by fomenting do- 
Mestic dissensions or otherwise) గుంటనక్క . మోస్టిన్‌ను 1772లో మాధవరావు 


ఎం.వి.ఆర్‌, శాస్త్రి మరాఠా శని శ 165 


దర్బారుకు పంపారు. మరుసటి సంవత్సరమే మాధవరావు పీష్వా దేశ దు 
కన్నుమూశాడు. అనంతరం గద్దెనెక్కిన నారాయణరావు కుట్రకు బలై 
రఘునాథరావు పీష్వా కావడంతో ఆంగ్లేయుల రొట్టెవిరిగి నేతిలో పడ్డట్టయింది. క్రై 
చరిత్రకారుడు జేమ్స్‌ మిల్‌ వివరించినట్టు. 


"The assasination of Narain Rao, and the succession 0 
Ragoba, announcing a weak and distracted government, 
peared te the Council to present a favourable opportunity 
accomplishing an object which their honourable masters 
so much at heart, the possession of Salsette and Bassei 
their Select consultations, on the 17th of September, 1773, 
agreed to instruct Mr. Mostyn, their Resident at Poona 
improve diligently every circumstance favourable to th 
complishment of that event, and on no account whatev 
leave Mahratta Capital". క్షు 

[History of India, James Mill, Vol. II, P 42 

(నారాయణరావు వధ అనంతరం రఘోభా అధికారం అందుకున్నాక ప్ర 
బలహీన వడటం బొంబాయి కౌన్సిల్‌ వారికి అనుకూలమైన అవకా 
కనిపించింది. సాల్ఫెటి, బాస్ఫెన్‌లను ఎలాగైనా స్వాధీన పరచుకోవాలన్న 
యజమానుల చిరకాల వాంఛ నెరవేరేందుకు నమయం ఆసన్నమైందని వారి! 
తోచింది. ఆ కార్యం సాధించటానికి అనుకూలమైన ప్రతి పరిస్థితిని తె 
వాదుకోవాలనీ, ఎట్టి పరిస్థితుల్లోనూ మరాఠా రాజధానిని వదిలి వెళ్లవద్దనీ మోస్టిన్‌ 
ఆదేశించాలని 1773 సెప్టెంబర్‌ 17న సెలక్టు కమిటీ నిర్ణయించింది). 


ఇదిగో ఈ తంత్రంలో మోస్టిన్‌ నిమగ్నుడై ఉన్నప్పుడే నడమంత్రపు పీష్వా రఘోః 
రాజ్యంలో అందరూ ఎదురు తిరగడమూ, రాజధానికి వెళ్లేందుకు ధైర్యం చాలక యు 
నుంచి గుజరాత్‌కు పలాయనమై అక్కడి నుంచి ఆంగ్లేయులను ఆశయించడమూ 
తాము కోరిన. ప్రకారం సాల్సెటి, బాస్సెన్‌లను. పళ్లెంలో అప్పగించటానికి రఘ 
ఒడంబడటంతో అతడి కొమ్ముగాసి, తమ కీలుబొమ్మగా పూనాలో నిలబెట్టడానికి బొ 
కౌన్సిల్‌ చెంగున కదిలింది. రఘోబాకు సాయంగా వెళ్లి అతణ్ని పీష్వాగా (ప్రతిష్టించి రవ 
సైన్యాన్ని పురమాయించి పంపింది. 

విదేశీ సేనను వెంటబెట్టుకుని రఘునాథరావు పుణె చేరేలోపే అతణ్ని పట్టుకోః 
పుణె ప్రభుత్వం పంపిన సేన తరముకు వచ్చి అతడినీ, అండగా వచ్చిన ఇంగ్లీషు బలగ 
గుజరాత్‌లోనే చిత్తుగా ఓడించింది. తక్షణం వెనక్కి రావలసిందిగా అంతర్గత రాజల 
కారణాలవల్ల, పుణె నుంచి పిలుపు రావడంవల్ల... దానికి తోడు వానాకాలం దగ 
పడినందుచేత శత్రువులను నిశ్శేషంగా నిర్మూలించకుండానే మరాఠా సైన్యం వెనక్కి మరలి 

అదే సమయంలో మరాఠా రాష్టకూటమిలోఒక ముఖ్య భాగస్వామి అయిన బర్‌ 
గేక్వాడ్‌ రాజ్యంలో అంతర్యుద్ధం సాగుతున్నది. తండ్రి మరణానంతరం అధికార వారసః 
కోసం నలుగురు అన్నదమ్ములు కొట్లాడుకుంటుండగా ఇంగ్లీషువాళ్లు ఆ తగవులో తలదూ! 


166 సొ ఇదీ చరిత్ర 


ంగ్‌ అనే సోదరుడితో కుమ్మక్కయి అతడి పనుపున వె[ర్రివాదైన- సాయాజీని గుజరాత్‌ 


సి 
యేస కూచోబెట్టి... ఇక నుంచీ కష్ట సుఖాల్లో తెల్లవారితోనే కలిసి ఉంటానని ఒప్పందం , 


2» 


జయించారు. దాంతో అభేద్యమనుకున్న మరాఠా కూటమిలో ఒక స్తంభం కూలింది. 


ఘనకార్యం సాధించామన్న ఆనందంలో బొంబాయి కుంపిణీ వారు కేరింతలు 
క్రాడుతుండగానే అనుకోని పరిణామాలు చకచకా సంభవించాయి. ఈస్టిండియా కంపెనీ 
గ్రూపు రేకలను మారుస్తూ బ్రెటిష్‌ పార్లమెంటు 1773లో చేసిన చట్టం అమలులోకి వచ్చింది. 
దాని ప్రకారం బెంగాల్‌ (ప్రెసిడెన్సీ గవర్నరు గిరీ గవర్నర్‌ జనరల్‌ స్థాయికి పెరిగింది. 
మద్రాసు, బొంబాయి ప్రెసిడెన్సీల గవర్నర్లు అతడి పెత్తనం కిందికి వచ్చారు. మొదటి 
గవర్నర్‌ జనరల్‌గా వారన్‌ హేస్టింగ్స్‌ నియమితుడయ్యాడు. పరిపాలనలో అతడికి 
సాయపడేందుకు సుప్రీం కౌన్సిల్‌ ఏర్పాటైంది. దానిలో నలుగురు సభ్యులు. వారిలో సర్‌ 
ఫిలిప్‌ ఒకడు. అతడు సజ్జనుడు. అక్రమాలను, అఘాయిత్యాలను సహించడు. వాటికి 
పాల్పడే వారి అంతు తేల్చకుండా వదలడు. భారత సామ్రాజ్యాన్ని అధర్మంగా 
చేజిక్కించుకునేందుకు వారన్‌ హేస్టింగ్స్‌ చేసిన తప్పుడు పనులను ఎండగట్టి, పెద్ద గొడవ 
చేసి, పట్టుబట్టి అభిశంసన బోనులో నిలబెట్టిన పుణ్యం ఆయనదే. 

1774 చివరిలో సీమ నుంచి వచ్చి కొత్త బాధ్యత చేపట్టిన ఫ్రాన్సిస్‌ భారతదేశంలో 
తెల్లవారి దుర్మార్గాలను ఆకళింపు చేసుకున్నాడు... ముఖ్యంగా మరాఠాల ఆంతరంగిక 
వ్యవహారాల్లో బొంబాయి దొరలు తగని జోక్యం చేసుకుని, కాసుకు కొరగాని రఘునాథరావు 
కొమ్ముగాసి, విశాల జనబాహుళ్యపు అభిమతాన్ని కాలరాయ జూస్తున్న తీరును, గేక్వాడ్ల 
రాజ్యంలో అయోగ్యులతో కుమ్మక్కయి నడుపుతున్న రాజకీయ కుతంత్రాన్ని (ఫ్రాన్సిస్‌ 


. ఏవగించుకున్నాడు. సుప్రీం కౌన్సిల్‌లోని మిగతా సభ్యులకూ నచ్చచెప్పి, కొత్త గవర్నర్‌ 


జనరల్‌ మీద ఒత్తిడి తెచ్చి భొంబాయి వారి దూకుడుకు ముకుతాడు వేయించాడు. 

రఘునాథరావుతో 1775 మార్చి 6న సూరత్‌లో కంపెనీవారు కుదుర్చుకున్న ఒప్పందం 

“అసంబద్ధం, అవివేకం, అన్యాయం, అక్రమం” ("౮562502201 impolitic, unjust 
and unauthorised") అని వారన్‌ హేస్టింగ్స్‌ చేత ఖండ్‌ంపజేసి అడ్డగోలు ఒప్పందాన్ని. 
తక్షణం రద్దుచేసి... అతడికి సాయంగా పంపిన బ్రిటిష్‌ సేనలను వెనక్కి పిలవాలని 
బొంబాయికి ఆదేశాలు పంపించాడు. సుప్రీం కౌన్సిల్‌ దూతగా కర్నల్‌ అప్టన్‌ అనే అధికారిని 

- ఆ సమయంలో పురందర్‌ కోటలో మకాం చేసి ఉన్న మరాఠా పాలక ప్రముఖుల దగ్గరికి 

పంపించి 1776 జూన్‌ 3న లిఖిత పూర్వకంగా సంధి కూడా కుదిర్చాడు. 

ఈ పరిణామాలు బొంబాయి దొరలకు సహజంగానే ఒళ్లు మండించాయి. ఇలా 
చాదస్తంగా నీతి, నియమాలను_పట్టుకు వేలాడితే పనులు ఎలా జరుగుతాయి? మా 
అధికారాన్ని పూచిక పుల్లలా తీసి-పడెయ్యటం ఏమి న్యాయం- అంటూ వారు లండన్‌లోని 
కంపెనీ డైరెక్టర్లకు పితూరీ చేశారు. ఆ డైరెక్టర్లలో ఫిలిఫ్‌ ప్రాన్సిన్‌ లాంటి పెద్ద మనిషి 
ఒక్కడు కూడా లేడు. ఎంతటి నీచానికైనా వెనుదీయకుండా ఎలాగైనా భారతదేశాన్ని 
వశపరచుకుని కళ్లు చెదిరే లాభాలు గడించటం అన్నిటికంటే ముఖ్యం అనుకునే బాపతే 
అందరూ. అందుకే - ఫ్రా." కృషివల్ల జరిగిన మంచినంతా వమ్ముచేసి, బొంబాయి 
వారు చెప్పేదే రైటని.కంపెనీ పాలక వర్గం తీర్పు చెప్పింది. దాంతో కథ మొదటికి వచ్చింది. 
బొంబాయి ప్రభుత్వం రెచ్చిపోయింది. (ఫ్రాన్సిస్‌ హిత వచనాలను తోసి రాజని వారన్‌ 


ఎం.వి.ఆర్‌, శాస్త్ర మరాఠా శని శ 167 


హేస్టింగ్స్‌ కూడా సిగ్గు వదిలి దేశం మీద పడ్డాడు. అధికార పూర్వకంగా ఇ a 
ఆధికారికంగా (ధ్రువీకరించిన పురందర్‌ ఒప్పందాన్ని తానే పాపభీతి లేకుండా 
వేసి, బొంబాయి బాబులకు తందానతాన అన్నాడు. (ఫ్రెంచి వాడెవడితోనో 
ఆంగ్లేయులపై కుట్ర పన్నుతున్నారన్న నింద వేసి, మోస్టిన్‌ను ప్రయోగించి 
వారు ఆడిన నాటకాలన్నిటికీ వత్తాసు పలికి... మునుపు తాను చీదరించిన గ్ర 
తిరిగి పీష్వాను ప్రతిష్టించటానికి పుణె మీదికి భారీ సైన్యాన్ని తరలించాడు. అం 
తమను తప్పుబట్టిన గవర్నరు జనరల్‌కే తిక్కకుదిరి తమ దారికి రావటంతో బ్రా 
దొరలు పట్టపగ్గాలు లేకుండా మరీ రెచ్చిపోయారు. మరాఠాలను జయించిన ; 
వారికి ఎందుకు దక్కనివ్వాలి అనుకున్నారేమో... బెంగాల్‌ నుంచి సేనలు నెమ్మది 
లోపే తొందరపడి బొంబాయి నుంచి తమ సైన్యాన్ని తోడిచ్చి రఘునాథరావు 3 
దాడికి పంపారు. 
ఇదంతా జరుగుతూంటే అక్కడ నానా ఫడ్నవిస్‌ చేతులు ముడుచుకుని లేడు. 
వేగుల వ్యవస్థ ఎంత పటిష్టమంటే... పుణెలో కూచునే దేశంలో ఎక్కడ ఏమి జర 
ఏ శిబిరంలో ఎలాంటి మంతనాలు, కుట్రలు జరుగుతున్నాయో ఎ 
తెలుసుకోగలడు. తెల్లవారు పురందర్‌ సంధికి జెల్లకొట్టారని, కలకత్తా, బొంబాయి 
తమపై సైనిక దాడులకు ఉపక్రమించారని తెలియగానే నానా అప్రమత్తవ 
సమయంలో మరాఠా కూటమిలో అతిముఖ్యులైన సిందియా, హోల్మర్‌లు పుణెలోనే 
శత్రువును ఎదుర్మొనే బాధ్యత నానా వారికి అప్పగించాడు. 
మెరపు దాడుల్లో, గెరిల్లా రణతంత్రంలో వారు ఆరితేరినవారు. బొంబాయి ; 
వస్తున్న విదేశీ సేనను ఎదుర్కొన్నట్టే ఎదుర్కొని, అంతలోనే వెనక్కి తగ్గి అవతలి 
వెంట పడేట్టు చేసి, మెల్లిగా వారిని రాజధాని పుణె దగ్గరి దాకా తీసుకొచ్చి, తాలెగావ్‌ 
చక్రబంధంలో ఇరికించి చుట్టుముట్టారు. ఎటూ తప్పించుకునే వీలులేకుండా, 
కూడా దొరకకుండా దిగ్బంధం చేసి భీకర యుద్దానికి దిగారు. మరాఠాల ప్రతాపం 
ఆంగ్లేయుల తుపాకులు, శతఘ్నులు ఏవీ నిలవలేకపోయాయి. తెల్లసేన చిత్తుగా 
రఘునాథరావు, అతడిని శిఖండిలా ముందు పెట్టుకుని వచ్చిన ఇంగ్లీషు వీరులు గువ్వపి 
మరాఠాలకు చిక్కారు. స 
అప్పుడే అక్కడే అందరినీ నరికి పోగులు పెడితే పీడ విరగడయ్యేది. కాని- ఆది న 
భారతీయులకు అవలక్షణమైన “సద్గుణ వికృతి ఆ సమయంలోనూ ప్రకోపించింది. 
వారు సంధికి సిద్ధమన్నారు. మరాఠాలు సరేనన్నారు. రఘునాథరావును 
ఒప్పగించాలని, అప్పటిదాకా ఆంగ్లేయులు కాజేసిన తమ (ప్రాంతాలను తిరిగి 
స్వాధీన పరచాలని, తమకు అయిన నష్టానికి పరిహారం కట్టాలని షరతు పెట్టారు. 
అన్నిటికీ సరేనని 1779 జనవరి 16న వాడగావ్‌ వద్ద సంధి పత్రంపై సంతకాలు చేశా! 
అయితే కంపెనీ పక్షాన అంత పెద్ద నిర్ణయాలు చేసే అధికారం తమకు లేదు కన 
తమను బొంబాయి వెళ్లనిస్తే పై వారికి నచ్చచెప్పి సంధి షరతులను (ధ్రువీకరించే 
చేస్తామన్నారు. మరాఠాలేమో “సరే పొండి, కాని రఘునాథరావును ఇక్కడే ఉంచి వెళ్ల 
మీ తరపున బందీలుగా ఇదిగో ఈ ఇద్దరిని కూడా అట్టే పెట్టుకుంటాం. తేడా వచ్చిం! 
వాళ్లని చంపేస్తాం. అన్నట్టు కలకత్తానుంచీ మీ సైన్యం మా మీదికి బయలుదేరింది కదా 


168 సొ ఇదీ చరిత్ర 


ఎం.ని.ఆర్‌.శో 


/ | 


వనక్కి పొమ్మని ఉత్తరం రాసివ్వండి అన్నారు. 

ంగీషువారు అన్నిటికీ సరేనన్నారు. కాని - బొంబాయి చేరుకోగానే షరతులన్నిటికీ 
న్నారు. వెనక్కి మరల వలసిందిగా మరాఠాల బలవంతంపై కలకత్తా ఆంగ్లసేనకు 
పిన ఆదేశాన్ని రద్దు చేశారు. ఈస్ట్‌ ఇండియా కంపెనీ పేరు మీద, ట్రిటిష్‌ సమ్రాట్టు 
ద ప్రమాణం చేసి మరాఠాలతో కుదుర్చుకున్న వాడ్‌గావ్‌ సంధిని వారన్‌ హేస్టింగ్స్‌ 
నిస్సంకోచంగా చిత్తుబుట్టలో పడేశాడు 

తెల్లవారు నమ్మదగని గోమాయువులన్న సంగతి నిర్వంద్వంగా విశదమయ్యాకైనా 
నునవారు తెలివి తెచ్చుకున్నారా? మళ్లీ వారి మోసపు సుడిగుండంలో పడకుండా 


జాగ్రత్తపడ్డారా? 


ఎం.వి, ఆర్‌, శాస్త్ర మరాఠా శని శ 169 


ర 


చేజారిన అవకాశం 


The ways of Europeans are unfair and wily. It is their cus 
at first to ingratiate themselves with the Indian Princes, sho 
the advantages of their alliance and then put the prince him: 
into prison and seize his kingdom... We should, therefore, put a 
the Europeans, which course alone will preserve the dignity 
princes of the country... All the Chiefs in the Deccan haw 
bined together. The Nawab, Nizam Ali Khan, Hydar Naik 
Peishwa have entered into a quadruple alliance, resolved to pu 
the English in all directions... In Northern India the Emper 
Najab Khan should combine together all the princes and put ( { 
- the English. | 

[Rise of the Christian Poer in India, B.D.Basu, p. 2 

(తెల్లవారు మాయలమారులు. భారతీయ ప్రభువులకు తమ మీద దయకలిగే 
చేనుకుని తమతో పొత్తు లాభసాటి అయినట్టుగా చూవించి, ఆ తరువాత 
(ప్రభువును బంధించి, రాజ్యాన్ని వశపరచుకోవటం వారి ఆనవాయితీ... కా 
మనం తెల్లవారిని అణచివేయాలి. దేశంలోని ప్రభువుల గౌరవాన్ని కాపాదాల 
అదొక్షుటే దారి... దక్ళనులో ముఖ్యులందరూ ఏకమయ్యారు. నవాబు, ని 
ఆలీఖాన్‌, హైదర్‌ నాయక్‌, పీష్వాలు చతుర్ముఖ కూటమిని కట్టి, అన్ని దిక్కులా 
ఇంగ్లీషువారిని అణచడానికి నమాయత్తమయ్యారు. ఉత్తర భారతంలో 
(వభువులందరినీ పాదుషా, నజాబ్‌ ఖాన్‌లు ఒక్ళతాటి మీదికి తెచ్చి ఆంగ్లేయుల 
వీచమణచాలి...) 


18వ శతాబ్ది ద్వితీయార్థంలో మరాఠా రాజ్యభారాన్ని తన భుజాలపై మోసి, శ ; 
స్ఫూరితో విశాల జాతీయ ప్రయోజనాల కోసం అకుంఠిత దీక్షతో పాటుబడ్డ నానా ఫడ్నవి 


0 మే 6న మొగల్‌ పాదుషాకు పంపిన సందేశమిది. చాపకింద నీరులా చడీచప్పుడు 
3 డా కమ్ముకొచ్చి, బెంగాల్‌ను కబళించి, మొగల్‌ చక్రవర్తిని: కీలుబొమ్మను కావించి 
లగా మొత్తం భారతదేశాన్ని ఆక్రమించటానికి తెల్లవారు పన్నిన కుతంత్రాన్ని 
మ్‌ చేయడానికి స్వదేశీ ప్రభువులందరినీ సమీకరించి, నానా కట్టిన “ఐక్య సంఘటనిను 
శ సందేశం సూచిస్తుంది. 12వ శతాబ్ది చివరిలో మహమ్మద్‌ ఘోరీని ఎదుర్కోవటానికి 
పృథ్వీరాజ్‌ చేసిన సకల రాజలోక సమీకరణతో పోల్చదగిన జాతీయ ఐక్య పోరాటమిది. 


శ్రైలివిగల తెల్లదొరలు చురుకుగా కదిలి, అనుకూలతలను చక్కగా ఉపయోగించుకుని, 


దశలవారీగా హిందూ దేశాన్ని జయిస్తుంటే... మూర్భులైన దేశవాళీ ప్రభువులు తమలో 
తాము కలహించుకుని, ఎవరికి వారేగా వ్యవహరించి, పరస్పర ద్వేషాలతో నెత్తికి చేతులు 


తెచ్చుకున్నారని ఇంగ్లీషు చదువుల గ్రంథసాంగులు చెప్పేది పచ్చి అబద్ధమనడానికి ఈ 


సందేశం ఒక్కటి చాలు. 

అందరూ కలిసి తెల్లవారిని అణగదొక్కాలని హితవు పలకడంతో నానా ఫడ్నవిస్‌ 
ఊరుకోలేదు. ఆ లక్ష్యసాధనకు చొరవ తీసుకుని విదేశీయుల గుండెలదిరేలా పెద్ద 
రణతం(త్రమే పన్నాడు. 

ఆ సమయంలో గవర్నర్‌ జనరల్‌ వారన్‌ హేస్టింగ్స్‌ పరాభవభారంతో కంటికి కునుకు 
లేకుండా ఉన్నాడు. ఇట్టే పోయి మహరాష్టను అట్టే జయించుకు వస్తారనుకుని బొంబాయి 
దొరలు పంపిన ఆంగ్ల సైన్యం మరాఠాల చేతిలో చిత్తుగా ఓడి చావు తప్పి కన్ను లొట్టబోయిన 
రీతిలో వెనక్కి మరలింది. తమ సేన వెనక్కి రాగానే 'కంపెనీ” దొరలు వాడగావ్‌ సంధిని 
చిత్తుబుట్టలో పడేశారు. ఆ సంధి “అనవసరం, అక్రమం, చట్టవిరుద్ధం” అని వారన్‌ హేస్టింగ్స్‌ 
ప్రకటించాడు. తన రాజు మీద, తన కంపెనీ మీద ప్రమాణం చేసి తన ప్రతినిధులు 
అధికార హోదాలో కుదుర్చుకున్న ఒప్పందాన్ని పాపభీతి లేకుండా తోసిరాజన్నాడు. సిగ్గుచేటెన 
లొంగుబాటువల్ల కుంఫిణీకి వచ్చిందనుకున్న అ ప్రతిష్టను ఎలాగైనా తుడిచివెయ్యాలని అతడు 
కంకణం కట్టుకున్నాడు. 

బొంబాయి సైన్యం సాధించలేక భంగపడిన కార్యాన్ని ఒడుపుగా నెరవేర్చుకు రమ్మని 
జనరల్‌ గొడ్డార్జ్‌ను హేస్టింగ్‌ ప్రయోగించాడు. అతడేమో పుణె ప్రభుత్వంతో రాజీకి 
ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తూనే సమాలోచనల నెపంతో కాలయాపన చేస్తూనే మరాఠా కూటమి 
ఐక్యతను చాటుమాటుగా విచ్చిన్నం చేసి, ఆయువుపట్ల మీద దెబ్బ కొట్టి. మరాఠా శక్తిని 
నిర్వీర్యం చేయటానికి సర్వశక్తులూ ఒడ్డాడు. రఘునాథరావును విధిలేక పుణె (ప్రభుత్వానికి 
ఒప్పగించి, ఇకపై అతడి కొమ్ముకాసేది లేదని వాడగావ్‌ సంధిలో నమ్మబలికిన తెల్లవారు 


 అక్కరతీరగానే ఒట్టు తీసి గట్టున పెట్టి మళ్ళీ రఘోబాను తలకెత్తుకున్నారు. 


పీష్వాకి వ్యతిరేకులైన వారందరినీ కూడగట్టి, జాతి పరువును విదేశీయులకు కుదువబెట్టి, 
తన స్వార్థం సాధించటానికి రఘోబా యథాప్రకారం కుతంత్రాలు పన్నాసాగాడు. ఒప్పందానికి 
విరుద్ధంగా ఒక చెంప అతడితో కుటిల రాజకీయం నడుపుతూనే ఇంకో వంక మరాఠాలను 
మాయచేసి నయవంచనతో బుట్టలో వేయాలన్న తెల్లవారి దురాలోచనను నానాఫడ్నవిస్‌ 
గ్రహించాడు. ఇక ఉపేక్షిస్తే లాభం లేదని. కుంపిణీ కుటిలత్వానికి వ్యతిరేకంగా దేశంలో 
అందరినీ సమీకరిస్తే తప్ప లాభం లేదని అతడు నిశ్చయానికి వచ్చాడు. రాజకీయ తంత్రంలో 
ఆరితేరినవాడు కనుక ఇంగ్లీషువారితో శాంతి సంభాషణను కొనసాగిస్తున్నట్టు కనిపిస్తూనే... 


ఎం.వి, ఆర్‌, శాస్త్రి చేజారిన అవకాశం శ 171 


వివరణల మీద వివరణలు అడుగుతూ కాలయాపన చేస్తూనే జాతీయ ఐక్య సంఘ్టుట 
కట్టటానికి ఏకదీక్షతో నిమగ్నమయ్యాడు. గ. 
వింధ్యకు దక్షిణాన ఆకాలంలో ఉన్నవి ముఖ్యంగా మూడు రాజకీయ శక్తులు, ; 
మరాఠాలది. రెండు - హైదర్‌ అలీ. మూడు- నిజాం. వీరిలో వీరికి బోలెడు ॥ 
బాజీరావు కాలం నుంచీ నిజాంతోనూ, మాధవరావు హయాం నుంచీ హె 
మరాఠాలు అనేక యుద్దాల్లో భీకర పోరాటాలు సాగించారు. వారి ప్రాబల్యాన్ని నిరో 
మరాఠాల రాజనీతిలో ఒక ముఖ్యధ్యేయంగా ఉంది. అయినా ఇంగ్రీషువారి బెడదను 
విశాల ప్రయోజనం కోసం ఈ చిరకాల వైరాలను కూడా విస్మరించి, పాత విరోధుల 
కలుపుకొని వెళ్ళేందుకు నానా ఫడ్నవిస్‌ గొప్ప చొరవ చూపాడు. - 
ఉత్తర సర్మార్లలో తన నుంచి నొల్లుకున్న నాలుగు జిల్లాలకు కట్టాల్సిన కప్పం క 
ఎగవేయటంతోబాటు ఐదో జిల్లా అయిన గుంటూరును కూడా కుంవి 
ఎగరేసుకుపోవాలని చూస్తుండటంతో ఆ సమయంలో నిజాం మదరాసు దొ, 
భగభగలాడుతున్నాడు. పంతాలు మరిచి ఏకమవుదామని నానా అడగ్గానే సరే 
అలాగే ఆర్కాట్‌ నవాబును, మైసూరు మల్లుడు హైదరాలీని నానా ఒడుపుగా దుః 
హైదర్‌కు అంతకు ఎనిమిదేళ్ళ పూర్వం కూడా నానా ఫడ్నవిస్‌ ఇలాంటి ప్రతిపాదనే చే 
అయితే ఆ సమయంలో తెల్లవారిమీద హైదర్‌కి కొన్ని భ్రమలుండేవి. మహారాక్ర 
ప్రధాన శత్రువులని అతడు భావిన్తూండేవాడు. అందుకే - ఇంగ్లీషువారి 
వదిలించుకోవటానికి అందరం కలిసి పోరాడదాం సోదరా అని నానా అంటే కలిసిరాకపో 
ఆ కబురు కాస్తా కుంపిణీ దొరలకు చేరవేశాడు. అది మరాఠా ప్రభుత్వానికి చాలా చి 
తెచ్చి పెట్టింది. అయితే ఆతరవాత తెల్లవాడి యథార్థతత్వం హైదర్‌కు కూడా అనుభ 
నా మీద ఎవరు యుద్దానికి వచ్చినా మేము సైనికంగా ఆదుకుంటాం అని 
ఒప్పందం చేసుకున్న దొరలు... మరాఠాలు అతడి తుక్కుభేగ్గొడుతుంటే ఎంత మొ 
వీసమెత్తు సాయం చేయలేదు, దాంతో హైదర్‌ ఆంగ్లేయులకు బద్ధవైరిగా మారాడు. సంయ 
పోరాటానికి 1780లో నానా ప్రతిపాదించిన ప్రతిపాదనకు సరే అన్నాడు. అప్పటికి పీష్వా 
చెందిన విశాల ప్రాంతం హైదర్‌ ఆక్రమణలో ఉంటూ తేలవలసిన పేచీలు అనేకం ఉ 
అయినా వాటి ఊసు ఎత్తకుండా, విశాల ప్రయోజనాల దృష్ట్యా నానా అతడితో 
కలిశాడు. /| 
ఆఖరికి మరాఠాలకు బద్ద విరోధి అయిన జింజీరాసిద్ధీతో కూడా తరతరాల వైరా 
పక్కనపెట్టి, రాయబారాలు నడిపి ఇంగ్లీషువారికి వ్యతిరేకంగా పీష్వాతో చేతులు కలిశే 
ఒప్పందం చేయించాడు. ఇరుగుపొరుగు విరోధాలనూ, మరాఠా శ్రేణుల్లో వైరుథ 
సరిచేసి పటిష్టమైన రక్షణ వ్యవస్థను రహస్యంగా ఏర్పరచుకున్నాక వింధ్యకు ఆవల 
రాజకీయ శక్తులనూ ఐక్యపోరాటానికి సమీకరించేందుకు నానా ఫడ్నవిస్‌ ఉద్యుక్తమయ్యా 
ఆ సందర్భంలో మొగల్‌ పాదుషాకు పంపిందే- ఈ వ్యాసం మొదట్లో ఉటంకించిన సందేశం 
ఇలా మెరపులా కదిలి, ఎక్కడికక్కడ పొత్తులు, సర్దుబాట్లు చేసుకుని బద్ధవైరులను సైళ 
ఆపద్ధర్మ మైత్రికి నానా ఫడ్నవిస్‌ ఒప్పించాడు. విదేశీ 'కంపెనీ కుత్సితాల బెడదను కలిసికట్టు గో 
ఎదుర్మొనేందుకు జాతీయస్థాయిలో అతడు కట్టినది అపురూపమైన 'ఐక్య సంఘటన 
వర్తకంలో, ప్రాంతాలమీద ఆధిపత్యంలో పేచీలొచ్చి బ్రిటీషువారిపై కత్తిగట్టిన డచ్చి, పోర్చుగీసు 


172 ఫీ ఇదీ చరిత్ర ఎం,వి.ఆర్‌.శౌ్ర 


ఇంచి వారితోనూ పొత్తు కలిసి, ఆంగ్లేయులపై పోరులో బాసటగా నిలుస్తామని మాట 
న కున్నాడు. ఇరుగున హైదర్‌తో, పొరుగున నిజాంతో, వెలుపల మొగలులతో, ఆపైన 
స్పోయులతో సంధి నెరిపి చారిత్రాత్మకమైన చతుర్ముఖ కూటమిని కష్టపడి నానా నిర్మించాడు. 

నానా వ్యూహం ప్రకారం ఎక్కడివారిని అక్కడ ఎదుర్మొని ఈస్టిండియా కంపెనీవారిని 
దిగ్భంధం చేయాలి. బెంగాల్‌లోని కుంపిణీ వారిమీద నాగపూర్‌ భోసలే విరుచుకుపడాలి. 
మదరాసు కుంపిణీపై హైదరాలీ దాడిచేయాలి. తూర్చుతీరంలో నిజాం సేనలు తెల్లవారిని 
నిలువరిస్తూంటే గుజరాత్‌, కొంకణ్‌లలో పీష్వా సైన్యం ఆంగ్లేయుల భరతం పట్టాలి. 

మరాఠా సమాఖ్యలోని కొందరు నీతి మాలిన స్వార్థపరులను తెలివిగా బుట్టలోవేసి 
గొడ్డార్డ్‌ గుజరాత్‌లో బాగానే పాగా వేశాడు. ఆ సంబరం ఆట్టేకాలం నిలవకుండా 
నానాఫడ్డవిస్‌ తెల్లవారికి ఊపిరి సలపకుండా ఆయువుపట్ల మీద ఏక కాలంలో వరస 
దెబ్బలు కొట్టాడు. అతడు కోరగానే కర్ణాటకలో హైదరాలీ సేనా నాయకత్వంలో సుశిక్షితులైన 
90 వేల సైనికులు జవనాశ్వాల మీద సాగించిన భీకర యుద్దాన్ని అనంతర కాలంలో 
బ్రిటిష్‌ కామన్స్‌ సభలో ఎడ్మండ్‌ బర్మీ ఇలా వర్ణించాడు. 


Having terminated his disputes with every enemy and rival 
who buried their mutual animosities in their common detesta- 
tion, Hyder drew from every quarter whatever savage ferocity 
could add in the art of destuction... Then ensued a scene of war 
the like of which no man had seen... All the horrors of war 
before known or heard of were mercy to that new havoc... 

[The Tigers of Mysore, Praxy Fernandes, p. ౮౮] 


(అందరూ ఏవగించుకునే ఉమ్మడి శత్రువుతో తలపడటం కోనం పరస్పర 
వైరాలను పాతిపెట్టి, విరోధుబందరితో తగవులు విరమించి హైదర్‌ ప్రతివైపు నుంచి 
భయానక క్రౌర్యాన్ని సమీకరించి వినాశనానికి ఆయత్తమయ్యాడు... మునుపెన్నడూ 
మనిషి చూసి ఎరుగని యుద్ధం అప్పుడు చెలరేగింది... గతంలో కన్న విన్న యుద్ధ 
బీభత్సాలన్నీ ఈ కొత్త ఉపద్రవం ముందు దిగదుడువు). 


హైదరాలీ ధాటికి పట్నాలు, నగరాలు కుప్పకూలి దక్షిణాన తంజావూరు వరకూ మైసూరు 
గుర్రాల గిట్టల కింద బ్రిటిష్‌ ఆక్రమిత ప్రాంతాలు గిజగిజలాడాయి. మనో అన్నట్టు 
ఇండియాలో బ్రిటిష్‌ సేనలకు తటస్థించిన పరాభవాలన్నిటికంటే అది పెద్దది. వేలాది 
సైనికులు నిహతులు కాగా 4వేల మంది బ్రిటిష్‌ సైనికులు యుద్ధ ఖైదీలుగా చిక్కారు. 
సరిగ్గా అప్పుడే మాళవలో మరాళొలు, ఆంగ్లేయులపై విచుకుపడి సిరోంజ్‌ వద్ద 2వేల 
మంది ఆంగ్ల సైనికులను మట్టుపెట్టారు. దక్షిణాన ఆర్కాట్‌ యుద్ధంలో హైదరాలీ 
ఆంగ్లేయులను అద్భుతంగా చీల్చి చెండాడుతూ మద్రాసు (ప్రెసిడెన్సీని గజ గజ వణికిస్తున్న 
సమయంలో పూనా నుంచి మరాఠా సేనలు కనుమలను దోటి బొంబాయిపై భీకరంగా 
పడి దిగ్భంధం చేశాయి. పూనా మీదికి దండెత్తిన గొడ్డార్డ్‌ సైన్యం చిత్తుగా ఓడింది. ఇలా 
అన్నివైపులా కమ్ముకొచ్చిన సైనిక దాడులతో తెల్లవారికి దిగచెమటలు పడ్డాయి. విభజించి 
పాలించటం ఒక్కటే వారికి తెలిసిన రాజనీతి. మాయమాటలతో మనుషులను బుట్టలో 


ఆం.వి,ఆర్‌,శాస్త్ర చేజారిన అవకాశం శ 173 


వేసి, ప్రలోభాలతో ప్రభువులను వశపరచుకుని, వెనకనుంచి గోతులు తవ్వి 
తంత్రాలతో అనుచిత లాభం పొందడంలో' వారిని మించినవారు లేరు. బి 
యుద్ధంచేస్తి పరాక్రమంతో గెలవటం వారికి ఏనాడూ చేతకాదు. : అందరూ ఆడ్ష, 
ఉండగా కుతంత్రాలతో దొంగడెబ్బలు తీయగలరేగాని అందరూ ఏకమైనప్పుడు ; 
" ఏమీ చేయలేరు. శ 

తమ పీచమణచడానికి దేశంలో శక్తులన్నీ ఒకటి కాగానే కంపెనీ దొరల కా, 
చల్లబడ్డాయి. గుజరాత్‌లో విజయం సాధించిన సంబరం మూణ్నాళ్లు కూడా 
ఇండియాలో వారి మనుగడకే పెనుముప్పు వచ్చింది. బొంబాయిలో మరాఠాలు 
హైదరాలీ చేసిన దిగ్భంధంతో ఆర్థికంగా వారి వెన్ను విరిగింది. దొరల జ 
తిండి తిప్పలు లేక మలమలలాడే దుస్థితి ఆసన్నమైంది. మరాఠా- మైసూరు జ 
ఛేదించి... ఉగ్రులైన మరాఠాలను శాంతింపజేస్తేగానీ తమకు బతుకు 
అర్థమవటంతో వారన్‌ హేస్టింగ్స్‌ కాళ్ళ బేరానికి దిగాడు. దేనికైనా ఒప్పుకుంటా 
సమ్మతించమంటూ నానా ఫడ్నవిస్‌కు రాయబారం మీద రాయబారం పంపించి 

భారతదేశంలో మోసాలు, చేసి కుట్రలు నడిపి కాలూనిన దరిమిలా అంతటి ఇ 
స్థితిలో ఇంగ్లీషువారు ఎన్నడూ లేరు. తమకు అవసరమై ఆంగ్లేయులు గత్యం 
సంధికి సుముఖమైనంత మాత్రాన, జాతీయ పక్షం అందుకు ఒప్పుకోవలసిన 
ప్లాసీ యుద్దానికి ముందునుంచీ దేశంలో ఇంగ్లీషు కంపెనీ ఆగడాలను కుతం। 
వరసగా చేసిన వాగ్దాన భంగాలను గ్రహించినవారెవరికైనా తెల్లవారి. ఉనికి, 
అరిష్టమన్న సంగతి అర్థమవుతుంది. విదేశీయుల ప్రమాదాన్ని తక్కువ అంచనావే 
తాహతును అతిగా ఊహించుకుని, పరస్పర కలహాల్లో మునిగి (ప్రభువర్గం పరాకు చూ 
వల్ల అప్పటికే కావలసినంత అనర్ధం జరిగింది. ఈ విదేశీ వర్తకులు ఉపేక్షిం 
సర్పాలని, నయవంచనలో వాగ్జానభంగాల్లో ఆరి తేరిన వారని వంగదేశాన్ని క 
తీరునుబట్టే దేశ వాసులందరికీ తేటతెల్లమైంది. రఘునాథరావును ఎగదోసి వారు 
రకరకాల కుటిల తంత్రాలతో తెల్లవారి నీచత్వం, దుర్మార్గం అందరికీ అను 
ముప్పును గుర్తించి అందరూ ఏకమైన తరువాతైనా ఎత్తిన కత్తిని దించకుండా క 
సాగనిచ్చి ఉంటే చరిత్రగతి మరొకలా ఉండేది. దేశానికి విదేశీయుల పీడ అప్పుడే శా 
విరగడయ్యేది. 

కాని-అంతకుముందు అనేక సందర్భాల్లో జరిగినట్టే ఉమ్మడి లక్ష్యం నెరవే కుం 
జాతీయ శక్తుల ఐక్యత చెదిరిపోయింది. కారణాలు అనేకం. మీ ప్రాణానికి 
అడ్డు; తెల్లవాడితో రాజీకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోవద్దు అని మరాఠాలకు నొ 
భీకరంగా పోరాడసాగిన హైదరాలీ యుద్ధం పూర్తికాకుండానే హఠాత్తుగా జ 
మరణించాడు. అతడి వారసుడైన టిప్పు సుల్తాన్‌తో మరాఠాలకు అంత సఖ్యః 
అలాగే ఉమ్మడి పోరుకు సై అన్న నిజాం నవాబు తననుంచి కాజేసిన గుంటూరు మ 
ఆంగ్లేయులు తనకు తిరిగి అప్పగించి బేరం కుదుర్చుకోగానే వైరం మరచి గమ్ము 
పోయాడు. అనుకున్న ప్రకారం తూర్పు తీరానికి నౌకాదళాన్ని తరలించి మడ 
ఇంగ్లీషువారి పీచమణుస్తారనుకున్న (ఫ్రెంచివారు అమెరికా యుద్ధం రంధిలో ఇ 
రంగాన్ని నిర్లక్ష్యం చేశారు. వీటికితోడు కుంపిణీవారు టక్కుటమారాలు ప్రం 


174 ఫా ఇదీ చరిత్ర ఎం.వి.ఆర్‌. 3 


చి 


హూధవరావు (మహాద్‌జీ) సింధియాను తెలివిగా బుట్టలో వేసుకుని మరాఠా కూటమికి 
విచ్చు పెట్టారు. ఇలా వరుసగా ఎదురు దెబ్బలు తగిలి ఐ రష పోరాటం కాస్తా చిందరవందర 

టంలో మరాఠా నాయకత్వానికి కూడా నైతికధృతి సడలింది. ఇంగ్లీషువారిపై ఎత్తిన 
ని ఇ ఇష్టం లేకున్నా దించి, శత్రువు వేడికోళ్ళను మన్నించి 1782 మే 17న సాల్చేలో 
ళు ంపిణీ- మరాఠాలు సంధి కుదుర్చుకున్నారు. 

నానా ఫడ్నవిస్‌ కష్టపడి సాధించిన అపురూప జాతీయ ఐక్యత ఆ విధంగా ఆవిరైంది. 
విభజించి పాలించడం ఇంగ్లీషు గుంటనక్కకు ఆ తరువాత మరీ సులువైంది. 


ఎం. వి,ఆర్‌.శాస్త్ర చేజారిన అవకాశం శ 175 


దొంగల దోపిడీ 


సీమ నుంచి ఇందియాకి ఓద బయలుదేరింది. ప్రయాణికుల్లో ఇద్దరు దంప 
వారిది కులీనుల కుటుంబం. భర్త చిత్రకారుడు. బతికి చెడ్డవాదు. చిత్త! 
పొట్ట పోసుకోవటం కోసం సీమ వదిలి ఇండియా వెళుతున్నాడు. అతడి జ్ఞ 
అందగత్తె. దబ్బు, వోదాల మీద ఆమెకు యావ ఎక్కువ. పైగా రసికురాలు. 
రసికత్వాన్ని భర్త (గ్రహించలేకపోయాదు. కాని ఓడలో తారసపద్ద ఓ వయసు జీ 
యువకుడు చక్ళగా పోల్చుకోగలిగాదు. ॥ 


అతడేమీ అందగాడు కాదు. పీలగా మొరటుగా ఉంటాడు. పెద్దగా డబ్బున్నవ 
కాని ఎలా సంపాదించాలో తెలిసినవాడు. ఎరలు వేసి మాయచేసి అనుకున్నది ఎ 
సాధించటంలో మొనగాడు. అతడికీ వారికీ ప్రయాణంలో మాటలు కలిశాయి. వె 
తరబడి సముద్ర ప్రయాణం కనుక పరిచయం పెరిగింది. మధ్యలో అతడు జబ 
మగనాలి శ్రమ అనుకోకుండా జాగ్రత్తగా సేవలు చేసింది. భర్త మంచివా 
వారించలేదు. అతడి మంచితనాన్ని అతగాడు ఉపయోగించుకుని దొరసానిని త 
బుట్టలోవేశాడు. 

ఓడ ఎక్కేనాటికి అతడు వారి ముక్కూ మొగం ఎరుగడు. మద్రాసులో 
సమయానికి పరసతి మనసు ఆక్రమించుకుని, ఆమెపై అసలు హక్షుదారు నెత్తిన 
మీ వివాహాన్ని రద్దుపరచుకుంటే ఉభయులకూ బాగుంటుంది... నువ్వు కొంచె 
నేను మీ ఆవిడను పెళ్లి చేసుకుంటాను అని ప్రశస్తమైన ప్రతిపాదన చేశాడు. పైగా 
దుర్మార్గుణ్ని కాను. ప్రతిదీ పద్ధతి ప్రకారమే చేస్తాను. ఈమె మీద నీకున్న హక్కుని & 
గౌరవిస్తాను. విడాకులు తీసుకునేంతవరకూ నీ దగ్గరే ఉండనిస్తాను. ఆ తర 
మనోవర్తి కూడా ఇస్తాను” అని పెద్దమనిషి తరవోలో వరాయివాడి 
ఎగరేసుకుపోయాడు. 

సరిగ్గా అలాంటి "పెద్దమనిషి తరహాతోనే, అలాంటి చాకచక్యంతోనే చక్రం 


రతదేశంలో ఒక రాజ్యం తరవాత ఒక రాజ్యాన్ని కరిమింగిన వెలగలా హరించాడు. 

ఆ పెద్దమనిషిపేరు వారన్‌ హేస్టింగ్స్‌. 

హేస్టింగ్స్‌ ఇండియా రావటం అది రెండోసారి. అంతకు 19 ఏళ్ల ముందు ఈస్టిండియా 
క్రంపెనీ కలకత్తా కొలువులో అతడిని పినతండ్రి గుమాస్తాగా చేర్చించాడు. అప్పుడే క్లయివ్‌ 
కంటపడ్డాడు. నవాబు దర్భారులో ఉండి ఆనుపానులు కనిపెట్టి తనకు సమాచారం 
శ్రరవేయటానికి క్లయివ్‌ అతడిని ముర్షిదాబాద్‌ పంపాడు. అక్కడ ఉండగా నవాబు మీద 
క్రయివ్‌కు చాడీలు చెప్పాడు. ఉద్యోగం మానేసి సీమకు తిరిగొచ్చాక క్లయివ్‌ మీద పార్లమెంటరీ 
విచారణ సంఘం వారికి పితూరీలు చేశాడు. ఈ సందర్భంలోనే కంపెనీ యజమానుల 
దృష్టిలో పడ్డాడు. క్లయివ్‌ని వెనక్కి పిలిపించాక అస్తవ్యస్తమైన కుంపిణీ వ్యవహారాలు 
చకృబెట్టటానికి మనిషి కావలసి వచ్చి వారు అతడినే మద్రాసు కౌన్సిల్‌కు మెంబరుగా 
పంపారు. (ఆ పని మీద 1768లో ఇండియాకి వస్తూండగానే పైన చెప్పిన ప్రేమాయణం 
నడిచింది). తరువాత రెండేళ్లకే బెంగాల్‌ ప్రెసిడెన్సీకి గవర్నరు అయ్యాడు. మళ్లీ రెండేళ్లు 
తిరక్కుండా కొత్త చట్ట ప్రకారం ఇండియాలోని |ప్రెసిడెన్సీలన్నిటి మీద 1772లో గవర్నర్‌ 
జనరల్‌ అయ్యాడు. 

ఇలా ఒకదాని తరవాత ఒక పదవి హేస్టింగ్సును వెదుకుంటూ వచ్చింది కేవలం 
అదృష్టంవల్లకాదు. తనదైన శైలిలో అతడు పడిన 'కష్టం' కూడా చాలా ఉంది! 

ఆ కాలంలో ఈస్టిండియా కంపెనీ అంతటా దొంగల దోపిడీ! విదేశీయులను దోచుకుని, 
అక్రమ వ్యాపారాలు చేసి, లక్షలకొలది డబ్బును త్వరత్వరగా పిండుకుని, పైవారు వాసన 
పట్టకముందే... ఇక్కడి వేడికి సుకుమారపు ఒళ్లు వాడిపోకముందే డబ్బు సంచులతో సీమకు 
తిరిగెళ్లి, అక్కడ ఏ ప్రభువు కూతురినో పెళ్లాడి, వీలైతే రాజకీయాల్లో దిగి, 
తాగితందనాలాడటమే కంపెనీ నౌకర్లకు ఉపాదేయంగా ఉండేది. హేస్టింగ్స్‌ ఈ చిలక్కొట్లకు 
కక్కుర్తి పడలేదు. అతడిది పెద్ద పట్టు. తోటి ఉద్యోగస్తుల్లా చిల్లర చేతివాటాలకు పోకుండా, 
అతడు పద్దు పుస్తకాలు ముందేసుకుని, అక్రమ వ్యాపారాలను ఉద్యోగుల మోసాలను అరికట్టి 
కంపెనీకి మంచి లాభాలు చూపించాడు. పైవారికి నమ్మకం కుదిరి తనకు మొత్తం పెత్తనం 
అప్పగించాక కంపెనీని లాభపెడుతూనే అడ్డదారిలో తానూ కోట్లు గడించాడు. అందుకోసం 
అడ్డమైన పనులు పాపభీతి లేకుండా చేశాడు. edges 

బ్రిటిష్‌ ఇండియా చరిత్రలో మిగతా కాలాల కంటే సవిస్తరంగా వారన్‌ హేస్టింగ్స్‌ 
గవర్నర్‌ జనరల్‌గా ఉన్న పదమూడేళ్ల కాలం పూసగుచ్చినట్టు రికార్డుకెక్కింది. స్వదేశంలో 
అతడిపై నడచిన అభిశంసన పుణ్యమా అని ఎక్కడెక్కడి తప్పుడు పనులూ, చీకటి కోణాలూ, 
అడ్డగోలు లావాదేవీలూ ఉన్నడున్నట్టుగా బట్టబయలయ్యాయి. తనకు ముందు క్లయివ్‌ 
సాధించిన దానికి మించి అంగుళం నేలను కూడా వారన్‌ హేస్టింగ్స్‌ తన 18 ఏళ్ల హయాంలో 
కంపెనీకి అదనంగా సంపాదించి పెట్టలేకపోయాడు. కాని ఫోర్టరీలు, దగాలు చేసి క్లయివ్‌ 
గుంజుకున్న రాజ్యాన్ని హేస్టింగ్స్‌ తన కౌటిల్యంతో సుస్థిరపరిచాడు. గుంట నక్కలా మాయలు 
చేసి గోతులు తీసి, అధర్మ యుద్దాలకు దిగి, ఇరుగుపొరుగు రాజ్యాలను పథకం ప్రకారం 
బలహీన పరచి చాపకింద నీరులా బ్రిటిష్‌ ప్రాబల్యాన్ని పెంచాడు. వారన్‌ హేస్టింగ్స్‌ పగ్గాలు 
అందుకునేంతవరకూ ఆంగ్లేయులు బెంగాల్‌, బీహార్‌, ఒరిస్సాలపై పొందిన “దివానీ” 


అధికారంతోనూ, తూర్పు, పశ్చిమ తీరాల్లో తగుమాత్రం ఉనికితోనూ తృప్తిపడతారని 
మంది అనుకున్నారు. మోసాల్లో, నయవంచనలో అకారణ ధూర్తత్వంలో క్షయివ్‌ను త 
హేస్టింగ్స్‌ ఎంతటి నీచానికైనా వెనుదీయకుండా దేశీయ శక్తులను అణగదొక్కి న్ని 
వారిని కొద్దికొద్దిగా నంజుకు తిని, క్రమేణా మొత్తం దేశాన్ని ఆంగ్లేయులు కబళిం ంద 
రాచబాట వేశాడు. అ: 
క్లయివ్‌ 'దివానీ పేరిట ఖజానాను కొల్లగొట్టినా రాజ్యాపాలనను మాత్రం నవా 
పేరుమీదే కొనసాగనిచ్చాడు. విపరీతంగా పన్నులు విధించటానికి, గోళ్లూడకొట్టి 
చేయటానికి, ఇష్టం వచ్చినట్టు ఖర్చుపెట్టుకోవటానికి అపరిమితమైన అధి 
కంపెనీవారు గుంజుకున్నా పైకి మాత్రం మొగల్‌ పాదుషా పేరు మీదనే పరిపాలన 
సర్మారు నాణేలను అతడి పేరిటే ముద్ర గొడుతూండేవారు. నవాబు తనకు కావ 
మంది ఉద్యోగులను దర్భారులో నియమించుకోవటానికి, దర్జాగా కాలం వెళ్లదీ 
నిధుల లోపం ఉండేది కాదు. కోర్టులో న్యాయ నిర్ణయాలు నవాబు పేరు మీదే జరిగే 
పన్నుల ఆదాయం కూడా నవాబు రాజధాని ముర్షిదాబాదులో ఒక దేశీయ ఉద్యోగి 
కంపెనీకి ముడుతూండేవి. ఇదే ఏర్పాటు ఎప్పటికీ కొనసాగాలని, నవాబుకు ఇ 
భరణంలో కాని, అతడి అధికారాల్లో కాని ఎలాంటి కుదింపూ జరగరాదని 
కంపెనీ యజమానులు తమ తాబేదార్లకు పదే పదే గుర్తుచేసేవారు. ఖజానాను కొ 
ద్వారా తమకు ఇబ్బడి ముబ్బడిగా లాభాలు ముట్టినంత వరకూ వారు సంతోషంగా 
నీతి బోధలే చేశారు. శ్రే 
అయితే ఎంతటి ఖజానా అయినా లాగేస్తూపోతే కొంత కాలానికి ఖాళీకాక తప్పద 
ఎవరైనా ఎంత గొప్ప లోగిలినైనా ఒకసారి, మాత్రమే దోచుకొనగలరు. అలవా 
అధిక లాభాలు కొంత కాలానికి తగ్గుముఖం పట్టాయి. దాంతో కంపెనీ పెద్దలు | 
తీసి గట్టున పెట్టి అడ్డగోలు పనులకు దిగారు. దేవుడి ఎదుట ప్రమాణం చేసి, అ 
ఘనీయమని, నిశ్చయంగా కట్టుబడతామని ప్రకటించి కుదుర్చుకున్న ఒప్పందాన్ని త 
తడవుగా తిరగదోడి నవాబు భరణానికి అంటకత్తెర వేయసాగారు. నజూముల్‌ దౌలా 
నవాబుగా ఉన్న రోజుల్లో దివాణం ఖర్చుకు కంపెనీ వారు సాలుకు 53 లక్షలు ఇస్తూండే 
అతని తమ్ముడు గద్దె నెక్కాక ఆ మొత్తాన్ని 41 లక్షలను తగ్గించారు. అతడి తర్వాత న 
అయిన ముబారక్‌ ఉల్‌ దౌలా దగ్గరికి వచ్చేసరికి దీన్ని ౩2 లక్షలకు కోసేశారు. కొ 
-.నవాబు మైనరు; అతడికి ఇంత ధనం ఇవ్వటం దండగ; చుట్టూ తిండిపోతులు, 
పరులు చేరి సొమ్ము కాజేస్తున్నారు. కాబట్టి మేజరు అయ్యేంతవరకూ నవాబు భృ 
సగానికి కోసేస్తున్నాం పొమ్మన్నారు. గ్ర 
మొట్టమొదట చక్రవర్తికి వొంగి వొంగి సలాములు చేసి “దివానీ ఫర్మానాను తెల్లవాళ్లు 
పొందినప్పుడు అనుకున్నది ఏమిటంటే- పన్నులు వసూలు చేసిపెట్టే పని మా 
కంపెనీవారు చేస్తారనీ; మిగతా సమస్త అధికారాలూ పాదుషాకు, అతడి (ప్రతినిధి అ 
సుబేదారుల చేతుల్లోనే ఉంటాయనీ! క్రమంగా ఒక్కొక్క అధికారాన్నే- ఇంగ్లీషువా 
అడ్డగోలుగా లాగేసుకున్నారు. అంతా అయ్యాక- “వెనుకటి బాధ్యతలేవీ ఇప్పుడు నవాబు! 0 
లేవుగదా? అవన్నీ ఉన్నప్పుడు వాటని నిభాయించటం కోసం పెట్టుకున్న సైనిక బలగాలత్‌ 


178 ఫొ ఇదీ చరిత్ర టం.విఆర్‌శా.. 


ఇప్పుడు అతడికి అవసరం ఏముంది? ఎలాగూ నవాబుకు రక్షణ మేమే కల్పిస్తున్నాం 
కాబట్టి సేనల్ని తగ్గించి ఆ మేరకు నవాబుకిచ్చే మొత్తాన్నే కోసేస్తున్నాం పొమ్మన్నారు. ఇలా 
ఒట్లూ ప్రమాణాలూ గాలికొదిలేసి, ఆడిన మాట తప్పి, నవాబు అయివేజుకు అంటకత్తెర 
శీసి వేసి చివరికి హేస్టింగ్స్‌ దొర నవాబుకు అసలు సైన్యాలే అక్కరలేదని తేల్చాడు. క్షయివ్‌ 
శ్రసిన తెరచాటు ఏర్పాట్లను లాగిపారేసి సర్వాధికారాలను గుంజేసుకున్నాడు. 

ఈలోపు ఇంగ్లండులో ఇంకో కథ నడిచింది. దివానీ? సంపాదనలవల్ల ఈస్టిండియా 
కంపెనీ షేర్లకు విపరీతంగా ధర పలికింది. అంతదాకా 6 శాతంగా ఉన్న డివిడెండును 
10 శాతానికి పెంచాలని యాజమాన్య మండలి నిర్ణయించింది. ఇది చూసి బ్రిటిష్‌ 
ప్రభువర్గానికి కళ్లుకుట్టాయి. ఇంతలేసి లాభాలు వీరికి ఎలా వస్తున్నాయి? ఆ న్‌ 
ఆరా తీసి ఇండియాలో ఏమి జరుగుతుందో తెలుసుకుని, అవకతవకలుంటే సరిదిద్ది ప్రతిదీ 
న్యాయబద్ధంగా జరిగేట్టు చూడాలని పార్లమెంటులో ఒత్తిడి వచ్చింది. ఇందు కోసం కమిటీ 
కూడా ఏర్పాటైంది. ఒక చెంప పార్లమెంటులో సీరియస్‌గా చర్చ జరగుతున్న సమయంలోనే 
కంపెనీ భాగస్వాములు కొలువుతీరి డివిడెండును 10 నుంచి అమాంతం. పన్నెండున్నర 
శాతానికి పెంచేసుకున్నారు. సాలుకు కనీసం నాలుగు లక్షల పౌండ్ల లాభమైనా తమకు 
ముట్టి తీరాలని నిశ్చయించుకున్నారు. 

ఇది సహించరాని ధిక్మారమని పార్లమెంటు మండిపడింది. కామన్స్‌ సభలో తీవ్ర స్థాయిన 
వాదోపవాదాలు నడిచాయి. వాటి పర్యవసానంగా ఈస్టిండియా కంపెనీ వ్యవహారాలన్నిటి 
మీదా గట్టి నిఘా పడి, అడ్డమైన దోపిడీని అరికట్టటానికి నిర్వష్టమైన చర్యలు తీసుకుంటారని 
జనం ఆశించారు. తీరా జరిగిందేమిటంటే ఇండియాలో మీరు ఏమైనా చేసుకోండి- ప్రభుత్వ 
ఖజానాకు మాత్రం ఏడాదికి నాలుగు లక్షల పౌండ్లు కట్టండి అని ప్రభువులు 'ధర్మ నిర్ణయం” 
చేశారు. అంటే- దోపిడీని అడ్డుకోవలసిందిపోయి దోచుకున్న సొత్తులో సీమ సర్మారుకూ 
వాటా అడిగారు. ఇలా ప్రభుత్వమే బాధ్యత వదిలి “లంచం” తీసుకోవటం దుర్మార్గం అని 
బర్ముదొర లాంటి వారు పార్లమెంటులో నెత్తిబాదుకున్నారు. విన్నవారులేరు 

దాంతో కంపెనీ పెద్దలకు పట్టపగ్గాలు లేకుండా పోయాయి. ప్రభుత్వానికి పెద్ద వాటా 
ఇవ్వాల్సి రావటంతో లాభాలు నిలవాలంటే ఇండియా నుంచి ఇంకా ఇంకా డబ్బు పిండటం 
వారికి అవసరమైంది. ఎట్లాగైనా సొమ్ము గుంజటానికి వారి అధికారులు జనాన్ని పిశాచాల్లా 
పీడించసాగారు. అదే సమయంలో కాటకం వచ్చి వంగ దేశంలో పంటలన్నీ పాడయ్యాయి. 
పంట పండినా పాడయినా పన్ను కట్ట తీరాల్సిందేనని వారు అమానుషంగా పీక్కుతిన్నారు. 
వారి బాధలు పడలేక రైతులు కొంపాగోడూ వదిలి పోయారు. పంటల్లేక ధరలు విపరీతంగా 
పెరిగాయి. ఎక్కడెక్కడి ధాన్యాన్నీ దళారులు కొని అధిక లాభాలకు ఎగుమతి చేసుకున్నారు. 
ఆకలి రోదనలతో దిక్కులు దద్దరిల్లాయి. ఆకలిచావులు పెరిగేకొద్దీ విషజ్వరాలు, మశూచి, 
ఇతర అంటురోగాలు జాస్తి అయ్యాయి. జనం లక్షల సంఖ్యలో పిట్టల్లా రాలిపొయ్యారు. 
ఆకలి బాధలకు తట్టుకోలేక చాలా మంది తమ పిల్లల్ని కూడా అముకున్నారు. కొన్నాళ్లకు 
వారినీ కొనేవారు లేకపోయారు. బతికి ఉన్నవారు చచ్చిన శవాల్ని కూడా పీక్కుతింటున్నట్టు 
దేశీయోద్యోగులు కంపెనీ అధికారులకు విన్నవించారు. షోర్‌ అనే ఆంగ్లేయుడు ఈ ఘోర 
దృశ్యాలను కళ్లారా చూసి హృదయ విదారకంగా వర్ణించాడు. 


దొంగల దొపిడీ శ 179 


ఎం,వ్హి ఆర్స్‌ శాన్నే 
వి.ఆర్‌.శాస్త్రే 


అయినా కంపెనీ దొరల గుండె కరగలేదు. పన్నుల సతాయింపులు మానలేదు. ఆక్ర 
అంటురోగాలతో అలమటిస్తూ నాశనమవుతున్న జనాన్ని ఆదుకోవటం మన ప 
చేతనైతే ఇష్టమైతే దేశీయ జమీందారులనే వారి ప్రజల్ని రక్షించుకొననీ అని 
బిర్రబిగిశారు. అక్కడికీ కొంత మంది జమీందారులు జనం కష్టాలు తీర్చాలని ప్రయ 
వారీ స్తోమతూ అంతంత మాత్రమే. పంటలు పోవటంతో వారిదగ్గరా. డబ్బులేద 
మునిగినా సరే జనాన్ని చచ్చిపోనివ్వకూడదని కొంతమంది తెగించినా అప్పు 
నాశనమయ్యారే తప్ప ఆపన్నుల దుర్గతి తీరలేదు. సర్వస్వం కోల్పోయిన ప్ర 
పన్నులు వసూలు చేయలేకపోయిన జమీందారులను కంపెనీ అధికారులు క్రూ 
వేధించారు. కొందరి భూములు లాగేసుకున్నారు. ప్రజలకోసం అప్పులు చేసి, శిస్తు. 
కట్టలేకపోయిన నడియా, బీర్ఫూమ్‌, రాజషాహి, జమీందార్లను ఖైదు చేశారు. 


The Minor Rajah of Birbhoom was imprisoned for 1 
payment of land tax; while the aged Rajah of Bishenpore 
only let out of a debtor's prison when his end visibly drew 
Out of an assessment of £ 1,380,269 only £ 65,355 was rem 
ted during the famine year. The ruin of the Hindu gentry 
cited little pity or forbearance... a third of the land was rep 
in the next two years to have gone out of tillage... ... 1 
ramained in ruins, field after field lay fallow, and 1201641 
turned to jungle... For fifteen years after the famine depopul 
tion went on; and in 1789 a minute of the Viceroy in Coun 
declared that one-third of the Company' territories in Ben 
was "a Jungle inhabited only by wild beasts", 

[Empire in Asia, W.M. Torrens, pp. 58-59] 

(వసివాడయిన బీర్భూమ్‌ రాజును కంపెనీకి శిస్తు బకాయిపడినందుకు ఖైదులో 
వేశారు. ముసలివాడయిన భిషన్ఫూరు రాజును చావుకు సిద్ధంగా ఉన్నాడని తెలిశాకే 
ఖైదునుంచి విడిచిపెట్టారు. కంపెనీకి రావలసిన 13,80,268 పౌండ్ల శిస్తుల్‌ 
65,355 పౌంద్లు మాత్రమే కరువు సంవత్సరంలో వసూలయింది. పొందు 
భూస్వామ్య కుటుంబాలూ కూలిపోవటం దొరలకు కించిత్తు కూడా జాలిని, ఓ 
కలిగించలేదు. తరవాత రెండేళ్లలో సాగుభూమిలో మూడోవంతు బీడు ప 
(గ్రామాలు పొడువడ్గాయి. పంట పొలాలు బంజర్లయి అదవులుగా మారాయి. 
కాటకం తరవాత 15 ఏళ్లపాటు జన క్షయం జరుగుతూనే ఉంది. చివరికి 1789 
గవర్నర్‌ జనరల్‌ నివేదికలో “బెంగాల్‌లోని కంపెనీ జనావాన (ప్రాంతా, 
మూడోవంతు అడవి మృగాలు మాత్రమే నివసించే అరణ్యంగా మారాయి” అని 
పేర్మొన్నారు). 5! 


దీర్ణకాలం కరువు కోరల్లో నలిగి, విశేష జన నష్టం జరిగి, గ్రామాలకు గ్రా 
అంతరించి, సాగుచేసే దిక్కులేక లక్షల ఎకరాలు బీడుపడ్డా శిస్తుల రూపేణా తమకు రావలో 


180 స ఇదీ చరిత్ర 


అదొ 


యంలో దమ్మిడీ వదులుకోవటానికి సీమ దొరలు ఇష్టపడలేదు. అత్యంత క్రౌర్యంతో 
ఇన్నివిధాల చెండుకు తిన్నా బొక్కసం నిండటంలేదు. అది నిండితే గాని దొరల దయ్యపు 
అకలి తీరదు. ఆ ఆకలి తీర్చటం ఎలాగన్నది వారన్‌ హేస్టింగ్స్‌ ఎదుర్శొన్న మొట్టమొదటి 
సమస్య. తెలివిగల వాడు కనుక ఆ సమస్యలోనే అతడికి అనేక అవకాశాలు కనిపించాయి. 
థుజమానులను సంతుష్టపరచి, తాను బాగుపడేందుకు చక్కని చిక్కని అడ్డదారులు అతడి 
బుద్ధికి స్ఫురించాయి. 

నీతుల గుంజాటనకు పోకుండా ఆ దారిపట్టాడు. 


దొంగల దాపిడీ శ 181 


దొరగారి దాదాగిరి 


జొనంటే కాదనిలే- కాదంటే జెననిలే 

ఆడువారి మాటలకు అర్జాలేవేరులే 

- అన్నాడో తెలుగు సినిమా కవి. ఆడవారి నంగతేమో కాని- ఆ 
మాటలకు మాతం అర్థాలు గ్యారంటీగా వేరు. 


ఇండియాను కబళించిన కాలపు ఈస్టిండియా కంపెనీ రికార్డులను ఇప్పుడు 
ఎవరికైనా ఒకందుకు బోలెడు ఆశ్చర్యం వేస్తుంది. దశల వారీగా దేశాన్ని ఆక్రమించే 
తెల్లవాడు చేసిందల్లా మోసమే. ఆడిందంతా నాటకమే. అడుగడుగునా నయవ। 
అడ్డగోలు నమ్మక ద్రోవాలే. చిత్రమేమిటంటే తప్పుడు పనులేవీ సీమదొరలు చేయము 
ప్రతిదీ పద్ధతి ప్రకారం జరగాలనే, ఎక్కడా హద్దుమీరకూడదనే వారు ఉత్తర్వుల్లో నొకిక 
ధర్మం తప్పకూడదనే వారు ప్రతీసారి అన్నారు. ఇదెలా జరిగింది? పై దొర 
ధర్మమూర్తులైతే, వారికింద పనిచేసే ఉద్యోగులు అంతలేసి అధర్మాలకు ఎలా ఒడిగ! 


ఇందులో అసలు కిటుకు ఏమిటో మెకాలే దొర మాటల్లో వినండి. 


The Directors never enjoined or applauded any crime. 
Whoever examines their letters will find an admirable code 
political ethics. But every exhortation is nullified by de 
for money. "Govern leniently and send more money; "pra 
strict justice and moderations towards neighbouring Poy 
and send more money". Being interpreted, these instructio 
simply mean "Be the father and oppressor of the people, be 
Just and unjust, moderate and rapacious. Hastings correc ly 
Judged that the safest course would be to neglect the sermons 
and to find the rupees" 

[Critical and Historical Essays", Lord Macauly, Vol. III p. 244] 


(ఫలానా నేరం చేయవలసిందని డైరెక్టర్లు ఎన్నడూ చెప్పలేదు. చేసిన ఏ నేరాన్నీ 
వారు శ్లామీః వనూ లేదు. వారు రాసిన ఉత్తరాలను చూస్తే రాజకీయ ప్రవర్తన 
నియమాల గురించి అత్యుత్తమమైన శ్రీరంగనీతులు కనిపిస్తాయి. కాని ప్రతి ఉద్బోధకు 
తోకలుగా 'డబ్బు వంవండి” అన్న డిమాండు చేర్చడంతో ధర్మసూత్రాలకు విలువ 
మన్నయింది. 'మెత్తమెత్తగా పాలించు; ఎక్కువ సొమ్ము పంపించు”, కచ్చితంగా 
న్యాయ ట్రకారం వ్యవవారించు; పొరుగు రాజ్యాలతో సఖ్యంగా మెలుగు; ఇంకా 
ఎక్కువ సొమ్ము వంపించు: ఈ ఆదేశాలు ఎలా ఉన్నాయంటే 'తండ్రిలా ఉండదు; 
(ప్రజలను అణచివెయ్యి, న్యాయంగా ఉండు; అన్యాయం చెయ్యి? అతిగా పోకు; 
అంతా దిగమింగు? - అన్నట్టు! వీటిలో నీతులను వదిలేనసీ రూకల సంగతే 
పట్టించుకోవటం మేలని హేస్టింగ్స్‌ సరిగానే అర్థం చేసుకున్నాదు) 


బ్రిటిష్‌ ప్రజలు నీతికి, న్యాయానికి విలువ ఇచ్చేవారు కాబట్టి వారిని మభ్య పెట్టటానికేమో 
నీతి బోధలు. అసలు ఉద్దేశం ఈస్టిండియా కంపెనీకి లాభాలు మూటగట్టటం కాబట్టి 
ఇంకా ఇంకా పైకం పంపమని పురమాయింపుల ముక్తాయింపులు! న్యాయంగా ధర్మబద్ధంగా 
ఫోతే పైకం చిక్కదు కాబట్టి కిందివారు అన్యాయాలే చేశారు. అధర్మాలకే ఒడిగట్టారు! 
ద్రోహాలే చేశారు. దయ్యపు ఆకలితో జనాన్ని కాల్బుకునే తిన్నారు. ఆ తప్పుడు పనులన్నిటినీ 
కంపెనీ యజమానులు చూసీ చూడనట్టుగా పోయి సాధ్యమైనంత వరకూ అపరాధుల 
కొమ్ముకాశారు. వారి ఆంతర్యం ఏమిటో వారన్‌ హేస్టింగ్స్‌ లాంటి బతకనేర్చిన వారికి 
బాగాతెలుసు. అందుకే ఇండియాకి రెండోసారి వచ్చి గవర్నరు అయ్యో కాగానే హేస్టింగ్స్‌ 
జంకూ గొంకూ లేకుండా డబ్బువేటలో పడి అడ్డమైన అన్యాయాలను నిరాఘాటంగా 
సాగించాడు, 

నిజానికి సీమ వదిలి ఇండియా వచ్చేముందే కాగల కార్యాన్ని కంపెనీ దొరలతో అతడు 
మాట్లాడుకున్నాడు. పెత్తనం మనం చేస్తూ పరిపాలన మాత్రం దేశీయుల ద్వారా నడిపించే 
ద్వంద్వ విధానం ఇక కుదరదనీ... తోలుబొమ్మలాటను చాలించి, ముర్షిదాబాదులో నవాబు 
దర్చారును పక్కకు నెట్టేసి, మొత్తం ప్రభుత్వాన్ని మన చేతుల్లోకి తీసుకోవాలనీ అతడన్నాడు. 
ఏమి చేస్తావో మాకు తెలియదు; డబ్బు మాత్రం సంపాదించు అన్నారు కంపెనీ దొరలు. 

ఇంకేం? వారన్‌ హేస్టింగ్స్‌ వచ్చీరాగానే రెచ్చిపోయి దేశం మీద పడ్డాడు. బెంగాల్‌, 
బీహార్‌, ఒరిస్సాల దివానీని “కంపెనీ” వారు గుంజుకున్న దరిమిలా మొగల్‌ పాదుషా, 
అతడి సుబేదార్లు కీలు బొమ్మలై అధికారమంతా నాయిబ్‌ల చేతిలో ఉంది. నవాబుకు 
దివానుగా ఉండి పరిపాలన నడిపిస్తూ ఈస్టిండియా కంపెనీ వారికి పన్నులు వసూలు చేసి 
పెట్టటం వారి పని. 'నాయిబ్‌' పదపుల విశ్వామిత్ర సృష్టి చేసింది కంపెనీ వారే; ఆ పదవుల్లో 
వారు కూచోబెట్టిందీ కావలి కుక్కల్లాంటి నమ్మకస్థులనే. 

హేస్టింగ్స్‌ వచ్చేనాటికి ముర్షిదాబాదులో మహమ్మద్‌ రజాఖాన్‌, పాట్నాలో రాజా 
సీతబ్‌రాయ్‌ నాయిబ్‌లుగా ఉన్నారు. ఇద్దరూ యుక్తాయుక్తాల గుంజాటన లేకుండా 
విదేశీయులకు అమ్ముడుపోయి కష్టకాలంలో తెల్లవారికి విశేషంగా సాయపడ్డవారే. అంతగా 
ఉపకారం చేశారు కాబట్టి హేస్టింగ్స్‌ మొదట వారికే అపకారం చేశాడు! ఇండియాకు 
రాగానే అతడు నందకుమార్‌ అనే రాజప్రముఖుడిని దువ్వి, నాయిబ్‌ దివాను మీద 


ఎం.వి, ఆర్‌, శాస్త్రి దొరగారి దాదాగిరి శ 183 


గూడుపుఠాణి చేశాడు. ఈ నందకుమార్‌ ఎవరో కాదు, సిరాజుద్దౌలా నవాబుగా _ 
రోజుల్లో హుగ్లీ ఫొజుదారుగా ఉండి, క్లయివ్‌తో కుమ్మక్క్మయి చంద్రనగర్‌ కోటను ఇం 
పళ్లెంలో పెట్టి ఒప్పగించిన (ద్రోహి! ఆ సేవకు ప్రతిఫలంగా నాయిబ్‌ పదవి తనకే 
ఆశపెట్టుకున్నాడు. అది తనకి కాకుండా తన విరోధి మహమ్మద్‌ రజాఖాన్‌కు 
అతణ్ని ఎలాగైనా దెబ్బతీయాలని కంకణం కట్టుకున్నాడు. ఈ మధ్యకాలంలో ఇం 
వ్యతిరేకంగా, దేశీయశక్తులకు అనుకూలంగా కొంత వ్యవహారం నడిపాడు. కానీ 
హేస్టింగ్స్‌ వచ్చి కన్నుగీటగానే చెంగున ఎగిరి వలలో పడ్డాడు. ఖాన్‌ను దింపే 
నాయిబ్‌ను చేస్తానని తెల్లవాడు ఆశపెట్టగానే మురిసి, దర్బారు గుట్టుమట్లన్నీ చెక 
అతడి నుంచి కావలసిన సమాచారమంతా రాబట్టి, ఉద్వాసనకు రంగం చేశాక 
పోలీసులను పంపించి ముఖ్య వజీర్లుగా పరిపాలన సాగిస్తున్న రజాఖాన్‌, సీతబ్‌రా 
అడ్డగోలుగా అరెస్టు చేయించాడు. 

ఖైదులో అయితే వేశాడు. కాని వారిపై నేరం రుజువు చేయటం హేస్టింగ్స్‌ వల్ల 
వారి పలుకుబడిని చూసి జనం హడలిపోతారని, వారి పని ఖాలీ అయినట్టు పూర్తి 
చిక్మాక గానీ సాక్ష్యమిచ్చేందుకు ఎవరూ ముందుకు రారనీ చెప్పి విచారణను సంవ 
వాయిదా వేయించాడు. ఆ తరవాత కూడా ఒక్క అభియోగాన్నీ రుజువు చేయలేకపో 
న్యాయస్థానం ఇద్దరినీ విడిచిపెట్టింది. సాక్ష్యం లేక కాదు- పది లక్షల రూపాయల లః 
పట్టి హేస్టింగ్సే నిధుల కైంకర్యం అభియోగాన్ని నీరుగార్చి వారిని తప్పించాడని నంద 
అన్నాడు. అదేమోగాని నందకుమార్‌కు మాత్రం తెల్లవారికి ఎంత చాకిరి చేసినా ఆశ 
పదవి దక్కలేదు. ఇస్తాఇస్తానని ఊరించి మొండిచెయ్యి చూపి హేస్టింగ్స్‌ ఏకంగా నా 
పదవినే రద్దు పరచాడు. దేశీయ అధికారుల తెరను లాగిపారేసి, పన్నుల వసూళ్లు, ప 
యావత్తూ హస్తగతం చేసుకుని, ఇకపై కంపెనీయే దివానుగా వ్యవహరిస్తుందని ఏక 
ప్రకటించేశాడు. ముర్షిదాబాదు దర్చారును మూయించి కోర్టులనూ, ఇతర క 
కలకత్తాకు మార్పించాడు. 

నామమాత్రపు అధికారాలను కూడా లాగేసి భరణాన్ని అంతకంతకూ కోత 3 
నవాబు అప్పటికే చచ్చిన పాము అయ్యాడు. అయినా మొగల్‌ పాదుషాతో లావ 
కొనసాగుతూనే ఉంది. న్యాయప్రకారం ఈస్టిండియా కంపెనీది ఇంకా సామంత వో 
పాదుషాకు సాలుసరి కప్పం కట్టి తీరాల్సిందే. దాన్నీ హేస్టింగ్స్‌ ఎగ్గొట్టాలనుకు 
ఎలాగా అని వెతికితే అతడికో సాకు దొరికింది. అంతదాకా అలహాబాద్‌లో సుజ 
రక్షణలో తలదాచుకున్న షా ఆలం పాదుషా ఇంగ్లీషు వాళ్లేదో తనను ఉద్ధరిస్తారని 
ఎంతకీ లాభం లేకపోవటంతో మళ్లీ మరాఠాలకు చేరువై, వారి సాయంతో ఢిల్లీ తిరి 
వెళ్లాడు. తన రాజధానికి తాను తిరిగిపోతే అతడిని ఎవరూ తప్పుబట్టలేరు. ది 
ప్రతిఫలంగా చెల్లిస్తామని ప్రమాణం చేసిన కప్పాన్ని చక్రవర్తి ఎక్కడున్నా కంపెనీవారు 
తీరాల్సిందే. అతడి మకాం ఎక్కడ, అతడి సహాయకులు ఎవరు అన్నదానితో విదేశీ ॥ 
పనిలేదు. అయినా హేస్టింగ్స్‌ అడ్డం తిరిగి మాకు చెప్పకుండా అలహాబాద్‌ వదిలి, మఠ 
చేయి కలిపాడు కాబట్టి పాదుషాకు కప్పం కట్టేది లేదన్నాడు. అంతేకాదు. 
కుదుర్చుకున్న ఒప్పందం (ప్రకారం సొంత ఖర్చుల నిమిత్తం పాదుషాకు చెం 
అలహాబాద్‌, కోరా పరగణాలను కూడా అతడి నుంచి లాగేసి అయోధ్య వజీరుకు 


184 స ఇదీ చరిత్ర ఎం.వి.ఆర్‌.శా! 


9 రకంగా చూసినా ఇది దుర్మార్గం. (ప్రసిద్ధ ఆంగ్ల చరిత్రకారుడు జేమ్స్‌ మిల్‌ అన్నట్టు. 


Generosity, had it any place in such arrangements, pleaded 
with almost unexampled strength in behalf of the forlorn Em- 
peror... Justice too.. spoke on the same side... But these consid- 
erations were a feeble balance against the calls of want, and 
the heavy attraction of gold. 

[The Historyof British India, James Mill Vol. IIL. p. 397] 


(అలాంటి ఏర్పాట్లలో జెదార్యానికి స్థానమనేది. ఉంటే దీనావస్థలోని చక్రవర్తి 
తరపునే కనపరచాలి... న్యాయం కూడా అతడి పక్షానే ఉంది... కాని 
కనకం మీద వ్యామోహాల ముందు ఈ పరిగణనలకు విలువ లేకపోయింది.) 


తాము ఎడమకాలు మోపటానికి పూర్వం ఉన్న దేశీయ పరిపాలనను నామరూపాలు 
లేకుండా చేసి, ఏకంగా చక్రవర్తి కప్పానికే ఎగనామం పెట్టాక తన సొంతానికీ కంపెనీకీ 
డబ్బులు ఎలా దండుకోవాలా అని ఆలోచిస్తే వారన్‌ హేస్టింగ్స్‌ కన్ను రోహిల్‌ఖండ్‌ మీద 
పడింది. 

అయోధ్య రాజ్యాన్ని అనుకుని, కరమానసా నదికి అద్దరిని, నలువైపులా పర్వతపంక్తుల 
సహజ రక్షణలో సుభిక్షంగా ఉండేది రొహిల్లా ప్రాంతం. ఒకరి జోలికి పోకుండా, ఒకరి 
సొత్తును ఆశించకుండా రొహిల్లాలు తమ మానాన తాము కష్టపడి బతికేవారు. దేవుడి" 
దయవల్ల పంటలు బాగా పండి అన్నోదకాలకు కొదవ లేకుండా సిరిసంపదలతో వారు 
సుఖంగా ఉన్నారు. 'వారి పద్ధతి చాలా మంచిది. వారివల్ల ఎవరికీ హానిలేదు. పరాయివారు 
తమ మీదికి దండెత్తితేనే సహజమైన దేశాభిమానంతో వారు ఏకమవుతారు” అని 1768లో 
ఇంగ్లీషు గవర్నరు వరల్సెట్స్‌ కూడా కంపెనీ వారికి నివేదించాడు. ఆ కాలంలో ఇతర 
రాజ్యాలు కొన్నిటివలె దురాక్రమణలకు, దుష్ట తలంపులకు పోకుండా ఒకరు రెచ్చగొట్టినా 
రెచ్చిపోకుండా రోహిల్లాలు అయోధ్య వజీరుతో స్నేహంగా ఉన్నారు. వారికీ వీరికీ మధ్య 
మైత్రీ ఒప్పందాన్ని ఇంగ్లీషువారే కుదిర్చారు. మీ ప్రాణానికి మా ప్రాణం అడ్డు అని మాట 
కూడా ఇచ్చారు. ఆ స్నేహ ధర్మంతోనే... 1773లో మరాఠాలు ఎన్ని ఆశలు పెట్టి, ఎంతగా 
కోరినా వజీరుకు వ్యతిరేకంగా వారితో చేతులు కలిపేందుకు రొహిల్లాలు సమ్మతించలేదు. 
వారి ప్రాంతం మరాఠా రాజ్యానికీ అవధ్‌కూ మధ్యలో ఉంది. అటు మీదుగా వెళ్లేందుకు 
తమకు దారి ఇమ్మని ఎంతగా అడిగినా ఒప్పుకోకపోవటంతో రొహిల్లాల మీద మరాఠాలు 
కత్తిగట్టారు. వారి రాజ్యం మీద మరాఠాల దండు విరుచుకుపడి నానా బీభత్సం చేస్తూంటే 
పొరుగు వజీరు కానీ, ఇంగ్లీషు పెద్దమనుషులు గాని రవంత సాయం చేసిన పాపాన 
పోలేదు, వానాకాలం దగ్గరపడ్డాక, కొన్ని ఇతర కారణాలవల్ల మరాఠా సేనలు వెనక్కి 
మరలాక మాత్రం నెత్తురోడుతున్న రోహిల్లా ఖండ్‌ను కబళించేందుకు మళ్లీ ఈ “మిత్రులే” 
పాపిష్టి పథకాన్ని వేశారు. 

మరాఠా దాడులనే మహాసముద్రాన్ని అడ్డుకునే చెలియలికట్టలా అంతదాకా రోహిల్‌ఖండ్‌ 
తనకు ఉపయోగపడిన మేలు మరిచి దాన్ని దిగమింగాలన్న దుర్చుద్ధి అయోధ్య వజీరుకు 
పుట్టింది, నలభై లక్షల రూపాయలు తమకిచ్చి ఖర్చులను పెట్టుకుంటే కావలసినంత సైన్యాన్ని 


ఎం.వి, ఆర్‌, శాస్త్ర దొరగారి దాదాగిరి శ 185 


అతడికి అరువిచ్చి, రోహిల్లాలను నాశనం చేయటానికి వారన్‌ హేస్టింగ్స్‌ ఒప్పు 
1773 సెప్టెంబర్‌లోనే వారణాసిలో ఈ సంధి కుదిరింది. కాని- ఇందులో రొ 
నిశ్శేషంగా నిర్మూలించడానికి సంబంధించిన షరతును మాత్రం హేస్టింగ్స్‌ -చా 
గోప్యంగా ఉంచాడు. ఈలోపు లేనిపోని నేరాలు మోపి, గిల్లి కజ్ఞాలు' పెట్టుకు 
ఏప్రిల్‌ 17న ఇంగ్లీషు సేనలు రోహిల్‌ ఖండ్‌లో అడుగుపెట్టాయి. రొహిల్లాలు పళ్ల 
పోరాడారు. ధైర్యసాహసాలు ఎంత ఉన్నా శత్రువుల సంఖ్యాధిక్యం ముందు తాళలేక 
వారు శరణాగతులయ్యారు. ఎలాంటి షరతులకైనా ఒప్పుకుంటామని, తమను 
విడిచిపెడితే చాలునని వారు ఎంత దీనంగా వేడుకున్నా ప్రయోజనం లేకపోయి 
సమయంలో వారిని వదిలివేస్తే ఎప్పటికైనా కసి తీర్చుకోక మానరని వజీరు! 
పట్టింది. రోహిల్లాలను వారి దేశం నుంచి ఇళ్లూ వాకిళ్ల నుంచి పూర్తిగా 
తీరాల్సిందేనని అతడు పట్టుబట్టాడు. అలా కొంపాగోడూ విడిచిపోయేకంటే అక్కడే వి 
చచ్చిపోవటం మేలని రోహిల్లాలు నిశ్చయించుకున్నారు. 
అప్పుడు జరిగింది మహాభయానకమైన జాతి హత్యాకాండ. బాబుల్‌నల్లా పర్వత , 
చావుకు తెగించి బారులు తీరిన రొహిల్లా సేనలు కొన ప్రాణం దాకా పోరా 
వేల సైనికులు నేలకొరిగిన మీదట నిస్సహాయులైన జనాన్ని చిన్నాపెద్దా ఆదా; 
లేకుండా శత్రువులు నిలువునా నరికేశారు. పచ్చటి పొలాలు, జనావాస ప్రాంతాలు 
తడిసి, వీధుల్లో పీనుగులు పోగుపడి, ఇళ్లు పాడుపడి, విందుల కోసం రాబందు 
తీరాక పుణ్యకార్యం పూర్తయింది. శ్మశాన రాజ్యం వజీరుకు దక్కింది. కంపెనీ 
నిధుల ఆకలి తీరింది. హేస్టింగ్స్‌ దొర గల్లాపెట్టె గల గల లాడింది. “అవసరమైతే రో 
సమూలంగా దుంపనాశనం” చేయాలన్న రహస్య ఒడంబడిక యథావిధిగా 
దొరల మాట నిలిచింది. ఎవరికీ ఏ హానీ చేయకుండా స్వేచ్చగా పచ్చగా బ 
జాతిని, నిష్కారణంగా నిశ్శేషంగా నిర్మూలించిన మహాపాపం కంపెనీ దొరల నీతు 
మహా నాగరీకంగా జరిగిపోయింది. నే 
విదేశీ చరిత్రకారులు, వారి అనుయాయులైన దేశవాళీ మేధావులు తిమ్మిని 
చేయాలని ఎంత తంటాలు పడ్డా రొహిల్లాల విషయంలో ఇంగ్లీషు వారు ౭ 
నిష్కృతి లేని మహాపచారం. ఇంగ్లీషు సామ్రాజ్యవాదాన్ని కడు సమర్థంగా 4 
టోరెన్స్‌ వివరించినట్టు. + 


We had not the slightest pretence of quarrel with 
Rohillas... But Money was needed to meet exorbiant sa 
and charges, and the Governor General made up his mi 
pay the usury of blood. He accepted the money from dud 
hired the company's troops to the Vizier, to sieze and exp 
ate Rohilcund. The liberties and lives of a friendly race were 
the price of the subsidy... Hastings pocketed £ 20, ave as 
pyivate present for signing the treaty, and the public trea 
was replenished to the extent of £ 400,000. 

J"Empire in Asia", W.M. Torrens, p: ₹ 


భ్‌ 


186 సా ఇదీ చరిత్ర ఎం.వి.ఆర్‌. 


॥ ఎం.వి.ఆర్‌, శాస్త్రి 


(రోహిలాలతో కలహించటానికి మనకు (ఆంగ్లేయులకు) ఈషణ్మాత్రమైనా 
కారణం లేదు. కాని కుంపిణీ వారి జీతబత్తేలకు, మితి లేని ఖర్చులకూ ఎంత 
డబ్బయినా చాలలేదు. దాంతో గవర్నర్‌ జనరల్‌ పొదుగుకోసి నెత్తురు తాగాలని 
నిశ్చయించుకున్నాడు. రోహిల్‌ఖండ్‌ను గుంజుకుని కబళించటానికి డబ్బు పుచ్చుకుని 
కంపెనీ సేనలను వజీరుకు అర్జెకిచ్చాడు. మనతో స్నేహంగా ఉన్న జాతి 
స్వాతంత్ర్యాన్ని, నిండు ప్రాణాలను ఇందుకోసం బలిపెట్టాడు... ఒప్పందం 
కుదుర్చుకున్నందుకు హేస్టింగ్స్‌ 20 వేల పౌండ్ల బహుమానాన్ని జేబులో 
వేసుకున్నాడు. కంపెనీ బొక్కసంలోకి నాలుగు లక్షల పౌండ్లు వచ్చిపడ్డాయి). 


నెత్తుటి కూడు ఆరగించి జేబులు నింపుకోవటంతో వారన్‌ హేస్టింగ్స్‌ కథ సుఖాంతం 
కాలేదు. అతడి కష్టాలు అప్పుదే మొదలయ్యాయి. 


దొరగారి దాదాగిరి శ 187 


తెల్లోళ్ల న్యాయం 


అరన్‌ హేస్టింగ్స్‌కు నవ్వాలో ఏడవాలో అర్ధంకాలేదు. 

రోపొల్లా జాతిని దుంపనాశనం చేసి, కంపెనీకి నాలుగు లక్షల 1 
జేబులోకి ఇరవైవేల పౌండ్లు) తెలివిగా రాబట్టిన చాకచక్యానికి బహుమానం 
అన్నట్టు అతడికి గొప్పు ప్రమోషన్‌ అయితే వచ్చింది. అంతదాకా బెంగాల్‌కు 
గవర్నర్‌గా ఉన్నవాడు కాస్తా 1778 రెగ్యులేటింగ్‌ చట్టం వుణ్యమా అని ఇ 
మిగతా రెందు (పెసిదెన్సీ (బొంబాయి, మధద్రాసు)లకూ అధికారి అయ్యాడు 
జనరల్‌ హోదా అయితే డాబుగానే ఉంది. కాని అందులోనే ఒక మెలిక 


కుర్చీ పెద్దదైనా అందులో అతడు నిరంకుశంగా పెత్తనం చెలాయించటానికి వీలు 
అతడి నెత్తిన ఒక కౌన్సిల్‌ ఉంటుంది. ఆ సుప్రీం కౌన్సిల్లో అతడుగాక నలుగురు. 
వారిలో ఒకడు 'కంపెనీ” మనిషి కాగా ముగ్గురు బ్రిటిష్‌ ప్రభుత్వం చేత నియమిత 
వారు గవర్నర్‌ జనరల్‌కు తాబేదారులు కాదు. ఆ ముగ్గురిలో ఒకడు యథార్ధవాది 
ఫ్రాన్సిస్‌. అతడి పేరు చెబితేనే హేస్టింగ్స్‌కు హడలు! 

మహావేత్తలైన మన చరిత్రకారుల దృష్టిలో వారన్‌ హేస్టింగ్స్‌ గొప్ప రాజనీతిజ్ఞ 
దూరదృష్టి కార్యదీక్షత కలిగిన పాలనా దురంధరుడు. అతనెంత యోగ్యుడో సీమ. 
దిగబడిన మెంబర్లు అంత అయోగ్యులు!?. మొదటినుంచీ హేస్టింగ్స్‌ మీద ద్వేషం 
చెప్పుడు మాటలువిని, తమ తాహతును అతిగా ఊహించుకుని అతడికి వారు 
ఫ్రాన్సిస్‌) అడుగడుగునా అడ్డుతగలగా పాపం ఆ పెద్ద మనిషి ఓపికగా భరించి, 
వ్యవహరించి, తన మంచితనంతో కౌన్సిల్‌పై పట్టు సంపాదించి, కార్యం 
ఇంగ్లీష్‌ బళ్లో చదినిన మన మేధావుల నమ్మిక. బ్రిటిష్‌ హయాంలో భారత చరిత్ర 
మనవారు మనకు నూరిపోసిన అనేక ఇతర విషయాలలాగే ఇది కూడా శుద్ధ 
హేస్టింగ్స్‌తో ప్రాన్సిస్‌కు వ్యక్తిగత విరోధం ఏమీ లేదు. అతడు నీతికి, న్యాయానికి 
ఇచ్చే పెద్ద మనిషి ఇండియాలో*కంపెనీవారు చేస్తున్న ఆగడాలను, అరాచకాలను కర్ణాక్‌ 


లని, యథేచ్చగా సాగుతున్న ఘరానా దొంగల దోపిడీని అరికట్టి తీరాలన్న కృతనిశ్చయంతో 
వచ్చి నవాడాయన. ఇండియాలో పుట్టకపోయినా, భారతీయులకు చుట్టం కాక పోయినా 
ఇక్కడ జరుగుతున్న దారుణ దురన్యాయాలకు మనిషిలా స్పందించి, కౌన్సిల్‌లో తోటి 
మైంబర్లయిన జనరల్‌ క్లావరింగ్‌, మాన్సన్‌లను కూడగట్టి అవినీతి భాగోతాలను ఎండగట్టి, 
వస్టింగ్స్‌ను అభిశంసన బోనులోకి నెట్టి దేశాన్ని మరింత నాశనం కాకుండా కాపాడినవాడు 

న్సిస్‌. 

క్రొత్త కౌన్సిల్‌ కొలువు' తీరేసరికే దొరల దోపిడీల గురించి కంపెనీ వర్గాల్లో గోలగా 
ఉంది. ఏమి జరుగుతోందో దేశస్థులకూ తెలిసినా, అందరికీ ఒళ్లు మండుతున్నా ఎవరికి 
మొరపెట్టుకోవాలో తెలియక లోలోన ఉడికిపోతున్నారు. కొత్తగా సుప్రీం కౌన్సిల్‌ వచ్చిందని, 
అందులో మెంబర్లు స్వతంత్రంగా వ్యవహరించి పెద్ద దొరనైనా భరతం పట్టగలరని తెలిసే 
సరికి ఎక్కడెక్కడివారూ తెగువ తెచ్చుకున్నారు. తెల్లవారూ, నల్లవారూ ధైర్యంగా కౌన్సిల్‌ 
ముందుకొచ్చి గవర్నర్‌ జనరల్‌ అవినీతి, అక్రమాలపై అనేక ఫిర్యాదులు చేశారు. హేస్టింగ్స్‌ 
ఉపకారాలు చేస్తానని జమీందార్లనుంచీ, ఇతర |(ప్రముఖులనించీ బహుమానాల రూపంలో 
ఎంతెంత గుంజాడో, ఉద్యోగంలో ప్రమోషన్లకూ, కోరినచోట పోస్టింగులకూ కంపెనీ 
ఉద్యోగుల నుంచి ఎన్నెన్ని లంచాలు పట్టాడో, ఇంకా ఏఏరకాల అధికార దుర్వినియోగాలకు 
పాల్పడ్డాడో అన్నీ బయటపడ్డాయి. ఈ అభియోగాలను ఒకటొకటిగా సుప్రీం కౌన్సిల్‌ 
విచారిస్తూంటే వాటిని ఆలకించటమే తనకు పరువుతక్కువ అయినట్టుగా భావించి, వాటికి 
జవాబు చెప్పటం తన స్థాయిని కించపర్చుకోవటమేనని ప్రకటించి హేస్టింగ్స్‌ గైర్హాజరు 
అయ్యాడు. అయినా మిగతా మెంబర్లు లక్ష్యపెట్టకుండా అతడు లేకుండానే విచారణ 
కొనసాగించారు. సాక్ష్యాలు, రుజువులు అన్నీ పరీక్షించి అభియోగాలన్నీ పరిశీలించాక 
ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానంలో సుప్రీం కౌన్సిల్‌ చెప్పిందేమిటంటే - 


There is no species of peculation from which the Gover- 

nor General has thought it reasonable to abstain 
[Empire in Asia, W.M. Torrens, p. 93] 
(గవర్నరు జనరలు ఈ దుర్థయం చేశాడు, ఆ దుర్ణయం చేయలేదు అని 
చెప్పటానికి వీలు లేదు. ఫలానా వని చేయదగనిదన్న ఆలోచనే ఆయనకు లేదు). 


అభియోగాలు విచారించి, అక్రమాలను (ధ్రువపరచ్చుకున్నాక అయోధ్య వజీరుతో 
హేస్టింగ్స్‌ కుదుర్చుకున్న బేరాన్ని సుప్రీం కౌన్సిల్‌ తోసిపుచ్చింది. రోహిల్‌ ఖండ్‌నుంచి 
ఆంగ్లసేనను వెనక్కి పిలిపించింది వారణాసి ఒప్పందాన్ని ధ్రువీకరించేందుకు నిరాకరించింది. 
కానీ వారన్‌ హేస్టింగ్స్‌ బెంబేలు పడలేదు. కౌన్సిల్‌ సభ్యులు అతడి అవినీతి భాగోతాలను 
రచ్చకీడ్చాక సీమలో గగ్గోలు పుట్టింది. పార్లమెంటులో చర్చ జరిగింది. అతణ్ని 
అభిశంసించడానికి రంగం సిద్ధమైంది. 

అయినా హేస్టింగ్స్‌ హడలిపోలేదు. తన యజమానుల సంగతి ఆతడికి బాగా తెలుసు, 
వారు పలికే నీతి సూత్రాలు, విధాన ప్రకటనల్లో ఉత్తర్వుల్లో చెప్పే సుద్దులను సీరియస్‌గా 
తీసుకుని ఫ్రాన్సిస్‌లాంటి. వెర్రివాళ్లు ఎన్ని గంతులేసినా చివరికి పైదొరలు తన కొమ్మే 
కాస్తారని అతడు ఎరుగును. ఆ ధైర్యం తోటే అడ్డగోలు లావాదేవీల్లో తాను పిక్కిన సొమ్ములోంచి 


ఎం.వి.ఆర్‌, శాస్త్ర తెల్లోళ్ల న్యాయం శ 189 


రెండు లక్షల పౌండ్లను తన లంచాల పురాణం సవిస్తరంగా బయటపెట్టాక కలకతా +. 
చప్పుడుకాకుండా జమ కట్టాడు. అతడు లంచగొండి, కన్నపుదొంగ అనడా 
రుజువే చాలు. అయినా - అంత సొమ్ము నీకెక్కది; ఇన్నాళ్లూ జేబులో వేసుకుని పాఠ; 
అభిశంసన తప్పదనగా ఇప్పుడు జమకట్టడంలో అర్ధమేమిటని కంపెనీ డైరెక్టర్లు 
పాపాన పోలేదు. అ: 
వారేదో సత్యసంధులు. అవకతవకలు సహించని వారు అన్న భ్రమలో ఇక్కడ | 
అతడి అనుచరులు హేస్టింగ్స్‌ దుమ్ముదులిపే పనిని కొనసాగించారు. సుప్రీం గవర్య 
కత్తి ఎత్తింది; హేస్టింగ్స్‌ పని అయిపోయింది అనుకుని ఎక్కడెక్కడివారూ సాక్ష్యం 
ముందుకొచ్చారు. . 
వారిలో మొదట చెప్పవలసినవాడు నందకుమార్‌. మహమ్మద్‌ రజాఖాన్‌ కేసులో 
కరివేపాకులా వాడుకుని అవతల పారేసి, నాయిబ్‌ పదవిని అన్న ప్రకారం 
మొండిచెయ్యి చూపింది మొదలుకుని అతడు హేస్టింగ్స్‌పై భగభగలాడుతున్నాః 
దర్భారులో చాలాకాలం నుంచి ఉండి గుట్టుమట్లన్నీ క్షణ్నంగా తెలుసుకున్నవాడు 
హేస్టింగ్స్‌ తప్పులన్నీ ఏకరువు పెడుతూ కౌన్సిల్‌కు పిటిషన్‌ను పెట్టాడు. హేస్టింగ్స్‌కు 
లంచాలిచ్చినవారు కూడా సాక్ష్యమిచ్చి అనేక ఆధారాలు చూపించారు. అ 
నందకుమార్‌ అభియోగం "51665 a clear light upon the Governor Gene 
duct and the means he had taken of making the large fortune he w 
posess- upwards of forty lacs of rupees - which he must have amas 
course of three years" (గవర్నర్‌ జనరల్‌ నడత పైనా, మూడేళ్లలో నలభైలక్షల 
నంవద మూటగట్టడానికి అతడు అనునరించిన పద్ధతులమీదా స్పష్టమైన. 
ప్రసరించింది) అని 1775 ఏప్రిల్‌ 11న సుప్రీం కౌన్సిల్‌ మినిట్స్‌లో ఆధికారిక 
పేర్కొన్నారు. i 
దీంతో వారన్‌ హేస్టింగ్స్‌ పరువుపోయింది. కలకత్తాలో కౌన్సిల్‌వారు కదిలిం 
కందిరీగల తుట్టె ప్రభావం సీమ దాకా పాకి, అక్కడ తనపై కత్తులు నూరుతున్న: 
పెద్దల చేతిలో నందకుమార్‌ పిటిషను పడితే పని ఖాళీ అని అతడు గ్రహిం 
అడ్డుకునేందుకు ఏమి చేయాలా, పక్కలో బల్లెంలాంటి నందకుమార్‌ నోరు i 
ఎలా నొక్కేయాలా అని ఆలోచిస్తే హేస్టింగ్స్‌ బుద్ధికి దివ్యమైన ఉపాయం తట్టింది. 
ఇంగ్లీషు చట్టాలు ఇండియాలోని ఇంగ్లీషు జనాభాకూ, ఇంగ్లండు పరిపా 
ప్రాంతాలకూ సక్రమంగా వర్తించేట్టు చూడటానికి 1773 రెగ్యులేటింగ్‌ చట్టం కిం 
కోర్టు ఒకటి కలకత్తాలో వెలిసింది. దాని ప్రధాన న్యాయమూర్తి ఎవరో కాదు. 
హేస్టింగ్స్‌కు చిరకాల మిత్రుడు, సహాధ్యాయి అయిన సర్‌ ఎలిజీ ఇంపే! ఇంకేం? ॥ 
ఆరేళ్లకింద ఏదో పత్రాన్ని ఫోర్జరీ చేశాడని ఎవరో అనామకుడి చేత ఆ కో 
పెట్టించటం, నిమిషాలమీద కోర్టు వారంటు పుట్టించి నందకుమార్‌ని ఖైదులో వేయించ 
ఆఘమేఘాల మీద జరిగిపోయింది. J 
ఇది దారుణం. సడి చేయకుండా కాన్సర్‌లా వ్యాపిస్తూ మెల్లిగా భారతదేశంలో 
ప్రాంతం తరువాత ఒకదాన్ని స్వాహా చేస్తున్న విదేశీ వర్తకుల మూకకు ఇండిర 
రాజ్యాంగపరమైన అధికారం ఏమీ లేదు. ఈ దేశంలోని తెల్లతోలువారికి తెల్ల 


190 ఇదీ చరిత్ర 


ఎం.వి.ఆర్‌. 


శన దేశే 


పజేయదలచుకుంటే అది వారి అంతరంగిక వ్యవహారం. కాసీ- ఈ దేశంలోని పౌరుడిని 
ప్ర చట్టంకింద విచారించి, శిక్షించే అధికారం విదేశీయులకు ఎంత మాత్రం లేదు. 

నేరం జరిగిందటున్నది ఆరేళ్లకింద. అప్పటికి కోర్టు పుట్టలేదు. అది ఉటంకిస్తున్న 
మూ పుట్టలేదు. ఆ చట్టమూ, ఆ కోర్టూ పుట్టటానికి పూర్వం ఎప్పుడో జరిగిన అపరాధానికి 
దేశంలో వేరే దేశపు పౌరుడిపై కేసు పెట్టి ఖైదులో వేయటం అన్యాయం, అక్రమం 


రిం 


వట 


| ఖని బాధితుడి బంధువులు సుప్రీం కౌన్సిల్‌కు మొరపెట్టుకున్నారు. కౌన్సిల్‌లోని ముగ్గురు 


సభ్యులూ వారు చెప్పేది న్యాయమని అంగీకరించి, ఖైదీని వెంటనీ విడిచి పెట్టాలని సుప్రీం 


జోరుకు ఉత్తర్వు చేశారు. 


ఏం లాభం? ఆ ఆదేశాలను మన్నించే వారే లేకపోయారు. సుప్రీం కౌన్సిల్‌ ఆజ్ఞాపించినా 


"క ఖైదీని వదలవద్దని వారన్‌ హేస్టింగ్స్‌ సిపాయిలను ఆదేశించాడు. తెల్లవాడు పెట్టిన 


సుట్రీం కౌన్సిల్‌ అధికారాన్ని కౌన్సిల్‌ సభ్యుడైన గవర్నర్‌ జనరలే తూష్టీకరించినా తెల్లప్రభువులు 
క్రిమ్మనలేదు. ఈ ధిక్కారాన్ని ఫిలిఫ్‌ (ఫ్రాన్సిస్‌ బృందం బ్రిటిష్‌ ప్రభుత్వానికి విన్నవించి, 
గవర్నర్‌ జనరల్‌పై అభియోగంలో కీలక సాక్షిని హతమార్చేందుకు జరుగుతున్న దురాగతాన్ని 
అడ్డుకోమని మొత్తుకుంది. 

అది అరణ్యరోదనే అయింది. సుప్రీం కౌన్సిల్‌ సభ్యులు వద్దువద్దన్నా లెక్కచేయ్యకుండా 
నందకుమార్‌ను వేల జనం నిశ్చేష్టులై చూస్తుండగా ఉరితీశారు. ఇండియాలో బ్రిటిష్‌ 
రాజ్యస్థాపనకు ఫోర్టరీతో పునాది వేసిన క్లయివ్‌నేమో నెత్తి నెక్కించుకుని ఘన సన్మానాలు 
చేశారు. తమదారికి అడ్డొచ్చిన నల్లవాడినేమో ఫోర్జరీ నేరం బనాయించి చంపారు. అదీ 
దొరల న్యాయం. 

నందకుమార్‌నైతే అడ్డగోలుగా చంపించాడు గానీ, స్వదేశంలో తన దుర్నీతిపై వ్యతిరేకత 
వెల్లువెత్తకుండా హేస్టింగ్స్‌ ఆపలేకపోయాడు. అతడు వరుసగా చేసిన తప్పుడు పనులపై 
సుప్రీం కౌన్సిల్‌ సభ్యుల ఫిర్యాదులు చూసి బ్రిటిష్‌ ప్రధాని లార్జ్‌ నార్త్‌ మండిపడ్డాడు. 
వెంటనే వారన్‌ హేస్టింగ్స్‌ను వెనక్కి పిలిపించాలనుకున్నాదు. అయితే చట్టప్రకారం 


ఈస్టిండియా కంపెనీ అడగకుండా గవర్నర్‌ జనరల్‌ను ప్రభుత్వం రికాల్‌ చేయడానికి 


వీలులేదు. ఆ కంపెనీ యజమాన్యమేమో ప్రధానమంత్రే పట్టుబట్టినా హేస్టింగ్స్‌ రీకాల్‌కు 
సిఫార్సు చేయలేదు. దానిపై ప్రధాని భగ్గుమని ఏకంగా కంపెనీ భరతమే పట్టడానికి 
పార్లమెంట్‌ను ప్రత్యేకంగా సమావేశపరచాలనుకున్నాడు. దాంతో కంపెనీ దొరలకు దిమ్మతిరిగి 
అంతకుముందే తెప్పించి ఉంచిన హేస్టింగ్స్‌ రాజీనామా పత్రాన్ని ప్రభుత్వానికి పంపారు. 
గవర్నమెంటు వెంటనే దాన్ని ఆమోదించి కొత్త గవర్నర్‌ జనరల్‌గా వేలర్‌ను నియమించింది. 
ఆయనవచ్చి చార్జితీసుకునేంత మవకూ ఆ బాధ్యత నిర్వహించమని కౌన్సిల్‌ మెంబరైన 
జనరల్‌ క్లావరింగ్‌ను కోరారు. 

అక్కడితో వారన్‌ హేస్టింగ్స్‌ పని అయిపోయిందని అనుకుంటున్నారా? పొరపాటు. 
రాజుకన్నా మొండివాడు బలవంతుడు. సీమలో తన తోక కోసి సున్నం పెడుతున్న 
సమయంలోనే ఇక్కడ ఇండియాలో సుప్రీం కౌన్సిల్‌ మెంబరు మాన్సన్‌ మరణించాడు. 
దాంతో బలాబలాలు మారిపోయి కాస్టింగ్‌ ఓటుతో హేస్టింగ్స్‌ పట్టుచిక్కించుకున్నాడు. 
చడామడా పాత కౌన్సిల్‌ నిర్ణయాలన్నీ కొట్టి పారేసి నిరంకుశంగా చెలరేగసాగాడు. 

హేస్టింగ్స్‌ రాజీనామా చేశాడని కదా బ్రిటిష్‌ ప్రభుత్వం వేరొకరిని నియమించింది? 


౨ం.ని. అర్‌, శాస్త్రి తెల్లోళ్ల న్యాయం శ 191 


వారన్‌ హేస్టింగ్స్‌ తాను అసలు రాజీనామాయే చేయలేదు. ఆ కాగితం ల 
పంపలేదు; ఎలా వెళ్లిందో తెలియదు అని బుకాయించాడు. రాజీనామా 
ఖాళీయే ఏర్పడలేదు; దానిని పూరించే ప్రశ్నే ఉత్పన్నం కాదు అని వితండ 
ఆ వ్యవహారం సుప్రీం కోర్టుకు వెళ్లింది. సదరు కోర్టులో ఉన్నవాళ్లంతా 
కాబట్టి అతడు చెప్పిందే రైటని తల ఊపారు. ఇక చేసేది లేక సీమనుంచి 
వేలర్‌ గవర్నర్‌ జనరల్‌ అయ్యే యోగం లేక కౌన్సిల్‌లో మామూలు సభ్యుడిగా 
హేస్టింగ్స్‌ దురాగతాలపై అవిశ్రాంత పోరాటం చేసి భారతీయులకు న్యా 
శాయశక్తులా ప్రయత్నించిన ఫిలిఫ్‌ ప్రాన్సిస్‌ ఏకాకి అయిపోయి, బద్ధ వి 
రాజీపడ్డాడు. 
వ్యతిరేకుల నోళ్లు నొక్కి సుప్రీం కౌన్సిల్‌ను తన చెప్పుచేతల్లోకి తెచ్చుకోవః 
మళ్లీ పులి అయ్యాడు. గడ్డుకాలంలో తనను కాదని తన విరోధులవైపు మొగి 
పగపట్టి వేటాడాడు. ఆ క్రమంలో అతడి బారినపడ్డ వారిలో వారణాసి జమి 
ఒకడు. 
వారణాసి మొదట అయోధ్య వజీరుకింద ఉండేది. 1776 ఒప్పందం ప్ర 
దాన్ని కంపెనీకి కట్టబెట్టాడు. రాజా బలవంత్‌సింగ్‌ హయాంలో వారణాసి సిరి 
పచ్చని పంటలతో కళకళలాడుతూ వైభవంగా ఉండేది. ఎక్కడెక్కడినుంచో & 
భక్తులు కాశీ విశ్వనాథుడికి సమర్పించే - కానుకల రాసులతో సుసంపన్నం 
రాజ్యాన్ని చూసి చాలా మందికి కళ్లుకుట్టేది. బలవంత్‌సింగ్‌ మరణానం 
కుమారుడు చైత్‌సింగ్‌ రాజయ్యాడు. అతడూ ఇంగ్లీషువారితో స్నేహంగా ఉంట 
కప్పాన్ని సక్రమంగా కడుతూ, ప్రజల బాగోగులు కనిపెడుతూ మంచిపేరు తె 
ఖర్మం చాలక అతడు కాస్తా హేస్టింగ్స్‌కు కంటగింపు అయ్యాడు. | 
ఆ సమయంలో ఫ్రాన్సుకూ ఇంగ్లండుకూ యుద్ధం జరిగింది. సాలుకు ఐద 
రూపాయల ఖర్చుతో మూడు బెటాలియన్లను తమకు సమకూర్చాలని హేస్టిం 
చైత్‌సింగ్‌ సరేనన్నాడు. రెండేళ్లయిందో లేదో ఇంకో ఐదు లక్షలు పెట్టి ఆ 
తయారు చేసి ఇవ్వాలని కంపెనీ వారు ఆర్థరు వేశారు. జమీందారు అది తనవల్ల 
హేస్టింగ్స్‌కు సందు దొరికింది. మామాటే కాదంటావా అని నిప్పులు చెరుగు 
మీదికి దండు వెడలాడు. అది తెలిసి చైత్‌సింగ్‌ బెంబేలెత్తి ఎదురువెళ్లి బక్సా 
జనరల్‌ను దర్శించి, తన తలపాగా తీసి అతడి పాదాలవద్ద ఉంచి,. శాంతిం: 
వేడుకున్నాడు. | 
కాని- అవతలివాడు వారన్‌ హేస్టింగ్స్‌. అతడిది పాము పగ. శాంతివా! 
విన్నట్టేవిన్నాడు. వారణాసి చేరాక మళ్లీ బుసకొట్టి జమిందారును బంధించి శే 
రాజభవనానికి సిపాయిలను పంపాడు. ఈ అఘాయిత్యం చూసి ఊరుకోలేక జనం తిర 
వచ్చిన వారిని నరికేశారు. హేస్టింగ్స్‌ అగ్గిమీద గుగ్గిలంలా భగ్గుమని ఈసారి 
పంపాడు. చైత్‌సింగ్‌ చేసేదిలేక కట్టుబట్టలతో రాత్రికి రాత్రి కోటవదిలి పా 
దారుణ ధురవస్థలపాలై దేశాంతరంలో దయనీయంగా మరణించాడు. అతడి స్‌ 
కుర్రవాడిని గద్దెనెక్కించి, కట్టాల్సిన కప్పాన్ని విపరీతంగా పెంచేసి అన్ని వర్గాల ' 
పిశాచంలా పీడిఇచి పచ్చటి వారణాసిని హేస్టింగ్స్‌ నిప్పచ్చరం చేశాడు. ఐదు ల క 


192 సో ఇదీ చరిత్ర 


కలాదిన కాశీ జనాభా 1822 కల్లా రెండులక్షలకు పడిపోయింది. పంటలూ పరిశ్రమలూ 
రిక వ్యవస్త వెన్నువిరిగింది. 
he Sir ళో పట్టనున్న దుర్గతికి అది సాంపిల్‌ మాత్రమే. 
"కసింగ్‌ను వెంటాడినట్టే అయోధ్యలో ముసలి బూబులనూ వారన్‌ హేస్టింగ్స్‌ 
=నుషంగా వేధించాడు. వజీరు అసఘద్దౌలా ఉప్పదించటంతో స్వయానా అతడి అమ్మనూ, 
అమ్మమ్మనూ చెరలో వేసి నగానట్రా ఎక్కడ దాచింది చెప్పేదాకా అన్నం పెట్టకుండా 
మాడ్చి కోట్లరూపాయల: సొత్తు నిలువునా. దోచుకున్నాడు. న 
ఇలాంటి దుర్మార్గాలను ఎన్ని చేస్తేనేమి? వారన్‌ హేస్టింగ్స్‌ను దొరల దర్బారు కడుపులో 
ఫెట్లుకుని కాపాడింది. ఎడ్మండ్‌ బర్కీ షెరిడన్‌ లాంటి చాదస్తపు ప్రజాసామ్యువారులు 
పట్లువదలకుండా అనేక సంవత్సరాలు గట్టిగా పోరాడి కామన్స్‌ సభ చేతైతే హేస్టింగ్స్‌ దోషి 
అని అభిశంసింపజేయగలిగారు. ఏం లాభం? కామన్లు ఒకటి తలిస్తే దొరలు వేరొకటి 
శలిచారు. నీతి, న్యాయం కంటే సామ్రాజ్యవాద స్వార్థ ప్రయోజనాలది పై చేయి అయ్యింది. 
చారల సభి (హౌస్‌ ఆఫ్‌ లార్ట్‌లో అభిశంసన జయప్రదంగా ఎగిరిపోయింది. శుభం! 


| ఎం. వి,ఆర్‌.శాస్త్ర తెల్లోళ్ల న్యాయం శ 193 


హైదరాలీ 


పొందూదేశాన్ని ఆక్రమించిన విదేశీయుల వరసలో ముస్లింల తరవాతి 
ఆంగ్లేయులు. దీన్నిబట్టి ముస్లింలతో పోరాడి తెల్లవాళ్లు దేశాన్ని గెలుచుః 
అనుకుంటే పొరపాటు. ఆరు శతాబ్దాల ఇస్లామిక్‌ ఆధిపత్యం అనంతరం 
దగాలు చేసి దుర్మార్గంగా, దౌర్జన్యంగా దేశాన్ని దశలవారీగా కబళించే 
మవమ్మదీయులతో పోరాడాల్సిన అవసరం ఇంగ్లీషు వారికి పెద్దగా వట్ట 
యుద్ధాలన్నీ ముఖ్యంగా మవోర్యామ్టులు, జాట్లు, నీక్కులు, గూర్ధాలు 
పొందువులతోనే జరిగాయి. మొత్తం మీద చూస్తే అ కాలంలో నవాబులు, 
విదేళీ దురాక్రమణపై చెయ్యి ఎత్తదం కంటే దురాక్రమణదారులతో చేతులు క 
ఎక్కువగా కనివిస్తుంది. అయితే ఈ సాధారణ రీతికి మినవోయింవుగా 
మవమ్మదీయ పాలకులూ కొందరున్నారు. వారిలో ముఖ్యంగా పేర్మొనవలనిన వె 
హైదరాలీ ఒకడు. 


'హైదర్‌కూ ఇంగ్లీషు వారికీ మధ్య అనేక యుద్దాలు జరిగాయి. వాటిలో ఏఒ 
తెల్లవాళ్లు గెలవలేదు. మహమ్మదీయులు ఆరు శతాబ్దాలు దేశంలో పెత్తనం చ 
హిందూ రాజ్యమైన మైసూరును మాత్రం వారిలో ఏ ఒక్కరూ వశపరచుకోలే 
మహామహా అక్బర్లు, జెరంగజేబులవల్లే కాని పనిని హైదర్‌ అవలీలగా సాధించాడు 
సామర్భాలకంటే ఎక్కువగా అదృష్టం అతడికి కలిసి వచ్చింది. ఖీ 

హైదరాలీకి రాజ్యం జన్మతః సంక్రమించింది కాదు. అతడు రాచబిడ్డ క 
చదువుకున్నవాడు కాదు. మామూలు కుటుంబంలో పుట్టి సామాన్య సిపాయిగా జీ 
మొదలెట్టి క్రమేణా సేనాపతి అయి కడకు రాజ్యాధిపత్యమే గుంజుకోగలిగాడు. 
పశ్చిమ కనుమల కూడలిలోని, మైసూరు రాజ్యం వొడియార్‌ వంశ పాలనలో 
శతాబ్దాలు దివ్యంగా వెలిగి 18వ శతాబ్ది ప్రథమ పాదానికి క్షీణదశకు చేరింది. 2 
నాయకులు చెలరేగి అందిన కాడికి వొల్లుకుని స్వతంత్ర సంస్థానాలు స్థాపించారు. మహో 


చిక్క 


కృష్ణరాజు అసమర్భుదై మంత్రుల చేతిలో కీలుబొమ్మ అయ్యాడు. దేవరాజు, నంజరాజులనే 
స్రోదరులు సైన్యాన్ని పరిపాలనను గుప్పిట్లో పెట్టుకుని చక్రం తిప్పుతున్నారు. వారి సేనలో 
ఖాదర్‌ మామూలు సిపాయి. తిరుచునాపల్లి యుద్ధంలో అతడి పరాక్రమానికి సంతోషించి 
నంజరాజు అతడిని 1755లో దిండిగల్లు ఫౌజ్‌దారుగా నియమించాడు. 

హైదర్‌ నిరక్షరకుక్షి రాతకోతల వ్యవహారాలు చేసేందుకు అతడికి మనిషి కావలసి 
వచ్చాడు. ఖండేరావు అనే మరాఠా (బ్రాహ్మణుడిని దివానుగా పెట్టుకున్నాడు. అతడు 
అసాధ్యుడు. పెద్ద పెద్ద వాళ్లతో మంచి పరిచయాలున్న వాడు. అతడికి మైసూరు రాజమాత 
శైలుసు. పేరుకు రాజయినా పెత్తనానికి నోచుకోని తన కుమారుడిని నంజరాజు చెరనుంచి 
తప్పించడానికి సమర్భుడి కోసం అప్పుడు ఆమె వెతుకుతున్నది. హైదరాలీ అందుకు తగిన 
మనిషని ఆమెకు తోచింది. ఖండేరావు ద్వారా కథ నడిపింది. 1759 మార్చిలో కుట్ర 
ఫలించింది. 

హైదర్‌ మెరపులా కదిలి శ్రీరంగపట్నం కోటను ఆక్రమించి నంజరాజును గెంటేశాడు. 
రాజు చాలా ఆనందించి ఇక తన మాటకు ఎదురుండదని ఆశపడ్డాడు. కాని కథ అడ్డం 
తిరిగింది. నంజరాజు పోయినా రాజుకు పరాధీనపు బతుకు తప్పలేదు. పాత పెత్తందారును 
తరిమివేసి అతడి స్థానంలో కొత్త పెత్తందారు వచ్చి కూచున్నాడు. ; 

పని పూర్తికాగానే తన దారిన తిరిగి పోకుండా హైదరాలీ సర్వాధికారిగా తిష్టవేయటం 
రాజుకూ, రాజమాతకూ నచ్చలేదు. మిగతా గొడవలు ఎలా ఉన్నా మనుపటి కంటకులు 
కనీసం హిందువులు. వారిని వదిలించుకోబోయి హిందువులను కాఫిర్లుగా చూసే 
మహమ్మదీయుడి చేతిలో రాజ్యాన్ని పెట్టామేమిటా అని రాచవారు తల పట్టుకున్నారు. మళ్లీ 
ఖండేరావును తమవైపు తిప్పుకుని కొత్త తంత్రం పన్నారు. 

అవి పీష్వా బాలాజీరావు దక్షిణాన కన్నడ దేశానికి ప్రాబల్యం విస్తరించాలని బహుధా 
ప్రయత్నిస్తున్న రోజులు. బలవంతంగా అధికారం లాక్కున్న ముసల్మాను బారి నుంచి మైసూరు 
రాజ కుటుంబాన్ని రక్షించటానికి ఖండేరావు మరాఠాలను ఒప్పించాడు. మఠాఠా సేనలు 
మైసూరుకు వెళ్లాయి. వాటి మెరపు దాడికి తట్టుకోలేక హైదరాలీ కుటుంబాన్ని కూడా 
విడిచి కట్టుబట్టలతో పారిపోయాడు. పెత్తనం ఖండేరావు చేతికి వచ్చింది. హైదరాలీ పని 
అయిపోయిందనే అందరూ అనుకున్నారు. 

సరిగా ఆ సమయంలోనే మూడవ పానిపట్టు యుద్ధంలో ఆహ్మద్‌షా అబ్బాలీ చేతిలో 
మరాఠాలకు ఘోర పరాజయం సంభవించింది. మహాయోధులు దాదాపు అందరూ నేలకొరిగి, 
ఒక తరానికి తరమే తుడిచిపెట్టుకుపోయింది, దాంతో ఎక్కడెక్కడి సేనలనూ ఉన్న పళాన 
రాజధానికి తిరిగి రమ్మన్నారు. మరాఠాలు అర్ధంతరంగా వెనుదిరగడంతో హైదర్‌కి దశ 
తిరిగింది, బంధుమిత్రుల సాయంతో "అతడు తెప్పరిల్లాడు. ముఖ్యులైన దండ నాయకులంతా 
తనతో చేతులు కలిపినట్టుగా దొంగ ఉత్తరాలు బనాయించి వాటిని ఖండేరావు చేతిలో 
పడేలా చేశాడు. అది నిజమే అనుకుని బెంబేలెత్తి ఖండేరావు యుద్ధరంగం వీడి శ్రీరంగ 
పట్నానికి పరారయ్యాడు. ఆ గందరగోళంలో అతడి సేనలను జయించి హైదర్‌ రాజధానిపై 
దండెత్తాడు. చేసేది లేక రాజు చేతులెత్తాడు. అలా 1761లో హైదర్‌ మళ్లీ మైసూరును 
వశపరచ్చుక్షున్నాడు. 
మరి ఖందేఠరావు ఏమయ్యాడు? హైదర్‌ మళ్లీ అతణ్ని తనకు ఒప్పగించమన్నాడు. 


ఎం.వి, ఆర్‌ శాస్త్రి హైదరాలీ శ 195 


రాచవారు ఒప్పుకోలేదు. అప్పజెపితే అతడు ఖండేరావును ఖండాలుగా నరికేస్తాడని 
భయపడ్డారు. అతడికి హాని చెయ్యను; నా పెంపుడు చిలుకలా చూసుకుంటాన్సు , 
హైదర్‌ వారికి మాట ఇచ్చాడు. స్వాధీన పరిచాక అచ్చం చిలుకలాగే అతడిని చూసుకున్నా 
ఇనుప పంజరంలో బంధించి, చిలకకి పెట్టే తిండే పెట్టి, జీవితాంతం సతాయి క 
రాజ్యాన్ని జయించినా హైదర్‌ తనను రాజుగా ప్రకటించుకోలేదు. కీలుబొమ్మ 5 
మునుపటిలాగే కొనసాగించి, మనోవర్తి మాత్రం ఇచ్చి రాజును మూల క్ర 
సర్వాధికారాలు తాను చలాయించాడు. హైదర్‌ది కుశాగ్ర బుద్ధి. చదువు సంధ్యలు లే 
తెలివితేటలు అమోఘం. పిట్టల పోరును పిల్లి తీర్చినట్టుగా తన కాలంలో ఇం, 
బెంగాలులోనూ, ఇతరత్రా సంస్థానాల గొడవల్లోనూ తలదూర్చి, తెలివిగా పావు 
అందరినెత్తినా చెయిపెట్టి ఎలా బాగుపడుతున్నదీ హైదర్‌ జాగ్రత్తగా గమనించాడు. 
చిక్కినప్పుడు అవే ఎత్తులు తానూ వేశాడు. ప్రాబల్యం విస్తరించుకోవాలని ప్రయతి 
కాలంలో బంగారం లాంటి బేదనూరు సంస్థానం నడిచి వచ్చి అతడి నోట్లో పడిం 
బేదనూరు సంస్థానాన్నేలిన బసవప్ప నాయకుడు మరణించాక అతడి రాణి 
బాలుడైన దత్తపుత్రుడిని ప్రియుడి సాయంతో చంపించి రాజ్యం చేజిక్కంచుకున్న 
చెప్పుకుంటారు. తానే ఆ బాలుడినని, హత్యాయత్నం తప్పించుకుని పరారై 
రహస్యంగా తల దాచుకున్నానంటూ ఎనిమిదేళ్ల తరవాత ఒక కుర్రాడు 3 
ఆశ్రయించాడు. తనకు సాయపడి తన రాజ్యం తనకు ఇప్పించాలని ప్రార్థించాడు. 
సరే అన్నాడు. అసలైన వారసుడి రాజ్యాధికారాన్ని నిలబెట్టటానికంటూ బేదనూరు మీ 
దండెత్తాడు. 
వీరనారి వీరమ్మాజి పురుష వేషంలో స్వయంగా సేనలను నడిపించి సంవత్స 
భీకర యుద్ధం చేసింది. చివరికి ఓడిపోయి హైదర్‌ చేతిలో బందీ అయింది. ' 
విజయగర్వంతో నగరంలో అడుగుపెట్టి కోటలోని సంపదనంతా దోచుకున్నాడు. 
కోట్ల రూపాయలకు పైగా సొత్తు చేతికి చిక్కటంతో హైదర్‌కు డబ్బు కరవు తీరింది. 
(ప్రకారం తనకు పట్టం కట్టి అతడు తన దారిన పోతాడని రాజకూమారుడు ఆశగ 
చూశాడు. హైదరాలీ అతడికి మొండి చేయి చూపాడు. వాడు అసలు వారసుడు 
నకిలీ రాజకుమారుడు అని చల్లగా ప్రకటించి ఖైదులో వేసి సంపన్న సంస్థా 
రాజ్యంలో కలిపేసుకున్నాడు. తన గుర్తుగా బేదనూరు పేరును హైదర్‌ నగర్‌గా ౩ 
ఇలా మూడేళ్లపాటు సక్రమంగానో, అక్రమంగానో... యుద్దాలు చేసో, వ్యూహ 
హైదరాలీ చిన్నచితకా సంస్థానాలను వశపరచుకుని తన ఆధిపత్యాన్ని ఉత్తరాన ఈ 
దాకా, పశ్చిమాన ఆరేబియా సముద్రం దాకా, తూర్పున నైజాం రాణ 
విస్తరించగలిగాడు. అంతవరకూ వింధ్యకు దక్షిణాన రాజకీయం మహో 
యూరోపియన్లు, నైజాంలనే మూడు స్మంధావాఠరాల చుట్టూ తిరిగింది. 18; 
ద్వితీయార్థంలో హైదరాలీ చొచ్చుకురావటంతో రసవత్తరమైన నాలుగు స్తంభా 
మొదలైంది. = 
ఇందులోనూ అతి (ప్రధాన శక్తి మరాఠాలది. వారి ప్రాబల్యాన్ని నిలువరించేందుకు మి 
పక్షాల నడుమ రకరకాల సమీకరణలు జరిగాయి. అనంతర కాలంలో ఇంగ్లీషు * 
కత్తి కట్టి కడదాకా భీషణ సంగ్రామం సాగించినప్పటికీ తొలి దశలో హైదరాలీకి తెళ్ల 


196 > ఇబీ చరిత్ర 330 ఐఆర్‌. 


ఘ్‌ద చాలా (భ్రమలుండేవి. వారితో రాజీలు పడి, నైజాంనూ కలుపుకొని మరాఠాలపై 
అతడు చాలా యుద్ధాలు చేశాడు. ఎలాగైనా మహారాష్టులను పరాభవించాలని హైదరాలీకి 
ఫువో కోరికగా ఉండేది. 

మహారాష్టులకూ ఆదినుంచీ అతడంటే మంట. దానికి చాలా కారణాలున్నాయి. తమకు 
సామంతరాజ్యంగా ఉండి, 'ఛౌథ్‌' కప్పం కడుతూ తమ రక్షణలో ఉన్న మైసూరులో 
నుహమ్మదీయుడొకడు అధికారాన్ని దౌర్జన్యంగా లాగేసుకోవటం మరాఠాలకు సహజంగానే 
క్రంటగింపయింది. ఖండేరావుకు మద్దతుగా వెళ్లి పానిపట్టు యుద్ధం మూలంగా హుటాహుటిన 
వెనక్కి రావలసి వచ్చిన సందర్భంలో హైదర్‌ నుంచి తాము రాబట్టిన బారామహల్‌ పరగణాను 
కాము వెనుదిరగగానే అతడు తిరిగి లాగేసుకున్నాడు. పైగా పానిపట్టు ఘోరకలితో 
నవనాడులూ కుంగిన అస్తవ్యస్త స్థితిలో మరాఠాల బలహీనతను అలుసుగా తీసుకుని హైదర్‌ 
చెలరేగి అనేక మరాఠా (ప్రాంతాలను కబ్బా చేశాడు. 

ఇక ఉపేక్షించి లాభం లేదని పీష్వా మాధవరావు అతడిపై దండయాత్రకు దిగాడు. 
1764 మొదలుకుని 1779 దాకా హైదర్‌కూ మరాఠాలకూ మధ్య అనేక యుద్దాలు జరిగాయి. 
1764లో రాతిహళ్లి యుద్ధం నుంచి 1771లో శ్రీరంగపట్నం సమీపాన సంగ్రామం దాకా 
మాధవరావు పీష్వా చేతిలో హైదర్‌ ప్రతిసారీ చావుదెబ్బలే తిన్నాడు. చావు తప్పి కన్ను 


' లొట్టపోయిన స్థితిలో రఘునాథరావును బుట్టలో వేసుకుని తేలికపాటి షరతులతో సంధి 


కుదుర్చుకుని బయటపడటం, మళ్లీ సందు చిక్కినప్పుడల్లా మరాఠా ప్రాంతాలను దురాక్రమణ 
చేయటం, మళ్లీ యుద్ధంలో మట్టి కరవటం అతడికి పరిపాటి అయింది. హైదర్‌ అదృష్టం 


" బాగుండి పీష్వా మాధవరావు అకాల మృత్యువు పాలయ్యాడు. అనంతరం పుణె దర్భారులో 


అంతఃకలహాలు, పీష్వా నారాయణ రావు హత్య, తరువాత కొంతకాలం దాకా రఘునాథరావు 


ప్రభ వెలగటం హైదర్‌కు బాగా లాభించాయి. దర్భారు. గొడవలు, అంతర్గత సమస్యలలో 


మరాఠాలు తలమునకలు కావడాన్ని ఆసరా చేసుకుని, విజృంభించి, గతంలో మాధవరావు 
వశపరచుకున్న (ప్రాంతాలన్నిటినీ తిరిగి స్వాధీనం చేసుకోవటమేగాక అదనంగా బళ్లారి, 


కడప, గుత్తి కర్నూలులను కూడా అతడు ఆక్రమించాడు. 


పుణెలో పరిస్థితులు నెమ్మదిగా కుదుటపడ్డాక నానా ఫడ్నవిస్‌ తలచుకుంటే హైదర్‌ 


' దురాక్రమణను తిప్పికొట్టి ఆ ప్రాంతాలను తిరిగి జయించగలిగేవాడే. అయితే 


రఘునాథరావును శిఖండిలా అడ్డుపెట్టుకుని ఇంగ్లీషువారు భారీఎత్తున సాగిస్తున్న కుటిల 
పన్నాగాలను సమర్థంగా ఎదుర్కోవాలంటే దేశీయ శక్తులను కూడగట్టడం అవసరమన్న 
దూరదృష్టితో దురాక్రమణలను ఉపేక్షించి, నానా అతడికి స్నేహ హస్తం చాచాడు. 

మంతరాజ్యంగా మైసూరు తనకు కట్టాల్సిన కప్పాన్ని బాగా తగ్గించి... హైదర్‌ ఆక్రమించిన 
ప్రాంతాలను అతడికే వదిలేసే షరతుమీద చిరకాల వైరం తరవాత హైదర్‌కూ నానాకూ 


' "80లో సంధి కుదిరింది. విదేశీ దురాక్రమణదారులపై చరిత్రాత్మకమైన ఆ జాతీయ 


టం ఎలా సాగిందీ, హైదర్‌ చిచ్చర పిడుగులా తెల్లవారిని ఎలా ముప్పుతిప్పలు పెట్టిందీ 
తకు ముందు అధ్యాయంల్లో చూశాం. 
హైదరాలీ ఇంగ్లీషువారి భరతం పట్టటం అదే మొదలు కాదు. మరాఠా జవనాశ్వాల 


కొటికైకే నిలవలేకపోయినా, 'కంపెనీ” ఫిరంగులకు ఎదురొడ్డి అతడు వీరోచిత దిగ్విజయాలు 
దొల్రాన్సే సాధించాడు. నానా ఫడ్నవిస్‌ వలె హైదర్‌ రాజనీతిజ్ఞుడు కాడు. మరాఠాలకున్నంతగా 


“0.వి.ఆర్‌.శాస్త్ర హైదరాలీ శ 197 


దేశభక్తి జాతీయభావం అతడికి ఉన్న దాఖలాలు కనపడవు. మరాఠాలనే త్ర 
విరోధులుగా తలిచి, వారిని జయించటానికి ఇంగ్లీషువారి సహాయం ప్రా, 
మంచిగా ఉండాలని అతడు చాలాకాలం ప్రయత్నించాడు. 1767లో 
అకారణంగా కత్తిఎత్తి, బారామహల్‌ పరగణాపై దుర్మార్గంగా దాడిచేసిన్మా. 
కుతంత్రాలతో నిజాంనూ, ఆర్కాట్‌ నవాబునూ తననుంచి వేరుపరచి, తన 
చేసినా... తాను సంధికి సిద్ధమైనప్పటికీ ఒప్పుకోక తనను పగబట్టినట్టు వెంటా 
రెచ్చిపోలేదు. మద్రాసు' పొలిమేరదాకా దూసుకువెళ్లి తలచుకుంటే చెన్నపటా 
ఇంగ్లీషువారిని కాలరాచివేయగలిగిన స్థితిలో కూడా ఆంగ్లేయుల పట్ల జె 
1769 ఏప్రిల్‌లో కంపెనీ వారితో తనకు పెద్దగా ఫాయిదాలేని సంధి కుడు 
ఏం లాభం? తెల్లవారు అక్కర తీరగానే తమ సహజశైలిలో మైసూరు వీర 
చేశారు. మూడేళ్ల ఈ తరువాత మరాళాలతోయుద్ధం వచ్చినప్పుడు ఇంగ్లీషువారి 3 
మీద హైదర్‌ పెద్ద ఆశలు పెట్టుకోగా డబ్బు లేదన్న సాకుతో దొరలు నిలువునా వ 
కుక్కతోక కంటే కంపెనీవారి బుద్ధి ఎక్కువ వంకర. ఆ సంగతి అనుభ 
అర్థమయ్యాక హైదరాలీ అగ్గిపిడుగే అయ్యాడు. ఇక అతడు తెల్లవారిపై ఎత్తిన కత్తి 
ఎక్కడా రాజీపడలేదు. 1780లో నానా చేసిన ప్రతిపాదనలకు అతడు మ; 
అంగీకరించాడు. తనవంతు కర్తవ్యాన్ని అద్భుతంగా నిర్వర్తించి మద్రాసు | 
ముట్టడించి, ఊరూవాడా తగులబెట్టి ప్రచండ ప్రతాపంతో శత్రుసంహారం చేసి 
ముచ్చెమటలు పోయించాడు. అతడు నమ్ముకున్న (ఫ్రెంచివారు సమ 
అన్నప్రకారం నౌకాదళాన్ని మద్రాసు తీరానికి పంపివుంటే హైదరాలీ ఆం 
తరిమికొట్టి మద్రాసు కోటపై జండా ఎగురవేసేవాదే. 
కానీ - పరాసులు మాటతప్పారు. విధి కూడా వక్రించింది. ఆంగ్లేయులపై హో 
పోరాడుతున్న సమయంలో యుద్ధం అత్యంత కీలకఘట్టంలో ఉండగా, హైదరాీ 
1782 డిసెంబరు 7న 70 ఏళ్ల వయసులో ఆకస్మికంగా కన్నుమూశాడు. = 
హైదరాలీ చావు జాతీయ ఐక్యపోరాటానికి కూడా చావుదెబ్బ అయింది. “క 
ప్రలోభాలకు లొంగి నిజాం మధ్యలో జారుకున్నా... బేరార్‌ పాలకుడు, 
సింధియాలు నమ్మక ద్రోహానికి పాల్చడ్డా... ఇంకా ఎన్ని ఎదురుదెబ్బలు తగి 
ఫడ్నవిస్‌ బేజారవలేదు. హైదరాలీ ఒక్కడు బాసటగా ఉంటేచాలు, తాము 
పీచమణచగలమని అతడు ధీమాగా ఉన్నాడు. హైదర్‌ అకాల మరణంతో ఆ ఆ 
హైదర్‌ కుమారుడు టిప్పు తండ్రి పోఠాటాన్ని కొనసాగిస్తాడన్న నమ్మకం లే 
తోచక అప్పటికి ఏణ్నిల్లుగా పెండింగ్‌లో ఉంచిన సాల్ఫే సంధిని నానా (ధ్రువీకరిం 
ఆ విధంగా ఉమ్మడి జాతీయ పోరాటం అభాసుగా ముగిసింది. తెల్లవారికి ? 
గడిచింది. 


టిప్పసుల్తాన్‌ మతోన్నాదా? 


టిప్పుసుల్తాన్‌. 

ఆ పేరు చెబితే అందరికీ వాడలు. 

ఇంగ్ర్లీషువారికి మరీనూ. ఆ కాలంలో సీమ దొరసానులు వడ్సే పిల్లలను 
సముదాయించటానికి 'టివ్హు వచ్చి పట్టుకుపోతాదు” అని భయ పెట్టేవారట. 

వసి పిల్లలకే కాదు. కొమ్ములు తిరిగిన విదేశవాళీ చరిత్ర పండితుల దృష్టిలో 
కూడా టివ్హు అనేవాడు బూచాదే! మతోన్మాదం పొరలు కమ్మిన నీచ, నికృష్ణు నరరూవ 
రాక్షసుదే. 


So many instances have been given of the atrocities which 
Tipu committed in the name of religion... In this respect he 
rivalled Mahmud of Ghazni, Nadir Shah and Alauddin- all of 
whom were famous for the number of infidels slaughtered by 
their orders. 

[Haidar Ali and Tipu Sultan - Lewin Bowring. p.226] 

మతం పేరిట టిప్ఫునుల్లాన్‌ చేసిన 'అత్యాచారాలకు ఎన్నయినా ఉదాహరణ 

లివ్వవచ్చు... ఈ విషయంలో అతడు కాఫిర్లను ఊచకోత కోయించి ఘనతకెక్షిన 
గజనీ మహ్మాట్స్‌ నాదిర్‌షా జల్లా ఉద్దీన్‌లకు నమడజ్జీ. 


- అంటాడు ప్రసిద్ధ ఆంగ్ల చరిత్రకారుడు లెవిన్‌ బౌరింగ్‌. గజనీ మహ్మద్‌, నాదిర్నాలు 
ఎలాంటివారో... Cheha కూల్చి హిందువులను వేల సంఖ్యంలో నిమ్మా 
హతమార్చి, మతోన్మాదంతో ఎన్నెన్ని అఘాయిత్యాలను సాగించారో మనకు తెలుసు. హిందూ 
మతాన్ని ద్వేషించి, వెంటపడి, వేటాడి మెడపై కత్తి పెట్టి లక్షల మందిని బలవంతంగా 
మతం మార్చించి, ఒప్పుకోని వారిని నరికి పోగులు పెట్టించిన ఆలయ విధ్వంసకుడు 
అల్లాఉద్దీన్‌ ఘనతనూ చరిత్రలో చదివాం. మరి టిప్పుసుల్తాన్‌ కూడా ఈ కోవలోని వాడేనా? 


198 ఫా ఇదీ చరిత్ర 


నిజమే. గజనీ మహ్మద్‌ లాగే, అల్లాఉద్దీన్‌ ఖిల్జీలాగే టిప్పు కూడా వేల క్ష 
చంపించాడు. వేల మందిని అమానుషంగా వేధించి, దారుణ అత్యాచారాలకు గ్వృర్రి 
బలవంతంగా మతం మార్చించాడు. కెనరా ప్రాంతంలో ఏకంగా యాభైవేల 
కైస్తవులను, అలాగే మలబార్‌లో వేల సంఖ్యలో నాయర్లను, కూర్గులను అతడు 
యాతనలు పెట్టిందీ చరిత్ర గ్రంథాలు తిరుగులేని రుజువులతో ఘోషిస్తాయి. “కూ 
మీద దాడిచేసి అందిన వారినల్లా కత్తికి ఎరచేయండి. మొత్తం అందరినీ బ 
పట్టుకోండి. స్త్రీలు, పిల్లలు సహా అందరినీ ముసల్మాన్లుగా మార్చండి” అని కూర్గ్‌లో 
పంపిన ఆదేశాన్ని బట్టే అతడి హయాంలో మతాంతరీకరణల స్థాయి విస్ప 
దేవుడి దయతో దైవ సహాయంతో అవిశ్వాసులందరినీ ఈ నేలమీద నుంచి నిర్మూలించే 
తాను కృతనిశ్చయమైనట్టు మొగల్‌ పాదుషాకు పంపిన సందేశమైనా... కాఫిర్ల 
వదిలేసి... ముసల్మాన్ల కోసం తాను స్థాపించిన పవిత్ర రాజ్యంలోకి వచ్చి 
జీవించమని దేశం ఇతర ప్రాంతాల మహమ్మదీయులకు పలికిన స్వాగతమైనా టిషప్ప 
మతావేశాన్నే సూచిస్తాయి. 

అయితే... ఇలాంటి అనేక దృష్టాంతాలను బట్టి టిప్పు పరమ కిరాతకుడైన ప 
ద్వేషి అని నిర్ధారణ చేయగలమా? స్వతహాగా అతడు మతోన్మాది అయితే దూరాన, 
జిల్లాలో, మలబార్‌లో, కూర్గ్‌లో తన ఆధిపత్యాన్ని అంగీకరించకుండా తిరుగబడ్డ జ 
సాగించిన దారుణ దురాగతాలను సొంత రాజ్యంలో హిందువుల మీదా అదే స్టా 
జరిపించి ఉండాలి కదా? గజనీ మహ్మద్‌, అల్లా ఉద్దీన్‌, బెరంగజేబువలె పై 
దేవాలయాలను ధ్వంసంచేసి, విగ్రహారాధకులను తక్కువ రకం పౌరుల్లా చూసి, రక 
వేధించి ఉండాలి కదా? ప్రాణభయంతోటో ప్రలోభాలవల్లో మైసూరు హిందువు 
సంఖ్యలో మతం మారి ఉండాలి కదా? మత కంటకుడు పెట్టే తిప్పలకు శ 
మిన్నులదిరేలా జనం హాహాకారాలు చేసి ఉండాలి కదా? 

ఇంగ్లీషు చరిత్రకారులు అడిగితే - జెను అవన్నీ జరిగాయనే అంటారు. The Can 
bridge History of India ను రాసిన హట్టన్‌ దొర అభిప్రాయం ప్రకారం టిప్పు కిరాత 
తన తండ్రి బలవంతంగా అధికారం గుంజుకున్న రాజ్యంలోని హిందువులను క్రూ 
పీడించిన మహమ్మదీయ మతోన్మాది. Historical Sketches of Southern 4 
గ్రంథాన్ని రచించిన కర్నల్‌ విల్‌ దృష్టిలో టిప్పు మధ్యయుగంనాటి మత మౌ 
భయానకంగా అనుసరించి... హిందువుల్లో ఎంతటి గొప్పనూ గుర్తించకుండా, ముస్లిం 
ఎంతటి తప్పునూ శిక్షించకుండా దారుణ పక్షపాతం చూపి తన రాజ్యంలో ప్రతి హింద 
తానంటే జుగుప్స కలిగించిన పాపాత్ముడు. 

అవునా? నిజంగానే అపర జెరంగజేబులా టిప్పు మైసూరు హిందువులను కా 
తిన్నాడా? 

టిప్పు సుల్తాన్‌ అవలక్షణాలు ఎంచాలంటే కావలసినన్ని. అతడు అహంకారి. 
తాను సర్వజ్ఞుడినని (భ్రమించి ప్రపంచంలో (ప్రతి విషయం మీదా అంతిమ తీ6 
ప్రకటించగలననుకునే అవివేకి. ఖర్చు దగ్గర పరమ లోభి. (స్త్రీలను మనుషుల్లా 
కుసంస్మారి. తరతరాలుగా అనుసరిస్తున్న మాతృస్వామ్య వ్యవస్థను, వైవాహిక సంబంధి 
తనకు నచ్చని కారణంగా మార్చుకుని తీరాలని మలబార్‌ నాయర్ల జాతిని నానాక్షోభ పెట్టీ 


200 స ఇదీ చరిత్ర ఎం.వి.ఆర్‌.శౌక్రీ 


శల ప్రాణాలు తీసిన క్రూరుడు. 

ఇలాంటి దోషాలు ఎన్ని ఉన్నా టిప్పుసుల్తానుకు అనేక శాస్త్రాల మీద, సంక్లిష్ట ప్రపంచ 
వ్యవహారాల మీద గల పరిజ్ఞానాన్ని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. పాలనా రీతుల్లో అతడు 
అనుసరించిన ఆధునిక పద్ధతులు సమకాలిక ప్రభుత్వాలకంటే చాలా మెరుగు. ఆ కాలపు 
స్టోకదకు తగ్గట్టు శత్రు వర్గాలనుకున్న వాటి మీద ఎంత క్రౌర్యం చూపినా మతం విషయంలో, 
ముఖ్యంగా హిందువుల విషయంలో టిప్పు క్రూరుడు కాడు. కెనరాలో కైస్తవుల మీదా, 
నులబార్‌లో నాయర్లమీదా అతడు రాక్షసంగా విరుచుకుపడింది తనకు ఎదురు తిరిగారన్న 
రాజకీయ కక్ష కారణంతోనే తప్ప మతద్వేషంతో కాదు. నాయర్లపై అతడి దురాగ్రహంలోనూ 
వారి బహుభర్శృత్వ ఆచారంపైనా, మహిళలు అనాచ్చాదితంగా తిరగడం పైనా వ్యతిరేకతే 
ఎక్కువగా కనిపిస్తుంది. మొత్తంగా హిందూమతంమీద విద్వేషంతో కత్తి ఎత్తి, పరిపాలనలో , 
ముస్లింల పట్ల పక్షపాతం చూపి, హిందువులను దుర్విచక్షణకు గురిచేసి, అన్ని విధాలుగా 
అణగదొక్కి బలవంతపు మత మార్చిడులను సాగించాడన్న నేరాలను అతడికి ఆపాదించటం 
అన్యాయం. 

బెరంగజేబు, అల్లావుద్దీన్ల పాలనలోవలె టిప్పు రాజ్యంలో మహమ్మదీయేతరులపై జిజియా 
పన్ను ఏదీ లేదు. భూమి శిస్తు, వృత్తి వ్యాపారాలపై పన్నులు, శాసనాలు పౌరులందరికీ 
సమానమే. పరిపాలనలో ముస్లింల ఎక్కువా లేదు; హిందువుల తక్కువా లేదు. పెళ్లిళ్లు, 
ఆస్తీ హక్కులు వగైరా సివిల్‌ వ్యవహారాల్లో ముస్లింలు షరియత్‌ ప్రకారమూ, హిందువులు 
తమ ధర్మ శాస్త్ర, సంప్రదాయాల ప్రకారమూ నడుచుకోవలసి ఉండేది. ఇందుకు సంబంధించి 
నిర్ణయాలు చేయటానికి ప్రతి పరగణాకూ ఒక కాజీ, ఒక పండితుడు ఉండేవారు. 
శ్రీరంగపట్నంలోని హైకోర్టులో అపీళ్లు చూసేందుకు ఇద్దరు జడ్జిలు ఉండేవారు. ఒకరు 


' హిందువు, రెండో వ్యక్తి మహమ్మదీయుడు. హిందువుల్లో మతపరమైన, ఆచారాలకు, 


సంబంధించిన వివాదాలను హిందూ న్యాయమూర్తే విచారించేవాడు. _ 

విదేశీ చరిత్రకారులు ఆరోపించినట్టు టిప్పు సుల్తాన్‌కు బంధుప్రీతి, మత' పక్షపాతం 
ఉన్నట్టయితే అతడి దర్బారు నిండా అతడి బంధుమిత్రులైన మహమ్మదీయులే ఉండేవారు. 
కీలక స్థానాల్లోకి హిందువులను రానిచ్చేవారు కాదు. వాస్తవానికి టిప్పు హయాంలో ముఖ్య 
పదవుల్లో గణనీయసంఖ్యలో హిందువులు ఉండేవారు. సుల్తాను పనుపున కీలకమైన 
రాయబారాలు, దౌత్యాలు చక్కబెట్టింది అప్పాజీరావు, శ్రీనివాసరావులు. మొగల్‌ దర్భారులో 
టిప్పు వకీళ్లు మూల్‌చంద్‌, సుజన్‌ రాయ్‌లు, సైనిక కమాండర్లలో ప్రముఖులైన హరిసింగ్‌, 
రామారావు, బికాజీ సిందియా, శివాజీలు హిందువులే. ఫైనాన్సు, రెవిన్యూ, ట్రెజరీ విభాగాల్లో 
ముఖ్య స్థానాలూ హిందువులవే. వీరందరికీ మించి టిప్పుకు కుడిభుజం అనదగ్గ పూర్ణయ్య 
పదహారణాల హిందువు. ఆర్థిక వ్యవహారాలు చక్కబెట్టిన కృష్ణారావు కూడా హిందువే. 
పరిపాలన ప్రధానంగా వీరిద్దరి చేతుల మీదే నడిచేది. పొరుగున ఉన్న నైజాంలో ముఖ్యవజీరు 
ఎప్పుడూ హిందువే. కాగా మహమ్మదీయుడైన టిప్పు రాజ్యంలో పాలన చక్రాన్ని పూర్ణయ్య 
తిప్పటం చిన్న విషయం కాదు. 

నిజానికి ఈ పూర్ణయ్య, కృష్ణారావులే కీలక ఘట్టాల్లో రాజ్యాన్ని కాపాడారు. ముఖ్యంగా 
హైదరాలీ మరణించిన సమయంలో. అనేక తరాలనుంచీ ఒకే వంశం ఏలుబడిలో ఉన్న 
రాజ్యాల్లోనే అధికార వారసత్వం విషయంలో గొడవలు రావటం కద్దు. అందునా ముస్లిం 


ఎం. వి,ఆర్‌, శాస్త్ర టిప్పుసుల్తాన్‌ మతోన్మాదా? శ 201 


రాజ్యాల్లో సుల్తాను మరణించాడంటే చాలు తదుపరి అధికారం ఎవరన్నదానిపై 
గందరగోళం తలెత్తి కుటుంబ కలహాలకు, రక్తపాతాలకు దారితీయటం 
సుస్థిరమనుకున్న మహా మొగలు దర్చారులోనే, నైజాం అన్నదమ్ముల మధ్యే అంతర్లు 
తిరుగుబాట్లు తప్పనప్పుడు కేవలం కొద్ది సంవత్సరాల కింద సింహాసనాన్ని బలవ 
ఆక్రమించిన హైదరాలీ మరణిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చు. మ 
వాడికే గద్దెమీద హక్కులేనప్పుడు, అతడు పోయాక అతడి కుమారుడి వారసత్వ ఇ 
మాత్రం ఎవరైనా ఎందుకు గుర్తించాలి? అదీగాక - పరిపాలించినది హైదఠాలీయే. 
ఆధికారికంగా అతడు పాలకుడు కాదు. నామకఃప్రభువు అయిన మైసూరు 
ఉన్నాడు. అతణ్ని కీలుబొమ్మను చేసి గుప్పిట్లో పెట్టుకుని ఇరవై ఏళ్లకు పైగా 
చక్రం తిప్పాడు. మహారాష్ట్రలో సతారా రాజు పేరిట పీష్వాలు రాజ్యం చేసినట్టు మైస 
రాజు (ప్రతినిధిగా హైదర్‌ పెత్తనం చేశాడు. మైసూరు దసరా ఉత్సవాల్లో అతడు 
ఒదిగి నిలబడి రాజుకు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చేవాడు. తమనుంచి అధికారం లా 
మరణించాక రాచవారు అతడి వారసుడికి కూడా లోబడి ఉండాల్సి పని లేదు. 
నూటికి 90 మంది హిందువులే కాబట్టి తమ చిరకాల ప్రభువులు అధికారపు ; 
తిరిగి చేతుల్లోకి తీసుకుంటామంటే ప్రజలు వద్దనరు. 
అందునా-హైదర్‌ మరణించింది మూమూలు సమయంలో కాదు. భీకర యు 
మధ్యలో. అతడు తలపడిందేమో ఉచ్చనీచాలెరుగని ఇంగ్లీషు మాయావులతో, 
రాజు మరణవార్త తెలియగానే సేనలు కకావికలమై పారిపోవటం రివాజు.” 
సింహస్వప్నమైన హైదర్‌ కన్నుమూశాడని తెలిస్తే అంతదాకా అతడి చేతిలో చావు 
తింటున్న తెల్లవారికి పట్టపగ్గాలుండవు. తాము ఆరితేరిన టక్కుటమార విద్యలన్నీ ప్ర 
అంతకుముందు అనేక సంస్థానాలవలె మైసూరునూ ఎగరేసుకుపోవాలని వారు 
మానరు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఉత్తరాధికారి అయిన హైదర్‌ కుమారుడు స 
అందుబాటులో లేకపోవటం ఇంకో ఎత్తు. కెనరా, మలబార్‌లను ఆకస్మికంగా ఆ 
ఇంగ్లీషువారిని తరిమివేయటానికి తండ్రి ఆజ్ఞపై టిప్పు కేరళ వెళ్లాడు. అతడు తిరిగి వచ్చే! 
ఏమైనా కావచ్చు. న 
ఇదీ అప్పటి పరిస్థితి. "అప్పుడూ పూర్ణయ్యే ప్రధానమంత్రి. ఆయన, కృష్ణార 
తలచుకుంటే రాజ కుటుంబంతో మాట్లాడుకునో, తిరుగుబాటు చేసో హైదర్‌ వంశి 
తుదముట్టించగలిగేవారే. కాని జరిగిందేమిటి ? ం 
హైదరాలీ జబ్బుపడి 1782 డిసెంబర్‌ 7 రాత్రి చిత్తూరు దగ్గర నరసింగరాయుని 
శిబిరంలో నిద్రలో మరణించగానే అతడి పక్కనే ఉన్న మంత్రులు మెరుపులా క 
వెంటనే తిరిగి రమ్మని మలబార్‌లోని టిప్పుకు కబురుపెట్టారు. అతడు తిరిగి వ 
సుల్తాను మరణవార్తను అతి రహస్యంగా దాచిపెట్టారు. శవాన్ని చెడిపోకుండా రసాఠ 
పూసి పెద్ద పెట్టెలో భద్రపరచి, చూసేవారికి ఏదో ఖజానాను మోసుకుపోతున్నారన 
కలిగించి, శ్రీరంగపట్నానికి తరలించారు. హైదర్‌ బతికి ఉన్నట్టే తెరలు వేసిన ఖాలీ 
యుద్ధరంగంలో సైన్యం వెంట తిప్పి, మామూలు పరిపాలనను యథాడ 
కొనసాగించారు. హైదర్‌ మరణించిన నాలుగురోజులకు టిప్పుకు కబురు అందింది. 
ప్రత్యామ్నాయ ఏర్పాట్లన్నీ చేసి అతడు తిరిగి రావటానికి ఇంకో మూడు వారాలు ప 


202 » ఇదీ చరిత్ర 


అంత కాలమూ బయటికి వార్త పొక్కకుండా, కుట్రలు తలెత్తకుండా కాపాడి టిప్పుచేతికి 
అధికారం అప్పగించినవారు హిందువులు. 

దానికి తగ్గట్టు టిప్పుకూడా వారి పట్ల కృతఘ్నత చూపలేదు. తండ్రికంటే ముస్లిం 
మతాభిమానం ఎక్కువ ఉన్నవాడైనా దానిని హిందువుల పట్ల ద్వేషంగా వికటించనివ్వకుండా 
తన హద్దుల్లో తానున్నాడు. విగ్రహారాధన ఇస్లాం విశ్వాసానికి విరుద్ధమైనా హిందూ 
దేవాలయాలను వర్ధిల్లనిచ్చాడే తప్ప గజనీ మహమ్మదులా, జెరంగజేబులా దారుణ 
విధ్వంసాలకు పాల్పడలేదు. 

ఇందుకు నిదర్శనాలకోసం ఎక్కడిదాకో వెళ్లనక్కర్లేదు. శ్రీరంగపట్నం కోట లోపలే సుప్రసిద్ధ 
రంగనాథస్వామి కోవెల ఉంది. ఆ సమీవంలోనే శ్రీనరసింవా, శ్రీగంగాధీశ్వర 
ఆలయాలుందేవి. రోజూ వేల మంది ఆ గుళ్లకు వెళ్ళి పూజాదికాలు చేస్తుండేవారు. తన 
రాజమహలుకు కొన్ని వందల గజాల దూరంలోనే నిత్యం గుడిగంటలు మోగుతూ, 
విగ్రహమూర్తులకు అర్చన మంత్రాలతో పరిసరాలు మారుమోగుతున్నా అభ్యంతరం చెప్పని 
సుల్తానును పరమత ద్వేషి అని ఎలా అనగలం? 

విగ్రహారాధనను కేవలం సహించడమే కాదు, టిప్పుసుల్తాన్‌ హిందూ: దేవళాలకు 
స్వయంగా కానుకలు కూడా సమర్పించుకున్నాడు. పూర్వం మైసూరు రాజులు పెట్టిన 
ఒరవడిని అతడు నిరభ్యంతరంగా కొనసాగించాడు. నారాయణస్వామి గుడికి పన్నెండు 
ఏనుగులను, ఆభరణాలను, బంగారు, వెండి పాత్రలను అతడు బహూకరించాడు. 
నంజన్‌గూడులోని శ్రీ కంరేశ్వరాలయానికి, శ్రీరంగపట్నం రంగనాథస్వామికి “టిప్పుసుల్తాన్‌ 
పాదసొ బహూకరించిన నగలు, పాత్రలు ఇప్పటికీ ఉన్నాయట. నంజన్‌గూడులో “పాదుషా 
లింగం” అతడి ఆదేశాలపైనే ప్రతిష్టించారంటారు. గుళ్లను పడగొట్టకపోవటమేకాక - 
నమ్ముతారో లేదో- టిప్పుసుల్తాన్‌ స్వయంగా ఒక గుడిని కట్టించాడు. 1790లో కర్నాటకపై 
దండెత్తినప్పుడు కాంజీవరంలో ఒక దేవాలయ నిర్మాణానికి అతడు పదివేల నాణేలు విరాళం 
ఇచ్చాడు. అక్కడ రథోత్సవంలో స్వయంగా పాల్గొని, బాణాసంచాకైన ఖర్చును తానే 
భరించాడు. 

జెరంగజేబు హయాంలో ఆలయాలు పడగొట్టటానికి ప్రత్యేకంగా ఒక డిపార్టుమెంటు 
ఉండగా టిప్పుసుల్తాన్‌ హయాంలో ఆలయాల అజమాయిషీకి ప్రత్యేకంగా ఒక శాఖ ఉండేది. 
గుళ్లకు, మరాఠాలకు చెందిన ఆస్తుల మంచి చెడ్డలు అది చూసేది. 

ది టైగర్స్‌ ఆఫ్‌ మైసూర్‌” గ్రంథంలో ప్రాక్సీ ఫెర్నాండెజ్‌ రాసిన ఈ మాటలే చాలు 
టిప్పుసుల్తాన్‌ పరమత ద్వేషి జెనో కాదో చెప్పటానికి : 

.. Tipu himself sanctioned land grants to temples and Brah- 
mins. The Swami of Pushpagiri Math was given the inam of 
Thongapalli and Gollapalli Village... When Thomas Munro was 
appointed the Collector of Bara Mahal... the pujaris of 
Rayakottai temple produced before him a sanad issued by Tipu 
Sultan granting them a regular cash allowance. An interesting 
sanad was the order passed by Tipu restoring the discontinued 
puja of the Anjaneyaswar temple at Pullivendula in Cuddapah 


ఎం.వి, ఆర్‌. శాస్త్రి టిప్పుసుల్తాన్‌ మతోన్మాదా? శ 203 


district... In a most fascinating Sanad found in the Pa; 
Math, Tipu Sultan arbitrated in a temple dispute... 
[The Tigers of Mysore, Praxy Fernandes, p. . 

(ఆలయాలకు (వత్యేకంగా ఒక డిపార్టుమెంటును పెట్టి ఉన్న 
కాపాడటంతో బాటు టిప్పు స్వయంగా ఆలయాలకు, (బ్రాహ్మణులకు మా 
ఇచ్చేవాడు. పుష్పగిరి మఠం స్వామికి తొంగవల్లి, గొల్లవల్లి (గ్రామాల 
అతడిచ్చిందే... థామస్‌మ(నో బారామవాల్‌ కలెక్టరుగా ఉన్నప్పుడు రా 
ఆలయం పూజారులు తమకు రెగ్యులర్‌గా నగదు భృతిని మంజూరు చేస్తూ గః 
టివ్హునుల్తాన్‌ జారీచేసిన సనదును చూపించారు... కడప జిల్లా ఫులివెందు, 
ఆంజనేయస్వామి కోవెలలో ఆపేసిన పూజను కొనసాగించవలసిందన్నది 
ఇచ్చిన ఇంకో ఆసక్తికరమైన సనదు... అన్నింటికంటే విశేషమైనది 
మఠంలో వడగశై, తంగళై తెగల మధ్య వివాదాన్ని పరిష్కరిస్తూ అతడు జ 
ఉత్తర్వు.) 


మరాఠాల పులిస్వారీ 


"You are the Jagadguru,' wrote Tipu in 1793. "You are 
always performing penance in order that the whole world may 
prosper, and the people may be happy. Please pray God for the 
increase of our prosperity. In whatever country holy person- 
ages like yourself may reside that country will flourish with 
good showers and crops". Strange world for an allegedly "fa- 
natic” Muslim to address to a Hindu religious dignitary! 

[The Tigers of Mysore, Proxy Fernandes, p. 212] 

'మీరు జగద్గురువులు, అఖిల (ప్రపంచం వర్థిల్లాలనీ ప్రజలంతా సంతోషంగా 
ఉండాలనే మీరెప్పుడూ జపతపాలు చేస్తుంటారు. మేము ఇంకా బాగా వృద్ధిలోకి 
రావాలని దయచేసి దేవుడిని ప్రార్థించండి. తమవంటి మహానుభావులు ఎక్షడ నివసిస్తారో 
ఆ దేశం నుభిక్షంగా నన్యశ్యామలంగా విలసిల్లుతుంది” అని 1793లో శృంగేరి 
జగద్ద్గురువుకు టివ్హు రాశాడు. ముస్లిం మతోన్మాది అని ముద్రపడినవాడు ఒక పొందూ 
మతాచార్యుడిని ఇలా సంబోధించటం వింతకాదూ?” - అన్నాడు 'ది టైగర్స్‌ ఆఫ్‌ 
మైసూర్‌” (గంథంలో ప్రాక్సీ ఫెర్నాందెజ్‌. . 


శృంగేరిలో ఉన్నది ఆదిశంకరులు స్థాపించిన దక్షిణామ్నాయ పీఠం. దక్షిణ భారతదేశంలోని 
హైందవ పీఠాల్లో అగ్రగణ్యమైనది. అది సరిగ్గా టిప్పుసుల్తాన్‌ రాజ్యంలో ఉన్నది. అతడికే ' 
కనుక గజనీ, జెరంగజేబుల అంశ ఉన్నట్టయితే సోమనాథుడికీ, కాశీ విశ్వనాథుడికీ పట్టినగతే 
శృంగేరి శారదమ్మవారికీ ప్రాప్తించి ఉండాల్సింది. ధర్మ ప్రచారంలో, మత సంబంధ 
వ్యవహారాల్లో తురక ప్రభువు నుంచి శంకర పీఠానికి వేధింపులు, ఆరళ్లు అడుగడుగునా 
ఎదురై ఉండాల్సింది. 

కాని- ఆశ్చర్యం! అన్ని మతాలను సమానంగా గౌరవిస్తామని చెప్పుకునే ఈ కాలపు 


204 » ఇదీ చరిత్ర ఎం.బి.ఆర 


సోకాల్డ్‌ సెక్యులర్‌ ప్రభుత్వాల కంటే టిప్పుసుల్తాన్‌ హయాంలోనే శృంగేరి పీఠం ఎక్షు 
గౌరవానికి నోచుకుంది! ఎక్కువ ప్రోత్సాహానికి పాత్రమైంది. < 

ఉదాహరణకు- ధర్మభష్టులైన హిందువులపై విచారణ చేయటానికి శృం 
జగద్దురువులకు కావలసిన సహాయం అందించమని టిప్పుసుల్తాన్‌ 1794లో స 
మహమ్మద్‌ అనే సర్జారుకు ఉత్తర్వు చేశాడు. (ఈ సందర్భంలోనే ఇంకో సంగతి 
మత పక్షపాతానికి పేరుపడ్డ నైజాం నవాబులు కూడా- ఈ విషయంలో మన 
సెక్యులర్‌ ప్రభువులకంటే నయమే. అన్ని వర్ణాల హిందువులు తమ మతాచారాలన 
విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్నదీ లేనిది నిర్ణయించే అధికారం శృంగేరి మ 
ఉన్నదని, ధర్మ సంబంధ విషయాల్లో "శృంగేరి శంకరాచార్యుల ఆజ్ఞను తన 
ఎవరూ ధిక్కరించరాదని 1843లో నైజాం నవాబు ఉత్తర్వు చేశాడు. వారసులు లే 
మరణించిన శిష్యుల ఆస్తిపాస్తులు శృంగేరి పీఠానికి చెందాలని అంతకు పూర్వపు నవా 
ఫర్మానా). ™ 

ఇంకా చిత్రమేమిటంటే- హిందువులకు పరమ పవిత్రమైన శంకరపీఠం కీ 
హిందువులయిన మరాఠాలు దాడి చేసి జెరంగజేబు తరహాలో విధ్వంసం 
మహమ్మదీయుడైన టిప్పుసుల్తాన్‌ నష్టపరిహారం చెల్లించి, ఆలయాన్నీ మఠాన్నీ తన 
మరమ్మత్తులు చేయించి పునరుద్ధరించాడు. 1791లో జరిగింది ఈ నమ్మలేని 
మూడవ మైసూరు యుద్ధ సందర్భంలో మహారాష్ట్ర సర్దారు రఘునాథరావు పట్వర్థన్‌ ; 
రాజ్యభాగమైన షిమోగా మీదికి దండెత్తి, పనిలోపనిగా ఆ సమీపంలో ఉన్న శృంగేరి. 
దాడిచేశాడు. మఠాన్ని కొల్లగొట్టి, పలువురు బ్రాహ్మణులను చంపి, శారదాలయంలో 
దోచుకుని, అమ్మవారి పవిత్ర మూర్తిని సైతం పెకలించి మరాఠా దండు నా 
చేసింది. వారి పీడకు తాళలేక జగద్గురువు సచ్చిదానంద భారతి మహాస్వా! 
విడిచిపోయి వేరే ఊళ్లో తలదాచుకుని టిప్పుసుల్తాన్‌కు సందేశం పంపారు. : 
తెలిసి టిప్పు చాలా బాధపడ్డాడు. అంతటి పవిత్ర స్థలం మీద అలాంటి ఈ 
ఒడిగట్టిన వాళ్లు పాప ఫలితం అనుభవించి తీరతారని స్వామి జాబుకు 
అతడన్నాడు. వెంటనే మఠానికి కావలసిన డబ్బు ఇచ్చి, పునర్నిర్మాణానికి 
వస్తువులందించి, ఆలయ పునరుద్ధరణ, సంప్రోక్షణాదులకు సాయపడః 
బేదనూరులోని తన అధికారిని సుల్తాన్‌ ఆదేశించాడు. విగ్రహ పునఃప్రతిష్ట జరిగాక 
కృతజ్ఞతాపూర్వకంగా పంపిన శాలువను, (ప్రసాదాన్ని అందుకున్నాడు. తిరిగి ఈ 
వస్త్రాలు, కానుకలు పంపాడు. మైసూరు స్టేటు ఆర్కియాలజీ డైరెక్టరుగా ఉ 
బహదూర్‌ నరసింహాచార్‌కి 1918లో శృంగేరి మఠంలో లభ్యమైన చరిత్రాత్మ 
1791-93 మధ్య సుల్తాన్‌కు, మఠానికి నడిచిన ఉత్తర ప్రత్యుత్తరాలు బయ 
సంగతులు లోకానికి వెల్లడయ్యాయి. ఆ సందర్భంలో శృంగేరి మహాస్వామికి రాగం 
వ్యాసం మొదట్లో ఉటంకించిన లేఖ. | 

ఇదంతా వింటే ఎవరికైనా ఒక సందేహం వస్తుంది. హిందూ మత పిఠాల. 
హిందువుల విశ్వాసాలు, మతాచారాల పట్ల ముస్లిం (ప్రభువుల్లో చాలా చాలా ' 
ఇంతటి సౌమ్యతను కనపరచిన ,టిప్పుసుల్లాన్‌ మీద మరాఠాలు ఎందుకు క : 
ముస్లిం నిజాంతోనూ, (క్రైస్తవ 'కంపెనీతోనూ చేతులు కలిపి, పగబట్టి వేటాడి, టం 


206 స ఇదీ చరిత్ర 


ఉం. వి.ఆర్‌, శాస్త్ర 


వారు ఎందుకు సర్వనాశనం చేశారు? 


వీరసావర్మర్‌ను అడిగితే ఇలా చెబుతారు: 

టిప్పుసుల్తాన్‌ పరమత ద్వేషానికి పూనుకుని, కాఫిర్లందరినీ ముస్లింలుగా మార్చి తీరతానని 
నిండుకొలువులో ప్రకటించాడు. హిందువులందరికీ ఇస్లాం దీక్ష ఇవ్వాలని, అందుకు ఇష్టపడని 
బాందువులను చంపి, వారి స్త్రీలను ముస్లింలకు ఉంపుడు గత్తెలుగా, దాసీలుగా పంచిపెట్టమని 
శన అధికారులను ఆదేశించాడు. మత (భష్టీకరణ అత్యాచారాలకు అతడి రాజ్యంలో ఉన్న 
మొత్తం హిందువుల్లో హాహాకారాలు చెలరేగాయి. టిప్పు స్వయంగా మలబారు మీద దండెత్తి 
లక్ష మంది హిందువులను ఇస్లాం మతంలోకి మార్చాడు. కర్ణాటక మీద, మహారాష్ట్ర మీద 
కూడా అతడు దండెత్తాడు. ధార్వాడుకు దిగువన తిరువాన్మూరు వరకు గల ప్రాంతంలో 
లక్షలాది హిందూ (స్తీ పురుషులను టిప్పు సైనికులు, గూండాలు, మౌల్వీలు అత్యంత 
క్రూరంగా మత భ్రష్టుల్ని చేశారు. అప్పుడు హిందువులు చేసిన ఆర్తనాదాలు విని హిందూ 


|. ధర్మరక్షణకు కంకణం కట్టుకున్న మహారాష్టుల రాజధాని పూనాలో క్రోధాగ్ని జ్వాలలు లేచి 


మైసూరు మహిషాసుర సంహారానికి పూనుకోవాలని నిర్ణయం జరిగింది. 


భారత ఇతిహాసంలోని ఆరు స్వర్ణపత్రాలను ఉల్లేఖిస్తూ సావర్కర్‌ రాసిన (గ్రంథంలోని 
ఐదో స్వర్ణపత్రంలో పేర్కొన్న వివరాలివి. ఇది చదివితే భ్రష్టాచారాల బారినుంచి హిందూ 
మతాన్ని రక్షించాలన్న ధర్మదీక్షతోనే మరాఠాలు టిప్పుపై ధర్మయుద్ధం సాగించారన్న 
అభిప్రాయం కలుగుతుంది. సావర్మర్‌ గొప్పవాడే. ఆయన దేశభక్తి, ధర్మనిరతి, మేధాశక్తి 
కూడా గొప్పవే. ఆయన ఇతర గ్రంథాలలాగే స్వర్ణ పత్రాల గంథం కూడా దేశభక్తులకు, 


" ధర్మవీరులకు అవశ్యపఠనీయమే. అందులో తెలుసుకోవలసిన చారిత్రక సత్యాలు ఎన్నో 


ఉన్నమాటా నిజమే. కానీ- టిప్పుసుల్ల్తాన్‌పై మరాఠాలు చేసిన దుర్మార్గపు దాడిని పవిత్ర 
మతయుద్ధంగా చిత్రించటం మాత్రం ముమ్మాటికీ తప్పు. 

అదే నిజమైతే- ముస్లిం మతోన్మాదుల బారినుంచి ఆపన్న హిందూ ప్రజానీకాన్ని 
రక్షించటానికి టిప్పుపై మరాఠాలు తలపెట్టిన యుద్దానికి నైజాంకు చెందిన మరో ముస్లిం 
సేనను సాయంగా వెంటేసుకు పోయేవారు కాదు. భ్రష్టాచారాల నుంచి హిందూ మతాన్ని 
కాపాడలన్నదే నిజంగా మరాఠాల ధ్యేయమైతే అదే హిందూ మతానికి చెందిన శృంగేరి 
శంకర మఠంలో ఏ హిందువూ కలనైనా ఊహించకూడని దారుణ (భష్టాచారాలకు తామే 
పాల్పడే వారు కాదు. వాస్తవానికి మైసూరు రాజ్యంలో హిందువులకూ, వారి ఆలయాలకూ 
మత సంస్థలకు టిప్పు వల్ల పెను ముప్పు ఏమీ లేదని, మరాఠాలు చేతులు కలిపిన నిజాం 


' రాజ్యంలో కంటే మైసూరు హిందువుల పరిస్థితి చాలా మెరుగని- ఇంతకు ముందు ఇచ్చిన 


వివరాలను బట్టే ఎవరికైనా అర్థమవుతుంది. టిప్పు ముఖ్యంగా హింసించింది, దారుణ 


' దురాగతాలు సాగించింది అతడు శత్రు ప్రాంతాలుగా పరిగణించిన కెనరా, మలబార్‌, 
' కీర్‌ ప్రాంతాల ప్రజలపైన. వారిపై కూడా అతడికి ఉన్నది కేవలం మత ద్వేషమని 
' చెప్పలేము. అదే నిజమైతే- తమ మత సంబంధ విధులను నిర్లక్ష్యం చేస్తున్న మైసూరు 


ఢసీయన్తను దారిలో పెట్టటానికి కేథలిక్‌ ప్రీస్థులను పంపించమని గోవాలోని ఆర్చిబిషప్‌కు 
షు లేఖ రాసేవాడు కాదు. కెనరా క్రిస్టియన్లను వేటాడి, బలవంతంగా సున్తీలు చేయించి, 
స్వస్థలాలనుంచి పెకలించి ప్రవాసంలో చిత్రహింసలకు గురిచేసి అర లక్ష మందికి పైగా 


మరాఠాల పులిస్వారీ శ 207 


మరణానికి టిప్పు కారకుడవటం క్షమించరాని మహాపరాధమే. అయితే ఎక్కడో, 
జరిగిన అత్యాచారాలకు పుణెలోని మరాఠా హిందువులు కత్తులు దూసి 
'ప్రకటించారనడం హాస్యాస్పదం. క 
ఇక మలబార్‌ నాయర్లు హిందువులే. వారు బహుభర్త్శృత్వం ఆచారాన్ని 
ఒళ్లు కనబడేలా (స్త్రీలు తిరగకూడదని క్రూరంగా నిర్బంధించి, మాట వి 
అమానుషంగా హింసించి, బలవంతంగా మతం మార్చించి, అందుకు ఒప్త 
ప్రాణాలు తీసి టిప్పు చేసింది ఘోరమే. కానీ అలాంటి ఘోరాలకు అతడొ 
కాలంలో మహమ్మదీయ ప్రభువులెందరో తమ రాజ్యాల్లో పాల్పడ్డారు. వారిలో 
మరాఠాలు మతయుద్ధం (ప్రకటించలేదు. అన్నట్టు- టిప్పు తండ్రి హైదరాలీ 
మలభార్‌లో అదే నాయర్ల తిరుగుబాటును అణచే సందర్భంలో (1766లో) 
ఇళ్లు ఆస్తులు తగలబెట్టి, పంటలు ధ్వంసం చేసి వేలకు వేల మందిని ౩ 
చెట్లకు ఉరితీశాడని- KAarnamMa-i-Haideriలో అతడి ఆస్థాన చరిత్రకారు 
దానిని హిందూ మతంపై దాడిగా మరాఠాలు పరిగణించలేదు. పైగా అంత 
వేల హిందువుల (ప్రాణాలు తీసిన హైదర్‌తోనే జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఇ 
భరతం పట్టటం కోసం నానాఫడ్నవిస్‌ సంధి చేసుకుని, గతాన్ని విస్మరించి చేయి 
దానివల్ల దేశానికి చాలా మేలు జరిగింది. 
ప్రశ్నేమిటంటే- విశాల జాతిహితం కోసం హైదర్‌ తప్పులు క్షమించి, అతడు 6 
తమ ప్రాంతాలపై హక్కును కూడా వదిలేసుకుని, అతడితో కలిసి విదేశీ శత్రు 
కూటమి కట్టిన మరాఠాలు అతడి కుమారుడిని మాత్రం బిద్ధవైరిగా ప్రకటించి . 
కక్షకట్టారు? 1780లో తెల్లవారిపై ప్రారంభించిన జాతీయ ఐక్యపోరాటం 
అయిపోలేదు. హైదర్‌ మరణించినా, మరాఠాలు విధిలేక ఆంగ్లేయులతో సా 
కుదుర్చుకున్నా విదేశీ రాహువు బెడద దేశానికి తొలగలేదు. కుంపిణీ కు 
కుటిలత్వాలు ఆగలేదు. దక్షిణాదిన ఇంగ్లీషు వారికి సింహస్వప్నంగా ఉన్న 
సఖ్యత జాతీయ శక్తుల ఐక్యతకు చాలా అవసరం. అది తెలిసి కూడా- హైదర్‌తో 
అవగాహనను అతడి కుమారుడితో మరాఠాలు ఎందుకు కొనసాగించలేదు? అ 
కలుపుకొని వెళ్లాలని ఎందుకు ప్రయత్నించలేదు? దేశం ఏమైపోయినా సరే, విదేశీఆ 
బాగుపడి జాతిని కబళించినా సరే- టిప్పును వధించి, అతడి రాజ్యాన్ని నాశన 
అతి ముఖ్యమని మరాఠాలు ఎందుకు తలిచారు? 1780కూ 1782కూ మధ్య 
వారి వైఖరి అంతగా కరకుబారటానికి భౌతిక పరిస్థితుల్లో వచ్చిన మార్చేమిటి? 
ఇంకో సంగతి. టిప్పు సుల్తాన్‌లోకి ఒక వేళ జెరంగజేబు ఆత్మ ఆవేశించి కా! 
ఘోరఘాతుకాలను సాగించమని పురికొల్చినా వాటన్నిటినీ సాగించటానికి టిప్పు 
వ్యవధి లేదు. 1788 జనవరిలో యుద్ధం మధ్యలో తండ్రి ఆకస్మిక మృతితో 
మొదలుకుని 1799 మేలో శ్రీరంగపట్నం ముట్టడిలో మరణించేదాకా అతడి సమ 
ఇంగ్లీషువారి దెబ్బలను కాచుకోవటంతోటే, ఎదురు దెబ్బలు తీయటం తోటే, 
భూభాగాలను తిరిగి వశపరచుకుని సరిహద్దులను పటిష్ట పరచుకునే యత్నాలళ్‌ 
వ్యూహాత్మకంగా కీలకమైన కొత్త ప్రాంతాలకు తన ప్రాబల్యాన్ని విస్తరించటా 
యుద్దాలు చేయటంతోటే సరిపోయింది. దేశంలోని ప్రతి ప్రాంతీయ, రాజకీయశక్తీ ఆ స 


208 » ఇదీ చరిత్ర 


మ 


నం పెనుగులాడుతూ శత్రువుల సవాళ్లతో నిరంతరం సతమతమవుతున్న అనిశ్చిత, 
సంక్షుభిలే పరిస్థితుల్లో తీరికూర్చుని మతాంతరీకరణలను ఉద్యమంగా సాగించే తీరిక ఎంతటి 
తోన్నాదికీ ఉండదు. : 
అయితే- దీని అర్థం టిప్పు సుల్తాన్‌ తప్పులు అసలే చేయలేదని కాదు. మరాఠాలు 
శకారణంగానే అతడిపై శత్రుత్వం బూనారనీ కాదు. టిప్పువల్ల తప్పులు చాలానే జరిగాయి. 
ఉదాహరణకు- హైదరాలీ ఆక్రమించిన కృష్ణ - తుంగభద్ర నదుల మధ్య ప్రాంతాలను 
అతడే అట్టేపెట్టుకోవటానికి 1789 సంధిలో మరాఠాలు అంగీకరించారు. ఆ రకంగా 
నర్తుండ్‌ సంస్థానం మైసూరుకు వశమైంది. అది చెల్లించాల్సిన కప్పాన్ని టిప్పు గద్దెనెక్కగానే 
ఫిపరీతంగా పేంచేశాడు. నర్గుండ్‌ దేశాయి (జాగిర్దారు)గా ఉన్న భావే అది తనకు శక్తికి 
మించినదని మొరపెట్టుకున్నా, నానా ఫడ్నవిస్‌ కలగజేసుకుని వారించినా వినకుండా 1785 
మార్చిలో టిప్పు సర్గుండ్‌ను ముట్టడించాడు. దేశాయికి అండగా నానా సేనను పంపాడు. 


' మరాఠాల ధాటికి తాళలేక టిప్పు చేతులెత్తి నయవంచనకు పాల్పడ్డాడు. సంధి చేసుకున్నట్టే 


శేసుకుని, పరిహారం షరతులకు సమ్మతించినట్టే నటించి మఠాఠా సేనలు కృష్ణదాటి వెళ్లగానే 
మళ్లీ నర్గుండ్‌ మీద పడ్డాడు. మర్యాదగా లొంగిపోతే ఏమీ చేయనని దేశాయికి మాట ఇచ్చి 
శీరా అతడు సకుటుంబంగా కోట బయటికి వచ్చాక అతడి కూతురిని చెరబట్టి మిగతా 
వారిని దారుణ అవమానాల పాలు చేసి ఖైదులో వేశాడు. నర్గుండును నాశనం చేశాక 
అక్కడికి సమీపంలో ఉన్న కిత్తూరు మీద పడి అక్కడా ఇలాగే దారుణ దురంతాలు సాగించాడు. 
స్త్రీలను చెరచి, పురుషులకు బలవంతంగా సున్తీలు చేయించి అతడు పెట్టిన బాధలకు 
తట్టుకోలేక, బలవంతపు మతం మార్పిడి ఇష్టంలేక కృష్ణు తుంగభద్రల నడుమ రెండు వేల 
మంది హిందువులు ఆత్మహత్య చేసుకున్నారు. 

ఇది తెలిసి మరాఠాలకు ఒళ్లు మండటం సహజమే. తమకు చేసిన మోసానికి, 
హిందువులపై చేసిన ఘోరాలకు టిప్పుపై ప్రతీకారం తీర్చుకోవాలనుకోవటం సమంజసమే. 
వారు ప్రతీకారం బాగానే చేశారు కూడా. టిప్పుపై కోపగించిన నిజాం అలీని కూడగట్టి 
ఉమ్మడిగా దండెత్తి, భీషణ యుద్ధంలో తెగించి, 1787 ఏప్రిల్‌లో టిప్పు సుల్తాన్‌ను తమ 
కాళ్ల దగ్గరికి తెప్పించుకున్నారు. నర్గుండు, కిత్తూరు, బాదమిలను మరాఠాలికు స్వాధీన 
పరచి, ముప్పై లక్షల నగదును టిప్పు అక్కడికక్కడే పరిహారంగా చెల్లించాడు. ఇంకో 15 
లక్షలు తరువాత చెల్లిస్తానంటే మరాఠాలు సరేనన్నారు. 

ఆ తరువాత టిప్పు మళ్లీ మరాఠాల జోలికి పోలేదు. అనంతర కాలంలో అతడి దూకుడు 


చాలా తగ్గింది. ఇతర మతాల పట్ల మునుపటికంటే సౌమ్యత చూపి, ఒకేసారి అందరినీ - 


విరోధులు చేసుకోవటం తనకే అనర్హమని గ్రహించి, దృష్టినంతా ప్రధాన శత్రువైన ఇంగ్లీషు 


. కంపెనీ మీదే కేంద్రీకరించాడు. "ఇండియాను మెల్లిమెల్లిగా మింగబూనిన ఆంగ్లేయుల 


గొంతులో వెలక్కాయలా అడ్డుపడి, తెల్లవారి పీడను విశ్ళేషంగా నిర్మూలించటానికి 
విశ్వప్రయత్నం చేశాడు. శత్రువుకు శత్రువు మిత్రుడన్న రాజనీతిలో ఆంగ్రేయులకు విరోధి 
అయిన ఫ్రాన్సు చక్రవర్తికి, టర్కీ సుల్తానుకు రాయబారం పంపి సైనిక సహాయం కోరాడు. 
కెల్లవారితో అంతిమ యుద్దానికి వ్యూహాత్మకంగా కీలకం కాబట్టే తిరువాన్మూరుపై దాడి 
చేశాడు. కంపెనీ కుటిలాత్ములకు వ్యతిరేకంగా తనతో చేయి కలపమని మరాఠాలనూ 
పలుమార్లు అడిగాడు. 


ఎం.వి,ఆర్‌,శాస్త్రి మరాఠాల పులిస్వారీ శ 209 


కారుమబ్బులా కమ్ముకొస్తున్న ఇంగ్లీషు దురాక్రమణ బెడదను ఎదు 
టిప్పుసుల్తాన్‌ దృఢదీక్షతో ముందుకురుకుతూంటే మరాఠా వీరులు ఏమి చేశారు? 
కింద తాము చొరవ తీసుకుని, హైదర్‌నూ నిజాంనూ ఇతరులనూ కలుపుకొని ఆంగ 
మొదలెట్టిన ఐక్యపోరాటాన్ని తాము అర్ధాంతరంగా ఆపేసి తెల్లవారితో 
కుదుర్చుకున్నప్పటికీ, హైదర్‌ కుమారుడు మాత్రం రాజీలేకుండా 
కొనసాగిస్తున్నంధుకు సంతోషించారా? అనేక సంవత్సరాలుగా తమను నానా 
పెట్టి, తమ రాజ్యంలో కుట్రలు కూహకాలు చేసి, విద్రోహులను చేరదీసి, అన్ని 
తమను కుంగదీసి మింగజూస్తున్న తెల్లవారి పీడ వదిలించుకునేందుకు ఇదే, 
గుర్తించి, కనీసం తమ దీర్హకాలిక స్వప్రయోజనాల నైనా టిప్పుకు బాసటగా 
ఆ పని చేయకపోతే మానె... మైసూరు, “కంపెనీ పోరులో ఎవరు ఏమేరకు బల! 
తమకే లాభమన్న సంగతైనా గుర్తించి, ఎటూ మొగ్గకుండా కనీసం తటస్థంగానైనా 

“లేదు! టిప్పూకు వ్యతిరేకంగా పోయిపోయి ఇంగ్లీషు వారితోనే మరాఠాలు 
అయ్యారు. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్న రీతిలో -మరాఠాలు, నిజాం, ఇం 
వారు కలిసి, టిప్పును ఓడించి అతడి రాజ్యాన్ని తమలో తాము పంచుకోవట, 
1799 జూన్‌ 1న పూనాలో కంపెనీ ప్రతినిధి చార్లెస్‌ మాలెట్‌తో సిగ్గు చేటు 
చేసుకున్నారు. తద్వారా చాలా తెలివిగా టిప్పు బెడదను నిర్మూలిస్తున్నామని మరా 
భ్రమపడ్డారు. మూర్భంగా పులి స్వారీచేసి, చివరికి ఇంగ్లీషు పులి నోట్లో పడ్డారు. . 


210 ఫ ఇదీ చరిత్ర 


రుచిమరిగిన పులి 


మనిషి నెత్తురు రుచి తెలియనంతవరకూ పులి మనిషి జోలికి పోదు. ఏ 
కారణంవల్లో ఒకసారి రుచి చూశాక మనిషే పులికి ప్రియమైన భోజనం. 

మవోఘనత వహించిన ఇంగ్లీషు పులికి మొదట్లో ఇండియా రుచి తెలియదు. 
దేశ దిమ్మరులు కొంతమంది కలిని ఓ కంపెనీ పెట్టి, తూర్పుకు పోయి వ్యాపారం 
చేసుకుంటాము ప్రభూ అంటే సరే అని బ్రిటిష్‌ ప్రభువులు అనుమతించారు. ఆ 
దూరాభారం వ్యాపారం వల్ల తమ ఖజానాకు కాస్తోకూస్తో గిట్టుబాటు కావటమే గొప్ప 
అని మొదట్లో అనుకున్నారు. వ్యాపారానికని పోయినవారు అక్కడి ప్రభువులతో తిన్నగా 
ఉందక రాజకీయాల్లో తలదూర్చి, తాహతుకు మించిన కూహకాలు నడుపుతున్నట్టు 


చూచాయగా తెలిశాక కోప్పడ్డారు. కంపెనీ వ్యవవోరాలు చక్కబెట్టే గవర్నర్లు ఎవరికి 


వారే సర్వాధికారులై తప్పుడు పనులు చేస్తున్నారని ఫిర్యాదులొస్తే వారి మీద గవర్నరు 
జనరలును పెట్టి, అతదూ తల ఎగరేయకుందా అతడి నెత్తిన ఓ సుప్రీం కౌన్సిలును 
పెట్టారు. 
ఆ ప్రకారం తొలి గవర్నరు జనరల్‌ అయిన వారన్‌ హేస్టింగ్స్‌ అనే బతకనేర్చినవాడు 
దశాబ్ది కాలంలో ఏఏ రాజ్యాలను ఎలా కొల్లగొట్టిందీ, ఎంత మూటకట్టిందీ అతడి తోటివారే 
బయట వేశాక బ్రిటిష్‌ మారాజుల్లకు తల తిరిగింది. బ్రిటిష్‌ పార్లమెంటులో దీర్హకాలం 
నడిచిన వారన్‌ హేస్టింగ్స్‌ అభిశంసన సందర్భంగా ఇండియా సంపద ఎటువంటిదో, ... 
దానిని ఎన్నెన్ని విధాలా కంపెనీ ఉద్యోగులు దోచుకుంటున్నారో అర్థమయ్యాక బ్రిటిష్‌ 
ప్రభువర్గానికి నోరూరింది. ఇంగ్లీషు పులి ఇండియా రుచి మరిగింది. దాంతో భారతదేశ 
చరిత్రలో చీకటి అధ్యాయం మొదలైంది. 

అదీ- ఇంగ్లీషు దొరల శైలిలో నాజూకుగా! బహు నాగరీకంగా!! నీతికి సెలవిచ్చి 


అత్యంత క్రూరంగా! 


హేస్టింగ్స్‌ అండ్‌ కంపెనీ చిల్లర చిలక్కొట్లను ఆలకించి ఆలకించి సదరు లాభసాటి 


బిజినెసును హోల్‌సేల్‌గా తామే చేపట్టి ఏకంగా ఇండియానే కొట్టెయ్యాలన్న ఆలో 
ప్రభువులు జాగ్రత్తగా పావులు కదిపారు. పిట్టు ప్రభుత్వం 1784 ఆగస్టులో ఇండి 
ప్రత్యేకంగా ఒక చట్టం తెచ్చింది. దాని ప్రకారం గవర్నర్‌ జనరల్‌గా ఎవరిని నియ 
ఇకపై ఈస్టిండియా కంపెనీ కాక నేరుగా ప్రభుత్వమే నిర్ణయిస్తుందన్నారు. పే 
ఆఫ్‌ కంట్రోల్‌ ఒక దాన్ని పెట్టినా 'కాగల కార్యం” సాధించటానికి సర్వాధికారాలూ 
ఏరికోరి ఎంపికచేసే గవర్నరు జనరలుకు ఉండేలా జాగ్రత్తపడ్డారు. సత్యమునే పలక 
ధర్మమార్గంలోనే నడవవలెను. భారతీయ రాజకీయ వ్యవహారాలలో కలగజేసుక్రా 
మనకు దక్కిన రాజ్యం చాలు” అని పార్లమెంటు చేత సుద్దులైతే గొప్పగా పలికి 
తాము చేయదలచుకున్నదేమో గుట్టుచప్పుడు కాకుండా కానిచ్చారు. 
పీటల మీద కూచుని కథ నడిపించటానికి సమర్ధుడు కావాలి కదా? 
ఎదురుగానే ఉన్నాడు. అవి అమెరికా వలస రాజ్యం బ్రిటిష్‌ సార్వభౌమత్వంపై 
పోరాడి స్వాతంత్రం ప్రకటించుకున్న తొలినాళ్లు. ఇంగ్లండు పనుపున లార్జ్‌ కార 
హోరాహోరీగా యుద్ధం సాగించినా పరాజయం తప్పక, విలువైన రాజ్యం చేజారి 
ఇంగ్లీషు వారందరూ కుమిలిపోతున్న రోజులు. అంతకంటే విలువైన రాజ్యా 
జయించి, ఆ దిగ్విజయంతో ఇటీవలి పరాభవాన్ని మరచిపోయేట్టు చేయటానికి 5 
కంటే యోగ్యుడెవరు - అనుకున్నారు సీమదొరలు. 
కారన్‌వాలిన్‌కూ అంతకంటే కావలసింది ఏముంది? ఆమెరికా యు 
శృంగభంగంతో స్వదేశంలో అతడి (ప్రతిష్ట దెబ్బతిన్నది. బంగారం లాంటి వలసను ర 
వాషింగ్టన్‌ చేతిలో పెట్టి తిరిగొచ్చాడన్న ఘోర వైఫల్యపు నగుబాటు నుంచి తేరుకో 
కొత్త వలసలను జయించుకొచ్చే సావకాశం చిక్కటం అతడికీ మంచిదే అయిం 
కార్యమూ, స్వకార్యమూ ఒక్కటే అయిన ఉత్సాహంతో లార్డ్‌ కారన్‌ వాలిస్‌ 
. కింద తొట్టతొలి గవర్నర్‌ జనరల్‌గా, నేరుగా బ్రిటిష్‌ సమ్రాట్టు ప్రతినిధి 
సెప్టెంబరులో కలకత్తాలో అడుగుపెట్టాడు. | 
మన చరిత్రకారులు చాలా మంది దృష్టిలో ఇండియాను ఏలిన గవర్నర్‌ 
ఉత్తములు, సత్పురుషులు అనదగ్గ వారిలో కారన్‌వాలిస్‌ అగ్రగణ్యుడు. త 
యుద్దాలు చేశాడే గానీ స్వతహాగా ఆయన గొప్ప శాంతి కాముకుడని వారి 3 
అలాంటి భ్రమల్లో పడకుండా కారన్‌ వాలిస్‌ నిర్వాకాన్ని నిశితంగా గమనిస్తే కలిగే అ 
వేరు. ఇంకేమైనా కావచ్చు కాని ఆయన పెద్దమనిషి మాత్రం కాడు. . 
అధికార (ప్రాబల్యం ఎవరిదైనా న్యాయప్రకారం చెప్పాలంటే ఆ కాలానికి మొ 
పాదుషాయే భారతదేశానికి సార్వభౌముడు. అతడికి వొంగి సలాములు చేసే... 
మొత్తాల్ని పువ్వుల్లోపెట్టి క్రమ ప్రకారం సమర్పించుకుంటామని సత్య ప్రమాణాలు 
బెంగాల్‌, బీహార్‌, ఒరిస్సాల దివాన్గిరీని తెల్లదొరలు దొరకబుచ్చుకున్నారు... మొదట్లో 
సరిగానే కట్టేవారు. వారన్‌ హేస్టింగ్స్‌ వచ్చాక మొగల్‌ పాదుషా మరాఠాల శరణుజొ' 
మిష మీద కప్పాన్ని ఎగవేశాడు. పాదుషా ఢిల్లీలో తన రక్షణలో ఉన్నాడు. కనుక 
కట్టాల్సిన కప్పాన్ని తనకు చెల్లించాలని సింధియా అడిగితే కారన్‌వాలిస్‌ దొర వె 
సున్నచుట్టి మొగల్‌ పాదుషాకు తాము దమ్మిడీ ఇచ్చేది లేదన్నాడు. అలాగే- తనను రక్ష 
నెపం మీద వారన్‌ హేస్టింగ్స్‌ తనపై రుద్ది పోయిన ఇంగ్లీషు సేన తనకు అక్కర్లేదని, ₹ 


212 స ఇదీ చరిత్ర 


శ్రుత ఖర్చును తాను భరించలేనని అయోధ్య నవాబు ఎంత మొత్తుకున్నా వారన్‌ వాలికి 
కనికరించలేదు. నీకు అకృర్లేకపోయినా మా సైన్యాన్ని మేపుతూ దాని పడగనీడలో 
బతకాల్సిందేనని తెగేసి చెప్పాడు. అదే విధంగా నిజాం నవాబు మెడమీద కత్తిపెట్టి, గుంటూరు 
సర్మారును దౌర్జన్యంగా లాగేసుకున్నాడు. ఇక తాను తలపెట్టిన దేశాక్రమణ మహత్మార్యానికి 
భ్రవరోధం ఎవరా అని తేరిపార చూస్తే అతడికి టిప్పు సుల్తాన్‌ కనిపించాడు. 

అప్పటికి టిప్పు పేరు చెబితే ఇంగ్లీషు వారికి వొణుకు. తెల్లవారిపై తండ్రి ప్రకటించిన 
యుద్దాన్ని తండ్రి మరణానంతరం టిప్పు కొనసాగించి, సైనిక పరాక్రమంతో వారిని మన్ను 
కరిపించి, 1784లో మంగళూరు కదనరంగాన తనతో కాళ్లబేరానికి వచ్చేట్టు చేశాడు. 
అంతటి వీరుడిని తాను మెడలు వంచగలిగితే అమెరికాలో చుట్టుకున్న అప్రతిష్ట తొలిగి 
శ్రన ప్రతాపం ప్రపంచమంతా మారు మోగుతుందని కారన్‌వాలిస్‌ భావించాడు. శత్రువునైతే 
సరిగానే ఎంచుకున్నాడు. కాని అతడిని జయించటానికి అనుసరించిన మార్గం ఏ రకంగా 
చూసినా నీతి బాహ్యమైనది. 

అంతదాకా నయవంచనలు, ఫోర్టరీలు, మోసాలవల్లే తెల్లవారు భారతదేశాన్ని కొద్దికొద్దిగా 
నొల్లుకుంటూ వచ్చారు. బాహాటంగా ఎదుటపడి వీరోచితంగా పోరాడి వారు యుద్ధంలో 
రాజ్యాన్ని గెలిచిన సందర్భం ఒక్కటీ లేదు. క్లయివ్‌, హేస్టింగ్స్‌ స్వశక్తితో అంగుళం నెలను 
కూడా గెలవలేదు. ప్రసిద్ధికెక్నిన ప్లాసీ యుద్ధంలో మీర్జాఫర్‌ నమ్మకద్రోహం పుణ్యమా అని 
అనూహ్యంగా విజయం సిద్ధించిన సమయానికి “మహావీరుడు” క్లయివ్‌ గుడారంలో 
నిద్రపోతున్నాడు! ఈ రీతికి భిన్నంగా యుద్ధంలో ప్రత్యక్షంగా గెలిచి, సైనిక ప్రతాపంతో 
ఒక రాజ్యాన్ని తెల్లవారు జయించడం మొట్టమొదటిగా కారన్‌వాలిస్‌ హయాంలోనే జరిగింది. 
ఇందుకు ఆయన అభినందనీయుడే. ఎటొచ్చీ అతడు పోరాడిన తీరే చాలా దుర్మార్గమైనది. 

కారన్‌వాలిస్‌ రంగప్రవేశానికి రెండు సంవత్సరాల ముండు దేవుడి మీద ప్రమాణం 
చేసి మంగళూరులో కుదుర్చుకున్న సంధి ప్రకారం ఇంగ్లీషు వారు టిప్పును తమ మిత్రుడిగా 
గుర్తించారు. ఇకపై అతడితో వైషమ్యాన్ని మానతామనీ, ఇకపై దాడులకు దిగమనీ, అతడికి 
వ్యతిరేకంగా ఎటువంటి పనీ చేయమనీ, అతడికి అవసరమైనప్పుడు సైనిక సాయం చేస్తామనీ 
మాట ఇచ్చారు. ఒకసారి సంధి చేసుకున్నాక దాని షరతులకు కట్టుబడటం భారతీయుల 
పద్ధతి. మాటకు కట్టుబడ్డంత వరకూ, అనవసరంగా రెచ్చగొట్టనంత వరకూ మనవారు 
సాధారణంగా ఎవరి మీదా కత్తిఎత్తరు. దొరల నైజం ఇందుకు పూర్తిగా విరుద్ధం. నీతులు 
చెబుతూ గోతులు తీయటమే వారికి తెలిసిన రాజకీయం. టిప్పుతో మిత్రత్వానికి తాము 
కట్టుబడ్డ మంగళూరు సంధి అమల్లో ఉండగానే... దానిని టిప్పు ఉల్లంఘించాడనటానికి 
ఏ రుజువూ లేకుండానే... పైకి అతడితో స్నేహవచనాలు సాగిస్తూనే... కారన్‌వాలిస్‌ అతడితో 
అకారణ వైరం బూనాడు. టిప్పుతో మిత్రత్వ ఒప్పందం అమల్లో ఉండగానే, "We 691 
to form an alliance with the Marathas against Tipu, our common enemy" 
(మన ఉమ్మడి శత్రువైన టిప్పుకు వ్యతిరేకంగా మరాఠాలతో కూటమి కట్టాలనుకుంటున్నాము) 
అని నాగపూరులోని తన ఏజంటు ఫోస్టరుకు గవర్నర్‌ జనరల్‌ జాబు రాశాడు. టిప్పు 
మహాక్రూరుడని, ప్రజలను అమానుషంగా హింసించి, ఊచకోతలు కోసే పాపాత్ముడని, 
మొత్తం మానవ సమాజానికే శత్రువనీ కారన్‌వాలిస్‌ పథకం ప్రకారం దుప్పచారానికి 
దిగాడు. తన ఆక్రమణలోని ప్రాంతాలపై టిప్పుకున్న సార్వభౌమాధికారాన్ని గుర్తించిన 


ఎం.వి, ఆర్‌,శాస్త్ర రుచిమరిగిన పులి శ 213 


1784 సంధిని తుంగలో తొక్కి అతడి ఆధిపత్యాన్ని కత్తిరించే కుత్సితానికి పా 
భారతీయ ప్రభువుల గొడవల్లో తల దూర్చవద్దని, ఒకరికి అనుకూలంగా 
వ్యతిరేకంగానో సైనిక కూటములు కట్టొద్దని బ్రిటిష్‌ పార్లమెంటు, -చ 
కట్టడిని యథేచ్చగా అతిక్రమించి టిప్పుకు వ్యతిరేకంగా కారన్‌వాలిస్‌ మరాఠాల: 
నిజాంను బుట్టలో వేసుకున్నాడు. టిప్పు ఆక్రమించిన తన ప్రాంతాలను త్రి 
చేసుకోవడానికి- కంపెనీ తనకు అరువిచ్చిన సేనలను ఉపయోగించుకోవ 
= ఉవ్విళ్ళూరగా... సంధి రీత్యా టిప్పు తమకు మిత్రుడన్న సంగతినీ... మిక్రుడిపై ఇం 
యుద్దానికి సహకరించడం నిషిద్ధమన్న నీతినీ విస్మరించి నిజాంతో లోపాయి 
అన్నాడు. టిప్పుకు అది సహజంగానే ఒళ్ళుమండించింది. తన మాటలవల్ల, 
అతడిలో అంతకంతకూ (ప్రబలిన అనుమానాలను కారన్‌వాలిస్‌ బుద్ధి పూర్త 
చేశాడు. మరాఠాలను, నిజాంను కూడగట్టిన తరువాత టిప్పు సుల్తానుపై వట్టి 
భీకర యుద్ధం ప్రకటించాడు. 
దీనికి సాకు తిరువాన్మూరుపై టిప్పు దాడి. దాడి జరిగింది తిరువాన్నూరు ; 
తప్ప ఇంగ్లీషువారిపై కాదు. ఆ రాజు తమకు నేస్తుడు కనక అతడిపై కత్తి 
తమపై ఎత్తడమేనని కారన్‌వాలిస్‌ వాదన. నేస్తుల విషయంలో అంతటి ఆరాటం 
ఎన్నడూ లేదు. తమ కొత్త నేస్తులైన మరాఠాల మీద, నిజాం మీద అదే టిప్పు దండె 
మిత్రులకు సాయంగా సైన్యాన్ని పంపాలన్న మంచి బుద్ధి దొరగారికి పుట్టలేదు 
లాభం ఉండదనుకుంటే టిప్పు బారిన పడ్డ తిరువాన్మూరును కూడా దాని ఖర్మా 
వదిలేసేవారే. మరాఠాలు, నిజాం కుడి ఎడమల బాసటగా ఉంటామనటంతో టి 
అణచటానికి అదే సమయమనిపించి, తిరువాన్మూరును ఒక మిషగా వాడుకు 
టిప్పుకు చెందిన భూభాగాన్ని అక్రమంగా డచ్చివారి నుంచి సంపాదించి తీరం 
కందకం తవ్వి “రక్షణ శ్రేణులు” నెలకొల్బటంవల్ల, తనపై తిరగబడిన వారికి 
ఇవ్వడం వల్ల తిరువాన్మూరుపై టిప్పు ఆగ్రహించడం సమంజసమే. ఆ సంగతి 
అధికారులే ఒప్పుకున్నారు. తిరువాన్మూరు రాజే తొలి దురాక్రమణ చేశాడని, 
శిక్షించబూనినప్పటికీ ఇంగ్లీషు వారితో శత్రుత్వం టిప్పు ఉద్దేశం కానేకాదని, 
అన్నీ సర్దుబాటు చేసుకోవటానికి అతడు సిద్ధమేనని సాక్షాత్తూ మద్రాసు ప్రెసిడెన్సీ 
' కారన్‌వాలిస్‌కు చెప్పాడు. గవర్నరు వద్దని వారించినా కారన్‌ వాలిస్‌ వినలేదు. 
కనీసం సమాధానం చెప్పకునే అవకాశమైనా ఇవ్వలేదు... అతడు యుద్దానికి సిద్ధ 
సమయం చూసి కారన్‌వాలిస్‌ పిడుగులా పడ్డాడు. టిప్పు బెంబేలు పడకుండా పౌ 
ప్రతాపం చూపి, జనరల్‌ మెడోస్‌ను ఓడించటంతో మద్రాసు ప్రభుత్వాన్ని ప 
నేరుగా కారన్‌వాలిసే సేనా నాయకత్వం స్వీకరించాడు. టిప్పు ఎన్ని రాయబారాలు ప్ర 
లక్ష్యపెట్టకుండా దూతలను అవమానించి, పంపిన కానుకలను తిప్పి కొట్టి, 
సాధనకు అన్ని దారూలూ దుర్మార్గంగా మూసి మరాఠాల అండ చూసుకుని కఠ 
కాలుదువ్వాడు. The History of British India గ్రంథంలో జేమ్స్‌మిల్‌ చెప్పిన 


"The English in India at that time had been worked 
into a mixture of fury and rage against Tipu, more resemb 
the passion of savages against their enemy... than the feeli 


214 ఫొ ఇదీ చరిత్ర 


ఎం.వి.ఆర్‌. 


with which a civilised nation regards the worst of its foes". 
[The History of British India, Vol.V:, ౧.౨7౮] 
(ఆ నమయంలో ఇండియాలోని ఇంగ్లీషు వారు టివ్బుపై ప్రదర్శించిన 
మహోక్రోధం ఆటవిక కిరాతకులు శత్రువుపై చూపే క్రూరత్వాన్ని పోలిందే తప్ప 
ఒక నాగరిక జాతి తన విరోధుల పట్ల వ్యవహారించాల్సినతీరుకు తగ్గట్టుగా లేదు). 


1790 నుంచి 1792 వరకు సాగిన మూడవ మైసూరు యుద్ధంలో చివరికి గెలిచిన 
ఇంగ్లీషు సేనలకు నాయకత్వం వహించింది కారన్‌వాలిస్‌ అయినా గెలుపుకు ముఖ్యకారకులు 
మాత్రం మరాఠాలు. సయోధ్యకు అన్ని యత్నాలూ విఫలమయ్యాక మొండికి పడిన టిప్పు 
చూపిన ప్రతాపానికి ఒక దశలో తెల్ల సేనలు గజగజ వణికాయి. శ్రీరంగపట్నం కోటపై 
మొదటి ముట్టడి విఫలమై. పశువుల మరణంతో ఫిరంగులను లాగే దిక్కులేక... కుంభవృష్టిలో, 
ఆకలి బాధతో సైనికుల ప్రాణాలు కడబట్టగా చేసేదిలేక తొకముడిచి బెంగళూరుకు 
మరలిపోతున్న కారన్‌వాలిస్‌ను సమయానికి మరాఠా దండు అండగా వచ్చి ఉండకపోతే 
కథ మరోలా ఉండేది. ఆ తరువాతైనా ముప్పేట దాడితో శ్రీరంగం కోటను ముట్టడించి 
కారన్‌వాలిస్‌ దిగ్విజయం “సాధించింది ప్రతాపంతో కంటే నీచత్వంవల్లే అనటం సబబు. 
హైదరాలీ, టిప్పు సుల్తాన్‌లు కోట రక్షణకు యూరోపియన్ల మీద ఆధారపడటమే చివరికి 
వినాశ హేతువైంది. కిరాయి సైనికులను నమ్మి శ్రీరంగపట్నం కోటలో కీలక రక్షణ బాధ్యతలను 
టిప్పు అప్పగిస్తే వారిలో చాలామంది- ముఖ్యంగా (ఫెంచివారు- ఆంగ్లేయుల ప్రలోభాలకు 
లోబడి, సరైన అదనులో స్వామి (ద్రోహానికి పాల్పడి శత్రువులతో చేతులు కలిపారు. 

మూడు వైపులనుంచి చుట్టుముట్టిన 1792 సెప్టెంబర్లో విరోధుల ధాటికి తట్టుకోలేక 
టిప్పుసుల్తాన్‌ చేతులెత్తాడు. కారన్‌ వాలిస్‌దే అంతిమ నిర్ణయమైతే అప్పుడే అతడిని చంపేసి, 
అతడి రాజ్యాన్ని కంపెనీ కమతంలో కలిపేసుకునేవాదే. అదృష్టవశాత్తూ నానాఫడ్నవిస్‌ 
అందుకు అడ్డుపడ్డాడు. టిప్పు మీద ఎంత కోపం ఉన్నా అతడిని ఏకంగా రంగం నుంచే 
నిర్మూలించి ఆ రాజ్యాన్ని తెల్లవారి పరం చేయటానికి నానాకు మనస్మరించలేదు. అతడు 
పట్టుబట్టటం వల్ల టిప్పు ప్రాణాలైతే దక్కాయి. కాని అవమానకరమైన సంధికి ప్రతిఫలంగా 


' అతడు చెల్లించింది చాలా పెద్ద మూల్యం. తన రాజ్యంలో సగభాగాన్ని అతడు విజేతలకు 


అప్పగించవలసి వచ్చింది. ఆపైన మూడు కోట్ల రూపాయల పరిహారం చెల్లింపు! దానికి 
పూచీగా అతడి కుమారులిద్దరిని బందీలుగా తెల్లవారి వెంట పంపాలి. కడుపు భగ్గున 
మండినా పౌరుషాన్ని తనలోనే అణచుకుని టిప్పుసుల్తాన్‌ అన్ని షరతులకూ సమ్మతించాడు. 
అతడి నుంచి లాక్కున్న రాజ్యాన్ని ఇంగ్లీషువారు, మరాఠాలు, నిజాం నవాబు సమానంగా 
పంచేసుకున్నారు. 

చిత్రమేమిటంటే - యుద్దాన్ని మొదలెట్టింది తిరువాన్మూరు రాజును ఆదుకునే నెపంతో, 


' యుద్ధం గెలిచాక సంధి షరతుల్లో మాత్రం తిరువాన్మూరు ఊసేలేదు. ఊళ్లు, డబ్బులు 


పంచుకునే తొందరలో ఆ వెరిరాజు సంగతే మూడు మిత్ర పక్షాలకూ గుర్తురాలేదు. 


ఎం.వి.ఆర్‌, శాస్త్రి రుచిమరిగిన పులి శ 215 


షా 
కుట్ర కూల్చిన కోట 


LIBERTY! EQUALITY! 

To : The Most Maginificient Sultan, 

Out greatest Friend, Tipu Sultan | 

You have already been informed of my arrival on the bo 
the Red Sea with an innumerable and invincible army full 
desire of relieving you from the iron yoke of England... ...] 
even wish you could send some intelligent person to Suez or C a 
possessing your confidence, with whom I might confer. 

BONA 
మవో ఘనత వహాంచిన మిత్ర (శేష్టులు టిప్పుసుల్తాను గారికి- 
ఇంగ్లండు ఉక్కు పట్టునుంచి మీకు ఊరట కలిగించే ఉద్దేశంతో మేము ఎర్ర సమ 

తీరానికి అజేయమైన అనంఖ్యాక సైన్యంతో చేరుకున్న సంగతి మీకు 
తెలియపరిచాము... మీకు నమ్మకస్తుడైన బుద్ధిశాలినెవరినైనా సూయజ్‌కో, కైరోకో 
నేను అన్ని విషయాలు చర్చించగలను. 

(ఫైంచి మహావీరుడు నెపోలియన్‌ బోనపార్టి 1798 పూర్వార్థంలో టిప్ష 
రాసిన లేఖ ఇది. ఆ సంవత్సరం జనవరిలో మారిషస్‌లోని ఫ్రెంచి గవర్న! 
మాలార్టిక్‌ ద్వారా అందిన టిప్పు సైనిక సంధి ప్రతిపాదనలకు ఇది నెపోలియ, 
జవాబు. అప్పటికి ఆరేళ్ల కింద మూడో మైసూరు యుద్ధంలో మరాఠాల పు 
కారన్‌వాలిస్‌ గెలిచి అవమానకరమైన ఒప్పందాన్ని టిప్పుసుల్తాన్‌ నెత్తిన రుద్ది న 
కుంగదీసినా టిప్పు గుండె చెదిరి బేజారవలేదు. యుద్ధం వల్ల అతడికి డెభై కోటలు 
యాభైవేల సైనికులు మరణించారు. లేదా తీవ్ర గాయాలతో మూలనపడ్డారు. 4 
కోట్ల నగదు పరిహారం కట్టాల్సి వచ్చింది. సగం రాజ్యం వదులు కోవలసి ౩ 
రకంగా అతడి కోరలు పీకి కోలుకోలేని దెబ్బ కొట్టామనే తొల్లదొరలు అనుకున్నార్‌ 


| ఎం.వి.ఆర్‌, శాస్త్రి 


కాని టిప్పుసుల్తాన్‌ పరాభవాన్ని అంత తేలిగ్గా మరచి పరిస్థితులతో రాజీపడే రకం 
కాదు. పళ్లబిగువున మెల్లిగా కాలూ చెయ్యో కూడదీసుకుని ఆగర్భ శత్రువులైన ఇంగ్లీషువారికి 
క్యతిరేకంగా జాతీయ, అంతర్జాతీయ కూటములు కట్టటానికి టిప్పు శాయశక్తులా 
ప్రయత్నించాడు. అటు మరాఠా దర్చారుతోనూ, ఇటు నిజాంతోనూ దౌత్యం నెరిపి, 'కంపె పెనీ” 
తరాష్ట కౌగిలి నుంచి తప్పించి వారిని తనకు అనుకూలంగా తిప్పుకోవటానికి తెలివిగా 
విత్తులు వేశాడు. బ్రిటిష్‌ వారిని కూలదోసి భారతదేశం నుంచి గెంటివేయటానికి సైనిక 


' సహాయం కోరుతూ మస్కట్‌ ఇమాం దగ్గరికీ, పర్షియా షా చెంతకూ దౌత్య బృందాలను 


పంపాడు. ఆంగ్లేయులను తరిమి మొగల్‌ 'పాదుషాను పునఃప్రతిష్టించడానికి హిందుస్తాన్‌ పైకి 
దండెత్తి రావలసిందిగా ఆఫ్లానిస్తాన్‌ రాజు జమాన్‌షాకు టిప్పు రాయబారం పంపాడు. 

ఇవన్నీ ఒక ఎత్తయితే ఫ్రాన్సుతో సైనిక కూటమికి టిప్పు సుల్తాన్‌ ప్రయత్నాలు ఇంకో 
ఎత్తు. టిప్పుకు (ఫెంచివారు నికరంగా చేసిన ఉపకారం ఏమీ లేకపోయినా అతడి దౌత్య 
ప్రతిపాదనలను స్వాగతించి నైతిక మద్దతు బాగా ఇచ్చారు. సరిగా అదే కాలంలో ఫ్రాన్సులో... 
విప్లవం వచ్చింది. రాజరికం కూలి 16వ లూయీ, అతడి రాణి మేరీ గిలిటిన్‌కు బలి 
అయ్యారు. రక్తపుటేరుల నడుమ ప్రజాస్వామ్య శిశువు జన్మించింది. అంత వరకూ ఎక్కడా 
కనీవినీ ఎరుగని ఆ అరాజక వ్యవస్థను ఎలా అర్థం చేసుకోవాలో అంతుబట్టక (ప్రపంచ 
దేశాల్లో చాలా మంది ప్రభువులు నిర్దాంతపోయిన స్థితిలో టిప్పుసుల్తాన్‌ నూతన మార్పుల 
పట్ల అరుదైన అవగాహనను కనపరిచాడు. ఫ్రాన్సుతో సంధికి అతడు పావులు కదుపుతున్న 
కాలంలోనే (ఫెంచి విప్లవ కల్లోలం నుంచి మహావీరుడు నెపోలియన్‌ ప్రపంచ రణరంగ 
స్థలిపైకి దూసుకువచ్చాడు. ఫ్రెంచి రిపబ్లికన్‌ సైన్యంతో ఇటలీలో దిగ్విజయం సాధించి, 
హాప్స్‌బర్గ్‌ సామ్రాజ్యాన్ని కుప్పకూల్చి, తూర్పు జైత్రయాత్ర చేసి, వీలైతే ఇండియానూ జయించే 
ఉద్దేశంతో అతడు ఈజిప్పలో అడుగుపెట్టాడు. కైరో-! హెడ్‌ క్వార్టర్సులో ఉండగా అందుకున్న 
టిప్పు (ప్రతిపాదనలకు నెపోలియన్‌ ఇచ్చిన ఫై పై జవాబును బట్టి ఇంగ్లండు, ఫ్రాన్సుల నడుమ 
ఆధిపత్య సంగ్రామానికి భారతదేశం ప్రధాన కదనరంగం కానుండినదని స్పష్టం. 

అంతా సవ్యంగా జరిగితే చరిత్ర గతి ఎలా ఉండేదో, కానీ 1798 అక్టోబరు పోరులో 
నైలు నదిలో నెపోలియన్‌ నౌకాదళం నాశనమవటంతో ప్రాచ్య జైత్రయాత్ర ఆశలుడిగాయి. 
ఇంగ్లండుపై యుద్దాన్ని ప్రకటించిన ఫ్రాన్సు సైనిక సహాయంతో తన దేశానికి బ్రిటిష్‌ పీడ 
విరగడ చేయాలనుకున్న టిప్పు వ్యూహం భగ్నమైంది. కాని- అతడు (ఫ్రెంచి సహాయాన్ని 
అపేక్షించడమే - అతడిని నాశనం చేయటానికి చక్కని సాకుగా కొత్త గవర్నర్‌ జనరల్‌ 
లార్జ్‌ మార్నింగ్‌టన్‌ (వెల్లస్తీకి పనికి వచ్చింది. 

రిచార్జ్‌ వెల్లస్లీ బ్రిటిష్‌ రాజ ప్రతినిధిగా ఇండియాలో అడుగుపెట్టేసరికే టిప్పుసుల్తాన్‌ను 
ఎలాగైనా అణచివేయాలని కృతనిశ్చయంతో ఉన్నాడు. భారతదేశాన్ని కబళించి తమ 


సామ్రాజ్యంలో కలిపేసుకోవాలని బ్రిటిష్‌ ప్రభువులు ఆ సమయంలో ఉవ్విళ్లూరుతున్నారు. 
అప్పటికే చాపకింద నీరులా వ్యాపించి, బెంగాల్‌ ఉత్తర సర్మార్లు, మద్రాసు, మలబారు, 
 బొంబాయిలను కుట్రలూ కూహకాల కూటనీతితో తెల్లవారు ఆక్రమించగలిగారు. అయోధ్య, 


ఆర్కాట్‌ నవాబులు, తిరువాన్సూరు, కూర్గురాజాలు వారి గుప్పిట్లో ఉన్నారు. ఉత్తరాదిన 
ఢిల్లీలో కళ్లు పీకేయబడ్డ మొగల్‌ చక్రవర్తి సింధియా అధీనంలో నామమాత్రావశిష్టంగా 
ఉన్నాడు, రాజపుత్రుల on ప్రాభవం అంతరించింది. పంజాబులో సిక్కులు బలం 


కుట్రకూల్లిన కోట శ 217 


పుంజుకుంటున్నా అసంఘటితమై ఉన్నారు. ఆ 
ఆ కాలానికి దేశంలో సర్వ సత్తాక స్వతంత్ర ప్రభువులని చెప్పగలిగిన వారు 
మాత్రమే. పీష్వా, నిజాం, టిప్పుసుల్తాన్‌. మరాఠాల్లో చిట్టచివరి కార్యదక్షుడు, 
అయిన నానా ఫడ్నవిస్‌ అధ్యాయం ముగిసి, సిందియా -హోల్మర్‌ వంశాల చి 
ముదిరి, అంతఃకలహాలు హెచ్చి మరాఠా రాజ్యం కళాకాంతులు పోయి నిస్తేజం 
మరాఠా శని రఘునాథరావు సుపుత్రుడు, అన్ని విధాల అయోగ్యుడు, అధముడు 
రెండో బాజీరావు పూనా గద్దెమీద కూర్చుని ఉన్నాడు. ఇక నిజాం రాజ్యం నానా 
ఉంది. 1795లో మరాఠాలు కొట్టిన చావుదెబ్బతో నిజాంకు నవ నాడులు | 
ఏతావతా భారతదేశం మొత్తం మీద బ్రిటిష్‌ రాజ్య తంత్రానికి సవాలు వస్తేగిస్తే టి; 
నుంచే రావాలి. కిందటి యుద్ధంలోనే అతడిని కారన్‌ వాలిస్‌ గుటుక్కుమనిపిద్దావ 
కాని మరాఠాలు పడనివ్వలేదు. కుంగదీసే సంధి షరతులకు తట్టుకుని, తీవ్ర 
పరిస్థితులకు ఎదురొడ్డి కాలూ చెయ్యో కూడదీసుకొవటానికి టిప్పు తంటాలు ప 
ఆ నిస్సహాయ పరిస్థితిలో అతడి నుంచి ఇంగ్లీషు వారికి ఎటువంటి ప్రమా 
నెల్సన్‌ చేతిలో నెపోలియన్‌ పరాభవం తరవాత (ఫ్రాన్సు నుంచి సైనిక సాయం 
అతడికి. పోయింది. ఇరుగు పొరుగు రాజ్యాలను కూడగట్టుకునే అవకాశ; 
అయినాసరే ఉపేక్షించడానికి వీలులేదని, బలహీనంగా ఉండగానే అతడిని కాలఠాచి 
మంచిదని వెల్లస్లీ అనుకున్నాడు. 
దానికీ ఒక మిషకావాలి కదా? (ఫ్రెంచి వారి సాయం కోసం టిప్పు చేసి 
యత్నం అందుకు వాటంగా పనికొచ్చింది. న్యాయప్రకారం టిప్పుసుల్తాన్‌ సార్వభౌ 
గల స్వతంత్ర పాలకుడు. అంతర్జాతీయంగా ఏ దేశంతోనైనా ఎటువంటి సంబ 
పెట్టుకునే అధికారం అతడికి ఉంది. ఫ్రాన్సు నుంచి సహాయం కోరడానికి అతడి 
వర్తకుల కంపెనీ ఆజ్ఞ, అనుమతి అక్మల్లేదు. ఇంగ్లీషు వారికి వ్యతిరేకంగా ఈ 
దేశం సహాయం పొందాలని విఫలయత్నం చేసినంత మాత్రానే అతడిని శత్రువుగా ప 
తెల్లవారు ఏకపక్షంగా యుద్దానికి దిగటం అక్రమం. తమతో కుదుర్చుకున్న సంధి 
టిప్పు కట్టుబడి ఉన్నంతవరకూ, అతడివల్ల తమ భద్రతకు ముప్పు వాటిల్లి 
సహేతుక దృష్టాంతమేదీ లేనంతవరకూ, కేవలం అతడి ఉద్దేశాన్నే అపరాధంగా 
సంధి ఒప్పందాన్ని తుంగలో తొక్కి కయ్యానికి కాలుదువ్వటం అనుచితం. 
టిప్పు పక్షాన ఇంగ్లీషువారితో పోరాడేందుకు ఇష్టం ఉన్నవారు ముందుకు ల 
మారిషస్‌ పౌరులకు (ఫ్రెంచి గవర్నరు మాలార్జిక్‌ 1798 జనవరిలో వెలువరించిన క్ర 
తన అధర్మ యుద్దానికి సాకుగా వెల్లస్లీ చూపెట్టాడు. సదరు ప్రకటనకు 
శ్రీరంగపట్నానికి చేరుకున్న కిరాయి ఫ్రెంచి సైనికుల సంఖ్య రెండువందల ల 
వాస్తవాన్ని మాత్రం మరుగుపరచాడు. టిప్పు సుల్తాన్‌వల్ల మనకు ఏ విధమై 
లేదు; మనం కావాలని కవ్విస్తే తప్ప అతడినుంచి ఎటువంటి ప్రతిఘటనకూ 
లేదు. అని మద్రాసు ్రెసిడెన్సీలోని తన అధికారులే చెప్పిన సంగతినీ వెల్లస్లీ 
పెట్టాడు. టిప్పుతో మంచిగా ఉన్నట్టే నటిస్తూ అతడి స్నేహ ప్రతిపాదనలకు + 
పూర్వకంగానే జవాబులిస్తూ అతడి వెనుక గోతులు తవ్వాడు. మరాఠాలను, . | 
తనకు అనువుగా సెట్‌ చేసే పని అయి, సైనిక సన్నాహాలన్నీ పూర్తయ్యాక మును 


218 సౌ ఇదీ చరిత్ర 


| ఏ.వి. ఆర్‌, శాస్త్రి 


' ఇవతల పారేసి ఫ్రెంచి వ్యవహారం సాకుతో టిప్పుపై రాక్షసంగా విరుచుకుపడ్డాడు. 


ఆ సమయాన టిప్పు ముందున్న ప్రత్యామ్నాయాలు రెండే; నిజాం లాగా మిగతా 
దేశీయ ప్రభువులు పలువురిలాగా ఇంగ్లీషువారి సాలెగూట్లో ఐచ్చికంగా ఇరుక్కుని, తన 
ఖర్చులో వారు సమకూర్చే సైనిక రక్షణ మీద ఆధారపడి నామమాత్ర అధికారంతో వాస్తవానికి 
ఘరానా బందీ స్థాయికి తనను తాను దిగజార్చుకోవటం; లేదా అన్నిటికీ తెగించి యుద్దానికి 
సిద్ధపడటం. టిప్పుసుల్తాన్‌ వీటిలో గౌరవప్రదమైన రెండో దారిని ఎంచుకున్నాడు. శక్తి 
చాలదని, పరిస్థితులు అనుకూలంగా లేవని, గెలిచే ఆశలేదని తెలిసినా ఇంగ్లీషువారు 
దౌర్జన్యంగా రుద్దిన యుద్దానికి వెరవక వీరుడిలా పోరాడి, యుద్ధంలోనే వీర మరణం 
పొందాడు. 

1799 మేలో శ్రీరంగపట్నాన్ని రెండువైపులాల నుంచి ముట్టడించిన 31 వేల ఇంగ్లీషు 
సైన్యం సంఖ్యాపరంగా చాలా పెద్దదే, అయినా కేవలం మూడు రోజుల్లో వారు సునాయాసంగా 
కోటను పట్టుకుని టిప్పును చంపగలిగింది సైనిక పరాక్రమంతోనా? కాదు. [ద్రోహుల 
అండతో. శ్రీరంగపట్నంలో ఉన్నది ఆషామాషీ కోటకాదు. అది శత్రుదుర్భేద్యమని అందరూ 
అనుకునేవారు. బాహాబాహీ తలపడి ఇంగ్లీషు వారిని తరిమికొట్టటం టిప్పుకు శక్తికి మించిన 
పనే. కాని-వారి దాడి నుంచి ఆత్మరక్షణ చేసుకోవటానికి కావలసిన సైనిక బలం అతడికి 
ఉంది. సుమారు 22వేల సైనికులు సర్వసన్నద్ధంగా నిరంతరం సంరక్షించే కోట- తిండికి 
మొగం వాచి తంతే కూలిపోయే స్థితికి చేరిన బ్రిటిష్‌ బలగాలకు రెండు గంటల్లో అవలీలగా 
వశమైందంటే విద్రోహతంథత్రమే దానికి ప్రధాన కారణం. టిప్పు సుల్తానుకు ముఖ్య 


' సర్గారులయిన మీర్‌సాదిక్‌, నాదిమ్‌, కమరుద్దీన్‌ఖాన్‌లు బ్రిటిష్‌ వారికి అమ్ముడుపోయి 


స్వామి ద్రోహానికి పాల్పడ్డారు. కోట గోడ బద్దలు కొట్టి ఇంగ్లీషు సైనికులు లోపలికి చొరబడిన 
సంగతి దుర్గరక్షకులు సుల్తానుకు తెలియపరచనే లేదు. విషయం అతడికి తెలిసేసరికే . 
పరిస్థితి చేయిదాటిపోయింది. History of Tippu Sultan Mohibul Hassan Khan 
అన్నట్టు: the fall of Seringapatnam was facilitated by a conspiracy organised 
by some of the chief officers of the Mysore Government in concert with the 


_ English. (శ్రీరంగపట్నం పతనం మైసూరు ప్రభుత్వంలోని ముఖ్యాధికారులు కొందరు 
 ఇంగ్లీషువారితో చేరి కుట్ర చేయడంవల్లే సుకరమైంది) 


ఎంతగా పోరాడినా ప్రయోజనం లేదని అర్థమయ్యాక సొరంగ మార్గం గుండా 


తప్పించుకోవాలని టిప్పు ప్రయత్నించగా అందుకు వీల్లేకుండా సొరంగ ద్వారాన్ని మీర్‌సాదిక్‌ 


మూసి వేయించాడు. సుల్తాను స్వయంగా ఆజ్ఞాపించినా దుర్గ పాలకుడు మీర్‌ -నాదిమ్‌ 
లక్ష్య పెట్టలేదు. కోటను కాపాడవలసిన వారే అసలైన అదనులో శత్రువుతో కుమ్మక్కృవటంతో 


' సుల్తానే మామూలు సిపాయిలా శ(క్రువులతో హోరాహోరీగా పోరాడాడు. తుపాకీ దాడిలో, 


అతడి గుర్రం చచ్చింది. ఛాతీలో తుపాకి గుండు తగిలి తీవ్రంగా గాయపడ్డ సుల్తానును ' 
సేవకులు పల్లకిలో వేసుకొని శవాల గుట్టల మధ్యనుంచి దారిచేసుకుని పోతూంటే ఇంగ్లీషు 
సీపాయి ఒకడు అద్దుకుని వజ్రాలు పొదిగిన అతడి కత్తి ఒరను లాక్కోబోయాడు. అవమానాన్ని 
సహించని టిప్పు అతడిపై కత్తి దూయగా తెల్లవాడు కణతలకు గురిపెట్టి టిప్పును కాల్చేశాడు. 
అతడే సుల్తాను. అన్న సంగతి ఆ సమయంలో ఎవరికీ తెలియదు. 

టిప్పును -చంపాక . చాలారోజులపాటు శ్రీరంగపట్నంలో ఇంగ్లీషు సేనలు తెగబడి 


కుట్రకూల్దిన కోట శ 219 


సాగించిన దోపిడీలు, ఇళ్లమీద పడి విలువైన వస్తువులనల్లా కొల్లగొట్టిన వైనాలు, 
స్రీలపై జరిపిన అత్యాచారాలు- తెల్లవారు టిప్పుకు ఆపాదించిన క్రూరత్వంకంటే ప 
కూరమైనవి. ఖజానాను దోచి, అమూల్యాభరణాలను, వజ సింహాసనాలను మ 
దొరికినకాడికి దండుకోవటంలో పెద్దదొరలే పోటీలుపడ్డారు. లూటీల పు 
జయప్రదంగా పూర్తి చేశాక టిప్పు రాజ్యాన్ని ఇంగ్లీషువారు ముక్కలు చేశారు. 
యుద్ధంలో తోడ్చడ్డ నిజాం కళ్లనీళ్లు తుడవటానికి అతడి మొగాన ఒక చెక్క వే 
చెక్కలు తాము కాజేసి కార్వాను నుంచి మంగుళూరు దాకా కెనరా పరగణాలను, 
కోయంబత్తూరు, ధర్మపురం ప్రాంతాలను రాజధాని శ్రీరంగపట్నాన్ని సంగ్ర 
యుద్దానికి ముందు టిప్పును మభ్యపెట్టటానికి బహు ఉదారంగా అతడికి తిరిగి 
వైనాడ్‌ ప్రాంతాన్ని నిస్సిగ్గుగా మళ్లీ కొట్టేసి తమ పెద్ద మనిషి తరహా , 
చాటుకున్నారు. విశాల ప్రాంతాలను తమ రాజ్యంలో కలిపేసుకోవడమేగాక తూర్పు 
తీరాలు రెండూ తెల్లవారి గుప్పిట్లో చిక్కాయి. దక్షిణ భారతంలో శ్రీరంగపట్నం స 
ముఖ్యమైన దుర్గాలన్నీ వారి కైవసమయ్యాయి. అయితే టిప్పు రాజ్యాన్ని మొత్త 
కాజేశారన్న వ్యతిరేక భావన దేశంలో ప్రబలకుండా ఉండటం కోసం తాము సా 
పోగా మిగిలిన పిప్పిని మైసూరు గ్రామం కేంద్ర స్థానంగా ప్రత్యేక సంస్థానం కింద న 
అది కూడా స్వతంత్రంగా బతికే రాత లేకుండో తమ 'రక్షణ'లోనే ఉండాలన్నారు. 
దొంగలు దొంగలు ఊళ్లు పంచుకోగా మిగిలిన నామమాత్ర రాజ్యపు గ 
ఎవరిని కూచోబెట్టాలి? పూర్ణయ్యలాంటి పెద్దలు టిప్పు కుమారుడే అందుకు 
వాదించారు. వెల్లస్లీ మాత్రం చాలాకాలంగా తమకు సహాయకారిగా ఉన్న పూ 
రాజకుటుంబానికి చెందిన మూడవ కృష్ణరాజ వొడియార్‌ అనే పదేళ్ల బాలుడికి 
పట్టం గట్టాడు. ఇందులోనూ ఇంగ్లీషువారి తెలివి కొట్టొచ్చినట్టు కనపడుతుంది. 3 
కూలదోసిన హిందూ రాజ కుటుంబానికి తిరిగి రాజ్యాధికారం అప్పగించటం ద్వారా 
అన్యాయాన్ని సరిదిద్ది తెల్లవారు హిందువులకు మహోపకారమేదో చేసినట్టు ప 
ఇంగ్లీషు పండితులైతే తెగ పొగిడారు. నిజానికి- హైదరాలీ రంగంలోకి రావటానికి నలభరో 
పూర్వమే మైసూరు మహారాజును హిందువులైన అతడి మంత్రులు దేవరాజు, నం 
కీలుబొమ్మను చేసి మూల కూచోబెట్టారు. టిప్పును చంపాక తెల్లదొరలకు ఆ రాజ క 
గుర్తు కొచ్చింది న్యాయం మీద గౌరవంతో కాదు. 
"ఇందులోని మర్మమేమిటో ఆ కాలపు వెల్లస్లీ ఉత్తర ప్రత్యుత్తరాలను చూస్తే క్‌. 
టిప్పు కొడుకును కనుక గద్దెనెక్కిస్తే తనకు రాజ్యమిచ్చారన్న కృతజ్ఞత కంటే - తన ఈ 
చంపి, తమ రాజ్యంలో సింహభాగం కాజేశారన్న క్రోధమే తెల్లవారిపై కనపరచ! 
పూర్వ వైభవాన్ని తిరిగి పొందడానికి మిగతా దేశీయ ప్రభువులను అతడు 
(ప్రమాదమూ ఉంది. అదే హిందూ రాజకుమారుడైతే? 70 ఏళ్లుగా అధికారం పోయి ది 
మొక్కు లేకుండా పడి ఉన్న తమ కుటుంబాన్ని తిరిగి ఉద్ధరించారని ఇంగ్లీషువారి 
ఆజన్మాంతం కృతజ్ఞుడై ఉంటాడు, అదీ కిటుకు. , 
సాలుకు 21 లక్షలు ఇంగ్లీషువారికి మైసూరు రాజు కప్పంకట్టేలా, అందుకు ' 
బ్రిటిష్‌ సేనలు అతడి రాజ్యరక్షణ బాధ్యత వహించేలా, కీలక వ్యవహారాల 
సార్వభౌమాధికారం వాస్తవానికి” ఇంగ్రీషువారి పరమయ్యేలా చేయవలసిన బిగిం 


220 ఫొ ఇదీ చరిత్ర 


చేసి 1799 జులై 8న రాజుకూ కంపెనీకి మధ్య ఒడంబడిక కుదిరింది. దాంతో తెల్లవారు 
అక్రమించగా మిగిలిన చెక్క కూడా వారి పంటికింద పోకచెక్కలా పడి వుండే కట్టుదిట్టం 
పూర్తయింది. దక్షిణ భారతం నుంచి తెల్లవారిని తరిమికొట్టాలన్న తండ్రీ, కొడుకుల బీర 
పోరాటం అలా విషాదాంతమైంది. పక్కలో బల్లెంలా ఉన్న మైసూరు కంచుకోట 
క్రుప్పకూలిపోవడంతో ఇండియాలో ఇంగ్లీషువారి దురాక్రమణకు ఏకైక ప్రతిబంధకం కూడా 
తొలిగిపోయింది. ఇక మిగిలినవన్నీ గుజ్జనగూతళ్లే. 


ఎం, వి.ఆర్‌, శాస్త్ర కుట్రకూల్దిన కోట శ 221 


భలే సాలెగూడు 


వెల్లస్లీ గొప్పమనిషి! ఇది సక్రమం; అది అక్రమం అన్న చింత 
ఉండదు. ముందు అడ్రమాన్ని చేసి ఆనక దాన్ని సక్రమంగా చూపెట్టుకోవటం 
ఆయనకు తెలుసు. దొరగారు చిన్నతనంలోనే ఒక (ఫ్రెంచి పదుచును ఉంచు 
ఆమెకి పిల్లలు వుట్టారు. అక్రమ సంతానాన్ని కన్న తరువాత ఆమెనే లేటు, 
చేసుకుని అక్రమ సంబంధాన్ని సక్రమ దాంవత్యంగా మార్చేనుకు 
తెలివితేటలనే రాజనీతిలోనూ చూవీంచి గవర్నర్‌ జనరల్‌గా యుక్తా 
ఉచ్చనీచాల “జంజాటం పెట్టుకోకుండా భారతదేశ వటంలో విశాల 
(బిటిష్‌ బావుటా కిందికి లాగేశాడు. 


ఇంతకీ వెల్లస్లీ ఇంగ్లీషువాడు కాదు. అతడు పుట్టింది ఐర్లండులో. అప్పట్లో ఐ 
వేరే పార్లమెంటు ఉండేది. అందులో కొంతకాలం వెల్లస్లీ మెంబరు. తరువాత ఇ 
వలస పోయాడు. ఐర్లండు . వారికి కష్టకాలంలో ఎన్నోసార్లు సహాయం చేసింది 
వారు. వెల్లస్లీకే గనుక స్వదేశాభిమానం ఉంటే ఉపకారులైన (ఫ్రెంచివారి పట్ల 
భావం చూపాలి... కానీ ఆయన ఇంగ్లీషు నీళ్లు ఒంటబట్టగానే (పెంచి వారిపై త 
పెంచుకున్నాడు. 


ంచాలని నూరిపోశాడు. అన్నీ ఆకళింపు చేసుకున్నాక వెల్లస్లీ జాగ్రత్తగా పథకం వేశాడు. 

కడు దేనికీ తొందరపడే రకం కాదు. 1797 నవంబరులో ఇంగ్లండులో బయలుదేరి 
ద సరాసరి ఇండియాకు రాలేదు. మధ్యలో దక్షిణాఫ్రికా కేప్‌ ఆఫ్‌ గుడ్‌ హోప్‌ అగ్రంలో 
క లలు మకాం చేసి, భారత ప్రజల స్వాతంత్రాన్ని అపహరించే ఎత్తులన్నిటికీ తీరుబడిగా 
ఇనపెట్టాడు. అక్కడ స్థానిక బ్రిటిష్‌ గవర్నరుకు అతిథిగా “హాయిగా” ఉన్న రెణ్నెల్లలోనే ఆ 
శవర్నరు భార్య లేడీ అన్నే బెర్నార్డుతో ప్రశస్తమైన ప్రేమకలాపం నడిపాడు. రెండేళ్ల తరువాత 
భప్తును వధించిన ఘనకార్యానికి మెచ్చి బ్రిటిష్‌ ప్రభుత్వం తనకు 'మార్మ్విస్‌' బిరుదాన్నిచ్చిన 
ఇందర్వలీలో... తాను చేసిన సేవకు ఆ గౌరవం చాలా తక్కువ అని మటమటలాడుతూ = 
ఉ ట్రియురాలికే 1800 అక్టోబరులో వెల్లస్లీ ఇలా జాబురాశాడు. 


లిస్తరి 


"On what honours you compliment me I know not... I have 
received none- I expect none... But do not suppose me to be so 
weak as to meditate hasty resignations, or passionate returns to 
Europe... No. I will shame their injustice... 1 will heap king- 
doms upon kingdoms, victory upon victory, tevenue upon rev- 
enue: I will accumulate glory and wealth and power... and then 
I will show my masters what dust in the balance their tardy 


gratitude is..." 
[Rise of the Christian Power in India - B.D. Basu, p. 3 06] 


(నాకు ఏమి గొప్ప గౌరవం వచ్చిందని నన్ను అభినందిస్తున్నావు?... నాకేమీ 
రాలేదు. వస్తాయని అనుకోను... అంతమాత్రాన తొందరపడి రాజీనామా చేస్తాననో, 
యూరపునకు తిరిగి పోతాననో నువ్వు అనుకోకు. నాకు చేసిన అన్యాయానికి 
వారికే నిగ్గొచ్చేట్టు చేస్తా... రాజ్యం తరవాత రాజ్యాన్ని సాధించి పెడతా. విజయం 
తరవాత విజయాన్ని, రెవిన్యూ మీద రెవిన్వూను తీసుకొచ్చి వారిమీద కుప్పువోస్తా. 
కీర్తిని సంపదను, అధికారాన్ని పోగుపదేసి వాటిముందు నా పట్ల చూపిన కృతజ్ఞత 
ధూళి రవ్వంత చెయ్యదన్న సంగతి నా యజమానులకే చూపిస్తా). 


వెల్లస్లీ మనక్థితిని దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. అతడు ఎడమకాలు మోపే నాటికి 
భారతదేశం ప్రశాంతంగా ఉంది. ఇంగ్లీషు వారికి ఎవరితోనూ యుద్దాలు లేవు. ఎవరికీ 
వారితో త్రీవ శత్రుత్వం లేదు. ఇండియాలో కొత్తగా ప్రాంతాలను జయించి, ప్రాబల్యాన్ని 


దానికీ ఒక కారణం లేకపోలేదు. అతడి (ఫ్రెంచి ఉంపుడుగత్తె పెళ్లాంగా ప్రమోః 
ఇచ్చినా అతడిని లెక్కచేసేదికాదు. ఇండియాకు పోదాం రమ్మని ఎంత బతిమిలాడి 
ఒప్పుకోలేదు. ఆ గొడవ దగ్గరే ఇద్దరికీ తెగతెంపులయ్యాయి. అప్పటినుంచీ మొత్త 
జాతిమీదే మహాద్వేషం పెంచుకున్నాడు. ఎక్కడెక్కడి (ఫ్రెంచి వారినీ ఏరివేసి శా 
వేటాడటం ఒక ప్రధాన లక్ష్యంగా ఇండియా ఆక్రమణకు వెల్లస్లీ బృహత్‌ వ్యూహాన్ని: 
తన 3౩7వ ఏట గవర్నర్‌ జనరల్‌గా నియమితుడయ్యే నాటికి భారతదేశం ఆ 
వెల్లస్సీకి బాగా తెలుసు. పైగా ఇండియాకి పంపించేముందు ప్రధానమంత్రి పిట్టు = 
పాటు వెల్లస్లీని తన దగ్గర ఉంచుక్తుని భారతదేశంలో బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని ఏమి 


ఇంకా విస్తరించుకోవాలన్న ఉద్దేశం తమకు ఎంతమాత్రమూ లేదని 1784 ఇండియా 


 యూాక్టృలో చెప్పుకున్నదానిమీద బ్రిటిష్‌ ప్రభువులకే కనుక చిత్తశుద్ది ఉంటే నూతన విజయాల 


గురించి ఆలోచించవలసిన అగత్యమే ఆనాడు లేదు. ఒకరి జోలికి పోయే ఉద్దేశమే లేకుంటే 
దేశీయ రాజుల బలాబలాలను కనిపెట్టి ఉండాల్సిన అవసరం తెల్లవారికి లేదు. కాని- 
వారి బలాబలాల్ని కనిపెట్టి, ఎలాగైనా బలహీన పరచాలన్నదే ఇండియా పంపేముండు 
పిట్ట ప్రధాని వెల్లస్లీ చెవిలో ఊదిన మొదటి మాట. ఈ అప్రకటిత లక్ష్యాన్ని సాధించి, 
విజయం తరవాత విజయాన్ని సాధించి పారేయటానికి దక్షిణాఫ్రికా విడిదిలో వెల్లస్లీ ప్రణాళిక 
వేశాడు. ఆ సమయంలో అక్కడ ఇద్దరి పరిచయం అతడికి బాగా లభించింది. ఇద్దరూ 
ఇదివరలో చాలా కాలం ఇండియాలో పనిచేసినవారే. అక్కడి సంగతి సందర్భాలు, దర్చార్ల 


.. ఆం. వి,ఆర్‌.శాస్త్రి భలే సాలెగూడు < 223 


గుట్టుమట్లు బాగా తెలిసినవారే. $ 
కొత్త మిత్రుల్లో ఒకడు డేవిడ్‌ బెయిర్డు. టిప్పుసుల్తానుకు ఖైదీగా చిక్కి 
అవమానాలపాలయినందున, ప్రతీకారంకోసం అతడు దహించుకుపోతున్నాడు 
మేజర్‌ కర్క్‌ పాట్రిక్‌. గతంలో మాధవరావు సింధియా దర్బారులో రెసిడెంట్లు 
' నానాఫడ్నవిస్‌కూ సిందియాకూ పడకుండా చేసి మహారాష్ట రాజ్యనాశనానికి బీ 
పెద్దమనిషి. తరువాత హైదరాబాద్‌కు రెసిడెంటుగా వెళ్లి, నైజాం రాజ్య 
వ్యవహారాల్లో కలగజేసుకుని తంపులుపెట్టి నానా అల్లర్లు లేవదీసిన ఘనుడు, వా 
కారన్‌ వాలిస్‌ల 'బడి'లో చదువుకున్న గుంటనక్క అతడు. అన్నట్టు-దేశీయ 0 
బ్రిటిష్‌ బుట్టలో వేసుకోవటానికి వెల్లస్లీ అమలు జరిపిన సబ్సిడియరీ అల 
(సైనిక సహకార పథకం) కర్మ్‌పాట్రిక్‌ బుర్రలో పుట్టిందే. ఆ కాలాన దేశీయ 
ముఖ్యమైన మైసూరు, పుణె, హైదరాబాద్‌లలో ఇంగ్లీషువారిపై కత్తిగట్టి ౦ 
సాహసించింది మొదటి రెండే. కారన్‌వాలిస్‌ చేతిలో టిప్పుసుల్తాను అర్థరాజ్యం 
ఆర్థికంగా చితికినా అతడివల్ల ఎప్పటికైనా తమకు ప్రమాదమేనని వెల్లస్తీకి ౩ 
మహారాషప్టులు వెనుక వారన్‌ హేస్టింగ్స్‌ కాలంలో ఉన్నంత దుర్నిరీక్ష్యంగా 
పూనాలో మాస్టిను, సిందియా కొలువులో కర్మ్‌పాట్రిక్కు దివ్యంగా పనిచేసి, మ 
అంతఃకలహాల్ని విపరీతంగా పెంచివేశారు. . అయినా మరాఠాల శక్తి ఉడిగిం 
వీలులేదు. ఈమధ్యే కుర్‌డ్లా యుద్ధంలో నిజాంను వారు చిత్తుగా ఓడించార 
మహారాష్ట పుట్టలో ఎలాంటి పాములున్నాయోనన్న భయం ఇంగ్లీషువారికి ఇం 
టిప్పును వేటు వేసేంతవరకూ మహారాషుల జోలికి పోవటం వెల్లస్లీకి ఇష్టంలే 
ఇక మిగిలింది నైజాం. ఆ రాజ్యమంటే తెల్లవారికి మొదటి నుంచీ లోకు; 
వంగి సలాములే తప్ప వారితో పోరాడే ధైర్యాన్ని నైజాం ఎన్నడూ చూపిన పాపా; 
యుద్ధరంగంలో గాని, రాజనీతి కౌశలంలో గాని నైజాం రాజ్యానికి దాని జన్మలో 
పేరు ప్రఖ్యాతులు లేవు. పైగా తెల్లవారు ఇండియాలో క్రమంగా పైకి ఎక్కటా! 
ప్రభువులు నిచ్చెనమెట్లుగా పనికొచ్చారు. మొగల్‌ పాదుషా ప్రతినిధిగా దక్కను 
వచ్చి, సమయం చూసి స్వామి ద్రోహానికి పాల్పడి స్వాతంత్ర్యం ప్రకటించుకుని పై 
రాజధానిగా సొంత దుకాణం పెట్టిన నిజాం ఉల్‌ ముల్క్‌ ఈ రాజ్యానికి స్థాపకుడ 
చనిపోయాక చెలరేగిన వారసత్వ తగాదాలు భారత రాజకీయ వ్యవహారాల్లో ఇంగ్లీ 
(శ్రెంచివారు తల దూర్చటానికి తొలి అవకాశమిచ్చాయి. నానాఫడ్నవిస్‌, ₹ 
ప్రోద్బలంతో నైజాం ఒక దశలో ఆంగ్లేయుల వ్యతిరేక కూటమిలో చేరినా, 
సర్మారును తిరిగి తన మొగాన పడవేయగానే అతడు మళ్లీ తెల్లవారికి తోకా 
మూడో మైసూరు యుద్ధ సందర్భాన కారన్‌వాలిస్‌ కోరినంత మాత్రానే నిజాం మారు 
ఉత్తర సర్మారులన్నీ ఇంగ్లీషువారి చేతికి పళ్లెంలో పెట్టి అప్పగించాడు. యుద్ధంలో కో 
సహాయమల్లా చేశాడు. 
సరే! తమకు ఎక్కువ మేలు నైజాం చేశాడు కనుక మొదటి కీడు అతడికే చే 
వెల్లస్లీ దొర సంకల్పించాడు! ఉన్న రాజులందరిలోకీ అతడే దుర్చలుడు కాబట్టి దురా( 
అతడితోనే మొదలుపెట్టాలని, మహారాష్టుల చేతిలో దెబ్బతిని ఉన్న స్థితిలోనే 
పూర్తిగా తమ గుప్పిట్లో ఇరికించుకోవాలని అతడు కుటిల వ్యూహం పన్నాడు. దా 


224 » ఇదీ చరిత్ర 


Fy 


ఎం... 


ముద్దు పేరే “సెనిక సవాకార పథకం”. 

ఈ పథకం ఒక పయోముఖ విషకుంభం. దేశీయ రాజుల స్వాతంత్ర్యాన్ని కుంగదీసి 
వారిని, వారి రాజ్యాలను క్రమంగా ఇంగ్లీషువారి కాలి కిందికి పడలాక్కోవటమే దీని 
ముఖ్యోద్దేశం. పైకి చూడటానికి తీపిగా ఏపుగా ఉంటుంది. చూపులకు భ్రమసి ఎవరైనా 
అక్కున చేర్చుకున్నారో విషకన్యలా కాటేస్తుంది. గతంలో వారన్‌ హేస్టింగ్సు అయాం నవాబు 
మీద ప్రయోగాత్మకంగా అమలు జరిపిన సేనల అద్దె పథకానికే వెల్లస్లీ నగిషీలు దిద్ది 
ఇండియాను కబళించేందుకు ప్రథాన సాధనంగా మలిచాడు. దీనికీ ఒక చారిత్రక అవసరం 
తగులడింది! 

ఏమిటంటే- ఇకపై దేశీయ రాజ్యాలను జయించరాదని కదా ఇండియా యాక్టులో 
పార్లమెంటు కట్టడి చేసింది? జయించకుండానేమో సీమ(ప్రభువుల సామ్రాజ్య కాంక్ష 
ఊరుకోనివ్వదాయె. దౌర్జన్యంగా రాజ్యాలను లాగేసుకుంటేనేమో పార్లమెంటులో మాట 
వస్తుందాయె. మరి చట్టాన్ని చాపచుట్టి స్వదేశంలో జనం కళ్లలో ఎలా మన్నుకొట్టాలా అని 
అలోచిస్తే వెల్లస్లీకి ఇదిగో ఈ ఉపాయం తోచింది. దీని ప్రకారం పర రాజ్యాలపై దండయాత్ర 
లేవీ పైకి కనిపించవు. రాజు రాజు పళంగానే గద్దెమీద ఉంటాడు. రాజలాంఛనాలన్నీ 
మామూలుగానే నడుస్తాయి. కాని నిజమైన అధికారమంతా రాజు చేతిలో నుంచి పోయి 
పక్కన కూర్చున్న రెసిడెంటు చేతిలో పడుతుంది. తన రక్షణ కోసమని చెప్పి కొన్ని వేల 
ఇంగ్లీషు సైన్యాన్ని జీతబత్తేలిచ్చి రాజు తన దగ్గర పెట్టుకుంటాడు. రాజ్యరక్షణ భారం 
యావత్తూ తెల్లవారే మోస్తారు కనుక అప్పటిదాకా రాజు కొలువులో ఉన్న సొంత సేనలు, 
విదేశీరక్షణ దళాలు రద్దవుతాయి. బ్రిటిష్‌ సేనల నిరంతర పహరాలో వాస్తవానికి రాజు 
బ్రిటిష్‌ వారికి బందీ అవుతాడు. పరిపాలనలో అతడి మాట చెల్లదు. సమస్త నిర్ణయాలు, 
సకల అధికారాలు కంపెనీ రెసిడెంటే చెలాయిస్తాడు. పేరుకు “రక్షణ! జరిపేది “భక్షణ” 
అదో చిత్రమైన సాలెగూడు. ఒకసారి అందులో చిక్మాక మళ్లీ బయటికి రావటం కల్ల! 
తరవాత మెల్లిగా వీలు చూసుకుని రాజ్యాన్ని కంపెనీ తనలో కలిపేఘకుంటుంది. రాజ్యం 
దానికదే స్వచ్చందంగా ఆత్మహత్య చేసుకుని బ్రిటిష్‌ సామ్రాజ్య సాయుజ్యం పొందింది 
కనుక అది దురాక్రమణ కిందికి రాదని సీమవాసులను ఒడుపుగా బురిడీ కొట్టిస్తారు. 

అదీ పద్దతి. విదేశీ సేనను జీతబత్తేలిచ్చి తనచుట్టూ పెట్టుకుని వాటి చేత రాజు తననే 
ఖైదు చేయించుకునే భలే స్మీముకు వెల్లస్లీ మొదటగా నిజాంను బలిచేయదలిచాడు. ఆ 
కాలంలో దేశంలో అన్ని రాజ్యాలలాగే నైజాం కొలువులోనూ విదేశీ సేనలు ముఖ్యంగా 


= (ఫెంచి దళాలు విరివిగా ఉండేవి. సాంప్రదాయక రీతిలో కత్తి డాలు- పట్టి తాము ఎంత 


శౌర్యం చూపినా యూరోపియన్‌ పైనిక తంత్రం ముందు నిలవలేకపోవటాన్ని గమనించి 
మహారాష్ట్రలో సదాశివరావు భావు కాలంనుంచీ విదేశీ కిరాయి సేనలను నియమించుకుని, 
యూరోపియన్‌ తరహాలో యుద్దాలు చేయటం మన దేశంలో హెచ్చయింది. మైసూరులో 
హైదరాలీని చూసి నైజాం కూడా ఫ్రెంచి కిరాయి సైన్యాన్ని భారీగా ఏర్పాటు చేసుకున్నాడు. 
దానివల్ల నిజానికి ఇంగ్లీషు వారికి ముంచుకొచ్చిన ముప్పేమీ లేదు. టిప్పుపై మూడో 
మైసూరు యుద్ధంలో నిజాంకు చెందిన (ప్రెంచి సేనలు కూటమి నాయకులైన ఇంగ్లీషు 
వారికి కోరినట్టల్లా సహాయ పడ్డాయి. కూటమి ఇంకా అమల్లోనే ఉంది కనుక అదే టిప్పు 
సుల్తాను మీద మళ్లీ యుద్దానికి పోదలిస్తే ఇవే ఫ్రెంచి సేనలు వెనుకటిలా తమకు 


ఎం.వి, ఆర్‌, శాస్త్ర భలే సాలెగూడు శ 225 


ఉపయోగపడవన్న అనుమానం ఆంగ్లేయులకు కలగటానికి లేశమైనా ఆస్కారం ' 
అయితే వెల్లస్లీకి కావలసింది కారణం కాదు, మిష, టిప్పుసుల్లాను మనపై య 
ఆయత్తమవుతున్నాడని అకారణంగా ఆరోపించి, ఆ యుద్ధంలో (ఫెంచి వారు వ 
చేస్తారని నిర్తేతుకంగా ఊహించి... కాబట్టి, నైజాం కొలువులోని (ఫ్రెంచి సైనిక 
పీకేయించి వారికి బదులుగా రక్షణ బాధ్యతను మనకు గుత్తకు ఇచ్చేలా 
హైదరాబాదు రెసిడెంటుకు వెల్లస్లీ దొర రహస్యంగా ఆనతిచ్చాడు. i 
ఆ సమయంలో రెసిడెంటుగా ఉన్నది ఎవరో కాదు. దక్షిణాఫ్రికాగ్రంలో వెల్లస్లీకి 
మేజర్‌ విలియమ్స్‌ కర్క్‌ పాట్రిక్‌కు స్వయానా తమ్ముడు. పేరు కెప్టెన్‌ జేమ్స్‌ అకిలె 
పాట్రిక్‌. అప్పటికే అతడు నైజాం దర్భారులో కలుపుగోలుగా తిరిగేస్తూ కిటుకులు, 
రాబడుతూ, దర్శారు ప్రముఖులతో కుటిల రాజకీయాలు నడపటంలో 
తెలివితేటలు కనపరుస్తున్నాడు. మహమ్మదీయ సర్గార్లు ఇతడికి 'హష్మత్‌జంగ్‌' అని 
పెట్టారు. మహమ్మదీయ ఆచార వ్యవహారాలను ఒంట బట్టించుకోవటమే గాక ఒక 
కుటుంబానికి చెందిన ఖైరున్నీసా అనే కన్యతో (ప్రేమలో పడి, ఆమెకోసం మతం 
ముస్లిం సంప్రదాయబద్ధంగా నిఖా కూడా చేసుకున్నాడు. ఖైరున్నీసాతో ప్రణయ 
పాట్రిక్‌ ధీరుడూ, రసికుడే అయి ఉండవచ్చు కాని రాజ్య వ్యవహారాల్లో మాడ 
పెద్దమనిషి కాడు. అతడు లంచగొండి అనీ, అనేక నీతి మాలిన పనులు చే 
కొలువులోని బ్రిటిష్‌ తాబేదారులే అనేక ఫిర్యాదులు చేశారు. అప్పటి నైజాం 
మొత్తం అసమర్భులతో, అవినీతి పరులతో నిండి నానాగత్తరగా ఉండేది. వారిలో 
వారిని పట్టాల్సిన రీతిలో పట్టి కంపెనీకి కాగల కార్యాలను రెసిడెంటు తన దుర్చుద్ధి 
నెరవేర్చేవాడు. | 
వెల్లస్లీ దౌత్య పరిభాషలో పొంకంగా చెప్పినట్టు నిజాంకు సాయపడి అతడి రాజ్య 
(బ్రహ్మాండంగా పెంచి, అతడి అధికారాన్ని నిలబెట్టడమే తెల్లవారి ఆశయమైతే ఆ 
మొట్టమొదట చెప్పాల్సింది నిజాంకు కదా? కాని వెల్లస్లీ చివరి నిమిషం దాకా తన ః 
నిజాంకు తెలియనివ్వకుండా దాచిపుచ్చాడు. నిజాం మంత్రి అజీముల్‌ ఒమ్రను లోబ 
కొత్త ఏర్పాటుకు రహస్యంగా ఒప్పించాలనీ, అతడు సై అన్నదే తడవుగా మద్రాసు 
నుంచి సైన్యాన్ని హుటాహుటిన హైదరాబాదుకు పిలిపించాలనీ రెసిడెంటు కర్మ్‌ ॥ 
1798 జూలై 8న రాసిన “రహస్య” లేఖలో వెల్లస్లీ పురమాయించాడు. ("5102164 Az 
ul-Omra consent, in the name of the Nizam, to the proposed condition: 
will then require the march of the troops from St.George"). నిజాంకే కాక 
ప్రెసిడెన్సీకి గవర్నరు, మద్రాసు సైన్యానికి కమాండర్‌ ఇన్‌ ఛీఫ్‌ అయిన జనరల్‌ 
కూడా తాను చేయదలచిందేమిటో వెల్లస్లీ చెప్పలేదు. ఇండియాలో బ్రిటిష్‌ ప్రయోజనా 
కాపాడటానికి అత్యవసరమైన పని నిమిత్తం మద్రాసు సైన్యాన్ని గుంటూరు వద్దకు 
రడీగా ఉంచమని, తన మీద భరోసా ఉంచి ఆ సంగతి రహస్యంగా ఉంచమనీ హరిన్‌ 
అతడు కోరాడు. 
సీక్రెట్‌ ఆపరేషను అంతా అనుకున్నట్టు జరిగింది. నిజాం మంత్రి రెసిడెంటు 
పడ్డాడు. ఫ్రెంచి కిరాయి దళాలను దఫాల వారీగా తొలగించాడు. సంకేతం అ 
గుంటూరు నుంచి ఇంగ్లీషు సేనలు. శేరవేగంగా కదిలాయి. అవి హైదరాబాద్‌ దరిదాః 


226 5 ఇదీ చరిత్ర ఎం.వి.ఆర్‌శొ 


శ్రరే సమయానికి నిజాంను బలవంతపెట్టి మరో దారిలేకుండా చక్రబంధంలో ఇరికించి, 
1798 సెప్టెంబరు 1న దుర్మార్గపు ఒప్పందం మీద సంతకం చేయించారు. నిర్భంధ 
ఒడంబడిక మొదట్లోనే ఇలా చెప్పుకున్నారు : 

"Whereas His Highness Nizam-ul-Mulk Asoph Jah Bahadur has from the 
greatness of existing friendship, expressed a desire for an increase of the 
detachment of the Honourable Company's troops at present serving His High- 
1655..." (థునత వహించిన నిజాం ఉల్‌ ముల్ట్‌ ఆసఫ్‌ జా బవాద్దూరు వారు తమకును, 
నూననీయ కంపెనీ వారికిని గల స్నేహధిక్యంతో ఇప్పుడు తమ కొలువులో ఉన్న కంపెనీ 
వారి సేనలకు అదనంగా మరొ కొన్ని సేనలు కావాలని తమ కోరికను. తెలియపరచారు 
కాబట్టి...) గ 

ఇదే పెద్ద అబద్ధం. కంపెనీ సేనలు కావాలని నిజాం ఎన్నడూ దేబిరించలేదు. వెల్లస్లీయే 
బలవంతంగా సేనల్ని తీసుకొచ్చి అతడి గొంతు మీదకూచుని మోసంతో దౌర్టన్యంతో సంతకం 
చేయించాడు. 

ఆ సంతకమే నిజాం పాలనాధికారానికి డెత్‌ వారంటు అయింది. 


ఎం,ని,ఆర్‌.శాస్త్రి భలే సాలెగూడు <4 227 


మిత్రుడికి బెబ్బే! 


ఆర్కాట్‌ నవాబు మవో ఆనందపద్దాదు. పక్కలో బల్లెంలాంటి టిప్పు 
వీడ విరగడయింది. అతడిని చంపి ఇంగ్లీషు మిత్రులు మొతం మెనూరు 
జయించారు. ఇంతకంటే తనకు కావలసింది ఏముంది? మెనూకు పా : 
తప్పుటంతో ఇక కర్నాటక రాజ్యాన్ని తాను నిళ్చింతంగా వలుకోవచ్చు. ఇంగ్లీషు వ్‌ 
చిరకాల ఆప్తమిత్రులు కనక వారితో తనకు గొదవే లేదు; రాదు. గతంలో టీ 
తండ్రి హైదరాలీ దగ్గరినుంచి అక్రమంగా లాగేసుకున్న కరూరు, సేలం 
ప్రాంతాల్ని కూదా ఇపుడు బ్రిటిష్‌ వారితో మాట్లాడుకుని తిరిగి రాబట్లు 
తాను నోరు తెరిచి అడిగితే వారు కాదనరు. జెను మరి! ఇన్నేళ్లలో తన తండ్రి, తాః 
వారికి ఎన్నివిధాల సహాయపడ్డారు? ఆఖరికి మొన్నటి యుద్దంలో టొవ్హుమీద వ 
గెలవటానికి కూదా తాను సాలుకు తొమ్మిది లక్షల వరవాల్‌చ్చి పోషిస్తున్న ఇ గ్‌. 
సేన ఒక ప్రధాన కారణమే కదా? ఆ ఉపకారం వారెలా మరచిపోతారు? 


ఆర్కాట్‌ నవాబు ఉమ్‌ దత్‌ ఉల్‌ ఉమ్రా భరోసాకు ఇంకో కారణం కూడా ఉంది. అః 
లెవెలు చాలా పెద్దది. సాధారణంగా దేశీయ ప్రభువులు ఎవరైనా కంపెనీ రెసిడెం! 
దౌత్య అధికారులతోనో, గవర్నరుతోనో, మహా అయితే గవర్నర్‌ జనరలుతోనో మాట్లా 
కర్నాటక నవాబు అలా కాదు. అతడికి బ్రిటిష్‌ పాలక వర్గంలో పెద్దవాళ్లు చాలా 
తెలుసు. రాజకుటుంబం అతడికి బాగా పరిచయం. వేల్సు యువ రాజయితే 
తరచు ఉత్తరాలు రాస్తుంటాడు. అసలైన సీమ మారాజులే తనకు నేస్తులు కాబటి 
'కంపెనీ అధికారులయిన గవర్నర్‌ జనరలు లాంటీవారు తనతో ఒళ్లు ద 
బుద్ధిగా ఉంటారని నవాబుకు గొప్ప నమ్మకం! | 
కాని- ఎదుటివాడు వెల్లస్లీ! గుడిని, గుడిలో లింగాన్ని అవలీలగా మింగెయ్యీ 

. పాప భీతి అతడికి లేదు. ఏదో ఒక దారిలో బ్రిటిష్‌ సామ్రాజ్య విస్తరణే అతడికి కాశ లసింది. 
టిప్పు అడ్డు తొలగగానే మిత్రధర్మాన్ని పాటించి కర్నాటక నేవాటుక్తు ఇవ్వాల్సిన వాటి 


స్‌ 


| ఎం. వి,ఆర్‌.శాస్త్రి 


జ సఖ్యంగా ప్రశాంతంగా మెలగాలని అతడు అనుకోలేదు. ఎలాగూ మైసూరు 
సగతమైంది కనుక, దాని పొరుగు నవాబును కూడా కాలికింద నలిపివేస్తే మొత్తం 
“టక సీమను కైవసం చేసుకోవచ్చు కదా అని వెల్లస్లీ తలిచాడు. ఆ దశలో జాగుసేయక 

ప్రలు కదిపాడు. 

కంపెనీ నౌకరు అయిన గవర్నరు జనరలు ఒకవేళ తనకు అపకారం తలపెట్టినా 
ఖపెనీ యజమానులైన బ్రిటిష్‌ ప్రభువులు తనను తప్పక ఆదుకుంటారని వెర్రి నవాబు 

| మహా నాగరికులైన సీమ దొరల అసలు రంగు అతడికి తెలియదు. 

నిజానికి టిప్పు నేలకొరగటానికి కొన్ని వారాల ముందే ఆర్మాటు నవాబుకూ పుటంపెట్టే 
ఫని మొదలైంది. “కర్నాటకలో ద్వంద్వ ప్రభుత్వం ఏమీ బాగాలేదు. దీన్ని తీసేసి కీలకాధికారాలు 
సునమే తీసుకుంటే బావుంటుంది. ఆర్మాటు నవాబుతో కుదుర్చుకున్న ఒప్పందాలవల్ల 


' ఇప్పుడు మనం ఏమీ చేయలేము. అయినా మీరో కన్నువేసి ఉంచండి. ఏ మాత్రం అవకాశం 


గారికినా కార్యం సాధించడానికి పొంచి ఉండండి” అని బ్రిటిష్‌ మంత్రివర్యులు రైటానరబుల్‌ 


' శండాస్‌ గారు 1799 ఆగస్టు 5న వెల్లస్లీకి జాబు పంపాడు. దానికి వెల్లస్లీ “జెనౌను. 


పరిస్థితి ఏమీ బాగాలేదు. తనకు తండ్రి లాంటి బ్రిటిష్‌ చక్రవర్తినే తప్ప కంపెనీ అధికారులను 
శాను లక్ష్యపెట్టేది లేదని నవాబు మిడిసిపడుతున్నాడు. మన మహారాజుగారు, 
యువరాజుగారు తరచూ ఉత్తరాలు రాస్తుండటం ఇతడికి మరీ అలుసు అయింది. ఈ 
సంగతి ప్రభువులకు తెలియపరిచి ఇతడిని దూరం పెట్టించండి. తరవాత సంగతి నేను 
చూసుకుంటాను" అని ప్రశస్తమైన ప్రత్యుత్తరమిచ్చాడు. ఈ నవాబు బతికుండగా వ్యవహారాలేవీ 
చక్కబడవు. ఇతడు చచ్చాక మనమే కావలసినట్టు ఏర్పాట్లు చేసుకోవచ్చు అంటూ- ఆ 


' ఏర్పాట్లు ఏమీటో వెల్లస్లీ అదే జవాబులో ఇలా సెలవిచ్చాడు. 


"No effectual remedy can ever be applied... without ob- 
_ taining from the Nabob powers atleast as extensive as those 
vested in the Company by the late treaty of Tanjore. At the 
death of the present Nabob, such a treaty might easily be ob- 
tained from his successsor... Numerous legitimate descendants 
of Wallajah are in existence. The whole question of the succes- 
sion will therefore be completely open to the decision of the 
Company... the most advisable settlement would be, to place 
Omdut-ul-Omra's suposed son on the Musnad... ..." 
[Rise of the Christian Power in India - B.D. Basu, p. 346] 
(ఈ మధ్య తంజావూరు ఒప్పందంలో చేసినట్టు విస్తృతమైన అధికారాలన్నీ 
మనం నవాబు నుంచి లాగేసుకుంటే తప్పు వ్యవహారం చక్కబడదు. ఇప్పుడున్న 
నవాబు మరణించాక అతడి వారసుడి నుంచి ఇటువంటి ఒప్పందాన్ని మనం 
రాబట్టుకోవచ్చు. నవాబుకు వారసులమనేవారు చాలా మంది ఉన్నారు కనుక 
నవాబు చావగానే వారసత్వపు తగాదాలు వస్తాయి. అవ్హుడు మన పనివాటంగా 
ఉంటుంది. వారసుడెవరో తేల్చడం కంపెనీ నిర్ణయం మీదే ఆధారపడుతుంది. 
ఉమ్‌ దత్‌ ఉల్‌ ఉప్రూకు కొడుకని చెప్పుకుంటున్న కుర్రవాడిని గద్దెమీద కూచోబెట్టి, 


మిత్రుడికి బెబే! శ 229 


మనకు కావలసిన కాగితం అతడిచేత రాయించి పుచ్చుకుంటే బాగుంటుందని 
సలహో). 


“ఇదయినా- నవాబు అనేవాడు ఒకణ్ని మనం పేరుకు కొనసాగించాలని అ; of 
నవాబే అరు అంతా మనమే కాజేద్దామని అనుకుంటే మరీ మంచిది. సం 
మనమే స్వీకరించి, నవాబు వంశం వారికి ఇంత మనోవర్తి పారవేస్తే చాలదా? 
మీరు కొంచెం ఆలోచించి చూడండి” అని వెల్లస్లీ ఇదే లేఖలో ఉచిత సలహా ; 
కాని- అలా నవాబుగిరీని మొత్తం కూల్చి అంతా తామే కాజేస్తే జనం త; 

. ఉమ్ముతారని బ్రిటిష్‌ ప్రభువులు భయపడ్డారు. కీలుబొమ్మని కూచోబెట్టి 
' నడిపించటమే అప్పుడున్న పరిస్థితుల్లో మేలని నిర్ణయమైంది. టిప్పుసుల్తాన్‌ తరవాత్ర 
నవాబును వేటువేయాలని అనుకున్నది మొదలు అందుకు రంగం జాగ్రత్తగా సి 
ప్రవాహం దిగువన నీళ్లు తాగుతున్న మేక ఎగువనున్న నీటిని మురికి చేసిందని 

నోట కరచిన తోడేలు లాగే ఆర్మాట్‌ నవాబునూ తిప్పలు పెట్టడానికి వెల్లస్లీ తీ 
సాకులు వెదికాడు. తమకు కట్టాల్సిన కప్పాలను నవాబు సక్రమంగా కడుతు॥ 
నాగాలు పెడుతున్నారని, బకాయిలు పెరిగాయని నింద వేశాడు. “కర్నాటక 
"ప్రశాంతంగా ఉండి పరిపాలన సాఫీగా సాగుతున్నా అంతా అల్లకల్లోలంగా 
" అవినీతి, అక్రమాలు పెరిగి జనం బతుకు దుర్భరమైందనీ అభాండం వేశాడు. 
వారికి వ్యతిరేకంగా టిప్పుసుల్లానుతో Es నవాబు ద్వారా అతడి త 
చేశాడని అబద్ధాల అల్లికకు ముక్తాయింపుగా - వెల్లస్లీ తప్పుడు అభియోగం. బనా 
దీనికి సాక్ష్యాలు శ్రీరంగపట్నం కోట రికార్డుల్లో తమకు పట్టుబడ్డాయని బుకాయి 
మేజర్‌ ఇవాన్స్‌ బెల్‌ The Empire of India గ్రంథంలో నిరూపించినట్టు 
తోక లేని వెరిమొ[రి ఆరోపణ. (ప్రస్తుత నవాబుకు తండ్రి అయిన మహవ 
శతాబ్దంపాటు ఇంగ్లీషు వారితో కలిసిమెలసి ఉన్నాడు. ముప్ఫై ఏళ్లపాటు హైదరాలీ, 
బద్ధవైరం పెట్టుకుని, వారి చేతిలో చాలా అవమానాలు, బాధలు పడ్డాడు. అలా 
తన చిరకాల మిత్రులైన ఇంగ్లీషు వారి అదృష్టం పండి, మైసూరు (ప్రభ ఆరిపోయి 
యుద్ధంలో ఓడి, ఇంగ్లీషు వారికి అర్ధ రాజ్యాన్ని సమర్పించుకుని, ఇద్దరు 
తాకట్టుపెట్టి, అన్ని విధాల చితికిన టిప్పుసుల్తానుతో కుమ్మక్కయి. తెల్లవారిపై కుట్ర 
పాల్పడ్డాడన్న అభియోగం వింటే ఎవరైనా నవ్వుతారు. 
'. పోనీ- మరణించిన నవాబు ఇప్పటి నవాబు ద్వారా నిజంగానే అటువంటి భయా 
మిత్ర ద్రోహానికి. పాల్పడ్డాడని మాటవరసకు అనుకున్నా ఇంగ్లీషు వారికి ఆ 
తెలియేగానే సాక్ష్యాలను చూపించి నవాబును నిలదీసి ఉండాల్సింది కదా? కాని- 
బతికి ఉన్నంతకాలమూ కంపెనీ వారు ఆ ప్రస్తావనే తేలేదు. అలాంటి అభియోగమే చే 
తాము సృష్టించింది తప్పుడు సాక్ష్యమని వారికి తెలుసు. అందుకే - గోతికాడ న 
కాచుకు కూర్చుని, నవాబు చరణించే దాకా రెండేళ్ల పాటు ఆగి ఆ వెంటనే అతడి వాళ 
మీద తోడేళ్లలా పడ్డారు. మదరాసులోని చీపాక్‌లో నవాబు రాజ్రాసాదాన్ని చుట 
అవసాన దశలోని నవాబుతోనూ, అతడి మరణానంతరం అతడి వారసు 
వ్యవహరించిన వైనాన్ని... ఏడేళ్ల 'తరువాత బ్రిటిష్‌ పార్లమెంటులో అభిశంసన ' 


230 > ఇదీ చరిత్ర 


ప్రవేశపెడుతూ సర్‌ థామస్‌ టర్టన్‌ (1808 మే 17న) ఇలా వివరించాడు : 

“1801 జూలై నవాబు ఉమ్‌ దత్‌ ఉల్‌ ఉమా చనిపోనున్న సమయంలో 
అల్లర్లు జరక్కుండా చూసే మిషతో కర్నల్‌ నీల్‌ నవాబు కాపురమున్న చీపాక్‌ 
మందిరం వైపు సైన్యంతో పోయాడు. అతణ్ని చూడగానే మరణశయ్య మీది నవాబు 
త్రుళ్లిపడి... అంతఃపురంలోకి సేనలను పంపి ప్రజల ముందు తనను నగుబాటు 
చేయవద్దని ప్రార్థించాడు. కర్నల్‌ నీల్‌ పోనీ లెమ్మని దయతలచి రాజమందిరాన్ని 
మాత్రం వదలి చుట్టూ సేనల్ని కాపలా పెట్టాడు! పది రోజుల తరువాత నవాబు 
మరణించాడు. 


"On the same day on which the old Monarch died, the 
Prince, his heir, was dragged from his apartment, and called 
upon to answer to certain interrogatories, on a charge of treach- 
ery preferred against his father. He was told that his father and 
grandfather had carried on a treacherous correspondence with 
Hyder Ali and Tipoo Sultan, and that he, though innocent, was 
to be deprived of his dominions... unless he complied with cer- 
tain requisitions..." 

[Rise of the Christian Power in India, B.D.Basu, p.348] 
ముసలి ప్రభువు చనిపోయిన రోజునే, రాజమందిరంలో 'వేరే గదిలో ఉన్న 
రాజకుమారుడు అలీ ముస్సేన్‌ను ఇంగ్లీషు వారు,బయటికి ఈడ్చుకుని వచ్చి 
“ఇదిగో చూదు. నీ తండ్రి, తాత మాకు వ్యతిరేకంగా హైదర్‌, టివ్హుసుల్ల్తాన్‌తో 
చేరి ద్రోహపూరిత్హమైన కుట్ర వన్నారు. ఈ సంగతి నీకేమీ తెలియక పోయినా 
దాని ఫలితాన్ని నువ్వు అనుభవించక తప్పదు. నీవివ్దుడు మా మాట ప్రకారం 
నడుచుకున్నావా నీకీ రాజ్యం దక్కుతుంది. లేకపోతే నిన్ను తీసి పారవేసి ఇంకొకణ్ని 
తక్తు మీద కూర్చుండబెడతాము. నిన్ను మా శత్రువుగా భావించుతాము. 
ఏమంటావు?” అని దబాయించిరి... ఆఖరుకు అతనిని తీనిపారవేసి రాజ్యమును 
ఇంకొకనికిచ్చి నట్టు గవర్నరు జనరలు నుండి వచ్చిన హుకుమును అతనికి 
చూవించిరి... ఇతనిని తీసివేసినను ఇతని తరువాత వారనునకు రాజ్యమివ్వలేదు. 
ఎవరు తమకు అనుకూలమైన కాగితము ప్రాసి ఇస్తారా అని వెదకి చిట్టచివరికి 
రెండుమూడు తరముల దూరముందున్న అజిమ్‌ ఉల్‌ దౌలా అను వానితో కంపెనీ 
వారు బేరము కుదుర్చుకొనిరి. ఇతడా సమయమున ఎక్ళడనో చెరసాలలో ఖైదీగ 
నుండెను. ఇతనిని బయటికి తీనుకువచ్చినవ్హుడు - “ఎందుకు చెప్పుమా నన్ను 
వీలుచుచున్నారు - కొంపదీసి నన్ను చంపడానికి కాదుగదా” అని వాడలిపోయెను. 
కంపెనీ వారు కోరుకున్న షరతులన్నిటికి యితడు ఒప్పుకొనెను. అందుచేత వారతనని 
1801 జులై 28న తక్తుపై నెక్షించిరి”. 
(బిటిష్‌ మహాయుగము - అను. మానికొండ నార క - ప్రథమ 
- సంవుటం పే. 475). 
అదీ తెల్లవారి రాజనీతి! "సుష కాకపోతే నీ తండ్రో తాతో అపరాధం చేశారు లెమ్మని 


ఎం,వి.ఆర్‌, శాస్త్రి మిత్రుడికి బెట్ట! శ 231 


నిందమోపారు. భయపెట్టారు. చెప్పినట్టు వినకపోతే నీ వారసత్వం గల్లంతః 
బెదిరించారు”. నా తండ్రి గద్దెపై జన్మతః నాకు సంక్రమించిన అధికారాన్ని కా, 
మీరెవరు?” అని ఎదురు తిరిగిన రాకుమారుడి నెత్తిన గుడ్డవేసి, ఇతర వారసుల 
వదిలి, వేరెవడితోనో బేరం కుదుర్చుకుని అడ్డగోలుగా సింహాసనం అప్పగించారు, 
ఆ తరవాతయినా అసలైన వారసుడిని క్షేమంగా బతకనిచ్చారా? 

లేదు. పూర్వపు నవాబు కొడుకు ఆలీ హుస్సేనును, అతని తల్లిని వారి పూర్వార్జిత స 
అయిన చీపాకు మందిరంలోనే ఖైదుచేసి ఉంచారు. అదే మందిరంలో కొత్త 
అజింగారూ కాపురమున్నారు. “ఇది చాలా అన్యాయం. మా ప్రాణాలకు ప్రమాదం. 
మమ్మల్ని చంపిస్తాదేమో. ఇక్కణ్నించి వేరేచోటికి మార్చండి” అని తల్లీ కొడుకులు 
మొత్తుకున్నా కంపెనీ దొరలు వినలేదు. చివరికి అనుకున్నట్టే అయింది. అలీ 
రాకుమారుడు కొద్దిరోజులకే మరణించాడు. విషప్రయోగమే దానికి కారణమన్నది ఇ 
రహస్యం. యా 
బ్రిటిష్‌ ప్రభువులకు చిరకాలంగా మిత్రుడు, విశ్వాసపాత్రుడు అయిన ఆర్మాట్‌ నవాబ్ల 
అంతటివాడిని అక్కర తీరగానే తీసి అవతల పారేసి, ఆంతరంగిక వారసత్వ వ్యవహా? 
అక్రమంగా కలగజేసుకుని, గద్దెపై కీలుబొమ్మను కూచోబెట్టి మొత్తం. రాజ్యాన్ని 
తీరుపై ఇంగ్లండులోనే తీవ్ర నిరసన వ్యక్తమైంది. అసలు వారసుడి అధికారా 
తోసి పుచ్చగలిగారన్న విమర్శలకు వెల్లస్లీ వర్గం చిత్రమైన ప్రతివాదం వినిపిం 
అదేమిటంటే - పూర్వపు ప్రభువు ఇచ్చిన హామీలకు లాగే అతడు చేసిన తప్పులకు 
వారసుడు బాధ్యత వహించాలట! నవాబు ద్రోహానికి పాల్పడ్డాడు కనుక అతడి కువ 
రాజ్యాధికారానికి హక్కు కోల్పోయాడట! .. 

ఇది అర్థంలేని కుతర్మం. నవాబు బతికి ఉన్నంతకాలమూ అతడిపై కనీసం నేం 
చేయకుండా,... అతడు మరణించాక అతడి కుమారుడిని ఆ నేరానికి బాధ్యుడిని 
అమానుషమని షెరిడాన్‌ లాంటి మహా మేధావులు దుయ్యబట్టారు. శామ్యూల్‌ 
విండ్‌ హామ్‌లాంటివారు ఇండియాలో ఈస్టిండియా కంపెనీ వ్యవహారం దొంగల ది 
తయారైందని పార్లమెంటులో ఆక్షేపించి, సర్‌ థామస్‌ టర్టన్‌ తెచ్చిన అభిశంసన తీర 
గట్టిగా బలపరిచారు. 

కాని ఏం లాభం? బ్రిటిష్‌ పార్లమెంటులో ఆసీనులైన మాన్యులు తమ జాతి 
కళంకం తెస్తున్న దుర్మార్గాలను ఆపటానికి కించిత్తయినా ప్రయత్నించలేదు. తమ 
వస్తుందనే సంబరపడ్డారు గానీ దానికి అనుసరించిన తప్పుడు పనులు ఎంత నికృష్ణోః 
వారు పట్టించుకోలేదు. కంపెనీ అధికారులు కట్టుతప్పకుండా, చట్టాన్ని న్యాయాన్ని 
అతిక్రమించకుండా చూడవలసిన ప్రభువులే పక్షపాతంతో వ్యవహరించి... రాజ్యం వచ్చి 
- పడేప్పుడు నీతుల గోల ఏల అని తలపోశారు. "లీ 
భారతదేశంలో పడ్డ దొంగలకు, దొంగల నాయకులకు అంతకంటే ఏమికావాలి? 


| 
/ 


అయోధ్యకాండ 


“బయట చలి విపరీతంగా ఉంది. మీ గుడారంలో కొంచెం తల దాచుకోనిస్తారా, 
ప్లీజ్‌ అని ప్రాధేయపడింది ఒంటె. 'తల మాత్రమే కదా? సరే, దాచుకో” అన్నాడు 
జాలిగుండె మనిషి. ముందు తల. తరవాత మెడ. అనక కొంచెం ఒళ్లు. మెల్లిగా 
' కాళ్లు. కాసేపటికి మొత్తం జొరబడి గుడారాన్ని ఒంటె ఆక్రమించింది. నాకే ఇరుకుగా 
ఉంది; నువ్వెందుకూ ఇకుడ - అని మనిషిని తరిమేసింది. 


ఇది పాత కథే. ప్రపంచ ప్రజలకు అనేక శతాబ్దాలుగా తెలిసిందే. అయితే, మిగతా 
జాతుల వాళ్లు వినేసి ఊరుకున్నారు. ఇంగ్లీషువారు మాత్రం ఒంటె కథను వొంటబట్టించుకుని 
ఒక మహా సామ్రాజ్యాన్ని నిర్మించారు. పిట్టంత ఇంగ్లండు చెట్టంత ఇండియాను ఇట్టే 
దురాక్రమణ చేసింది ఒంటె చూపిన దారిలోనే. 
మేము పరదేశులం. ప్రభువులు దయతలిచి అనుమతిస్తే కాస్త వర్తకం చేసుకుని ' 
బతుకుతాం అని మొదట అతి వినయంగా దీనంగా ప్రార్ధించారు. మన వెర్రి మారాజులు 
జాలి తలిచి “వర్తకమేకదా? సరే చూసుకోండి” అన్నారు. తొలుత భారత ప్రభువుల 
దయాదాక్షిణ్యాల మీద, వారిచ్చే రక్షణమీద ఆధారపడి తెల్లవారు వ్యాపారం మొదలెట్టారు. 
= కమేణా ప్రభువుల మధ్య తంపులు పెట్టి... వారి బలహీనతలను, భయాలను తెలివిగా 
' ఉపయోగించుకుని, మోసాలు చేస్తికొంచెం బలపడి, ప్రభువులకే సైనిక సహాయం చేసే 
స్థితికి చేరారు. మీ పట్ల భయభక్తులతో సర్వదా మీ సేవ కోసం సిద్ధంగా ఉన్న మా సైన్యం 
ఉండగా సొంత సైన్యం బాదరబందీ మీకేల? మీ రక్షణ బాధ్యత మాకు ఒప్పగించండి. 
' వంత కావాలంటే అంత సైన్యాన్ని మానుంచి తీసుకోండి. ఖర్చుల నిమిత్తం ఏదో కాస్త మా . 
మొగాన పడవేస్తే మా పాట్లు మేము పడి మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడతాం. ఈ 
గొడవలు మాకు వదిలేసి మీరు హాయిగా ఉండండి- అని సవినయంగా ప్రార్థించి ఎక్కడికక్కడ 
పేభువులతో సంధి చేసుకున్నారు. తరవాత తెలివిమీరి - మీ రక్షణకు ఎంత సైన్యం 
అవసరమో మేమే నిర్ణయిస్తాం; అదనపు బలగాలకు ఖర్చు ఎంతఅవుతుందో మేమే చెబుతాం. 


232 సౌ ఇదీ చరిత్ర 


తమరు దయచేసి ఆయా మొత్తాలను చచ్చినట్టు కట్టండి; అంతంత ] 
కట్టలేమంటారా? రాజ్యాన్ని మాకు వదిలేసి మీరు నెత్తిన చెంగువేసుకుని 
దయచేయండి. లేదా మేము చెప్పినట్టు విని మా కాళ్లదగ్గర పడి ఉండండి... అ 
నుయ్యి- వెనుక గొయ్యిలా పసందైన ప్రత్యామ్నాయాలను సూచించారు, బ్ర, 
రాజ్యాన్నీ లాగేసుకుని దేశీయ రాజులను వెళ్లగొట్టి మొత్తం దేశానికి తామే రాజ 
ఏకులా వచ్చి మేకులా మారిన ఇంగ్లీషువారి చేతిలో దగా పడి రాజ్యధికారానిక్తి వ్వేక్త 
గొట్టించుకున్న పిచ్చి మారాజుల్లో అయోధ్య నవాబు ఒకడు. 
ఎదురు నిలిచిన టిప్పుసుల్తాన్‌ రాజ్యాన్ని కబళించిన తరవాత వెల్లస్లీ ప్రభువు, 
దృష్టి” తెల్లవారికి మొదటినుంచీ అండ నిలిచిన పరమ మిత్ర రాజ్యాల మీ, 
ఆయనకు ముందు ఉన్న గవర్నర్‌ జనరలులు దగాచేసి దేశీయ సంస్థానాలను తమ: 
తెచ్చుకుని కీలుబొమ్మ పాలకుల ద్వారా కథ నడిపించారు. ఈ ఉత్సవ విగ్రహాలు 
ఎందుకు; మెల్లిగా వీటిని అవతల పారేసి మనమే ప్రభువులం అయితే పోదా అను 
వెల్లస్లీ. క్లయివ్‌ తీసిన పునాదుల మీద, వారన్‌ హేస్టింగ్స్‌ లేపిన స్తంభాలపైన ప్రాచ్య ౩ 
మహాసౌధాన్ని నిర్మించి చరిత్రలో తన పేరు సువర్ణాక్షరాలతో రాయించుకోవాలః 
వెల్లస్లీ యుక్తాయుక్తాల జంజాటాన్ని లుంగచుట్టి బరితెగించాడు. రాజ్యాల " 
అతడు అనుసరించిన పద్దతి ఒక్కటే. స్థానిక రాజకీయ చిక్కులను, వారసత్వం 
తెలివిగా వాడుకోవటం; (బ్రిటిష్‌వారి మాట వినేవాడితో బేరం కుదుర్చుకోవటం: 
చేసినట్టే చేసి, వీలైన కాడికి రాజ్యాన్నీ పాలనాధికారాలను పూర్తిగా నొక్కేసి, 
పెన్షనరు స్థాయికి దిగజార్చి మూల కూచోబెట్టటం! భారతదేశంలో తమకు 4 
గిడ్డంగిని ఏర్పరచుకోనిచ్చిన సూరత్‌నూ, ఆది నుంచీ తమతో ప్రగాఢ మై 
తంజావూరునూ ఇదే రీతిలో నోట కరిచిన మీదట వెల్లస్లీ ప్రభువు తీక్షణ దృష్టి 
(ప్రసరించింది. క 
మళ్లీ వన్స్‌మోర్‌! పూర్వపు గవర్నర్‌ జనరల్‌ సర్‌ జాన్‌షోర్‌ గారు అయోధ్య 
అనే నవాబును గద్దెదించి సాదత్‌ ఆలీ అనే వాణ్ని సింహాసనం ఎక్కించాడు 
నవాబును కాశీలో ఉంచారు. చెరసాలలో ఉండే అతడు బయటి వారితో కుట్ర చేస్తు 
అనుమానం రావటంతో అక్కణ్నుంచి కలకత్తాకు అతణ్ని మార్చదలిచారు. ఆ 
ముందే పసిగట్టి వజీరాలీ తిరుగుబాటు చేసి, జైలు అధికారిని చంపి పారిపో 
బలగాన్ని సమకూర్చుకుని అల్లర్లకు దిగాడు. ఈ గందరగోళాన్ని అణచటానికి 
సైనిక సాయం చేయమని నవాబు తెల్లవారిని అడిగాడు. అప్పుడు గవర్నర్‌ జనర 
సరిగ్గా అలాంటి అవకాశం కోసమే అతడూ కాచుకుని ఉన్నాడు. చాన్సురాగానే చక 
కదిలాడు. ళ్‌ 
నవాబు అడిగిందేమో - కాస్త మీ సేనల్ని పంపి తిరుగుబాటును అణచమని. ఆ ౫ 
చేయటానికి అప్పటికే నవాబు మేపుతున్న ఇంగ్లీషు సైన్యమే చాలు, కాని వెల్లస్లీ ఈ 
భారీగా బలగాన్ని దించి రాజ్యాన్ని కాజేయాలనుకున్నాడు.. పరిపాలనను చక్కదిద్దే 
అతడు మొత్తం పవర్లన్నీ నవాబు నుంచి లాగేయబూనాడు. “సంస్మరణ” పే 
అపహరణ ఎంత దుర్మార్గంగా జరిగిందో కర్నల్‌ బెయిర్ట్‌ అనే బ్రిటిష్‌ ఆఫీసరు 1 


234 సౌ ఇదీ చరిత్ర 


np Excelsis అనే గ్రంథంలో పూసగుచ్చినట్టు వివరించాడు. సారాంశం ఇది : 


మాకు కట్టాల్సిన కప్పం మీరు సరిగా చెల్లించటంలేదు. బకాయిలు పెరిగాయి. పరిపాలన 
భ్రాడా ఏమీ బాగాలేదు. ఈ పరిస్థితిని సరిచేయటానికి నేను మంచి ఏర్పాటొకటి 
ఆలోచించాను అని వెల్లస్లీ దొర అందమైన భాషలో నాజూకైన శైలిలో నవాబుపై శుభలేఖలు 
సంధించాడు. ఆ ఏర్పాటు ఏమిటట? నవాబు సైన్యాన్ని దాదాపుగా తీసి పారేయటం; 
నవాబుగిరి దర్గాకు, రెవిన్యూ వసూలుకు కావలసినంత బలగం మాత్రం ఉంచి, మిగతా ' 
సైన్యం తీసేసి, నాన్‌ స్థానంలో కంపెనీకి చెందిన అదనపు సైన్యాన్ని చేర్చటం; ఆ ఖర్చంతా 
నవాబే భరించటం! 

ఆ అడ్డగోలు ఏర్పాటు వినగానే నవాబు గాభరా పడి, “ఇంతకంటే నేను రాజ్యం 1 
వదిలేసుకుపోవటం మేలు” అని నిష్ణూరమాడాడు. అతడి నోటివెంట వచ్చిన ఆ మాటనే 
వెల్లస్లీ గట్టిగా పట్టుకున్నాడు. నవాబు రాజ్యం వదిలిపోయి; సివిల్‌, మిలిటరీ అధికారాలు 
Rs కంపెనీవారే చలాయించేలా ఒక విడ్డూరపు కరారునామా తయారుచేశాడు. 
దాన్ని చూసి నవాబు నిరాంతపోయి ససేమిరా సంతకం పెట్టనన్నాడు. దానిపై రాయబారాలు 
నడుస్తూనే ఉన్నాయి. నవాబు చెప్పేదానికి కంపెనీ అధికారులు ఊకొడుతూనే ఉన్నారు. - 


ఇంకో పక్క నుంచి ఇంగ్లీషు సేనలు రాజ్యంలోకి చొచ్చుకువస్తూనే ఉన్నాయి. 


ఇదేమి జబర్దస్తీ అని నవాబు మొత్తుకున్నాడు. దానికి కంపెనీవారు ఏమని 
బదులిచ్చారంటే- వెనుకటి 1798 ఒడంబడిక ప్రకారం అయోధ్య రాజ్యాన్ని రక్షించాల్సిన 
భారం కంపెనీ వారి నెత్తిమీద ఉన్నదట! కాబట్టి నవాబుకు ఇష్టం ఉన్నా లేకున్నా సరే ఎన్ని 
బ్రిటిష్‌ సేనలనయినా తీసుకొచ్చి రాజ్యంలో దింపే అధికారం కంపెనీకి ఉన్నదని 
అనుకోవాలట. ఈ (ప్రకారం తమ చిత్తానుసారం తీసుకొచ్చి దింపే సైన్యం జీతబత్తేలకయ్యే 
ఖర్చంతా నవాబే ఇచ్చుకోవాలట. అంటే అవసరాన్ని నిర్ణయించేది కంపెనీ; డబ్బు 
ఇచ్చుకోవలసిందేమో నవాబు! ఇలా తంబకు తంబగా బ్రిటిష్‌ సైనిక దళాలు వచ్చిపడుతూంటే 
బెంబేలెత్తి నవాబు సాదత్‌ అలీ లక్నో రెసిడెంటు ద్వారా 1800 జనవరి 11న గవర్నర్‌ 
జనరల్‌కు పెద్దమహజరు ఇలా పంపుకున్నాడు. 

“థునత వపొంచిన కంపెనీ వారికి నేను సంవూర్హముగ శరణాగతుడను... 
తమరీ ప్రకారముగ' చేయుటవల్ల తమ కీర్తికి కళంకము కలుగును, కంపెనీవారికి 
నాయందు నమ్మకము లేక నన్నీరీతిగ పద(భ్రష్టుని జేసి తమ సైన్యము తీసికొని 
వచ్చి దేశములో పెట్టినారని ప్రజలనుకుందురు. ఈ ప్రకారము జరిగినట్లయితే 
ఇక దేశంలో నా వ అంతరించి పోతుంది. నా యాజ్ఞలను కదడజాతివాదు 
కూడా లెక్కచేయడు. మీకు కప్పము చెల్లించటానికి నేనెంత తంటాలుపడినా 
వృథయవుతుంది... పట్టాభిషేక కాలమందు నేను కంపెనీ వారితో చేనుకున్న 
ఒడంబడికను ఒక వెంటుకవాసి కూడా తప్పి నడచుకొనను... ఎట్టి అవసరము 
లేకున్నను మీరు సేనలను హెచ్చుచేసి ఆ ఖర్చును నన్ను పెట్టకొనుమనుట చాలా 
అన్యాయము. ఇది మన ఒడంబడికకు విరుద్ధము... కాబట్టి తామీ సంగతుల 
నన్నింటిని దయచేసి పూర్తిగ విచారించి, నా రాజ్యము పైన నాకు సంపూర్ణాధికారము 
పూర్వపు వలెనే నిలిచి యుండునట్టు చేయగోరెదను... నేనును అన్ని విషయములలో 


ఎం.వి, ఆర్‌.శాస్త్ర అయోధ్యకాండ శ 235 


మీతో నం(వదించుచునే మీ యాజ్ఞలకు యెల్లవ్హుడు బద్దుడన, 
నడుచుకొనుచుందును" 
((బిటిష్‌ మహాయుగము అను. మానికొండ సత్యనారాయణశాస్త్రి 

సంపుటం. పే; 45 

ఇంత వినయంగా ప్రాధేయపడుతూ నవాబు రాసుకున్న జాబుకు తల బి 
ఎంత పోగరుబోతు జవాబు ఇచ్చాడో చూడండి. జవాబును సరాసరి నవాబుకు, 
స్థానిక రెసిడెంటుకు తన సెక్రటరీ చేత అతడు ఇలా రాయించాడు; 
“నబాబు మీ ద్వారా పంపించిన ఉత్తరము సరియైన మతలబులో లేదు. బి 
తామందుకొనుట తగదని ఘనత వహపాంచిన వెల్లస్లీ ప్రభువుగారు తలంచుచు 
కాబట్టి సదరు ఉత్తరమును మీరు తిరిగి నబాబుకు పంపించి వేయండి. 
మతలబుగ జవాబిచ్చుట... అతని లేకితనము తెలియబరుచుటేగాక ఇం 
బ్రిటిష్‌ అధికారులలో అగ్రేసరుడగు గవర్నరు జనరలు యెడ నబాబు 
చూవవలనిన మర్యాదకు చాలా లోపము... ఇవ్హుడు వాపను చేయుచు 
ఉత్తరములో (ప్రకారమే నవాబు తిరిగి జవాబివ్వదలచిన యెడల... నిరాధార 
యా నిందకు యెట్లు జవాబు చెప్పవలెనో ఘనత వపొంచిన గవర్నర్‌ జ 
(వ్రభువగారికి తెలియుననీ మీరు నవాబుకు గట్టిగ చెప్పండి” 
(అదే గ్రంథం పే. 475-, 

ఈ ఉత్తర ప్రత్యుత్తరాల గురించి ఆంగ్ల చరిత్రకారుడు జేమ్స్‌ మిల్‌ వ్యాఖ 
ఒడంబడిక చేసుకున్న రెందు పార్టీలలో ఒక పార్టీ షరతులన్నిటినీ 

తప్పక పాటించాడు. రెండో పార్టీవారు ఒడంబడికను అడ్డగోలుగా భగ్నం చే 
అవ్హ్రుడు మొదటి పార్టీ ఏమిచేశాడు? “అయ్యా, మన ఒడంబడికకు, మీ 
తేడా కనవడుతోంది” అని ఎంతో వినయ విధేయతలతో విన్నవించుకు 
అతడు మనవి చేసుకున్న ధోరణి అతడి బానిన బుద్ధిని తెలుపుతుందే తప్పు + 
వారి యెడ అమర్యాద ఎంతమా(త్రం లేదు. అయినా అవతలి : 
వారేమంటున్నారు? అతడి ధోరణి తమ గౌరవాన్ని కించపరచిందని నింద 
ఎదుటివాణ్ని వేటువేయటానికి లోగడ ఎలాంటి తవు కనిపించపోయినా 
అవినయ ధోరణే మహోవరాధంగా కల్పించి కత్తి ఎత్తుతారు. నష్టపోయిన పా 
అదేమనకుండా నోరు మూసుకుంటే “ఎదుటి పార్టీయే ఒవ్హుకున్నాదు. ఇందు 
తప్పేముంది” అంటారు. అతడు వల్లెత్తుమాట అంటే “ఇదిగో నువ్వు 
న్యాయబుద్దిని నిందించి అల్లరి పెడుతున్నావు. నీబోటి అధముడితో మాటలే 
పోపో” అని కసిరి తడాఖా చూవిస్తారు. న 
ఇంగ్లీషువారి కత్తికి రెండువైపులా పదును! మొట్టమొదట నవాబు వద్దన్న కొద్దీ సేన 
సేనలు తీసుకొచ్చి అతడి నెత్తిన రుద్దారు. ఖర్చుపై ఖర్చును అతడిమీద మోక 
సొమ్ము ఇచ్చుకోలేను మొర్రో అని గోల పెడితే, ఆ గోలనే ఒక సాకుగా తీసుకుని 
లేకపోతే రాజ్యం ఇచ్చి వెయ్యి” అని బలాత్మరించారు. ఉన్నంత వరకూ డబ్బు 
అయిపోయాక రాజ్యం లాక్కున్నారు. మనోవర్తి పుచ్చుకుని రాజ్యం వదులుకొని పోనై 
పో లేదా ఇప్పుడు నీ రాజ్యంలోకి వచ్చిన రెండు దళాల ఖర్చుకింద నీ రాజ్యంలో | 


236 » ఇదీ చరిత్ర ఎం.వి.ఆర్‌శో 


భాగం కంపెనీకి ధారాదత్తమైనా చెయ్యి” అని వెల్లస్లీ నవాబు మెడమీద కత్తి పెట్టాడు. 
“కోరిన పరగణాలను అప్పగించటానికి నవాబు ఒప్పుకోకపోతే ఆ ప్రాంతాలను బలవంతంగా 
అక్రమించండి. దీనిపై మళ్లీ నా ఉత్తర్వులకు ఎదురు చూడకుండా పని జరిపించండి” అని " 
స్థానిక రెసిడెంటుకు బందిపోటు పని పురమాయించాడు. అలా నానా ఏడుపు ఏడిపించి, 
1801 నవంబరు శన నవాబు చేత అర్థరాజ్యాన్ని తమకు రాయించుకున్నారు. మిగతా 
రాజ్యం మీద నీకే అధికారం ఉంటుంది. లెమ్మని ఉదారంగా వరమైతే ఇచ్చారు. ఆచరణలో 
దానికీ నామం పెట్టి మిగతా సగంపై వచ్చే రెవిన్యూనూ దిగమింగి, ఆ భాగాన్ని క్రమంగా 
కబ్దాచేసి నవాబును తమ దయపై ఆధారపడ్డ పెన్ననరు స్థాయికి దిగజార్చారు. 

పట్టపగలు దారిదోపిడీలాంటి అయోధ్య రాజ్యాపహరణ దురంతం మెల్లిగా బ్రిటిష్‌ 
ప్రజల చెవిన పడింది. ఇండియా పట్ల ఆదినుంచీ అపార అభిమానం చూపి, లోగడ 
వారన్‌ హేస్టింగ్స్‌ను పార్లమెంటు బోనులో తూర్చారపట్టిన సర్‌ ఫిలిప్‌ ఫ్రాన్సిస్‌ అప్పటికి 
బతికే ఉన్నాడు. అయోధ్యలో ఉండి వెల్లస్లీ దుండగాలను కళ్లారా చూసిన పాల్‌ అనే పెద్దమనిషి 
ఫ్రాన్సిస్‌ కలిసి వెల్లస్లీ ఇంగ్లండుకు తిరిగి వచ్చాక అతడి భరతం పట్టటానికి పార్లమెంటులో 
శాయశక్తులా కృషిచేశారు. తనకు వెల్లస్లీపై వ్యక్తిగత కక్ష ఏమీలేదని, భారత ప్రజల సౌఖ్యానికి 
శ్రేయస్సుకేగాక జన్మభూమి ఇంగ్లండు కీర్తికి కూడా వెల్లస్లీ శత్రువు అని రుజువు పరచటానికే 
న్యాయబుద్ధితో తానీ అభియోగం మోపుతున్నానని పాల్‌ 1806 జనవరిలో (బ్రిటిష్‌ 
పార్లమెంటులో తేటతెల్లం చేశాడు. “వారన్‌ హేస్టింగ్సు లాగే వెల్లస్లీ కూడా మహా అపరాధి, 
రాజ్యద్రోహి. అయితే హేస్టింగ్సుకూ ఇతడికీ ఒక్క తేడా ఉంది. ఏ దోషమైతే హేస్టింగ్సులో 
అస్పష్టంగా వుందో వెల్లస్లీ విషయంలో స్పష్టంగా కనిపిస్తున్నది. వెనుక వారన్‌ హేస్టింగ్సుపై 
చార్జిలు పెట్టబడ్డ సమయంలో వెల్లస్లీ పార్లమెంటు మెంబరుగా ఉన్నాడు. కనుక ఇలాంటి 
చార్జీల లోతుపాతులు, దేశంలోని శాసనాలు తనకు తెలియవని గాని, పొరబడ్డానని గాని 
సాకు చెప్పే వీలే లేదు” అని విశదీకరించి పాల్‌ నిర్దిష్ట నేరారోపణకు ఉపక్రమించాడు. 

"In defiance and contempt ‘of the laws... (Wellesley) did conceive and 
execute an intention to encroach upon the power and rights of the said Na- 
bob Vizier, to interfere in the internal affairs of his government, 60 under- 
mine and destroy his authority over his household affairs, his troops, and his 
subjects, and under pretence the most false, fo exert from him, the Nabob 
Vizier, his hereditary dominions, so solemnly guaranteed to him bh y the com- 
pany in the treaty of 1798..." (చట్టాలను తృణీకార భావంతో ఉల్లంఘించి నవాబు 
అధికారాన్ని, హక్కులను అతిక్రమించి, అతడి ప్రభుత్వ ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం 
చేసుకుని గృహాకృృత్యాల్లోనూ, నేనల పైనా, ప్రజలలోనూ అతడి అధికారాన్ని నాశనవరచి, 
అబద్ధపు మిషలతో సదరు నవాబు నుంచి అతడి ఆనువంశిక రాజ్యాన్ని ఊడబెరికి... 
1798 ఒడంబడికలో కంపెనీవారు (ప్రమాణ పూర్వకంగా అతడికి ఇచ్చిన వోమీని వెల్లస్లీ 
ఘోరంగా భంగపరిచాడు) అని పార్లమెంటులో ఎలుగెత్తాడు. 

అయోధ్య వజీరు విషయంలో వెల్లస్లీ చర్య అక్రమమైన క్రిమినల్‌ నేరం అన్న అభియోగాన్ని 
పార్లమెంటు పరిగణనలోకి తీసుకుంది. దానిపై చర్చ ఒక కొలిక్కి వచ్చి ఓటింగు జరిగే 
లోపే పార్లమెంటు ఆయువు తీరింది. కొత్త పార్లమెంటులో ్రాన్సిసూ లేడు; పాలూ లేడు. 


ఎం.వి, ఆర్‌.శాస్త్రి అయోధ్యకాండ శృ 237 


వెల్లస్లీ పక్షపాతులు, స్వయానా అతడి సోదరులిద్దరు కొత్త సభలో ప్రవేశించి, ఆ 
నీరుగార్చటానికి శక్తివంచన లేకుండా పాటుపడ్డారు. రెండేళ్ల విలంబన 
మొక్కుబడిగా పునఃప్రారంభమైన విచారణలో సర్‌ థామస్‌ టర్టన్‌ లాంటి వా 
పట్టుదలగా పోరాడినా ప్రయోజనం లేకపోయింది. ఏ గడ్డికరుస్తేనేం? ఎన్ని తప్పులు 
కొత్త రాజ్యాలను జయించి పెట్టినవాడే మొనగాడు అన్న బ్రిటిష్‌ పాలకవర్గ అవ 
చివరికి నెగ్గింది. వెల్లస్లీ చేసిన దురంతాలను ఖండించటానికి బదులు అతడి ఘః 
ఆమోదించి అభినందిస్తూ ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు, పార్లమెంటుల కన్నతల్లి 
బ్రిటిషు పార్లమెంటు అత్యద్భుతమైన తీర్మానం చేసింది. 

వెల్లస్లీ అభిశంసన తతంగం కాస్తా అతడి అభినందన తీర్మానంగా రూపుదా 
ద్వంద్వ నీతికి నిలువెత్తు నిదర్శనంగా చరిత్రలో నిలిచిపోయింది. 


238 ఫా ఇదీ చరిత్ర 


మరాఠాలకు చేటు 


“టిప్పు సుల్తాన్‌ ఖతమయ్యాడు. బ్రిటిష్‌ పవరు పెరిగింది. తూర్పు భారతదేశం 
ఇవ్పటికే వారిదయింది. తరువాత వేటు పూనా మీద వదుతుంది. చెద్దరోజులు 
దాపురించాయి.” 

మరణించడానికి కొన్ని నెలల ముందు నానా ఫడ్నవిస్‌ - పీష్వా బాజీరావుకు 
దూరదృష్టితో చేసిన హెచ్చరిక ఇది. పీష్వాకు నమ్మబుద్ధికాలేదు. నానా మరీ అనుమానపు 
మనిషి తనది కుట్ర మనస్తత్వం కాబట్టి ప్రతిచోటా కుట్రనే చూస్తుంటాడు - అనుకుని 
తేలికగా తీసిపారేశాదు. కాని నానా అన్నదే అక్షరాలా నిజమైంది. 


ఒక్క బాజీరావు పీష్వాయే కాదు.. ఇంగ్లీషు వారి నుంచి తమకు పెనుముప్పు 
రానున్నదంటే ఆ కాలంలో మరాఠా మహారథులు చాలామంది నమ్మలేకపోయారు. బ్రిటిష్‌ 
వారు మనకు మిత్రులే తప్ప శత్రువులు కారుకదా? ఒకరిపై ఒకరు దండెత్తరాదని ఒకరి 
శత్రువులను రెండో వారికి కూడా శత్రువులుగా పరిగణిస్తూ ఒకరికొకరు సహాయం 
చేసుకుంటూ సఖ్యంగా ఉండాలని - వారికీ మనకూ దేవుడి మీద ప్రమాణం చేసుకుని 
కుదుర్చుకున్న ఒప్పందాలు ఉన్నాయి కదా? వెనకటి మైసూరు యుద్ధంలోనూ వారికి 


- సహాయంగా వెళ్లి టిప్పును ఓడించటానికి మనమే కారకులయ్యాము కదా? ఈ మధ్య 


యుద్దానికి మన సైనిక సహాయాన్ని వద్దనా - టిప్పును చంపి వశపరచుకున్న రాజ్యంలో 
మైత్రీ ఒప్పందం ప్రకారం మనకూ వాటా ఇస్తామంటున్నారు కదా? అటువంటి బ్రిటిష్‌ 
మిత్రులు మన మీద ఎందుకు కత్తి ఎత్తుతారు? ఒకవేళ వారలాంటి పిచ్చిపని చేసినా 
మనము తగిన శాస్తి చెయ్యలేమా? మహా ఘనత వహించిన నిజాంనే ఖార్జా యుద్ధంలో 
నేలకరిపించి మన సత్తా ఏమిటో లోకానికి చాటాము కదా? నిజాంకూ తమకూ సైనిక 
సహకార ఒప్పందం ఉండి కూడా మనము నిజాంపై దాడి చేస్తూంటే అడ్డుకోవటానికి 
ఇంగ్లీషు వారికి దమ్ముల్లేకపోయాయి కదా? అలాంటివారు మనమీదే కయ్యానికి ఎలా 
సాహసిస్తారు? మహామహా టిప్పూ, నిజాంలనే గడగడలాడించిన మనకు ఈ విదేశీయులు 


ఓ లెక్కా?... అని మీసాలు మెలివేశారు మహారాష్ట పెద్దలు. 1 

కాని, నానా అన్నట్టే జరిగింది. కుట్ర చేసి విద్రోహ తంత్రంతో టిప్పును వేటు 
మూడేళ్లు తిరక్కుండా ఇంగ్లీషు మాయావులు మరాఠా సామ్రాజ్యాన్ని, మహారా 
స్వాతంత్రాన్ని అక్రమంగా బలిగొన్నారు. ఇండియాలో ఆంగ్ల రాజ్యస్థాపన క్రమంలో శే 
మూటకట్టుకున్న కళంకాలన్నిటిలోకీ మహారాష్ట్రల విషయంలో వారు అనుసరించిన దు౭ 
చెడ్డది, బొంబాయి సివిల్‌ సర్వీసులోని బ్రిటిష్‌ పెద్దమనిషి ఒకరు అనంతరకాల 
వ్యాఖ్యానించినట్టు "However fairly told, there is much for the Englis 
ashamed of in this period." (ఎంత నిషక్షపాతంగా చెప్పినా ఇందులో ఇంగ్లీషువాక్ష 
నిగ్గువడవలనింది చాలా ఉంది.) 

ఈ సిగ్గుచేటు నిర్వాకాన్ని సమర్ధించడానికి బ్రిటిష్‌ మేధావులు నానా తంటాలు 
తప్పంతా మహారాష్ష్రులదే అయినట్టు అపవాదాలు సృష్టించిన చరిత్రకారులందరూ అ 
విలన్‌ అయిన వెల్లస్లీ అతడి తమ్ములు తెగబడి చెప్పిన అబద్దాలను అక్షర సత్యా 
జెదల దాల్చారే తప్ప మహారాష్టులను బ్రిటిష్‌వారు ఎలా మోసగించిందీ పరికించిన 
పోలేదు. నిజానికి ఆ మోసం మూడో మనిషికి తెలియని అతి రహస్యమేమీ కాడు, 
జనరల్‌ వెల్లస్లీ, అనంతర కాలంలో డ్యూక్‌ ఆఫ్‌ వెల్లింగ్లన్‌ అయిన అతడి తమ్ముడు 
వెల్లస్తీలు ఆ కాలంలో జరిపిన ఉత్తర్‌ప్రత్యుత్తరాలను జాగ్రత్తగా గమనిస్తే అసలు | 
బయటపడుతుంది. ఇంగ్లీషువారితో మైత్రిని, శాంతిని ఏ విధంగానూ భగ్నపరచకు 
మహారా(ష్టులు ఎంత సంయమనం చూపినా తెల్లవారే తీరికూర్చుని, వలలు పన్ని, | 
తీసి, దగాలు చేసి మరాఠా రాజ్యాన్ని నోట కరిచారన్న కఠోర వాస్తవం కళ్లకు కడ 

Oxford History of India మూడో భాగంలో విఖ్యాత చరిత్రకారుడు విన్సెం 
చెప్పిన ప్రకారం ఆంగ్లేయులకూ మహారాష్టులకూ వ్యవహారం చెడటానికి కారణాలికి 

నిజాం పూర్తిగా ఇంగ్లీషు వారిపై ఆధారపడి, 1798, 1800 ఒప్పందాల మేరకు 
నైజాం రాజ్యం ఆంగ్లేయులకు స్వాధీనమయ్యాక... టిప్పు వినాశనంతో మైసూరు ఠా 
కూడా దొరల పరమయ్యాక మరాఠాలతో రాజకీయ సంబంధాల స్వరూపం. 
మారిపోయింది. నేరుగా బ్రిటిష్‌ పరిపాలనలోని ప్రాంతాలను వలెనే నైజాం, మై 
రాజ్యాలనూ సంరక్షించవలసిన బాధ్యత ఆంగ్లేయులపై పడింది. ఆయా రాజా 
మరాఠాలకూ మధ్య ఉన్న రాజకీయ సంబంధాలకు ‘కంపెనీ? ఉత్తరాధికారి అ 
మైసూరు, హైదరాబాద్‌లు తమకు చెల్లించాల్సిన “చౌథ్‌' కప్పం బకాయిలు చెల్లి 
మరాఠాలు చాలాకాలంగా గద్దిస్తున్నారు. ఆ రాజ్యాలు తమ చేతుల్లోకి రావ 
డిమాండ్లకు ఇంగ్లీషు వారు సమాధానం చెప్పవలసి వచ్చింది. మహారాష్రులవి అ 
కోర్కెలు. వారికి చౌథూ గీథూ కట్టాల్సిన అవసరం ఇంగ్లీషు వారికి లేదు. ఆ 
మరాఠాలకు ఎంత చెప్పినా అర్థం కాలేదు. వారిదంతా బందిపోట్ల పోకడ, ఎక్కడో 
దోపిడీ చేస్తే తప్ప వారు సైన్యాన్ని మేపలేరు. చెల్లింపుల కోసం వారు పేట్రేగటంతో 
వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటం ఆంగ్లేయులకు ఆచరణ సాధ్యం కాకపోం 
ఆ సమయంలో గవర్నర్‌ జనరల్‌ ముందున్నవి రెండే దారులు. మరాఠాలతో పాత ౪ 
పట్టుకు వేలాడి, వారి దాష్టీకానికి తల వంచి, ఏమి చేసినా సహించి పడి ఉండటం. 
- మరాఠాలను దారికి తెచ్చి, శాంతీ సుస్థిరతలను నెలకొల్పటానికి అవసరమైన 


240 » ఇదీ చరిత్ర 


శ్రసుకోవటం. ఈస్టిండియా కంపెనీ డైరెక్టర్లయితే ఇందులో మొదటి ప్రత్యామ్నాయం 
ఖుంచిదనుకున్నారు. దాన్ని అనుసరిస్తే విశాల ప్రాంతాలను ఆరాచకానికి, దైన్యానికి 
 భరిచేయటమే అవుతుంది. వెల్లస్లీ ప్రభువు అటువంటి పరువు తక్కువ పనిచేసే పిరికివాడు 
కాడు. కాబట్టి మరాఠాలను ప్రశాంతంగా బతికే పొరుగు వారిలా మార్చటానికి అవసరమైన 
చర్యలను ఆయన తలపెట్టవలసి వచ్చింది... అని విన్సెంట్‌ స్మిత్‌ ఉవాచ. 

సుప్రసిద్ధ చరిత్రకారులు, అందులోనూ పాశ్చాత్యులు అయిన వారు రాసిన ఇటువంటి 
 భాతలను చదివితే వెల్లస్లీ ప్రభువు ధీరోదాత్తుడుగానూ మరాఠాలేమో నీతీరీతీ లేకుండా 
గబ్బులు గుంజే బందిపోట్లుగానూ విషయం తెలియని వారికి పొడగట్టటం సహజమే. 
విదేశీయులే గాక దేశవాళీ మేధావులు, చరిత్రకారులు కూడా మహారాష్టులకు మొత్తం 
ఫీద అన్యాయం చేశారు. బాజీరావు పీష్వా అసమర్థత, అప్రయోజకత్వాల వల్ల, దౌలత్‌రావు 
సింధియా ధూర్తత్వంవల్ల, నానా ఫడ్నవిస్‌ కుట్ర మనస్తత్వంవల్ల, సింధియా, హోల్మర్ల 
నైషమ్యాలవల్ల, మరాఠా రాజ్యం అన్తవ్యసమైందనీ... బాజీరావు, దౌలత్‌రావుల దుర్మార్గాల 
మూలంగా మరాఠా సర్దార్లకు, జాగీర్జార్లకు మనసు విరిగి వారికంటే ఇంగ్లీషువారే 
నయమనుకునే పరిస్థితి వచ్చిందనీ... పాలక ముఠా అవినీతి, అత్యాచారాల కారణంగా 
= న్యాయానికి నిలవ నీడలేక, ఫిర్యాదులు వినే నాధుడు లేక ప్రజలు అష్టకష్టాలు పడి, కడకు 
విదేశీయులను స్వాగతించారనీ మన చరిత్ర పండితులు చాలామంది ఏకరువు పెట్టారు. 
ఆఖరికి మహారాష్ట్ర చరిత్రకారుల్లో అగ్రగణ్యుడు, 'మాన్యుడు అయిన జి.ఎస్‌.సర్దేశాయి 
కూడా మరాఠా రాజ్య పతనానికి బాజీరావు, సింధధీయాల పాపాలు మొదలుకుని సైన్సు, 
బెక్నాలజీల పట్ల అశ్రద్ధ, ఆర్గనైజేషన్‌ లోపాల వరకూ ఎన్నో కారణాలనయితే చక్కగా 
వివరించారు. కాని ఇంగ్లీషువారు దగా, దౌర్దన్యాలతో మరాఠా రాజ్యాన్ని కబళించిన వైనాన్ని 
మాత్రం చూసీ చూడనట్టు వదిలేశారు. 

18వ శతాబ్దం ముగిసే నాటికి మహారాష్ట్ర రాజకీయాలు నానా గత్తరగా ఉన్నమాట 
"నిజం. రాజ్యానికి అరిష్టం అయిన రఘునాథరావు మరణించిన తరువాత కూడా తన 
సుపుత్రుడి ద్వారా మహారాష్టులకు శాంతి లేకుండా చేశాడు. నాసిక్‌ సమీపాన రఘునాథరావు 
మరణించాక అతడి భార్య ఆనందిబాయి కుమారులను తీసుకుని ఆనందవల్లికి మకాం 
మార్చింది. కొంతకాలానికి ఆమె కూడా చనిపోయింది. అప్పటికి బాజీరావు నూనూగు 
మీసాల ప్రాయంలో ఉన్నాడు. తండ్రి కోల్పోయిన అధికారాన్ని ఎలాగైనా రాబట్టాలని 
దనుకోసం వేచి ఉన్నాడు. మరాఠా సర్జార్లు, సైనికులు యావన్మందీ నిజాం మీదికి యుద్దానికి 
సోనున్న తరుణంలో అలాంటి వాడిని స్వేచ్చగా వదిలి వెళితే తిరిగొచ్చేసరికి ఏమి కొంప 
మీంచుతాడన్న భయంతో నానా ఫడ్నవిస్‌ బాజీరావును, అతడి తమ్ముడు చిమ్మాజీ అప్పానూ, 
వత్తు సోదరుడు అమృతరావునూ 1795లో చెరలో వేశాడు. ఖార్జా యుద్ధంలో నిజాంను 
'గిలిచి వచ్చాక కూడా ఎందుకైనా మంచిదని వారిని శివనేరు ఖైదులోనే ఉంచాడు. 

అప్పటికి పీష్వా మాధవరావుకు 21 ఏళ్లు. బాజీరావుకు 19 ఏళ్లు. పసితనంలోనే గద్దె 
నెక్మినా మాధవరావు బాల్యం, కౌమారం అంతా నానాఫడ్నవిస్‌ ఒద్దికలో ఒదిగి ఉండటంతోనే 
రిపోయింది. ఈడు వచ్చాకయినా స్వతంత్రించి నీ అధికారాన్ని నీవు చలాయించకూడదా 
ని భార్యలు, సేవకులు అతడిని (ప్రేరేపించారు. అతనూ అందుకు ప్రయత్నించాడు. 
“కటి రెండు సందర్భాల్లో నానాను లెక్క చేయక నిర్ణయాలు చేశాడు కూడా. కాని 


సవి.ఆర్‌శాస్త మరాఠాలకు చేటు శ 241 


1 


పిన్న వయసులో కన్నుమూశాడు. అతడికి పుత్ర సంతానం లేకపోవటంతో 
ఎవరన్న ప్రశ్న తలెత్తింది. తన తరవాత పీష్వాగా బాజీరావు కావాలని మరక 
మాధవరావు చెప్పాడు. అయినా రఘునాథరావు, ఆనందిబాయిల ' 
నెత్తినెక్కించుకుంటే ప్రమాదమన్న భయంతో నానా అందుకు అంగీక 
చివరికి తప్పలేదు. 


244 » ఇదీ చరిత్ర 


మాయల మరారీలు 


అత్తులూ పై ఎత్తులూ - రాజీలూ లాలూబీల రాజకీయ టక్కుటమారాలకు 
అలవాటుపడిపోయిన ఈ కాలం వారికి కూడా అచ్చెరువు కలిగించే పవర్‌ పాలిటిక్స్‌ 
ఇవి! రాజ్యమేలే వీష్వాకు 21 ఏళ్లకే నూరేళ్లూ నిండాయి. ఆయనకి పుత్ర సంతానం 
లేదు. ఉత్తరాధికారి ఎవరన్నది ప్రశ్న. వంశపారంపర్య అధికారం. కాబట్టి తదుపరి 
పీష్వా ఆ వంశం వాదే అయి ఉందాలి. దగ్గరి దాయాదులు లేకపోలేదు. కాని 
మరాఠా శనిగారయిన రఘునాథరావుగారి పెద్దబ్బాయి బాజీరావుకు చూస్తూ చూస్తూ 
అధికారం 'ఒప్పుగించటం' నానాఫద్నవిస్‌కి ఇష్టంలేదు. బయటి వాడెవడికో కిరీటం 
కట్టబెడితే జనం మెచ్చరు. మరాఠీ పెద్ద సర్జార్ల మధ్యే వుట్టెడు తగవులు, గొదవలు 
ఉన్న స్థితిలో అందరినీ జాగ్రత్తగా కలువుకొనిపోతే తప్పు ఏ పనీ సాఫీగా కాదు. 


మరి ఏమీ చేయాలా అని బుద్ధి కుశలతనంతా ఉపయోగించి ఆలోచిస్తే నానాఫడ్నవిస్‌కి 
మెరుపులాంటి ఆలోచన వచ్చింది. మరణించిన పీష్వాకు ఇంకా ఈడదేరని ఇల్లాలు 
యశోదాబాయి ఉంది. ఆమెచేత ఎవరైనా కుర్రాడిని దత్త స్వీకారం చేయించి పీష్వాగా 
ప్రకటిస్తే పోదా? ఇదీ ఐడియా. వెంటనే నానా పావులు కదిపాడు. దౌలత్‌రావు సింధియా 
(మరణించిన మాధవరావు సింధియాకి కుమారుడు లేనందువల్ల దగ్గరి బంధువైన ఇతడు 
సింధియా రాజ్యానికి వారసుడయ్యోడు), రఘాజీ భోంస్లే వగైరాలను పిలిపించి ఇందుకు 
ఒప్పించాడు. 

దత్త స్వీకారానికి అంగీకార పత్రం మీద అందరి సంతకాలు కూడా అయ్యాక ఖైదులోని 


. బాజీరావుకు ఉప్పందింది. అటునుంచి అతడూ కథ నడిపాడు, తనమీద మొదటినుంచీ 


పక్షపాతం ఉన్న సింధియా మంత్రి బాలోబా తాత్యా పాన్నిస్‌ను పట్టుకున్నాడు. అతడిని 
ప్రయోగించి, దౌలత్‌రావు సింధియాను ప్రలోభపెట్టి తనవైపు తిప్పుకున్నాడు. దత్తతకు 
సరేనన్న ఒప్పందం మీద సంతకం తడి అరకుండానే బాజీరావును పీష్వా చేయాలన్న 


రహస్య ఒప్పందాన్ని నానాకి తెలియకుండా సింధియా కుదుర్చుకున్నాడు. డాని 
సింధియా సైన్యంతో వెళ్లి శివనేరు చెరనుంచి బాజీరావును విడిపించాలి. 

ఆ సంగతి చారచక్షువైన నానాకు వెంటనే తెలిసిపోయింది. సింధియా 
ముందు తాను నిలవలేనని అతడికి తెలుసు. సింధియావెళ్లి బాజీరావును విడిపించి 
పెడితే తాను ఏమీ చేయలేడు. కాబట్టి ఆ పనేదో, తానే చేస్తే మంచిదనుకున్నాడు. 
పరశురామ్‌ పట్వర్థన్‌ను సేనలతో శరవేగాన సింధియాకంటే ముందే శివనేరుకు ఉరి 
మావైపు తిరిగితే నిన్నే పీష్వా చేస్తామని బేరం పెట్టించాడు. బాజీరావును బుట్టలో వే 

ఇది ధర్మంకాదు; సింధియాకిచ్చిన మాట తప్పువద్దు అని - తమ్ముడు అః 
వారించాడు. బాజీరావు వినలేదు. సింధియాతో ఒప్పందాన్ని నిస్సంకోచంగా 
తొక్కాడు. ఇందులో మోసం ఏమీ లేదుకదా, మాట తప్పరుకదా అని పలుమార్లు 
పవిత్ర గోదావరి తీరాన పార్వతమ్మవారి గుడిలో పట్వర్థన్‌ చేత గోవు తోక ప్ర 
ప్రమాణం చేయించాక సంతృప్తి చెంది నానావైపు ఫిరాయించాడు. అన్నేళ్లపాటు 
చెరలో పెట్టిన నానాతోటే చేతులు కలిపాడు. బాజీరావును పీష్వా చేసేట్టు, ప్రధా 
అతడు నానాను కొనసాగించేట్టు, జరిగిందంతా మరచి ఇద్దరూ కలిసి పనిచేసేట్టు అ 
కుదిరింది. 

- ఇది తెలిసి సింధియా మంత్రి బాలోబా మండిపడ్డాడు. సింధియా దయవల్ల 
పీష్వా అయితే సింధియాతో చెప్పించి తాను నానా స్థానంలో మంత్రి కావచ్చున 
ఆశపడ్డాడు. అది కాస్తా భగ్నమైంది. దాంతో అతడు సింధియాకి కబురు పంపాడు. 
వెంటనే పెద్ద సేనతో పుణె పైకి దండెత్తి వచ్చాడు. అతడిని తాను ఎదుర్మొనగలనని & 
భరోసా అయితే ఇచ్చాడు.కాని (ఫ్రెంచి వీరుడు డిబోయిన్‌ తర్చీదు ఇచ్చిన 
బెటాలియన్ల సత్తా నానా ఎరుగును. నేరుగా ఘర్షణ పడితే మొదటికి మోసం 
సింధియా మరాఠా సర్వాధికారి కాగలదని భయపడి నానా పుణె వదిలి పురంద 
తలదాచుకున్నాడు. బాజీరావును మాట్లాడదాం రమ్మని పిలిచి రాగానే 
నిర్భంధించాడు. బాజీరావు బదులు అతడి తమ్ముడు చిమ్బాజీని గద్దెనెక్కించాలని 
వర్గం నిశ్చయించింది. విధి లేక నానా కూడా ఇందుకు సమ్మతించాడు. 

మరి రఘునాథరావు పెద్దకొడుకు ఉండగా అతడిని వదిలేసి చిన్న కొడుకుకు 
అధికారం కట్టబెట్టారని లోకులు ఆక్షేపిస్తారు కదా? పాదరసంలాంటి సింధియా 
బుర్ర దీనికీ ఒక ఉపాయం కనిపెట్టింది. బయటి వాడిని తెచ్చి దత్త స్వీకారం చే 
మునుపు నానా అన్నాడు కదా? ఆ దత్తత ఏదో ఈ చిమ్నాజీనే చేయిస్తే సరిపోతుం 
- అన్నాడతడు. 

దత్తు చేసుకోబడే చిమ్నాజీకి దత్తు చేసుకునే యశోదాబాయి కోడలి వరస. 
ఆమె కంటే అతడు వయసులో పెద్ద. అయితేనేమి? వరసకన్నా వయసుకన్నా రా 
స్వార్థాలు మిన్న అనుకుని అంతా కలిసి దత్త స్వీకారం చేయించి చిమ్నాజీని పీ 
ప్రకటించారు. సతారాలోని నామమాత్ర ఛత్రపతి రెండవ సాహునుంచి దుస్తులు 
అధికార లాంఛనాలను నానాయే తెప్పించి పుణికి పంపించాడు. ఇంత (గంథం నడవ 
ఏకంగా ఏడు నెలలు పట్టింది 1795 అక్టోబరు 25న మాధవరావు పీష్వా మరః 
1796 మే 26న గానీ చిమ్నాజీ ఉత్తీరాధికారి కాలేదు. పోనీ ఆ తరవాతయినా వ్యః 


246 సా ఇదీ చరిత్ర ఎని. క 


ఫ్టీగా నడిచిందా? 

పేరుకు చిమ్నాజీ పీష్వా అయినా పెత్తనం చేసింది బాలోబా పాగ్పిస్‌. అతడికి నానా 
అంటే సరిపడదు. ఎలాగైనా నానాను పట్టుకుని ఖైదుచేయాలని చాలా ప్రయత్నాలు చేశాడు. 
కాని నానా అతడిని మించినవాడు. దొరక్కుండా తప్పించుకుని రాయగఢ్‌ కోటలో గట్టి 
ఇనిక రక్షణ మధ్య కూర్చున్నాడు. అతడి భూములు, ఇళ్లు, ఆస్తులు జప్తు చేశారు. ఎంత 
గాలించినా అపార సంపదను అతడు ఎక్కడ దాచిందీ సర్మారువారు కనిపెట్టలేకపోయారు. 

సింధియా బాధితులైన నానాకూ బాజీరావుకూ ఒకే రకం కష్టాలవల్ల మళ్లీ సఖ్యత 
కుదిరింది. తుకోజీ హోల్కర్‌ అప్పటికే నానా కొమ్ముగాస్తున్నాడు. బాలోబాకు తెలియకుండా 
తంత్రం నడిపి మెల్లిగా సింధియానూ నానా తనకు అనుకూలంగా తిప్పుకున్నాడు. ఈ 
విషయంలో సఖారాం ఘట్టే అనేవాడు బాగా ఉపయోగపడ్డాడు. అతడిది ఘరానా వంశం. 
అతడికో కూతురుంది. ఆమె చక్కని చుక్క ఆ పిల్లనిచ్చి పెళ్లిచేస్తానని దౌలత్‌రావు సింధియాకు 
సభారాం ఆశచూపాడు. అప్పటికి దౌలత్‌రావూ 20 ఏళ్లవాదే. పెళ్లి ఎరకు ఠక్కున చిక్కాడు. 
ఈలోపు రఘుజీభోస్తేనూ, జంజీరాసిద్దినీ, కొల్లాపూర్‌ ప్రభువునూ, మిగతా ముఖ్యులనూ 
నానా కలుపుకున్నాడు. పీష్వాకూ, మంత్రికీ తెలియకుండా చకచకా రాజకీయం నడిచింది. 
శమ తరపున చక్రం తిప్పుతున్న మంత్రి బాలోబాను సింధియాయే చెంతకు పిలిపించి 
బంధించాడు. వరస కుదరనందున చిమ్నాజీ దత్తత చెల్లదని పెద్దలు సమయానుకూలంగా 
ప్రకటించారు. బాజీరావును చెరనుంచి విడిపించారు. మళ్లీ సతారా నుంచి దుస్తులు, 
లాంఛనాలు యథావిధిగా వచ్చాయి. ఆర్నెల్లకే పాలకుడు మారి 1796 డిసెంబరు 4న. 
బాజీరావు పీష్వా అయ్యాడు. నానా ఫడ్నవిస్‌ అతడి ప్రధానమంత్రిగా మళ్లీ పగ్గాలు 
అందుకున్నాడు. 

బాజీరావుకు దశ తిరగడంతో మరాఠా మహాసామ్రాజ్య పతనంలో చివరి అంకానికి 
తెర లేచింది. బాజీరావు తెలివిగలవాడే. రాజకీయ చతురుడే. కాని అతడి తెలివితేటలు 
రాజ్యానికీ, ప్రజలకూ పనికొచ్చేవికావు. శత్రువులు పొంచి ఉండి, అన్నివైపులా సవాళ్లు 
చుట్టుముట్టిన సంక్షుభిత స్థితిలో సంక్షిష్ట సమస్యలను అర్థం చేసుకుని సుడిగుండాలను 
ఒడుపుగా తప్పించుకుని అధికార నావను తీరం చేర్చగలిగిన శక్తియుక్తులు అతడికి లేవు. 
సరిగా ఉపయోగించుకుని ఉంటే నానా అతడికి చేదోడు వాదోడుగా నిలిచి కష్టకాలంలో 
అక్కరకు వచ్చేవాడే. కాని - అధికారం కోసం అపద్ధర్మంగా నానాకు దగ్గర అయినా, 
అదికాస్తా అందగానే బాజీరావు నానాకు బెబ్బే అన్నాడు. చుట్టూ పనికిమాలిన సలహాదారులను 
పెట్టుకుని, చెప్పుడు మాటలు విని, నానామీద కత్తిగట్టాడు. తక్షణ సమస్యలను సమర్థంగా 
ఎదుర్కోవడం కంటే గతంలో తనకు నానాచేసిన అపకారానికి ప్రతీకారం తీర్చుకోవటం 
మీదే ఎక్కువ (శ్రద్ధచూపాడు. నానా అధికారం ఊడగొట్టి, అతడి రహస్య సంపదను 
కొల్లగొట్టాలని విశ్వప్రయత్నాలు చేశాడు. ఈ విషయంలో సింధియా అతడికి తందానతాన 
అన్నాడు. బాజీరావు గద్దెనెక్కిన కొద్దినెలల్లోనే పరిస్థితి ఎంత విషమించిందంటే పీష్వా, 
మంత్రి బహిరంగంగా ఒకరినొకరు కలిసేందుకే భయపడేవారు. ఎదుటివారు ఎక్కడ 
దాడిచేస్తారోనని ఎవరికివారు అనుక్షణం సాయుధ బలగాల భారీ కాపలాలో కాలం 
గడిపేవారు. పెద్ద తలకాయల్లోనే పరస్పర విశ్వాసం కొరవడటంతో పరిపాలన సహజంగానే 
అధ్వాన్నమైంది. జి.ఎస్‌, సర్జేశాయ్‌ అన్నట్టు - 


ఎం.వి.ఆర్‌. శాస్త్రీ మాయల మరారీలు శ 247 


"Baji Rao didnot feel the least concern for the cares of 
state and occupied himself with prayers, worships, reli; 
rites in public and gross sensual enjoyments in private, | 
remained sulking and a pathetic onlooker unable to exero 
any effective control over the administration, which had co 
to a stop." 


(బాజీరావు రాజ్య వ్యవహారాల్లో కనీన జాగ్రత్తలు కూడా తీసుకో 
వబ్లిగ్గానేమో (వ్రతాలూ, పూజలు, వునస్మారాలు తెరిపిలేకుండా సాగిం 
చాటుగానేమో రానక్రీడల తుచ్చ భోగాల్లో మునిగి తేలేవాడు. ఒళ్లు, 
ఏమీచేయలేక (ప్రభుత్వాన్ని సమర్ధంగా అదువుచేయలేక నానా నిన్సవ 
చూస్తుండిపోయాడు. పరిపాలన మొత్తం స్తంభించిపోయింది) 


తాను సింహాసనం ఎక్కడానికి పూర్వం మరాఠా రాజ్యంలో పొడసూపిన పెడ 
బలహీనతలను సరిచేసే సమర్ధత బాజీరావుకు బొత్తిగా లేదు. పైగా కుట్ర వ 
పగ, ప్రతీకారాల అల్ప బుద్ధిలో, విశ్చంఖల స్వైర విహారాలతో రాజ్యపతనాన్ని 
త్వరితం చేశాడు. పిన్నవయసులోనే పెద్ద అధికారం చిక్కటంతో వొళ్లు తెలియ 
మిడిసిపడిన దౌలత్‌ఠరావు సింధియా ఇతడికి తోడయ్యాడు. సింధియాలకూ నా; 
అదినుంచీ మాత్సర్యం ఉన్నది కనుక నానాను దెబ్బతీయటంలో దౌలత్‌రావు 
బాజీరావుకు సహకరించాడు. వీరి దెబ్బను కాచుకోవటానికి నానా తుకోజీ 
ఆధారపడగా కర్మం చాలక అతడు కాస్తా కన్నుమూశాడు. స్‌ 
తుకోజీకి నలుగురు కొడుకులు. వారిలో ఇద్దరు అక్రమ సంతానం. తండ్రి 
అధికార వారసత్వంకోసం కొడుకులు తగవులాడుకుంటూంటే అదే అదనుగా దౌల 
సింధియా ఆ గొడవలో తలదూర్చాడు. పెద్ద కొడుకు కాశీరావు కొమ్ముగాసి, రెండొ 
మల్దర్‌రావును చంపి... మిగతా ఇద్దరు దాసీపుత్రులు యశ్వంతరావు, విఠోజీలను వె 
రాజ్యం నుంచి వెళ్లగొట్టాడు. వారిలో విరోజీ అన్నవాడిని తరవాత పట్టుకుని ఏను, 
కట్టి తొక్కించి చంపేశాడు. కుడి భుజం లాంటి తుకోజీ హోల్కర్‌ చనిపోయి, అతడి | 
సింధియా 'పెత్తనంలోకి పోవటంతో రెక్కలు విరిగినట్టయిన నానా మీద ఆ తరువాత 
తన (ప్రతాపం చూపాడు. బాజీరావు, అతడు కూడబలుక్కుని నానాను మాయ. 
ఎక్కడికో పిలిపించి ఆధాటున బంధించారు. 
దాంతో - ప్రతీకారం తీరింది; తల నెప్పిపోయింది అనుకున్నాడు భాజేతా 
అసలు తలనెప్పులు అప్పుడే మొదలయ్యాయి. నానా భయం పోవటంతో సింధిర 
అతడి మామ సభారాంకూ, పట్టపగ్గాలు లేకుండా పోయాయి. నానాను నిర్చంధిస్త 
కోట్ల రూపాయలిస్తానని సింధియాకు పీష్వా ఆశ చూపాడు. ఆ పని చేశాను కదా 
సొమ్ము ఇమ్మంటూ సింధియా అతడి గొంతుమీద కూచున్నాడు. ఖజానా అస 
అయిన స్థితిలో అంత డబ్బు తనవల్ల కాదని పీష్వా చేతులెత్తాడు. చాలా నెలలుగా జీతా 
గోలపెడుతున్న సైనికులను శాంతపరచడానికి వేరే దారి తోచక సింధియా దురె 
దిగాడు. పీష్వా తనకు బాకీపడ్డ మొత్తాన్ని పుణె ప్రజల గోళ్ళూడకొట్టి వసూలు 
తన మామకు చెప్పాడు. అతడు ' అక్షరాలా అంత పనీచేసి, పిశాచంలా ప్రజల క 


248 ఫొ ఇదీ చరిత్ర ఎం.వి.ఆర్‌ల్తొ 


దాచిన సొమ్ము బయటకి తీయించడానికి నాదిర్షా తరహా అఘాయిత్యా లకు పాల్పడ్డాడు. 

పుణెలో జనం హాహాకారాలు చేస్తున్న సమయంలోనే ఇంకో వంక నలుగురు విధవలు 
అంతర్యుద్ధం లేవదీసి మరాఠా ప్రభుత్వాన్ని ఏళ్ల పర్యంతం ముప్పుతిప్పలు పెట్టారు. వారు 
మరణించిన మాధవరావు సింధియా భార్యలు. వారికి భరణం ఇచ్చి, బాగా చూసుకుంటానని " 
వారసత్వం అందుకున్న సమయంలో దౌలత్‌రావు హామీ ఇచ్చాడు. సొంత సేనలకే 
జీతాలివ్వలేక జనాన్ని పీడించుకు తింటున్న స్థితిలో చేతగాకో, ఇష్టంలేకో వారి భరణాన్ని 
ఎగవేశాడు. అది చాలదన్నట్టు దౌలత్‌రావు మామాథశ్రీ ఈ వితంతువుల నివాసాల మీద 
పడి కొరడాతో కొట్టి బయటికీడ్చి ఖైదు చేయబోయాడు. అతడి బారినుంచి ఎలాగో 
తప్పించుకుని వితంతువులు పీష్వా తమ్ముడు అమృతరావు శరణుజొచ్చారు. అయినా సింధియా 
మామ వెనక్కి తగ్గకుండా ఏకంగా అమృతరావు శిబిరంమీదే నానా ఆగంచేశాడు. తన 
తమ్ముడని కూడా చూడకుండా సింధియా వర్గం ఇలా బరితెగించటం సహించరాని ధిక్మారమని 
పీష్వా అనుకున్నాడు. పీష్వాను ఎదుర్శొనే రాజకీయ తంత్రంలో భాగంగా సింధియా - 
నానాఫడ్నవిస్‌కు బంధవిముక్తి చేశాడు. కొన్నాళ్లకు పీష్వాకూ వారికీ సంధి కుదిరింది. పది 
నెలలకు పైగా నిర్భంధం తరవాత 1798 అక్టోబరు 15న నానాకు మళ్లీ పెత్తనం చేతికొచ్చింది. 
మేరలేని దుర్మార్గాలతో తనకు చెడ్డపేరు తెచ్చిన మామగారిని సింధియా ఆలస్యంగానైనా 
వదిలించుకుని ఖైదులో పడేశాడు. 

ఈ గొడవ ఇలా సమసిపోయి పుణెలో పరిస్థితిలు కొంచెం కుదుటపడ్డాయని 
సంతోషించడానికి వీల్లేకుండా అదే సమయంలో ఇంకో సంక్షోభం సెగలు కక్కుతూ మరాఠా 
సర్జార్లకు చెమటలు పట్టిస్తున్నది. అదేమిటంటే - సతారాలో సాహూరాజు తిరగబడ్డాడు. 
నానాను వేటువేయటంలో తనకు సహకరిస్తే పూర్వపు సాహురాజు కుండినట్టి అధికారాలను 
నీకు దాఖలు పరుస్తానని బాజీరావు అతడికి బాసచేసి ఉన్నాడు. ఆ సంగతి ఏమయిందని 
తరవాత గుర్తుచేస్తే పీష్వా పట్టించుకోలేదు. దాంతో ఛత్రపతి సాహు మండిపడ్డాడు. అప్పటికే 
అతడి సోదరుడు ఛత్రసింగ్‌ పీష్వా మీద, రవరవలాడుతున్నాడు. శివాజీ వారసులం, ఈ 
పీష్వాల దయాధర్మంపై ఆధారపడి సతారాలో పరాధీనపు బతుకు బతకాల్సిన ఖర్మ మనకేమిటి; 
తెగించి పోరాడి మన అధికారాన్ని మళ్లీ పొందుదాం - అని చాలాకాలంగా అతడు అన్నగారికి 
నూరిపోశాడు. సాహూ సరేనన్నాడు. సోదరులు కలిసి సైన్యాన్ని కూడగట్టి తమపై నిఘాకు 
పీష్వా నిలిపిన బలగాలను తరిమిగొట్టారు. కొల్లాపూర్‌లోని తిరుగుబాటును అణచడానికి 
పూనానుంచి పెద్ద సైన్యాన్ని పంపినా లాభం లేకపోయింది. వారి దాయాది, పోటీ ఛత్రపతి 
అయిన మూడవ శివాజీ వారితో చేతులు కలిపాడు. ఇక గత్యంతరం లేక పరశురామ్‌ 
భావుపట్వర్థన్‌ను (బాజీరావును. పీష్వాచేసే కుట్రలో భాగంగా అతడిని చెరలో పెట్టారు) 
నిర్భంధం నుంచి విడిపించి ఛత్రపతుల పైకి బాజీరావు ప్రయోగించాడు. అతడు గొప్ప 
పరాక్రమంతో సతారా రాజును ఓడించాడు, కాని కొల్హాపూర్‌ సైన్యంతో జరిగిన యుద్ధంలో 
మరణించాడు. మరాఠా రాజ్యానికి అది పెద్ద దెబ్బ. తరవాత పీష్వా, సింధియాలు 
నానాఅవస్థలు పడి ఎక్కడెక్కడి సేనలనూ సమీకరించి యుద్ధం సాగించాక గానీ కొల్హాపూర్‌ 
ఛత్రపతి 1799 డిసెంబరులో sre 

ఇదీ - 18వ శతాబ్దం చివరలో వెల్లస్లీ ప్రభువు వక్రదృష్టి పడేనాటికి మరాఠా రాజ్య 
రాజకీయ పరిస్థితి. మాధవరావు పీష్వా అకాల మరణం తరవాత ఆ శతాబ్దం చివరి 


ఎం.వి,ఆర్‌.శాస్త్ర మాయల నురారీలు శ 249 


నాలుగైదేళ్లలో నడచిన ఘటనల తీరుతెన్నులు పరిశీలిస్తే ఒక సంగతి స్పష్టం. 
కలహాలు, అంతర్యుద్ద్ధాలు ఎన్ని తలెత్తినా మరాఠా సామ్రాజ్యం వాటన్నిటి, 
పదిలంగానే ఉంది. వ్యక్తుల స్వార్థాలు, ద్వేషాలు, నీచ మనస్తత్వాలు ఎన్ని 
వేసినప్పటికీ అవసరమైనప్పుడు విభేదాలను మరిచి, విరోధాలను పక్కనపెట్టి 
సంస్కారం మరాఠా ముఖ్యుల్లో మిగిలే ఉంది. చెరలో పెట్టిన వారినే వదిలి పెట్టటం, త 
ఖైదు చేశారన్న కక్ష లేకుండా వారు సైతం విశాల హృదయంతో తక్షణ సమస్యల ౩ 
మనస్ఫూర్తిగా సహకరించటం గమనిస్తే మరాఠా రాజ్యం కలహాల మయమై కుక్కలు 
విస్తరిలా చిందర వందర అవుతున్నదన్న అభిప్రాయం ఏకోశానా కలగదు. ఈ నాలు] 
మరాఠా పెద్దతలకాయలెన్నో వరసగా మృత్యువాత పడ్డా విజ్ఞత, కార్యదక్షత ఉన్న 
కొందరు ఇంకా మిగిలే ఉన్నారు The Main Curents of Maratha Hi 
జి.ఎస్‌. సర్టేశాయ్‌ అన్నట్టు - బాజీరావు, దౌలత్‌రావులు ఎన్ని తప్పుడు పనులు 
అదనుకోసం ఇంగ్లీషు గోమాయువులు కాచుకు కూర్చుని కుతంత్రాలు, కుత్సితా 
wa మరాఠా రాజ్యం మునుపు అనేక ఘట్టాల్లోవలె ఒడిదుడుకుల నుంచి ౩3 
గట్టేక్కేదే. 


250 ౫ ఇదీ చరిత్ర 


పీష్వాకు పొగ 


"You may be assured that it was a matter of real satisfac- 
tion to me that the affairs of this Government at the Court of 
Poona should be in the hands of a person of your talents and 
experience in a moment the most critical to our interests... I 
have the fullest confidence in your zeal for promoting the suc- 
cess of a plan which is founded on principles of justice and of 
all parties to be effected by its execution... " 

[Rise of the Christian Power in India - B.D. Basu, p. 364] 

మన (ప్రయోజనాలకు అత్యంత కీలకమైన ఈ తరుణంలో మన వూనా 

వ్యవవోరాలు మీవంటి (ప్రజ్ఞావంతుల చేతుల్లో ఉన్నందుకు నాకు పరమానందంగా 

ఉంది... అన్ని పార్టీలకీ న్యాయం జరిగే రీతిన ధర్మబద్ధంగా రూపొందించిన పథకాన్ని 

జయ (ప్రదంగా అమలు చేయటానికి మీ తవాతహ గురించి నాకు సంపూర్ణ విశ్వాసం 
ఉంది. . 


ఇండియాకి కొత్త గవర్నర్‌ జనరల్‌గా వచ్చిన లార్జ్‌ మార్నింగ్‌టన్‌ అనే వెల్లస్లీ దొర 
పుణెలోని తమ రెసిడెంటు కర్నల్‌. పామర్‌కు 1798 జూలై 8న రాసిన తొలి రహస్య 
లేఖలోని తొలి పలుకులివి. విన్నవారెవరైనా - అన్ని పక్షాలకీ సమాన న్యాయం జరిగేలా 
న్యాయసూత్రాలకు లోబడి పథక రచన చేసిన ఆ దొరగారు ఎంతటి ధర్మప్రభువో!; అంతటివాడి 
పూర్తి విశ్వాసం చూరగొన్న రెసిడెంటుదొర ఇంకెంత గొప్పవాడో; ఇద్దరూ కలిసి కలహాల 
కాపురంగా ఉన్న మహారాష్ట్రకు పవిత్ర పథకంతో ఎంత గొప్ప న్యాయం చేస్తారోనని 
ఊహిస్తారు. దొరవారల మధ్య నడిచిన ఇలాంటి ఉత్తరప్రత్యుత్తరాలకు మోసపోయే... తెల్లవారు 
చాలా పెద్ద మనుషులు; న్యాయం తప్పనివారు; న్యాయం చేయడం కోసమే దిక్కుమాలిన 
దేశాన్ని వశపరచుకున్నవారు అని మన మేధావులు చరిత్ర పుస్తకాల నిండా రాసిపడేశారు. 

నిజానికి దొరల భాష వేరు. వారి మాటల అంతరార్థం వేరు. వారిదంతా వక్రనీతి. 


జెనంటే కాదని. కాదంటే బెనని, అందరికీ న్యాయం చేద్దాం అంటే అందరికీ పక్కా అన 
చేసి మనం మాత్రమే బాగుపడదాం అని కవి హృదయం! 
వెల్లస్లీ అడుగుపెట్టే నాటికి భారత రాజకీయ పటంలో అత్యధిక భాగం ఇంకా వ్ర 
ప్రాబల్యంలోనే ఉంది. దక్షిణాన తుంగభద్ర నుంచి ఉత్తరాన సట్లెజ్‌ వరకూ ప 
సింధ్‌లదాకా వారి సామ్రాజ్యం విస్తరించింది. వారికి ఢిల్లీ పాదుషా గులాం. బుందేల్‌ 
రాజస్థానం, గంగ, యమున తీర ప్రాంతాలపై వారిదే పట్టు. గంగకు దిగువన 
వారి ప్రాంతాలకు, కలకత్తా, ముంబాయి, మద్రాసు ప్రెసిడెన్సీలకు చుట్టూతా ఉన్నది మ 
రాజ్యమే. దక్షిణాదిన వారిదైన మద్రాసు ప్రెసిడెన్సీకీ, వారు నోటకరిచిన నైజాంకూ, క్రా 
కబళించిన మైసూరుకూ మధ్య నిరాఘాట విహారానికి వీల్లేకుండా కంట్లో నలు; 
ఎక్కడికక్కడ మరాఠాలు అద్దు! /! 
తొలుదొలుత బెంగాలులో ఎడమకాలు మోపిన నాటినుంచీ మరాఠాలన్నా, త్వరి 
. విస్తరించిన వారి సామ్రాజ్యమన్నా తెల్లవారికి మహా ఈర్ష్య. వారి బలాన్ని పలు 
ఎలాగైనా తగ్గించాలన్న ఆబ ఆదినుంచీ ఉన్నా అందుకు కావలసిన సైనికవనరులు, రాజ 
అనుకూలతలు వారన్‌ హేస్టింగ్స్‌ నాటికిగానీ ఆంగ్లేయులకు సమకూడలేదు. సర్వ 
ఒడ్డినా హేస్టింగ్స్‌ దుస్సాహసం ఫలించక మొదటి మహారాష్ట యుద్ధంలో ఘోరప। 
జరిగి మహారాష్టులతో సంధి చేసుకోవలిసి వచ్చింది. బరోడా గేక్వాడ్‌ను తమవైపు 
భోంస్లేలను ఎరలువేసి ఆకట్టుకోగలిగినా బ్రిటిష్‌ రాజ్య విస్తరణ తంత్రం ఆ 
పెద్దగా ఫలించింది లేదు. ఈలోపు పీష్వా ప్రభుత్వం మరింత బలపడింది. 3 
సింధియా ఉత్తరాదిన విజృంభించి విశాల ప్రాంతాలను జయించాడు. తేరిపార చూడలేనంః 
తీక్షణంగా మరాఠా (ప్రభ వెలిగిపోయినందువల్లే చేసేది లేక జాన్‌షోర్‌, కారన్‌వా ళ్‌ చేయదానికి పుణె ప్రభుత్వం శా ట్ల 
మహారాష్టుల జోలికి పోకుండా జాగ్రత్తపడ్డారు. టిప్పుసుల్తాను మీద యుద్దానికి పోయే Br Pe Fa HOR న (య సదనం తదు! శన్యలం? 
కూడా కారన్‌వాలిస్‌ మరాఠాల సహాయం దేబిరించి, వారి అండతోనే గెలిచాడు. ఆ తరు | యుద్ధంచేసి టిప్పూను గెలవగల సత్తా కంపెనీకి లేదన్న సంగతి అతడికి తెలుసు. బయటి 
దక్షిణాదిన ఇంకో బలీయశక్తి అయిన నైజాంనూ మరాఠాలు ఒంటిచేత్తో నేలకరి ' నంచి సహాయం చాలా అవసరమే. అలాగని మరాఠాల సహాయాన్ని కనుక తీసుకుంటే - 
దీంతో ఇంగ్లీషు వారికి మరీ కన్ను కుట్టింది. ఇండియాలో తమకు ప్రధాన యుద్ధంలో గెలుచుకునే రాజ్యంలో వారికీ వా ఇవ్వలసి వస్తుంది. దానివల్ల మరాఠా 
మహారాష్ట్ర కూటమేనని, తమకు ప్రమాదం ఎప్పటికైనా వారినుంచే రాగల ప్రాబల్యం ఇంకా విస్తరించి “కంపెనీకి మరింత ప్రమాదకారి అవుతుంది. ఆ భయంతోటే 
అసలే భయం. అందుకే కారన్‌వాలిస్‌ టిప్పూపైకి దందెత్తినందుకు బ్రిటిష్‌ రాజ వెల్లస్లీ మరాఠాల మద్దతు అవసరం ఉన్నా స్వీకరించలేదు. 
ప్రముఖులు పలువురు తీవ్ర ఆక్షేపణ తెలిపారు. ఇండియాలో మన ప్రయోజనాలకు మరా మరగ ee (టా AE EE శకంలో రి ఖగ దంగా ణన రన! 
నుంచి కదా అసలు ప్రమాదం? వారిని ఎదుర్కోవడానికి సమతూకంలా ఉపయె వ్వవచ్చుకవా?. అగ్భికి ఇజ్యు కో రెనట్టు టిపూ న్యాయమైన కంపెనీకి షా 
మైసూరు ప్రభువు మీద మనమే కత్తి ఎత్తడమేమిటి? అని కోమన్స్‌ సభలో కొంత వ కదా? ఈ పాటికే టిప్పుసుల్తాన్‌ పూనా దుర్భారుకు వకీళ్లను పంపి నైనిక సాయం ఆర్ధిస్తున్నట్టు 
' సభ్యులు కోప్పడ్డారు. సమయం చిక్కితే మరాఠాలను దెబ్బతీసి మొత్తం దేశాన్ని రలాస్తున్నా జ వారిని చేరరియటల కంపెనీ! ఇంతులు ఇష్టం: లేధు తెలిశాక: పూనా 
చేయాలని సీమ దొరలు కాచుకు కూచున్నారు. నుంచి ఆ వకీళ్లను వెళ్లగొట్టిన మాట నిజమే. కాని - లోపాయకారీగా ఏమి జరుగుతుందో 
తెల్లవారికి ఎంత కుత్సితం ఉన్నా మరాఠాలకు వారిపట్ల శత్రుభావం లేదు. ఏవరు చెప్పగలరు? ఇంగ్లీషు వారిలాగే మఠాఠాలూ వక్రంగా నడిస్తే ఇంగ్లీషు వారికి 
తమకున్న స్నేహాన్ని, శాంతియుత సంబంధాలను భగ్నపరచాలన్న ఆలోచనే వారికి కేమాదం కదా? న 
ఆంగ్లేయులకు ఆగ్రహం కలిగించే పని వారు ఏదీ చేయలేదు. తాము బతుకుతూ ఇతరుః లి న స సు వసు Heenan 
బతకనివ్వాలనే వారు కోరుకున్నా వారిని ప్రశాంతంగా బతకనిచ్చే ఉద్దేశం ఆంగ్ల ప్రభువు hy ఓ మాయ కబురు పంపాడు. మీరు సైన్యాన్ని గనుకా గార గ కరత; 
ఎంతమాత్రం లేదు. 1 4" ని మిమ్మల్ని (శ్రమ పెట్టటం మాకు ఇష్టం లేదు. ప్రస్తుతానికి మీ సహాయం అవసరం 
వెల్లస్లీ అడుగిడే నాటికి పీష్వా గద్దెపై బాజీరావు కూచుని ఉన్నాడు. దౌలత్‌రావు ంధి శేరు. కాని మీరు మాకు మృతులు: కాబట్టి సైన్యాన్ని వంపకున్నానరే దం. డెలిల్లాక 


శ 
252 సొ ఇదీ చరిత్ర ఎం.వి.ఆర్‌.శాస్త్రే ౨౦. వి.ఆర్‌, శాస్త్ర వీష్వాకు పొగ శ 233. 


అలదికి వెన్నుదన్నుగా ఉన్నాడు. నానా ఫడ్నవీసు నిర్బంధంలో ఉన్నాడు. యూరోపియన్లు 
శదపురుగుల్లా మహారాష్ట్రలో చేరి సర్జార్లను, జాగీర్ణార్లను ఎగదోసి ఎక్కడికక్కడ అల్లర్లు, 
ఇంక్షోభాలు కల్పిస్తూ ఉన్నారు. లోగడ మాధవరావు సింధియా దర్భారులో రెసిడెంటుగా 
న్న పామర్‌ ఈ మధ్య పూనా బదిలీ అయ్యాడు. గతంలో తమ పంచనచేరిన తండ్రి 
కఘునాధరావు తమకు ఎన్నో ఆశలు పెట్టాడు కాబట్టి ఇప్పుడు పీష్వా అయిన కుమారుడు 
బాజీరావు తమకే తవ్వి తలకెత్తుతాడని ఆంగ్లేయులు ఆశపడ్డారు. కాని బాజీరావు ఇంతవరకూ 
వారికేమీ చేపలేదు. 

ఈ పరిస్థితుల్లో వెల్లస్లీ వచ్చీరాగానే మరాఠాలమీద ప్రత్యేక దృష్టి పెట్టాడు. తమకు" 
శత్రువులనుకున్న వారితో యుద్ధంచేయటం, పరాక్రమంతో గెలవటం యూరోపియన్ల 
ఫద్ధతికాదు. చుట్టూ సాలెగూడు పన్ని అదనుకోసం వేచి ఉండి మభ్యపెట్టో మోసగించో 
గుటుక్కుమనిపించటమే వారిశైలి. సాలెగూడుకు ఇంగ్లీషు వారు పెట్టిన ముద్దుపేరు “సైనిక 
సహకారం” ఏదో ఒక విధంగా వారి సేనలను అవతలివారికి అంటగడితేగానీ తరువాయి 
స్వాహాకార్యం ముందుకుసాగదు. 

కాని మరాఠాలకు ఇంగ్లీషు సేనలను అంటగట్టటం చాలా కష్టం. ఎందుకంటే మఠాఠాలే 
సైనికశక్తిపై ఆధారపడి బతికే వారు. వారే ఇతర రాజ్యాలను జయించగలరు. కాబట్టి తమ 
రక్షణకోసం వేరేవారి సైన్యాన్ని అపేక్షించాల్సిన అగత్యం వారికి లేదు. కావాలంటే వారే 
ఇతరులకు సైనిక సహాయం చేస్తారు. పైగావారికీ 'కంపెనీ'కీ కారన్‌వాలిస్‌ హయాంలో 
కుదిరిన మైత్రీ ఒప్పందం ఇంకా అమల్లో ఉంది. దాని ప్రకారం లోగడ కారన్‌వాలిస్‌కు 
చేసినట్టే ఇప్పుడు టిప్పూపై తాజా యుద్ధంలోనూ కంపెనీకి కావాలంటే సైనిక సహాయం 


శత్రురాజ్యంలో మీ వాటాను మీకు పువ్వుల్లోపెట్టి అప్పగిస్తాము - అని దాని నై 
ఈ రీతిన మరాఠాల ముందరి కాళ్లకు బంధం వేశాక ఒక చెంప టిప్పు 
సర్వసన్నాహాలు చేస్తూనే ఇంకోవంక పీష్వాను నయవంచనతో ఉచ్చులో ఇరికి 
వెల్లస్లీ పథకం పన్నాడు. “సైనిక సహకారం' పేరిట నిజాంను వంటింటి కుందేలుగా 
చేసినట్టు పీష్వానూ 'బుట్టలో వేయటానికి దారులు వెదికాడు. ఇందులో 
నానాఫడ్నవిస్‌ను నిర్భంధం నుంచి తప్పిస్తామంటే మనవైపు తిరుగుతాడేమో 
ఈ వ్యాసం మొదట్లో ప్రస్తావించిన 'న్యాయాలమారి' రహస్య లేఖలో రెసిడెంటు 
. వెల్లస్లీ పురమాయించాడు. 
అయితే - పామర్‌కు ఆ లేఖ అందేలోపే పూనాలో పరిస్థితులు మారి, సింధి 
సఖ్యత కుదిరి నానా బంధవిముక్తుడయ్యాడు. అందరికీ న్యాయం జరగాలన్న ఇ 
తెల్లవారికి నిజంగా ఉంటే తమ ప్రమేయం లేకున్నా నానా అంతటి యో, 
వదిలినండుకు సంతోషించవలసింది. కాని తమ షరతులకు లోబడే అగత్యం లే 
తనంతట తానే బయట పడినందుకు దొరలు నొసలు ముడిచి నానానూ అనుమాన 
చూడసాగారు. 
ఎవరికి చెప్పాల్సిన మాట వారికి చెప్పి, ఎవరికి తీయాల్సిన గొయ్యి వారి న 
పుణెలో రెసిడెంటు మహాశయుడు పథకం ప్రకారం ఇటు రంగం సిద్దం చేసూం 
మైసూరులో అధర్మ యుద్ధంచేసి తెల్లవారు టిప్పూను వథించారు. ఏమా 
చెప్పుకోవాలి. యుద్ధం జయించాక వెల్లస్లీ దొరగారు వెనకటి మాట ప్రకారం 
వాటాను వారి కోసం అట్టేపెట్టకపోలేదు. అయితే ఒక మెలిక! గతంలో బేషరతుగా 
చెప్పిన వాటాకు ఇప్పుడు వాటమైన షరతులు జోడించారు. అవి ఏమిటంటే - మ 
బ్రిటిష్‌వారి సైనిక సహకారం పెద్దమ్మను అక్మల్లేకున్నా నెత్తినెత్తుకోవాలట. మొత్తం 
రాజ్యంపై ఆదినుంచీ తమకుగల చౌథ్‌ వసూలు హక్కును వదిలేసుకోవాలట. ఇకపై. 
నిజాంతోగాని, మరెవరితోగాని తమకు ఎటువంటి పేచీ వచ్చినా కంపెనీవారే మధ్యవర్తిత్వ 
చేయాలని అంగీకరించాలట. వారు ఎలా చెబితే అలా నడుచుకోవాలట. టై. 
ఒక్కమాటలో చెప్పాలంటే మైసూరు రాజ్యంలో అప్పనంగా వచ్చేవాటా కోసం మరాఠాలు 
తమ స్వాతంత్రాన్ని, సార్వభౌమాధికారాన్ని వదిలేసుకుని ఆంగ్లేయులకు తొత్తులు కా 
ఆత్మగౌరవం గల ఏ ప్రభుత్వమూ అంగీకరించజాలని తెంపరి బేరమిది. కాబట్టి బాజీరావ 
నానా సలహా మేరకు సహజంగానే దీన్ని తిరస్కరించి మీరూ వద్దు; మీ వాటా వద్దు 
పొమ్మన్నాడు. $ ఇ 
దాంతో వెల్లస్లీకి ఒక సంగతి అర్ధమైంది. పీష్వా తనకు తానుగా మెడకు ఉ 
తగిలించుకోడు: గత్యంతరం లేని పరిస్థితి కల్పించి అతజ్జి అన్నివైపుల నుంచీ నొక్మేస్తే 
కంపెనీ” కార్యం నెరవేరదు. పుణె రెసిడెంటుకు పంపిన లేఖలో గవర్నరు జనరల్‌ 
మాటే స్పష్టంగా అన్నాడు. " 


"The inference to be deduced from these considerations 
was, that until irresistibly compelled by the exigency of his 
affairs to have recourse to the assistance of the Company, 321. 
Rao would never be induced to enter into any engagements 


254 ఫా ఇబీ చరిత్ర ఎం.వి.ఆర్‌: బాగ 


which in his apprehension, would afford to the British ౮౦౪ల౧- 
ment the means of acquiring an ascendency, which it was our 
interest to establish in the Mahratta empire." 
[Empire in Asia, W.M. Torrens, p-185] 
(వీటన్నిటిని బట్టి ఏమనుకోవాలంటే తన వ్యవహారాలు విషమించి, కంపెనీ 
సహాయాన్ని అపేక్షించక తప్పని సంకటస్థితిలో ఇరుక్కుంటేగానీ బాజీరావు మన 
ప్రయోజనాలకు కావలసినట్టు మరాఠా సామాజ్యంలో మన ప్రాబల్యం 
పెంచుకోవటానికి ఒప్పుకోడు) 


బేరంవల్ల పొందలేనిదాన్ని మోసం ద్వారా సాధించడానికి తెల్లదొరలు మరింత 
అయుత్తమయ్యారు. వెల్లస్లీ దర్శకత్వంలో కపట నాటకానికి తెరలేచింది. మరాఠా రాష్ట 
కూటమిలో ఆదినుంచీ సింధియాకూ హోల్మర్‌కూ పడదు. తుకోజీ హోల్కర్‌ మరణించి, 
అతడి వారసులు సింధియా రక్షణలోకి చేరాక ఆ చిరకాల వైరం కాస్తా సద్దుమణిగింది. 
అలాగే నానా ఫడ్నవిస్‌కూ, సింధియాలకూ లోలోన ఉన్న విరోధం కూడా దౌలత్‌రావు 
సింధియా పెత్తనానికి వచ్చాక ఇటీవలి కాస్త నెమ్మదించింది. అటు సింధియా సైనికశక్తి 
ఇటు నానా మంత్రాంగం అండగా. ఉన్నంతకాలమూ బాజీరావును పట్టుకోవటం కష్టం. 
వారిలో వారికి తంపులుపెట్టి మహారాష్ట్ర కూటమిలో ముసలం పుట్టించి, బలహీనుడైన 
పీష్వాను విడిగా లాగే స్తేగాని కుంపిణీయుల పంట పండదు. కాబట్టి చల్లగా ఉన్న రాజ్యంలో 
చిచ్చు పెట్టే పనికి వెల్లస్లీ పూనా రెసిడెంటు పామర్‌ను తగిలించాడు. అతడేమో పీష్వా 
చెవిని ఇల్లు కట్టుకుని దౌలత్‌రావు సింధియాపై కొండేలు చెప్పసాగాడు. నువ్వు సింధియా 
వలలో పడిపోయావు. అతడు నిన్ను పిండి బొమ్మనుచేసి ఆడిస్తున్నాడు. నీవతనికి 
ఖైదీవయ్యావు. బానిసవయ్యావు. నీకిదేమి ఖర్మం అని నిత్యం నూరిపోసి అసలే అనుమానపు 
మనిషి అయిన బాజీరావుకు కంటికి కునుకు లేకుండా చేశాడు. అదే సమయంలో వెల్లస్లీ 
దొరగారు బాజీరావు పీష్వా సింధియా చేతిలో బందీలా ఉన్నాడని.నాలుక భుజాన వేసుకుని 
గగ్గోలు పెట్టాడు. | 

ఈ మాట పచ్చి అబద్ధం. సింధియా మీద బాజీరావు ఎక్కువగా ఆధారపడుతున్న 
సంగతి యధార్థమే. అయితే అది బలాత్మారంవల్ల కాదు. తనను పీష్వా గద్దె నెక్కించడానికి 
సింధియా ఎంతో సాయపడ్డాడన్న కృతజ్ఞతా భావంతో. ఇంటా బయటా ముసిరిన శత్రువుల 
బారినుంచి రాజ్యాన్ని అతదే రక్షించగలడన్న నమ్మకంతో. అంతే తప్ప పీష్వాను సింధియా 
నిర్భంధించిందీ లేదు; అవమానించిందీ లేదు. తనను సింధియా చెరపట్టినట్టు పీష్వా ఎప్పుడూ 


.. ఎవరితో చెప్పుకోలేదు. అతడి జారినుంచి తనను కాపాడమని కంపెనీ వారిని ఎన్నడూ 


కోరలేదు. పీష్వాకు అటువంటి గతి పట్టినట్టు పూనాలోని బ్రిటిష్‌ రెసిడెంటు కూడా వెల్లస్లీ 
కనుగీటడానికి పూర్వం పైవారికి ఎప్పుడూ రిపోర్టు చేయలేదు. పోనీ -, అకస్మాత్తుగా 
ఇప్పుడే ఈ దారుణ దుర్వార్త దొరలకు తెలిసిందనుకున్నా... తెలిశాక దానికి తగిన ప్రతి 
క్రియ చేయటానికి వారు ఆయాసపడిందీ లేదు. అమల్లో. ఉన్న సంధి ప్రకారం పీష్వా 
కంపెనీ వారికి మిత్రుదే. అతడికి ఆపదవస్తే వారు ఆదుకొనవలసినవారే. గతంలో తమకు 
మిత్రుడైన తిరువాన్మూరు రాజాకేసి కీగంట చూశాడన్న నెపంతోనే మిత్రధర్మం పేరిట 
టిప్పు సుల్తాన్‌ మీదికి కత్తి ఎత్తి కంపెనీవారు నానా ఆగం చేశారు కదా? మిత్రుడైన 


ఎం.వి.ఆర్‌.శాస్త్రి వీప్పాకు పగ శ 255 


పీష్వానూ అలాగే సింధియా బారినుంచి ఉద్ధరించి ఉండవచ్చు. కదా? 
వచ్చు. కాని దొరలు ఆ పనిచేయలేదు. ఎందుకంటే తాము వేసినది వట్టి'అభాం 

వారికి తెలుసు. అందుకే పీష్వా చెవులు మాత్రం కొరికి, తగవులు పెట్టి తమాషా. 

వారి చెప్పుడు మాటలు వినివిని - తనకు చుట్టూ ఉన్న వారంతా తన కీడు క 

వారి బారినుంచి ఇంగ్లీషువారు మాత్రమే తనను కాపాడగలిగినవారనీ, వారు పెద్ద 

ఆఫర్‌ చేసిన ప్రకారం వారి సైన్యాన్ని తనకు రక్షణ కవచంగా పెట్టుకుంటే 

భద్రత ఉండదనీ ఒక బలహీనక్షణంలో బాజీరావు కూడా తలపోశాడు. 
దాంతో సీమ శకునుల పని తేలికైంది, 


256 స ఇదీ చరిత్ర 


పడగనీడలో పీష్వా 


అక్కడికీ వెల్లస్లీ దొరగారు నింధియాకి వారితో వీరితో చిలక్కి చెవ్పినట్టు 
చెప్పించారు. నువ్వు పూనాలో తిష్టివేసినంతకాలమూ మా పనులేవీ అయేట్టు లేవు. 
పీష్వా పీలక మా చేతికి దొరక్కుందా అతణ్ని గట్టిగా పట్టుకొని కూచున్నాను. పైగా 
సైన్యాన్ని తీసుకుని ఎప్పుడు నైజాం మీద పడతావో, ఎక్కద మా వెంట పదతావో అని 
భయంగా ఉంది. నువ్వు కొంచెం పూనా వదిలిపోతే పీష్వా సంగతి మేము 
చూసుకుంటాం. ఒకరి తరువాత ఒకరుగా మీ అందరి నోటా మన్నుకొట్టి మీ 
సామ్రాజ్యాన్ని నెమ్మదిగా కాజేస్తాం... అన్న అసలు అంతర్యాన్ని అందమైన భాషలో 
నగిషీలు చెక్కి వినిపించారు. 


సింధియా ఆలకించాడా? లేదు. ట్ట ఇలా లాభం లేదని తలచి, సింధియాను 
ఎలాగైనా పూనా నుంచి లేపేందుకు వెల్లస్లీ ప్రభువులవారు ఎత్తుమీద ఎత్తువేశారు. 

మొదటి ఎత్తు 'పుకారు! అఫ్లాన్‌ రాజు  అహ్మద్‌షా అబ్దాలీ పూర్వం పానిపట్టు యుద్ధంలో 
మహారాష్రులను "ఘోరంగా mois కదా? ఆ పేరు చెబితే మరాఠాలు హడలిపోతారనీ 
దొరవార్లు అనుకున్నారు. అబ్బాలీ మనవడు జుమాన్‌ఖాన్‌ ఇండియాపైకి దండెత్తి త్తి రానున్నాడని 


. తమ ఏజెంట్ల చేత పుకార్లు పుట్టించారు. (ఇది వట్టి పుకారేనని గ్రాంట్‌ డఫ్‌, జేమ్స్‌ మిల్‌ 


వంటి ప్రఖ్యాత చరిత్రకారులు ధ్రువీకరించారు.) ఈ వదంతులకు బెదిరి ఉత్తరాదిన తన 
రాజ్యాన్ని రక్షించుకోవటానికి సింధీయా పూనా విడిచి గ్వాలియరుకు పరుగెడతాడని దొరలు 
ఆశించారు. కాని సింధియా జంకలేదు. ఇప్పట్లో జుమాన్‌షా నుంచి అలాంటి ప్రమాదం 
లేదని అతడికి తెలుసు. 

పుకారు పాచిక పారకపోవటంతో వెల్లస్లీ అటునుంచి పొగబెట్టే రెండో ఎత్తుకు 
ఉపక్రమించాడు. సింధియా రాజ్యంలో అంతఃకలహాలు తెచ్చి కల్లోలం రెచ్చగొట్టడానికి 
స్పెషల్‌ డ్యూటీ మీద కాలిన్స్‌ అనే వాణ్ని గ్వాలియరుకు రెసిడెంటుగా పంపించారు. పైకి 
చెప్పిందేమిటంటే - జుమాన్‌షా చేయబోయే దండయాత్రను ఉమ్మడిగా ఎదుర్కోవడానికి 


సింధియాతో సంప్రదించి, స్నేహపూర్వకంగా తగిన ఏర్పాట్లు చేయడానికని! అదే ౪. 
ఉద్దేశమైతే దౌలత్‌రావు పూనాలో ఉంటే కాలిన్సు అతడి దగ్గరికి కదా పోవలసింది' 
లేని సమయంలో గ్వాలియరులో ఎందుకు చొరబడాలి? గ్వాలియరుకు 
అక్కడ చేయాల్సిన పనులను కాలిన్సుకు వెల్లస్లీ నూరిపోశాడు. అంతకుముం 
దేశీయ దర్భార్లలో జరిగినట్టే... విభేద తంత్రాన్ని ప్రయోగించి, సింధియా కాబ్సు 
'వారికి లంచాలు పెట్టి, సింధియాపై చాడీలు చెప్పి ద్వేషం కలిగించి, రాజ్యంలో ఎక్స 
తిరుగుబాట్లు ప్రేరేపించడానికి కాలిన్సు శక్తివంచన లేకుండా కృషిచేశాడు. 

అయినా సింధియా బెంబేలెత్తలేదు. పుణె నుంచి కదలలేదు. అప్పడు వెల్లస్లీ ఇంకో 
ఎత్తువేశాడు. కోల్‌బూక్‌ అనే అధికారిని (అనంతర కాలంలో ప్రఖ్యాతుడైన సం 
విద్వాంసుడు ఈయనే) నాగపూర్‌ దర్భారుకు పంపించి బేరార్‌ రాజాతో మంతనాలా 
సింధియాతో యుద్ధం వస్తే ఆంగ్లేయులకు సహాయం చేసేట్టు రహస్య 
కుదుర్చుకున్నాడు. అక్కడితో ఆగక సింధియా దెబ్బకు పారిపోయివచ్చి నాగః 
దాచుకుంటున్న దాసీపుత్రుడు యశ్వంతరావు హోల్కర్‌ను దువ్వి, మందీమార్చలా 
దస్మాన్ని సమకూర్చి సింధియా రాజ్యం మీదికి ఉసిగొలిపాడు. చచ్చిన పాము 
హోల్మర్‌కు దాంతో వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్టయింది. చిచ్చర పిడుగులా 
రాజ్యం మీద పడి, కొన్ని ప్రాంతాలను ఆక్రమించి, జనాన్ని దోచుకుని అతడు 7 
ఇక ఉపేక్షిస్తే లాభం లేదని దౌలత్‌రావు సింధియా దిగ్గున కదిలి తగు మాత్రం + 
పుణెలో నిలిపి 1800 నవంబరులో తన రాజధానికి మరలిపోయాడు. త 

అలా వెల్లస్లీ తంత్రం ఫలించింది. పుణె నుంచి సింధియాను జయప్రదంగా 
పంపాక అటు సింధియానూ, ఇటు పీష్వానూ చిక్కుల్లో పెట్టి ఉచ్చులోకి నెట్టటానికి కు 
సాగాయి. సింధియా పూనానుంచి కదిలేంతవరకూనేమో - అతడు ఉత్తరాదికి తిరిగివి 
దేశ రక్షణకు చాలా అవసరమని, అతడితోకలిసి జుమాన్‌షా దాడి బెడదను ఉద 
ఎదుర్కోవాలని తాము ఆరాటపడుతున్నామనీ వెల్లస్లీ చెబుతూ వచ్చాడు. 
వెనక్కిపోయాకేమో నానా దురుద్దేశాలు ఆపాదించి, తమకు వ్యతిరేకంగా కుట్ర చే! 
అభాండాలు వేసి సింధియా మీద కత్తికట్టాడు. సింధియా గ్వాలియర్‌ వెళ్లటానికి 
వెల్లస్లీ కలకత్తాలోని కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ సర్‌ అలూరెడ్‌ క్లార్మ్‌ను పెద్ద సేనతో 
సింధియా సరిహద్దుల్లో నిలిపాడు. శ 

ఎందుకు? నేరుగా యుద్దాన్ని ప్రకటించి సింధియాతో అమీతుమీ తేల్చుకోవ 
కాదు. అది పరాక్రమం మీద ఆధారపడేవారు అనుసరించే పద్ధతి. యూరోపి 
శ్రేష్టులు ఆ కోవకు చెందరు. వారిదంతా వంకర తరహా, సింధియా మీద ఒత్తిడి పెం 
భయాన్ని రేకెత్తించటానికి సైన్యాన్నయితే ఎదుట నిలిపారు. ఎందుకొచ్చారని 
నిలదీస్తే మాత్రం అబద్దాలు చెప్పి తప్పించుకోమన్నారు. సాక్షాత్తూ గవర్నర్‌ జనరలే ఈ 
వింత ఆదేశాన్ని తన సైన్యాధిపతికి ఇలా ఉపదేశించాడు. 


"The reassembling of the army may possibly alarm 
scindhiah and an explanation may be demanded of the moti 
of such a step. You will ascribe it to the escape of Vizier Ali 
from Benares, tothe’ probability of his attempting to join 


258 ౫ ఇదీ చరిత్ర ఎం.వి. ఆర్‌తాక 


Zemaun Shah, and to the consequences which that event might 
produce." / 
(మనమీ సేనలను ఇలా మోహరించటం చూసి సింధియా అనుమానవడవచ్చు. 


ఇలా ఎందుకు చేశారని మనల్ని అదుగుతాదేమో, అడిగితే - బెనారసు నుంచి వజీరాలీ 
శప్పించుకుపోయాడనీ, జుమాన్‌షాతో అతడు చేరితే ప్రమాదం కాబట్టి దాన్ని నివారించటానికే 
సేనల్ని సమీకరించుకున్నామనీ - జవాబు చెప్పు. ౫ 


ఇలా దొంగబద్దాలు చెప్పడం ఒకటే కాదు. ఆంగ్ల సైన్యాధిపతికి ఘనత వహించిన 


గవర్నర్‌ జనరలుగారు ఇంకో డ్యూటీ కూడా చేశారు. అదీ వారి మాటల్లోనే చదవండి. 


"..You will use every endeavour to excite the Rajpoots and 
other tributaries against Scindhiah, and to induce the Rajahs of 
Jynagur and Jodhpur to enter zealously into the war; you will 
at the same time take proper steps for supporting and encour- 
aging the exertions of the partizans of the Byes and Lukwaji 
Dada, together with all persons in the family or service of 
scindhiah, who may be disaffected to his Government." 

[Rise of the Christian Power in India, B.D. Basu, ౧.౮79] 

(రాజపుత్రులను, ఇతర సామంతరాజులను సింధియాపైకి ఉసిగొపటానికి నీ 
శాయశక్తులా ప్రయత్నించాలి. జునాగఢ్‌, జోధ్‌పూర్‌ రాజులను కూడా ఈ 
యుద్ధంలోకి లాగేట్టు చూడు. సింధియాతో పోరాడుతున్న మహాద్‌జీ సింధియా 
వితంతువులను, అతడిపై తిరగబడిన సర్దారు లక్వాజీదాదాను, సింధియాకు 
వ్యతిరేకులుగా ఉన్న అతని కుటుంబంలోని వారిని, కొలువులోని వారిని అందరిని 
బలపరిచి ప్రోత్సహించటానికి ఇదే సమయంలో తగిన ప్రయత్నాలన్నీ చేయాలి.) 


ఇదన్నమాట సంగతి! ‘కంపెనీ? దొరలు కాలపెట్టిన చోటల్లా, వారి కన్నుపడిన చోటల్లా 
అకస్మాత్తుగా తిరుగుబాట్లు లేచి, కక్షలు ముదిరి, అంతఃకలహాలు రెచ్చి, రాజ్యాలకు రాజ్యాలు 
క్రమపద్ధతిన అల్లకల్లోలాల పాలై చివరికి అన్నీ 'కంపెనీ నోట్లో పడటం వెనక ఇంత 
పకద్భందీ పథకం ఉన్నదన్నమాట. దేశీయ ప్రభువుల అవివేకంవల్ల, అసమర్థతవల్ల, 


- ఆత్మహత్యా సదృశమైన రాజకీయ దుర్విధానాలవల్ల, సంకుచిత స్వార్థంకోసం విశాల జాతి 
- హితాన్ని బలిపెట్టే మూర్ధత్వంవల్ల దేశం తెల్లవారికి ఆయాచితంగా దైవికంగా వశమైందని 


('భమించే భారతీయ మేధావులకు వెల్లస్లీ విడమర్చి వెల్లడించిన మాయ మర్మం 
అవలోకించాకయినా అసలు గుట్టా అర్థం కావాలి. ఈ కుతంత్రాలు, కుత్సితాలు క్లయివ్‌, 
వారన్‌హేస్టింగ్స్‌ల కాలంనుంచీ ‘కంపెనీ? దొరవార్లందరూ రివాజుగా అనుసరించినవే. 
అంత దాకా వాచ్యంగా, కడు గోప్యంగా జరిగిన పాడు పనులను కాగితం మీద అక్షర 
బద్ధం చేసినందుకు వెల్లస్తీకి చరిత్ర రుణపడి ఉండాలి. 

పథకం ప్రకారం ఇలా తెల్లవారు సాగించిన కుట్రలూ కూహకాల మూలంగా సర్వత్రా 
భగ్గుమన్న తిరుగుబాట్లను, వెన్నుపోట్లను, విరోధుల స్వైర విహారాలను తట్టుకోవటంలో 


' సింధియా మధ్యభారతంలో తలమునకలవుతూ హోల్కర్‌ సవాలును అతికష్టంమీద 


ఎం.వి.ఆర్‌, శాస్త్రి పడగనీడలో వీష్వా శ 259 


అదుపులోనికి తెస్తున్న సమయంలో ఇటు పూనాలో పీష్వాకు పుటంపెట్టే పుఖ 
ముమ్మరమైంది. బాజీరావు కంపెనీవారి మాయలోపడి, వారి దుర్చోధలకు చెవి 
తనకు రక్షకులని వెరిగొరైలా విశ్వసించినా దొరలు మాత్రం అతడికి చెప్పాల్సిన 
అతడికి చెబుతూనే చాటున అతడిపై కత్తులు నూరి, చక్రబంధంలో నొక్క్మేసే కుటిల వ 
చాలాకాలంగా అమలు జరుపుతూ వచ్చారు. 

కుశాగ్రబుద్ధి అయిన నానా ఫడ్నవీసుకు వారి దుర్మార్గాలు తెలియకపోలేదు. 
పూర్వపు అధికార ప్రాభవం తనకు లోపించడంవల్లనేమి, ఇరవై ఏళ్ల కింద తాను ఆంగ్లే! 
ఐక్య సంఘటన కట్టిన నాటి అనుకూల పరిస్థితులు ఇప్పుడు మృగ్యమవడం 5 
తనను నమ్మక, నిర్ణయాధికారాలనివ్వక పీష్వా బాజీరావు తన చేతులు కట్టేసిన కారణంగా 
అపరచాణక్యుడయిన నానా కూడా అవసాన దశలో నిర్వీర్యుడయ్యాడు. బాహాటంగా 
వల్లమాలిన (ప్రేమ. కురిపిస్తూనే... పీష్వాకు దురుద్దేశాలేవో ఉన్నాయనీ, తమపై ద 
ప్రయత్నిస్తూ, (ద్రోహానికి పాల్పడుతున్నాడనీ వెల్లస్లీ అతడికి తెలియకుండా 
మొదలెట్టాడు. టిప్పూ రాజ్యంలో ఇంగ్లీషువారు అడుగిడినదే తడవుగా దానిని అన 
ఉన్న మరాఠా ప్రాంతాలలో స్థానిక జాగీదార్లను ఎగదోసి పీష్వాపై తిరుగుబాట్లు చేయిం 

దొరల పుణ్యమా అని హఠాత్తుగా పుట్టుకొచ్చిన ఈ సవాళ్లను ఎదుర్శొని అతి 
మీద తిరుగుబాట్లను కాస్త అణచగలిగాడో లేదో 1800 ఫిబ్రవరి 13న నానా 
కన్నుమూశాడు. ఆయన మరణంతో మరాఠాలు తమ పూర్వ వైభవాన్ని పొందే 
అడుగంటింది. రెసిడెంటు పామర్‌ అన్నట్టు నానాతోటే మరాఠా ప్రభుత్వం నుంచి వి 
సంయమం వెళ్ళిపోయాయి. ("WIth him departed all the wisdom and n n 
eration of the Maratha Govermment.") నానా నిష్క్రమణతో ఇంగ్లీషువారు 
ఆట అయింది. మరాఠా రాజ్యాపహరణ కుటిల నాటకంలో చివరి అంకానికి తెర 

బాజీరావు గద్దెనెక్కిందే దౌలత్‌రావు సింధియా ప్రాపకం వల్ల. కాబట్టి ప్రతి వ 
విషయంలోనూ అతడు తనను సంప్రదించాలని సింధియా కోరుకున్నాడు. ప్రతిదీ 
చెప్పి చేయటం తనకు పరువుతక్కువని బాజీరావు భావించాడు. తాను సర్వస్వతంట్రుడి 
ఎవరినీ లక్ష్యపెట్టనవసరం లేదని నిరూపించుకుంటున్నానని ఊహించుకుని అతడు నే 
పోయి ఇంగ్లీషువారి ఊబిలో పడ్డాడు. టిప్పు మరణానంతరం మైసూరు రాజ్యాన్ని విదే 
బారి నుంచి కాపాడటానికి డూండియా వాగ్‌ అనే దేశభక్తుడు కొంత బలగాన్ని 
తరహాలో పోరాటం సాగిస్తున్న కాలమది. గవర్నరు జనరల్‌ వెల్లస్తీకి స్వంత తమ్ముడైన 
అర్థర్‌ వెల్లస్లీ నాయకత్వాన పెద్ద ఇంగ్లీషు సేన అతడి వెంటపడింది. దాని నుం 
తప్పించుకోవటానికి వాగ్‌ మరాఠా (ప్రాంతాల్లోకి పారిపోయాడు. ఈ సంగతి 
విన్నవించి, తమరు కనుక దయతో అనుమతిస్తే మేము కొంచెం సేనను పంపిం 
దుండగుడిని పట్టుకుంటాం అని దొరలు మహా వినియంగా ప్రార్థించారు. ఓస్‌! దాని 
అలాగే చేసుకుపోండి అని బాజీరావు దూరం ఆలోచించకుండా, సింధియాకు చెప్పా పెట్టక 
అనుమతిని దయచేశాడు. అదే అతడి నెత్తికి చేతులు తెచ్చింది. ; 

తాము బందిపోటుగా ముద్ర వేసిన దేశభక్తుడిని పట్టుకునే నెపంతో ఇంగ్రీషు శే 
మరాఠా రాజ్యంలోకి (ప్రవేశించాయి. తమకు కావలసినవాణ్ని పట్టుకున్నాయి. అంిళే 


260 » ఇదీ చరిత్ర 


వనుదిరగక' అక్కడే తిష్టవేశాయి. అంతకుమునుపు ఇంగ్లీషు సైన్యాన్ని నైజాంకు చప్పుడు 
కాకుండా తరలించి, నిజాం మెడమీద కత్తిపెట్టి సైనిక సాలెగూటిలోకి లాగేసిన తంత్రాన్నే 
వీష్వా మీదా ప్రయోగించటానికి వెల్లస్లీ ఆయత్తమయ్యాడు. “మనం వెంటనే 


' కలగజేసుకోవలసినటువంటి సంక్షోభం మహారాష్టలో రాబోతున్నదని మన రెసిడెంటు పామర్‌ 
' చైబుతున్నాడు. బహుశా పీష్వాయే మన సైనిక సహాయాన్ని అర్థించవచ్చు. లేదా అతడు 


పూనా వదిలి పారిపోవచ్చు. లేక సింధియా తెగబడి పీష్వాను నిర్భంధించనూ వచ్చు. 
ఇందులో ఏది జరిగినా పీష్వా న్యాయబద్ధ అధికారాన్ని నిలబెట్టే పేరిట, ఆయన తరఫున 


' మనం సైనిక జోక్యం చేసుకోవలసి ఉంటుంది. అందుకని సేనలతో వెనక్కి రాకుండా 
' ఉన్నచోటే ఉండి, రంగంలోకి దూకడానికి సిద్ధంగా ఉండమని ఆర్థర్‌ వెల్లస్లీకి చెప్పండి అని 
1800 ఆగస్టు 23న మద్రాసు గవర్నర్‌ లార్జ్‌ క్లయివ్‌కు వెల్లస్లీ జాబు రాశాడు. 


అతడు ఊహించినట్టే పీష్వాకూ సింధియాకూ వ్యవహారం చెడింది. తనకు తెలియకుండా 
విదేశీ సేనలను రాజ్యంలోకి అనుమతించి చేజేతులా వినాశాన్ని కొనితెచ్చినందుకు పీష్వా 
మీద సింధియా మండిపడ్డాడు. ఇలాగే వదిలేస్తే ఇంకేమి పిచ్చిపనులు చేస్తాడోనని తలిచి 
పీష్వా చుట్టూ తన సిపాయిలతో గట్టి కాపలా పెట్టించాడు. పరిస్థితి త్వరితగతిన చెయి 
దాటీపోతున్న విషమ స్థితిలో సింధియా అంతకంటే తీవ చర్యలే చేపట్టవలసింది. బాజీరావును 
ఖైదు చేయడానికీ, ఆఖరికి చంపడానికీ అయినా వెనకాకుండా ఉండవలసింది. కాని మూడు 
దశాబ్దాల కింద రఘోభా విషయంలో నానాఫడ్నవిస్‌ చూపిన కనికరాన్నే రఘోబా కుమారుడి 
విషయంలో దౌలత్‌రావూ కనపరిచి అరకొర ఆంక్షలతో ఊరుకున్నాడు. సింధియా తన 
చుట్టూ కాపలాపెట్టి తన స్వేచ్చను కుదించడంతో బాజీరావు ఇక తనను రక్షించగలిగింది 
ఇంగ్లీషు వారేనని దృఢ నిశ్చయానికి వచ్చాడు. రెసిడెంటు పామర్‌ను పిలిచి మంతనాలు 
మొదలెట్టాడు. ఇంతకుముందు నుంచీ మీరు అంటున్నట్టే ఆరు బెటాలియన్ల సైన్యాన్ని 
నాకు సహాయంగా తీసుకుంటాను; సాలుకు పాతిక లక్షల రాబడి వచ్చే ఉత్తరాది పరగణాలను 
రాసిస్తాను. అయితే ఒక షరతు. మీ సైన్యం ఇక్కడ శాశ్వతంగా తిష్టవేయటానికి వీల్లేదు. 
మీ దగ్గరే అట్టేపెట్టుకుని నేను కోరినప్పుడల్లా పంపిస్తూ ఉండాలి - అని పీష్వా బేరం 
పెట్టాడు. 
కాని - ఆవలివారు ఆంగ్లేయులు. వారికి రాజ్యలాభం లేకుండా కేవలం కిరాయి 
తీసుకుని సైన్యంతో షటిల్‌ సర్వీసు చేయించమంటే వారెందుకు ఒప్పుకుంటారు? సర్వనాశనం 
ముంచ గ తప్ప పీష్వా శషభిషలు మాని ఇంగ్లీషు భల్లూకాన్ని కౌగిలించుకోవటానికి 
బేషరతుగా ఇష్టపడేట్టు a రెసిడెంటు పామర్‌ గ్రహించాడు. పూనా నుంచి గవర్నర్‌ 


' జనరల్‌కు పంపిన చివరి లేఖలో ఖ మాటే అతడు స్పష్టంగా అన్నాడు. ("1 apprehend 


that nothing short of imminent and certain destruction will induce the 
Peishwa to make concessions...") : 
సరే! అట్లే అగుగాక అన్నాడు వెల్లస్లీ, అతడు సైగ చేయగానే యశ్వంతరావు హోల్మర్‌ 
సింధియాతో పోరును ఆపి, తన సోదరుడి దారుణ హత్యకు ప్రతీకారం తీర్చుకునే మిషపై 
పీష్వా రాజ్యంమీద పడ్డాడు. పీష్వా న్యాయబద్ధ అధికారాన్ని నిలబెట్టటమే తమ పవిత్ర 
కర్తవ్యమని చెబుతూ వచ్చిన దొరలు ఏకంగా మరాఠా రాజధానిపైనే దాడి జరుగుతున్నా 
చిటికెన వేలును కదిలించలేదు. పైగా దురాక్రమణకు వచ్చిన హోల్కర్‌ సేనలతో తలపదాల్సిన 


ఎం.వి.ఆర్‌.శాస్తి పడగనీడలో వీష్వా శ 261 


అవసరం రాకుండా జాగ్రత్త పడమని పూనా రెసిడెంటుకు ఆదేశాలిచ్చారు. తమకు మి 
తిరువాన్నూరు రాజును కన్నెల్తీ చూడటమే మహాపరాధంగా ఎంచి గతంలో టిప్పు 
విరుచుకుపడిన దొరలు, తమకు అలాంటి మిత్రుడే అయిన పీష్వా రాజధానిపైనే దం 
జరుగుతున్నా మెదలకపోగా దురాక్రమణదారులతోనే చేతులు కలిపారు. 
ఆ సమయాన పుణె మరీ దిక్కూమొక్కూ లేకుండా ఏమీ లేదు. రాజధాని 6 
సింధియా నిలిపివెళ్లిన 10 వేల అశ్వదళం, 5 బెటాలియన్లు సర్వసన్నద్ధంగా జ 
ఇవిగాక పీష్వా చేతిలోనూ కొంత సైన్యం, ఉంది. ఈ మొత్తం బలగాలతో పోల్చితే , 
బలం తక్కువ. గట్టిగా పోరాడితే పీష్వా పక్షానికే విజయం దక్కేది. కాని య; 
ఇంగ్లీషు కుతంత్రం పనిచేసింది. శత్రు దుర్భేద్యమైన (శ్రీరంగపట్నం కోటను దుర్గ 
లోబరుచుకోవటం ద్వారా పట్టుకుని టిప్పూసుల్తానుపై ఆంగ్లేయులు అధర్మ వి 
సాధించినట్టే... సింధియా సేనలోని కెప్టెన్‌ ఫిలోస్‌ అనే యూరోపియన్‌ ఆఫీసరు వి 
వల్ల 1802 అక్టోబరు 25న పూనా యుద్ధంలో అనూహ్యంగా హోల్కర్‌ గెలిచాడు. 
న స్యా రాజధాని విడిచి పారిపోయి బేసెస్‌లో ఇంగ్లీషువారి శరణుజొ 
సంవత్సరం తాను వీల్లేదన్న షరతులకు నోరుమూసుకుని అంగీకారం తెలి 
అధికారాన్ని మరాఠాల స్వాతంత్ర్యాన్ని విదేశీయులకు కుదువపెడుతూ 1802 
31న దిక్కుమాలిన ఒప్పందం కుదుర్చుకుని, తనను తాను బ్రిటిష్‌ తాబేదారు 
దిగజార్చుకున్నాడు. పీష్వా నామమాత్రపు అధికారం 1818 దాకా కొనసాగకః 
కాని 1802లో బేసెన్‌ ఒప్పందంతోటే మరాఠా ప్రాభవం కొడిగట్టింది. భారతదేశ హూ, 
అదే నాంది. 


పై 
rl 
EF 
E| 


262 స ఇదీ చరిత్ర 


సూర్యచంద్రులు సాక్షిగా... 


మీ మిత్రులు మాకూ" మిత్రులే; మీ శత్రువులు మాకూ శత్రువులే; మీ వాక్కుల 
మీద, మీ ప్రాంతాల మీద దాడి జరిగితే అది మా వాక్కుల మీద, మా రాజ్యం మీద 
జరిగిన దాడిగానే భావిస్తాం. మీ జోలికొచ్చిన వారి భరతం పదతాం. మిమ్మల్ని 
కంటికి రెప్పలా కాపాడతాం. సూర్యుదూ చంద్రుడూ ఆకాశంలో ఉన్నంతవరకూ 
మన స్నేహం నిలిచి ఉందును.గాక... అని భీషణ ప్రతిజ్ఞ చేసి పీవ్వా బాజీరావుతో 
బేసెన్‌ ఒప్పందం కుదుర్చుకున్నారు ఇంగ్లీషువారు. పీష్వాకు సింధియా మిత్రుదు 
హోల్కర్‌ శత్రువు. సింధియా తనకు అందగా ఉన్నప్పటికీ హోల్కర్‌ దురాక్రమణను 
ఎదుర్శొనలేకపోయినందువల్లే బాజీరావు రాజధాని విడిచి, రాజ్యం వదిలి పరారై 
తెల్లవారి. శరణు జొచ్చాడు. సూర్యచంద్రుల మీద ఒట్టుపెట్టి చేసుకున్న ఒప్పందం 
ప్రకారం ఇంగ్లీషు మిత్రులు హోల్బర్‌ వెంటపదాలి. సింధియానేమో అక్కున చేర్చుకోవాలి. 


కాని - జరిగింది దీనికి రివర్సు. తమ నేస్తుడిని రాజ్యం నుంచి వెళ్లగొట్టిన హోల్మర్‌నేమో 
కంపెనీ ధర్మాత్ములు ఉపేక్షించారు. తదలో తమ మిత్రుడికి బాసటగా ఉన్న సింధియా 
పైనేమో నిప్పులు కక్కి కత్తులు దూశారు.?అదీ ఇంగ్లీషు రాజనీతి, 

మాకుచెప్పకుండా మరే ప్రభువుతోనూ మీరు చర్చలు జరపకూడదు. మా అనుమతి . 
లేకుండా ఎవరి జోలికీ వెళ్లకూడదు. మిగతా మరాఠా రాజ్యాలతోగాని, వేరే వారితో గాని 
గొడవలొస్తే మేమే మధ్యవర్తిత్వం చేస్తాం. మేము ఎలా చెబితే అలా మీరు నడుచుకోవాలి : 
- అని మరాఠా మహాసామ్రాజ్య అధినేత పీష్వాను కట్టడి చేసి, చేతులూ కాళ్లూ కట్టేసిన , 
మాయదారి ఒప్పందం కుదుర్చుకోవటంతో తెల్లవారి కళ్లు చల్లబడలేదు. పీష్వా స్వేచ్చను | 
హరించి, తమకు తొత్తును చేసుకుని, పుణె గద్దెపై తిరిగి కూచోబెట్టటంతో... రక్షణ నెపంతో ' 
పీష్వా చుట్టూ తమ సేనలని కాపలా పెట్టటంతో తమ పని అయిపోయిందని కంపెనీ 
అధికారులు అనుకోలేదు. మరాఠాల స్వాతంత్రాన్ని జయప్రదంగా అంతమొందించిన 


తరవాత కూడా మరాఠాలను వారి బతుకు వారిని వెల్లస్లీ బతకనివ్వదలచలేదు. అద్దె స్వే 
వలలోకి ఒకరిని లాగితే మిగతా వారూ చచ్చినట్టు చేతికి చిక్కుతారని గవర్నర్‌ జ 
కొంతకాలంగా ఆంతరంగికులకు చెబుతూ వచ్చాడు. పెద్దతలకాయ అయిన పీష్వా క్‌ 
గాలానికి చిక్కాక మరాఠా కూటమిలోని మిగతా ప్రభువులనూ ఒకరి తరవాత ఒకని. 


ఏరివేసి, భారత దేశంలో బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని సుస్థిరం కావించటానికి వెల్లస్లీ కంకజ్వం 


కట్టుకున్నాడు. మరాఠా ముఖ్యులను కవ్వించి, యుద్దానికి రెచ్చగొట్టటానికి చాలా ఎ 
వేశాడు. ఏన్ని విధాల గిల్లినా వారు రెచ్చిపోకపోయేసరికి తీరి కూర్చుని, తానే యు 
ప్రకటించి, దారుణ దురాక్రమణకు ఒడిగట్టాడు. 
వేల సంవత్సరాల హిందూ దేశచరిత్రలో కొన్ని వందల యుద్దాలు జరిగాయి. సబబుల్తు, 
మంచిచెడ్డలు ఎలా ఉన్నప్పటికీ ఒక వైరి పక్షానికి రెండో పక్షం మీద యుద్ధం చేయాల్సిన 
తీవ్ర ఆగ్రహం కలగటానికి సాధారణంగా బలమైన కారణాలు ఉంటాయి. ఏ కారణ 
లేకుండా, అవతలి వారి నుంచి ఎటువంటి తప్పుగానీ ముప్పుగానీ లేకుండానే అడ్డగో, 
జరిగిన ఆధునిక యుద్ధాల్లో మొదట చెప్పుకోవలసింది వెల్లస్లీ పుణ్యమైన రెండో ౩ 
సం(గ్రామాన్ని. 
భారీ సైన్యాన్ని తోడిచ్చి పంపి 1808 మే 18న పుణె తక్తుపై బాజీరావును , 
కూర్చోబెట్టాక ఇంగ్లీషు 'రక్షకులు' యుద్ధమంటూ చేస్తే మొదటగా యశ్వంతరావు వో 
అని అందరూ ఊహించారు. కంపెనీకి కొత్త నేస్తమైన పీష్వాను కష్టాల పాలు చే 
గాక కంపెనీ రక్షణలోని పాత మిత్రుడు నిజాంను కూడా హోల్మర్‌ చాలా తిప్పలు పె 
నైజాం రాజ్యం మీదపడి జెరంగాబాద్‌ నగరాన్ని దోచుకుని చాలా ఆగం చేశాడు, 
- మిత్రుల రక్షణకు ఆచంద్రతారార్మం పాటు పడతామని ప్రతిన బూనిన కంపెనీ దొర 
చిటికెన వేలును కదిలించలేదు. ఎందుకంటే - అతడికీ వారికీ మధ్య అప్పటికే లోపా న 
లాలూచీ ఉంది. "lam AanXI0us to cultivate the good understanding 
has subsisted between the Honourable Company's Government an 
You" (మాననీయ కంపెనీ సర్మారుకూ మీకూ ఉన్న సదవగావానను పెంపొందించి 
నేను ఆరాటవడుతున్నాను) అని 1803 జులై 16న అంటే - పీష్వా తిరిగి వచ్చిన రెణ్నె 
హోల్మర్‌కు జనరల్‌ ఆర్థర్‌ వెల్లస్లీ (పెద్ద వెల్లస్లీకి తమ్ముడు) రాసిన లేఖనుబట్టే అసలు 
మర్మం అర్ధమవుతుంది. (| | 
హోల్మర్‌తో “సదవగాహన” అంతకుముందే పొసగినందున అతడు ఎలాగూ కంపెనీకి 
వంటింటి కుందేలే, అతడి సంగతి తీరిగ్గా చూసుకోవచ్చు. ముందు తేల్చాల్సింది మి 
మరాఠా ముఖ్యుల కథ అనుకున్నాడు వెల్లస్లీ, తలచిందే తడవుగా చకచకా ఎత్తులు వేశ 
మొట్టమొదటగా “మీ పీష్వా మాతో సంధి కుదుర్చుకున్నాడు. మీరూ అదే దారికి వస్తా 
మాతో శత్రుత్వం కొని తెచ్చుకుంటారా?” అని సింధియా, బేరార్‌ రాజా, తదితరు 
(శీముఖం పంపించాడు. 
అప్పటికే మరాఠా సర్దార్లు లోలోన రగిలిపోతున్నారు. ఛత్రపతి శివాజీ స్థాపించిన 
స్వరాజ్యం విదేశీయులకు. పాదాక్రాంతమైంది. ఒకప్పుడు యావద్భారతంలో తిరుగు 
పెత్తనం చలాయించి మొగల్‌ పాదుషానూ, రాజపుత్ర మహారాణాలను సైతం శాసించగః 
మరాఠా సామ్రాజ్యానికి అధిపతి అయిన పీష్వా తన స్వాతంత్రాన్నే కోల్పోయి, అధి 


264 » ఇదీ చరిత్ర ఎం.వి, ఆర్‌.శౌస్తే 


(1 


స్వార్థంకోసం స్వేచ్చను, నిర్ణయాధికారాన్ని వదులుకుని తెల్లవారి ఉచ్చులో ఇరుక్కున్నాడు. 
వారి అనుమతి లేకుండా కనీసం తన సామంతులతో కూడా వ్యవహారం నెరపలేని నిస్సహాయ 
స్థితిలో చిక్కుకున్నాడు. అది మరాఠా యోధులకు హృదయ శల్యమైంది. తమకు 
చెప్పాపెట్టకుండా సిగ్గుచేటు సంకటంలోకి పీష్వా తామందరినీ నెట్టటం వారిని అమితంగా 
బాధించింది. పీష్వా తరువాత స్వాతంత్రాపహరణలో ఎవరి వంతు వస్తుందన్న ప్రశ్న 
అందరి మనసులనూ తొలిచెయ్యసాగింది. అంతా కలిసి ఏదో ఒకటి చెయ్యకపోతే, 
ముంచుకొస్తున్న ముప్పును తట్టుకోవటం కష్టమన్న అభిప్రాయం అందరికీ కలిగింది. 
ముందుగా దౌలత్‌రావు సింధియా, నాగపూర్‌ ప్రభువు రఘోజీ భోంస్లే కలిసి మాట్లాడుకుని 
ఆ తరవాత పీష్వాతోనూ అన్ని విషయాలు చర్చించి భవిష్యత్‌ ప్రణాళికను నిర్ణయించు 
కోవాలనుకున్నారు. | 

వారికి అంత సావకాశం ఇవ్వటం వెల్లస్లీకి ఇష్టంలేకపోయింది. బేసెన్‌ సంధికి వల్లె 
అంటారో లేదో ఉన్నపళాన తేల్చాలని రెసిడెంటు కాలిన్స్‌ చేత అతడు సింధియాను ఒత్తిడి 
చేయించాడు. ఇష్టమో కాదో చెప్పాలంటే ముందు ఆ సంధిలో ఏముందో, దాని షరతులు 
ఏమిటో సింధియాకు తెలియాలికదా? కాని అప్పటిదాకా ఆ వివరాలేవీ సింధియాకు 
ఆధికారికంగా ఎవరూ తెలియపరచనే లేదు. 

మరాఠా కూటమిలో సింధియా అతి ముఖ్యుడు. పీష్వా కూడా ఇంత దాకా అతడి 
సైనిక అండపైనే ఆధారపడి ఉన్నాడు. సంధి ఏది పొసగాలన్నా అతడి ఐచ్చిక సహకారం 
తప్పనిసరి. ఆ ఒక్క కారణంతోనైనా పీష్వాతో ఒప్పందం చేసుకునేముందు కంపెనీ దొరలు 
సింధియాను సంప్రదించి ఉండవలసింది. అదీగాక - బాజీరావు పీష్వా కాగలిగింది 
ప్రధానంగా సింధియా చలవ వల్లే. ఆ కృతజ్ఞతతోనైనా కీలక సంధిని చేసుకునే ముందు 
పీష్వా తనకు మాట మాత్రంచెప్పి ఉండాల్సిందని సింధియా భావించటం సబబే. పైగా 
ఇంగ్లీషు వారికీ సింధియా చాలా కావలసినవాడే. రెండు దశాబ్దాల కింద వారన్‌ హేస్టింగ్స్‌ 
హయాంలో మరాఠాల చేతిలో చావుదెబ్బతిన్న ఇంగ్లీషు వారు నెత్తిన గుడ్డ వేసుకుని లబోదిబో 
మనవలసిన స్థితిలో మాధవరావు సింధియా, ముధోజీ భోంస్లేలు ఆదుకొని ఇంచుమించు 
బ్రిటిష్‌ ఏజెంట్లుగా పనిచేసి వాటమైన సాల్బే సంధిని కుదిర్చిపెట్టారు. నాటినుంచీ మరాఠా 
బ్రిటిష్‌ సంబంధాలను నియంత్రించిన ఆ ఒప్పందం స్థానంలో కొత్తదాన్ని ఖరారు చేసుకునే 
ముందు కంపెనీ వారికి ఇంగితజ్ఞానం ఏ కాస్త ఉన్నా తమకు ఉపకారులైన సింధియా, 
భోంస్లేలను సంప్రదించి ఉండాల్సింది. వెల్లస్లీ ఆ పని చేయకపోగా దురుసుతనం చూపి 
'సంధికి సై అంటావా లేదా అని సింధియా గొంతు మీద కూచున్నాడు. పైగా మరాఠాల 
నుంచి ఏ రకమైన కవ్వింపూ లేకుండానే అన్ని మరాఠా రాజ్యాల పొలిమేరల్లో బ్రిటిష్‌ 
సేనలను నిలబెట్టి కయ్యానికి కాలుదువ్వాడు. 

ఇది సహించరాని దురహంకారమే. అయినా సింధియా తొందరపడలేదు. పీష్వా మీద, 
కంపెనీ వారి మీద కోపగించటానికి తనకు బలమైన హేతువే ఉన్నా అతడు నిగ్రహం 
కోల్పోలేదు. అప్పటికే తన రాజ్యంలో అంతఃకలహాలను రేకెత్తించి, తిరుగుబాట్లు ప్రోత్సహించి 
దొరలు సృష్టించిన చీకాకులతో వేగలేక సతమతమవుతున్న స్థితిలో కొత్తరకం ఒత్తిళ్ల ఉచ్చులో 
పడకుండా అచి తూచి అడుగు వేయాలని అతడు అనుకున్నాడు. 

ఈలోపు బాజీరావుకూ తాను కౌగిలించుకున్నది ఇంగ్లీషు విషకన్యనన్న సంగతి నెమ్మదిగా 


ఎం.వి.ఆర్‌:శాస్తి సూర్యచంద్రుల సాక్షిగా... 4 265 


అర్థమైంది. హోల్మర్‌ పట్టునుంచి తప్పించుకోబోయి తెల్లవారి బారిన పడటంతో తన. 
దుంగను తీసి దూలాన్ని తలకెత్తుకున్నట్టు, పెనం మీది నుంచి పొయ్యిలో పడినట్టు అం 
పీష్వా అనుభవ పూర్వకంగా. గ్రహించాడు. దొరలు తెలివిగా తన మెడకు తగి 
బంధం నుంచి బయట పడాలంటే తన మిత్రుడు సింధియా సహాయం అత్యావళ - 
అతడికి అర్థమైంది. అందుకే ఒకసారి. వచ్చి తనను కలవాలని బేసిన్‌ నుంచి 
బయలుదేరడానికి ముందే సింధియాకు పీష్వా కబురు పంపాడు. అలాగే నాగపు 
బేరార్‌ రాజానూ పిలిచాడు. ఆ ఆహ్వానాన్ని పురస్మరించుకునే సింధియా, భోంస్లేలు 
బయలుదేరారు. మధ్యలో బుర్దాన్‌పూర్‌ దగ్గర మజిలీ చేసి ఉభయులూ మాట్లా 
అటునుంచి పుణెకు వెళ్లదలిచారు. న 

ఇదిగో - ఈ పని మీద దక్కనుకు మరలి, మార్గమధ్యాన బుర్దాన్‌పూర్‌ వద్ద భీ 
కోసం వేచి ఉన్న సమయంలో వెల్లస్లీ రెసిడెంటు కాలిన్స్‌ను ప్రయోగించి. సింధి 
మీద కత్తి పెట్టాడు. అతడిని పుణె రావద్దని పీష్వా చేత చెప్పించాలని మొదట దాః 
చాలా ప్రయత్నాలు చేశారు. ఆ ఎత్తులేవీ పారకపోవటంతో అడ్డం తిరిగి సింధియా 
మీదికి దండెత్తి వస్తున్న రీతిలో గగ్గోలు పెట్టి వెనక్కి పోతావా లేదా అని వెంట 4 
మాకు మీ మీద ఎటువంటి శత్రుభావమూ లేదు; మీతో విరోధం తెచ్చుకునే 
కోశానా లేదు; మా గొడవలు మేము మాట్లాడుకుంటాం; మా పీష్వా దగ్గరి 
ఆలోచించుకుంటాం - మాలో మాకు మునుపటినుంచీ ఉన్న ఒడంబడికలను 
మన్నించినంత వరకూ పీష్వాతో మీ కొత్త ఒప్పందానికి మేము అడ్జురాము అని సిం 
ఎంత మొత్తుకున్నా వినలేదు. 

ఇక యుద్ధ భేరీ మోగించడమే తరువాయి అనుకున్న సమయంలో గవర్నర్‌ 
వెల్లస్తీకి ఒకచిక్కు వచ్చి పడింది. రణోత్సాహంతో ఇక్కడ అతడు ఉరకలు వేస్తుండగా ఈ 
సీమ నుంచి ప్రతికూల సందేశాలు రాసాగాయి, అంతకు ముందునుంచే ఇండియ 
వెల్లస్లీ వ్యవహారం ఈస్టిండియా కంపెనీ యజమానులకు పెద్ద తలనెప్పి అయింది. 
ప్రాబల్యం సంపాదించి ఇందియా వ్యాపారం మీద. కోట్ల లాభాలకు పడగలెత్తాలన్నదే. 
నుంచి కంపెనీ వారి ఆలోచన. బ్రిటిష్‌ ప్రభుత్వాన్ని నడిపే కొంతమంది పెద్దలవలె సా 
కాంక్ష వీరికి లేదు. చాపకింద నీరులో రాజ్యాలను సం(గ్రహించటంవల్ల వ్యాపారం" 
చెంది లాభాలు పెరుగుతాయని వారు ఆశించగా... వెల్లస్లీ హయాంలో ఇండియాలో వె 
పెరిగినవల్లా ఖర్చులే. 1799లో టిప్పు సుల్లాన్‌ను గెలిచి సంపన్న మైసూరు శా 
. వశపరచుకోవటం గొప్ప అన్న ఆనందం మూణ్నూళ్లు నిలవలేదు. ఆ యుద్దానికి 
. ఖర్చులపై వెల్లస్లీ పంపిన బిల్లులను చూస్తే కంపెనీ వారికి తల తిరిగింది. ఇదేమి eyo) 
బాబూ అన్తి, వారు లబబబపొదుతూండగానే వెల్లస్లీ దొర పీష్వాను. బేసెన్‌ బుట్టలో 
గండర గేండలైన మరాఠా యోధులతో*తస్‌వును కొని తెచ్చుకున్నాడు. ఇది ఎక 
దారితీస్తుందో, ఇంకేమి కొంప ముంచుతుందో, మరాఠాలంతా ఏకమైతే తమ 
ఏమవుతుందోని కంపెనీవారు హడలిపోయారు. “మరాఠాలతో కయ్యం వద్దంటే వినక 
ఇప్పుడీ ఒప్పందాన్ని మీరు నెత్తికి తగిలించుకున్నారు. దీనిపై మరాఠా రాజ్యాల్లో 
గోలగా ఉన్నట్టు వింటున్నాం. ముఖ్యంగా మన సేనలు పా దగ్గరే తిష్ట వే6 
షరతు; మన ఆజ్ఞ లేనిదే మరాఠాలు ఏ సంధీ చేసుకోరాదన్న క్లాజు వారికి దుస్సహ 


266 » ఇదీ చరిత్ర 


స 


the combined Mahratta States" 


ఉన్నట్టుంది. మనకు గొడవలొద్దు. అవసరమైతే ఆ రెండు క్లాజులను ఎత్తివేసి అయినా 
మరాఠాలను ప్రసన్నం చేసుకోండి” అని 18083 మార్చి 6న కంపెనీ సీక్రెట్‌ కమిటీవారు 
లండన్‌ నుంచి వెల్లస్లీకి వర్తమానం పంపారు. 

గవర్నర్‌ జనరలు అనేవాడు ఈస్టిండియా కంపెనీ నౌకరు. పైవారే అలా ఆదేశించినప్పుడు 
నోరు మూసుకుని అమలుచేసి తీరవలసిందే. కాని వెల్లస్లీ చాలా ముదురు. కంపెనీ 
యజమానులు ఏమన్నా బ్రిటిష్‌ ప్రభువులు తన కొమ్ముగాస్తారని అతడికి తెలుసు. ఆ 
ధైర్యంతోనే నాటకాలాడి తన యజమానులనే బురిడీ కొట్టించాడు. “1 15 100 My in- 
tention to attempt to compel the Peishwa to adhere to the faith of his 
engagements, at the hazard of involving the Company in a war with . 
(వీష్వాను నంధి షరతులకు కట్టుబడాలని 
నిర్భంధించి, మరాఠా రాజ్యాలు మన పైకి సమైక్యంగా యుద్దానికి వచ్చే (ప్రమాధాన్ని కొని 
తెచ్చుకోవటం నా ఉద్దేశం ఎంత మాత్రం కాదు) అని డైరెక్టర్లను మభ్యపెడుతూనే తన 
దుర్మార్గాన్ని తాను సాగిస్తూ పోయాడు. సింధియాకు మనపై దండెత్తే ఉద్దేశం ఎంతమాత్రం 
లేదు. అతడు యుద్ధ సన్నాహాలేవీ చేయడంలేదు. అందునా వచ్చేది వానాకాలం. నదులన్నీ 
పొంగి. దారులు మూసుకుపోయే సమయంలో ఏ మరాఠా రాజ్యమూ యుద్దానికి 
సాహసించదు. యుద్ధం ఆలోచనే సింధియాకు ఉంటే సరిహద్దుల్లో మన సైన్యం మోహరించిన 
స్థితిలో తన రాజ్యాన్ని విడిచిపెట్టి దక్కనుకు బయలుదేరేవాడు. కాదు అని ఇంగ్లీషు 
సైన్యాధికారులే చెబుతున్నా ఆ వాస్తవాలను కప్పిపుచ్చి, కవ్వింపులన్నీ తానే చేసి, నిష్కారణంగా 
సింధియాకు దురుద్దేశాలను, పోగరుబోతు తనాన్ని ఆపాదించి వెల్లస్లీ అడ్డం తిరిగాడు. 
రక్తపుటేరులు పారించటానికి సైనిక సన్నాహాలు ముమ్మరం చేశాడు. 

ఇక యుద్ధ ప్రకటనే మిగిలింది. అనుకుంటుండగా వెల్ల్లీకి పెద్ద సమస్య వచ్చింది. 
ఈసారీ కంపెనీ డైరెక్టర్లే వారించి జంటే నిస్సంకోచంగా పెడచెవిన పెట్టేవాడే. కాని - 
ఈమారు ఆదేశం వచ్చింది సాక్షాత్తూ - ఇండియోావ్యవహారాలను చూసే బ్రిటిష్‌ మంత్రి 
లార్జ్‌ కాసల్‌రే నుంచి! 1803 జులై 6న వెల్లస్లీ చేతికందిన మంత్రి జాబు సారాంశం 
ఏమిటంటే - ఇండియాలో మన రాజ్యం బాగా పాతుకుని బలిష్టంగా ఉన్నది కాబట్టి, 
ఎటునుంచీ దాడి ప్రమాదం లేదు కాబట్టి మీరు ఇకపై యుద్ధాలు మాని, శాంతి మార్గంలో 
సాగి, కంపెనీకి అప్పుల భారం తగ్గించవలసింది - అని. 

వెల్లస్తీకి కంగారుపుట్టింది. మహారాష్టులతో పెద్ద యుద్ధం తలపెట్టుకుని డబ్బును 
మంచినీళ్ళలా ఖర్చు పెట్టడానికి సంచీ మూతులు విప్పదీసుకుని కూర్చుంటే.- ఇదేమి కర్మం? 
సొమ్ము ఖర్చు పెట్టవద్దని పైవారు హుకుం పంపారే? ఇప్పుడేమి చెయ్యాలి? లగ్నం పెట్టుకుని... 
కూర్చున్న యుద్దాన్ని చేయాలా? మానాలా? ఈ విషయమై ఆలోచన చెప్పటానికి తనకు 
తోడుబోయిన ఆంతరంగిక సహచరుల్ని గవర్నర్‌ జనరల్‌ పోగుచేశాడు. వారిలో ముఖ్యుడు 
సర్‌జార్జి బార్లో, వెల్లస్లీగారు కుర్చీ ఎప్పుడు ఖాళీ చేస్తే అప్పుడు ఈయన అందులో కూచోవాలని 
ముందే నిశ్చయమైంది. ఆయన వెల్లస్లీకంటే ఏడాకులు ఎక్కువ చదివినవాడు. ఆయన 
ఏమస్నాడంటే - ఇంత హడావుడి చేసి, ఇన్ని ప్రగల్భాలు పలికి ఇప్పుడు మనం యుద్ధం 
మానుకుంటే పిరికిపందలమని అందరూ నవ్వరా? దేశంలో మరొకడు మనల్ని ఖాతరు 
చేస్తాడా? మరాఠాలు మన వెంటపడి తరమకుండా ఉంటారా! పీష్వాను కీలుబొమ్మను చేసి 


ఎం.వి.ఆర్‌.శాస్త్ర సూర్యచంద్రుల సాక్షిగా... 4 267 ' 


ఎప్పుడైతే పీష్వా గద్దెపై కూచోపెట్టామో ఆ క్షణంలోనే మిగతా దేశీయ 
కాలికిందికి వచ్చేశాయి. మన మద్దతులేనట్టి, మన సంపూర్ణాధికాఠాన్ని లో 
రాజ్యాన్నీ మనం ఇండియాలో ఉండనివ్వకూడదు. మన సైన్యాలు పోతరి 
బలగాలు చిందర వందరగా ఉన్న ఈ సమయంలోనే మనం వేటువేయాలి. ఈ 
మళ్లీ రాదు - అని! మిగతా దొరలు ఇందుకు భళీ అన్నారు. 
దాంతో వెల్లస్లీకి హుషారు వచ్చింది. రణోన్మాదులంతా కూడబలుక్కుని కనుసైగ ; 
కాలిన్స్‌ రెచ్చిపోయాడు. తాము పంతం పట్టిన ప్రకారం బేసెన్‌ సంధిని కళ్ళు మూ; 
ధ్రువీకరించలేదు కనుక; తాము పొమ్మనగానే తుండూ తుపాకీ తీసుకుని వెనక్కి మ 
కనక నీ సంగతి తేలుస్తామని బెదిరించి సింధియా దర్భారు నుంచి రెసిడెంటు లేచి వ; 
1809 ఆగస్టు 6న గవర్నర్‌ జనరల్‌ యుద్ధం (ప్రకటించాడు, 
మారణహోమం మొదలైంది. 


268 సా ఇదీ చరిత్ర 


కుట్ర మీద కుట్ర 


1781 నాట్‌ మొదటి మరాఠా యుద్ధంలో మంటి మహారాషుల చేతిలో 
చిత్తుగా ఓడిపోయారు. ఇరవై రెండేళ్ల తరవాత జరిగిన రెండో మరాఠా యుద్ధంలో 
అద ఇంగ్రీషువారి చేతిలో మహోరాషులు చిత్తుచిత్తుగా ఓడిపోయారు. కారణమేమిటి? 
రెండు దశాబ్దాలలో ఆంగ్లేయుల సైనిక పాటవం అద్భుతంగా పెరిగి మరాఠాల సైనికశక్తి 
సన్నగిల్లిందా? తొలి యుద్ధంలో పరాజితుదైన జనరల్‌ గొద్దార్డ్‌ కంటే మలి యుద్ధం 
గెలిచిన జనరల్‌ ఆర్థర్‌ వు నేనాపతి లార్జ్‌ క పకల పరాక్రమం గొప్పదా? నెవ్రూలాంటి 
జాతీయ నాయకులూ, వారికి పరమ ప్రమాణమైన విదేశీ చరిత్రకారులూ నమ్మినట్టు 
- తెల్లవారి అధునాతన శాస్త్ర, సాంకేతిక ఆధిక్యానికి, అత్యాధునిక రణ నైపుణ్యానికి 
బావిలో కప్పుల్లాంటి భారతీయుల వురాతన పద్ధతులు సమ ఉజ్జీకాలేకపోయినందువల్లే 
భారతదేశం విదేశీయుల వశమైందా? 


కాదు. రెండు దశాబ్దాల కిందటి వరకూ శత్రువులు తేరిపారచూడలేనంత దుర్నిరీక్ష్యంగా 
ప్రకాశించి, విదేశీయులను అవలీలగా జయించిన మరాఠాలు 1808లో అదే విదేశీయులను 
గెలవలేక కూలబడటానికి పాశ్చాత్య మేధావులు, వారి భారతీయ మద్దతుదారులు చెప్పే 
వేవీ అసలు కారణాలు కావు. సంఖ్యాపరంగా గాని, ఆయుధ పాటవంలోగాని, సైనిక 
పర్షా భా గాని మరాఠా బలగాల ముందు ఇంగ్లీషు సేనలు ఎందుకూ కొరగావు. 
జనరల్‌ వెల్లస్లీ అనంతర కాలంలో నెపోలియన్‌తో తలపడి విశ్వవిఖ్యాతుడైనా రెండో మరాఠా 
యుద్ధంలో అతడు పన్నిన వ్యూహం, సేనలను నడిపిన తీరు సాదా సీదావే తప్ప గొప్పగా 
చెప్పుకోదగ్గవి కావని విదేశీ యుద్ధ నిపుణులే అంగీకరించారు. ఇంగ్లీషువారి దగ్గర 
ఉన్నవాటికంటే దిట్టంగా... (ఫ్రెంచివారు తర్ఫీదు ఇచ్చి తీర్చిదిద్దిన విదేశీ తరహా బెటాలియన్లు 
మరాఠాల దగ్గరా ఉన్నాయి. వాటి పేరు చెబితేనే బ్రిటిషు వారికి హడలు, ఇలాంటి 
హంగులెన్నో ఉండి కూడా తమకున్న దానిలో పదోవంతు బలం లేని ఆంగ్లేయుల ముందు 


మరాఠాలు బలాదూరు అయ్యారంటే ముఖ్య హేతువు ఒక్కటే: F | 


నానా ఫడ్నవిస్‌ లేడు! / 

ఘన విజయం సాధించిన 1781 యుద్ధకాలంలో మరాఠా మంత్రాంగాన్ని నానా 
నడిపిస్తున్నాడు. ఘోర పరాజయం ప్రాప్తించిన రెండో యుద్ధం నాటికి అతడు అస్తమించాడు. 
నానాయే బతికి ఉంటే కత్తి దూసో, తుపాకీ పట్టో రణరంగాన వీరవిహారం చేసి దిగ్విజయ 
సాధించి పెట్టేవాడని కాదు. నానా శూరుడు అ జన్మలో అతడు ఏ యుద్ధం చాయలకూ. 
పోయి ఎరుగడు. 

మరి అలాంటివాడు లేకపోయినందువల్ల మరాఠాలు నష్టపోయిందేమిటంటారా? నాన్లా 
ఫడ్నవిస్‌ వీరుడైతే కాదుగాని మంత్రాంగంలో అపరచాణక్యుడు. అతడికి వెయ్యికళ్ళు. అతడి 
గూఢచారి వ్యవస్థ ఎంత గొప్పదంటే - పుణెలో కూచునే దేశమంతటా ఏ రాజ్యంలో ఏమి. 
జరుగుతున్నదీ, ఎవరు ఏమి చేస్తున్నదీ, ఏమి చేయబోతున్నదీ అందరికంటే ముందే 
ఎప్పటికప్పుడు అతడు తెలుసుకోగలిగేవాడు. విరోధుల కదలికలను, కుట్రలను ముందే 
పసిగట్టి, గట్టి ప్రతి చర్యలతో రాజ్యాన్ని రక్షించుకునేవాడు. 

అతడు లేకపోతే మాత్రమేమి? రాజ్యాన్ని రక్షించేందుకు భారీ సైనిక బలగాలు, 
దుర్భేద్యమైన దుర్గాలు, కొల్లలుగా ఆయుధాలు ఉన్నాయి కదా? ఉన్నాయి. కాని 
ప్రయోజనమేమిటి? దేశంలో మరెవరికీ లేనంత భారీగా సైనిక బలగాలు ఉన్నా ఆ 
బలగాలను నడిపించేవారినే తెల్లవారు తెలివిగా లోబరుచుకున్నారు. కంచుకోటలు ఎన్నో 
ఉన్నా వాటిని కాపాడవలసిన వారినే శత్రువులు ప్రలోభాలతో తమవైపు తిప్పుకున్నారు. 
మెరికల్లాంటి సర్గార్లు ఎందరో ఉన్నా వారిలో వారికే విరోధులు తంపులు పెట్టి, ఒకరితో 
ఒకరిని కలవకులదా విడదీసి, ఆఖరికి అందరి నెత్తినా చెయ్యి పెట్టారు. ఇంగ్లీషు వారు. 
తమకు మిత్రులనీ... మైత్రీ ఒప్పందం కుదుర్చుకున్నారు కనుక వారు తమకు హాని న. 
అమాయకంగా నమ్మి మరాఠా ప్రముఖులు ఆదమరచి ఉండగా, వారితో శుష్మ॥! 
పలుకుతూనే “కంపెనీ రాయుళ్లు వారిని నిర్వీర్యం చేసేందుకు చన. యం. 
పాతాళ హోమం సాగించారు. ఫోర్జరీలు చేసి బనాయింపు పత్రాలతో ముఖ్యుల మధ్య 
పేచీలు తెచ్చి... లంచాలు పెట్టి సేనా నాయకులను, దుర్గ సంరక్షకులను బుట్టలో వేసి... 
లేనిపోని ఆశలు చూపి బయటి రాజ్యాల వా వారిని తటస్థం చేసి, మఠాఠాలకు ఎటునుంబీ 


మభ్యపెట్టి... స 
నలువైపుల నుంచి భీషణ ల మొదలెట్టి మరాఠాలను న. ae గ 


నానాయే బతికి ఉంటే ఈ ఆటలు సాగేవి కావు. ఇలీగీమ వారి కుట్రలూ కూహకాలు ఏపీ 


చారచక్షువైన నానా కంటిని కప్పగలిగేవి కావు. మరాఠా సామ్రాజ్యాన్ని వెల్లస్లీ నాశనం 
చేయడానికి ముందే వెల్లస్లీ ఎత్తులను, అతడి ఆస్థానంలోని తన వేగుల ద్వారా పసిగట్టి 
నానా పైఎత్తులు వేసి ఉండేవాడు. అతడీ అనంకరం అంతటి రాజనీతిజ్ఞుడు ఎవరూ 
మకారఠాల్లో లేకపోవటంతో తెల్లవారి పంట పండింది. | 

అర్ధశతాబ్దం కింది ప్లాసీ యుద్ధంలో మీర్జాఫరును లోబరుచుకుని సిరాజుడ్దాలా సైన్యా! 
తమవైపు తిప్పుకుని, ఒళ్లు తలవపుండా గెలిచినట్టే.. . నాలుగేళ్ల కింద శ్రీరంగపట్నం ' గ్గ 
రక్షకులచేత స్వామిద్రోహం చేయించి టిప్పుసుల్తానును వేటు వేసినట్టే... మరాఠా మలి 


270 » ఇదీ చరిత్ర ఎం.వి.ఆర్‌. 


యుద్ధంలోనూ ఇంగ్లీషువారు నీచపు పన్నాగాలతో, వెన్నుపోట్ల విద్రోహాలతో, సిగ్గుచేటు 
విజయం సంపాదించారు. దీనికి రుజువులకోసం ఎక్కడి దాకానో పోనక్కరలేదు. ఆకాలంలో 
“కంపెనీ” దొరల మధ్య నడిచిన ఉత్తర |ప్రత్యుత్తరాలే చాలు. 

మరాఠా రాష్ట్ర కూటమికి పీష్వా అధిపతి. సింధియా, హోల్కర్‌, గైక్వాడ్‌, బేరార్‌లు 
దానికి నాలుగు స్తంభాలు. మరాఠా శక్తిని మట్టుపెట్టే వ్యూహంలో భాగంగా పీష్వాను 
దొరలు అప్పటికే కుక్కను చేసి ఆడిస్తున్నారు. బరోడాలో గైక్వాడ్‌ రాజ్యాన్ని అంతకుమునుపే 
తమకు తొత్తును చేసుకున్నారు. పీష్వా కాళ్లకింద మంట పెట్టటం కోసం వోల్మర్‌తో 
లోపాయకారీగా లాలూచీ అయి పుణె మీదికి దండెత్తించారు. పీష్వా బాజీరావు తమతో 
కాళ్లబేరానికి వచ్చాక కీలుబొమ్మను చేసి అతడిని పుణె గద్దెపై కూర్చుండబెట్టాక హోల్కర్‌ 
మళ్లీ పోయి సింధియా, బేఠార్‌ రాజాలతో ఎక్కడ చేతులు కలుపుతాడో... ముగ్గురు కలిసి 
తమ కొంప ఎక్కడ ముంచుతారోనని తెల్లవారికి భయం పట్టుకుంది. “అలాంటి ప్రమాదం 
రాకుండా హోల్మర్‌ను విడతీయటంకోసం ఆర్ధర్‌ వెల్లస్లీ 1803 జులై 16న యశ్వంతరావుకు 
ఇలా తేనె లొలికే జాబు రాశాడు. 

“మీ వద్ధ నుండి జాబును బడయు భాగ్యము నాకు కలిగి చాలా కాలమైనది. కంపెనీ 
వారికి, మీకు మధ్యగల సఖ్యమును పెంపొందించుకొనవలెనని నేను ఆరాట పడుతున్నాను. 
మా కంపెనీ వారికి, పీష్వా బాజీరావు గారికి ఇటీవల జరిగిన బేసెన్‌ నంధి వత్రపు నకలు 
దీని వెంట పంపుచున్నాను. దీనివల్ల ఇండియా యొక్క శాంతి భద్రతలకు స్థిరత్వమేర్చడినదని 
మీకే తెలియగలదు... కాబట్టి ఇతరులేమి చేసినను చేయుదురు గాక. మీరు మట్టుకు మీ 
(శేయమునకు అనుకూలముగనే (వవర్తించుచు, కంపెనీ వారితోడి నఖ్యమును 
కొనసాగించుచునే యుందురని నాకు గట్టి నమ్మకము గలదు. ఈ ఉత్తరమును మీకు 
అందజేస్తున్న వ్యక్తి నాకు అంతరంగికుడు. నా మనసులో ఉన్న దానిని అతడు మీకు 
సమస్తము వివ్పిజెప్పగలదు.” 

(బిటిష్‌ మహాయుగము అను. మానికొండ సత్యనారాయణశాస్త్రి ప్రథమ సంపుటం 
పే 875) 

ఇలా సమ్మోహనాస్త్రం వేసి దూత ద్వారా ఇచ్చకాలు పలికించి, సింధియాను ఒగ్దేస్తే 
నీకెంతో లాభం చేస్తామని రకరకాల ఆశలు పెట్టి హోల్కర్‌ చేతులు కట్టేశారు. తియ్యని 
వాగ్దానాలతో తామెంత లాలించినా మరాఠా సంఘీభావం ప్రకోపించి హోల్మర్‌ ఎక్కడ తోక 
జాడిస్తాడోననీ ఇంగ్లీషు మాయావులు శంకంచారు. ఒకవేళ అతడలాంటి “అఘాయిత్యం” 
చేసినా తమకు ఇబ్బందీ లేకుండా ఉండాలంటే ఏమి చేయాలి? బనాయింపుల్లో 
రామప్పంతులు ముత్తాతలైన క్తుపెనీవారు ఈ బెడద నివారించటంకోసం అర్జంటుగా 
ఫోర్టరీకి ఒడిగట్టారు. హోల్మర్‌ను కలుపుకొని ఇంగ్లీషు వారిపై దండెత్తుదామనీ, వారి పీడ 
వదిలాక హోల్కర్‌ భరతం పడదామనీ పీష్వా బాజీరావుకు డౌలత్‌ఠావు సింధియా రాసినట్టుగా 
ఒక ఉత్తరం పుట్టించి దాన్ని హోల్కర్‌కు చేరవేశారు. అది చూసి హోల్మర్‌ అగ్గిరాముడయ్యాడు. 
అయినా ఆంగ్లేయుల అనుమానపు కళ్లు చల్లబడలేదు. హోల్కర్‌ ఎన్నటికీ తమకు ప్రమాదకారి 
కాకుండా హోల్మర్‌కు కుడిభుజమైన వాడినే లాగి పడేస్తే పోతుంది కదా - అనుకున్నారు. 
ఈ “ముందు చూపుతో హోల్కర్‌కు సేనా నాయకుడైన అమీర్‌ఖాన్‌తో కంపెనీ వారు 
రహస్య బేరాలు చేశారు. స్వామి ద్రోహంచేసి అతడు తన చేతిలోని 25 వేల సేనతో చీలి 


ఎం,వి,ఆర్‌,.శాస్త్రి కుట్ర మీద కుట్ర శ 271 


వచ్చేట్టు; అతడిని కంపెనీ తొత్తు అయిన నైజాం తన కొలువులో చేర్చుకునేట్టు; ఆ సేనక। 3 i 
ఖర్చులో సగం కంపెనీవారు భరించేట్టు అంగీకారం కుదిరింది. దీనివల్ల హోల్మర్‌ బలం 
క్షీణించే మాట ఎలా ఉన్నా అమీర్‌ఖాన్‌ మీద అతడికి నమ్మకమైనా పోయి డీలాపడతాడ్ష 
కదా అని దొరలు ఆశించినట్టు 1808 మే 3న హైదరాబాద్‌ రెసిడెంటుకు జనరల్‌ వెల్లస్లీ 
రాసిన లేఖ చెబుతుంది. 


"T have received several letters from Colonel Stevenson 
upon the subject of the negotiation between the officers of the 
Government of His Highness the Nizam and Meer Khan, to ~ 
take that Chief into His Highness' Service... Whatever may be . 
Meer Khan's numbers, His Highness should take them into pay... 
the very circumstance of the purchase of the service of a Chief... 


of such repute and much in the confidence of Jeswunt Rao bh 
Holkar, will certainly shake the general confidence of his ~ 


army..." 
i [Rise of the Christian Power in India, B.D.Basu, P441] 
(అమీర్‌ఖాన్‌ను నైజాం నవాబు కొలువులోకి తీసుకునే విషయమై నిజాంగారి 
అధికారులకూ. అతడికీ మధ్య నడుస్తున్న మంతనాల గురించి కర్నల్‌ స్టీవెన్సన్‌ 
నాకు. అనేక లేఖలు రాశాడు. అమీర్‌ఖాన్‌ వెంట వచ్చే సేనల సంఖ్య ఎంతైనా. 
అందరినీ నైజాం ప్రభువు తీసుకోవటం మంచిది... యశ్వంతరావు హోల్మర్‌కు = 
చాలా విశ్వాసపాత్రుడైన అంత పెద్ద సేనా నాయకుడి సేనలను కొనుగోలు 
చేశామంటేనే హోల్మర్‌ సైన్యానికి స్థెర్యం చెదిరిపోతుంది... 


ఒక చెంప హోల్మర్‌ కాళ్లు లాగటానికి ఇలా ఎత్తులు వేస్తూనే పైకి మెరమెచ్చు. 
హోల్మర్‌కు భ్రమలు కొలిపి, తటస్టుడిని చేసి మరాఠా శక్తికి మూలస్తంభమైన సింధియా 
మీద, అతడికి బాసటగా ఉన్న బేరార్‌ భోంస్లే మీద కంపెనీవారు వాటం చూసి యుద్దం 
ప్రకటించారు. : 

సింధియా పీచమణచే క్రమంలో మొదటి దాడి అహ్మద్‌నగర్‌పై జరిగింది. 
మరాఠాలకు కంచుకోట. దానిని జయించటం బ్రహ్మతరం కాదని అందరూ అనుకునే 
బురుజులు, ప్రాకారాలు ఎంత దుర్భేద్యమైనా వాటిని రక్షించేది మనిషే కదా? దుర్గ 
సింధియా. నియమించింది యూరోపియన్‌ అధికారిని. అతడిని 'కంపెనీ” వారు ము 
కొనేశారు. ఇంగ్లీషు సేనలు రాగానే అతడు చేతులెత్తేశాడు. దుర్భేద్యమనుకున్న కోట 
కష్టపడవలసిన అవసరం లేకుండా విదేశీయులకు కైవసమైంది. జనం తమపై 
తిరగబడతారోనని, బాజీరావు ' పీష్వాగారి పురమాయింపుపైనే, ఆయన ప్రతినిధు 
తాము కోటను స్వాధీనపరచుకుంటున్నట్టు మొదట చాటింపు వేశారు. గెలుచుకున్న దాని 
వాటా ఇవ్వటం దగ్గరికి వచ్చేసరికి పీష్వా నోట దుమ్ము కొట్టి అంతా మాదే. పొమ్మ 

తొలి మరాఠా యుద్ధానంతరం మధ్యవర్తిత్వం వెలిగించి 'కంపెనీ' వారితో మాధః 
సింధియా సరాగాలాడిన సమయంలో వారన్‌ హేస్టింగ్స్‌ దుర్చోధ చేసి సింధియా సైన్య, 
యూరోపియన్‌ ఆఫీసర్లను చొప్పించాడు. వారు కనుక నీ దగ్గర ఉంటే నీ సేన పాశ 


272 ఫా ఇదీ చరిత్ర ఎం.వి.ఆర్‌.శౌస్తీ 


క 


పట్ల 


ఫాయాలో దివ్యంగా వెలిగిపోతుందని నమ్మించాడు. విదేశీ యుద్ధ పద్ధతుల మీద సింధియాకు = 
మోజు ఉంటే సైనిక పాఠశాల పెట్టి విదేశీయుల చేత తన సైనికులకు తర్ఫీదు ఇప్పించి, 
అన్ని కీలక స్థానాల్లో తన వారినే నియమించి ఉండాల్సింది. మాధవరావు ఆ పని చేయకుండా 
కిరాయికి వచ్చిన విదేశీయులకే పెత్తనం అప్పగించాడు. అదే ఇప్పుడు దౌలత్‌రావు కొంప 
ముంచింది. సింధియా సైన్యంలోని యూరోపియన్లు తమలో చేరితే అక్కడ వారికి ఇస్తున్న 
జీతం, హోదా తామూ ఇస్తామని యుద్ధపు అదనులో కంపెనీ వారు ప్రకటించారు. దాంతో 
చాలామంది ఇంగ్లీషువారు “దేశభక్తితో సింధియాను వదిలిపోయారు. పోక మిగిలిన 
యూరోపియన్లు కంపెనీ వారితో కుమ్మక్కయి యుద్ధ రంగంలో (ద్రోహం చేసి యజమానిని 
నట్టేటముంచారు. స 

రెండో మరాఠా యుద్ధంలో చరిత్రాత్మకమైన అస్సాయి కదనరంగాన జనరల్‌ వెల్లస్లీ 
చెప్పిన లెక్కల ప్రకారమే ఆయన వైపున 8000 సైనికులు, 17 ఫిరంగులు ఉండగా 
సింధియా పక్షాన 50 వేల సేన, 128 ఫిరంగుల ఉన్నాయట. అయినా గెలిచింది ఇంగ్లీషువారే! 
చేతిలో ఫిరంగులు ఉన్నా వాటిని ప్రయోగించి శత్రువులను వేటాడాలన్న ధ్యాస కిరాయి 
యూరోపియన్లకు లేకపోయింది. ప్రాణ నష్టం భారీగా జరిగినా సింధియా వైపున ఒక్క 
యూరోపియను కూడా చావలేదు. దీన్నిబట్టే విద్రోహం ఏ స్థాయిలో జరిగిందో ఊహించవచ్చు. 

విశ్వాస ఘాతకానికి కేవలం తెల్లవారినే నిందించి ప్రయోజనం లేదు. ద్రోహం 
చేయటంలో నల్లతోలు వారూ తక్కువ తినలేదు. ఉదాహరణకు బేగం సమూ అనే జాగీర్జారిణి 
సింధియా పక్షాన ఉన్నట్టు నటించి కంపెనీతో కుమ్మక్కు అయింది. అస్సాయి యుద్ధంలో 
ఆమెకు చెందిన నాలుగు బెటాలియన్లు పాల్గొన్నాయి. చోద్యం చూశాయే తప్ప ఒక్క తూటా 
కూడా అవి పేల్చలేదు. 

"Begum Sumroo has long evinced a desire to be taken under the 
protection of the English... Four of her batallions are now with 
Sindhia... but if a rupture actually takes place, means might 06 con- 
trived to enable those batallions to join General Wellesley" (బేగం సమూ 
మన రక్షణ పొందాలని చాలాకాలంగా కోరుకుంటున్నది. ఆమె జెటాలియన్లు నాలుగు 
సింధియా దగ్గరి ఉన్నాయి. యుద్ధం వస్తే వాటిని జనరల్‌ వెల్లస్లీ పక్షాన చేరేట్టు చేయవచ్చు) 
అని 1803 జూలై 13న లార్ట్‌లేక్‌ గవర్నర్‌ జనరల్‌ చెవిని వేసిన దానిబట్టి ఇందులో 
మతలబు అర్ధమవుతుంది. 

దక్కనులో జరిగిన ద్రోహమే కీలకమైన ఉత్తరాదినా జరిగి సింధియా సామ్రాజ్యం 
పేకమేడలా కూలిపోయింది. గర్హిగ, యముస నదుల మధ్య సింధియా ఏరికోరి నిలిపిన 
సేనాపతి ఫ్రెంచివాడు. పేరు పెర్రాన్‌. అతగాడూ ఇంగ్లీషు వారితో ముందే మాట్లాడుకున్నాడు. 
తన ఆస్తులు, ఇంగ్లీషు వారిచ్చిన లంచాలు ఇంగ్లీషు బ్యాంకుల్లో నెమ్మదిగా జమచేసుకున్నాడు. 
మన ప్రతాపానికి ఎదురులేదు; ఇంగ్లీషు వారిని ఇట్టే కాలరాచేస్తాం అని సింధియాకి చివరి 
నిమిషం దాకా భరోసా ఇచ్చి, తన చేతిలోని రెండు బెటాలియన్లను సమయానికి 
అందుబాటులో ఉండకుండా ఆ(గ్రా పంపేశాడు. లార్జ్‌లేక్‌ సేన అలీగఢ్‌ కోటను 
చుట్టుముట్టగానే ముందు ఒప్పందం ప్రకారం పళ్లెంలో పెట్టి కోటను అప్పగించి, పరారై 
ఇంగ్లీషు వారి శరణుజొచ్చాడు. (వృత్తి ధర్మానికి ద్రోహం చేసిన కారణంగా అతడి ముఖం 


ఎం,వి,ఆర్‌.శాస్త్రి కుట్రకూలిన కోట శ 273 


చూడటానికి నెపోలియన్‌ నిరాకరించాడు.) . 
India under Wellesley (గ్రంథంలో P.E. Roberts అన్నట్టు "The « | 
duct of this traitor assured the English the supremacy of Hing 
(ఈ (దోపి చేసిన పనివల్లే ఇంగ్రీషువారికి పొందుస్తాన్‌పై ఆధిపత్యం దక్కింది). 
కమాండరుగా ఉన్న ఇంకో పరాసువాడు బౌర్‌ క్విన్‌ కూడా పెర్రాన్‌ చూపిన మా 
నడిచి ఇంగ్లీషు సేనల అలికిడి వినగానే పరుగునపోయి లొంగిపోయాడు. అటు అలీ 
ఇటు ఢిల్లీలోనూ, ఆనక ఆగ్రాలోనూ సింధియా పక్షాన భారతీయ సైనికులు వీరోచి 
పోరాడారు. వారి అద్భుత శౌర్యాన్ని బ్రిటిష్‌ సేనానులే తెగ మెచ్చుకున్నారు. కాని 
లాభం? కిరాయి విదేశీయుల డ్రోహంవల్ల అప్పటికే పరిస్థితి చేయిదాటి పోయింది, 
భారతీయుల పరాక్రమమంతా వ్యర్థమైంది. చ 
పెర్రాన్‌ చేసిన మోసం తెలియగానే సింధియా దక్కను నుంచి 14 బెటాలియన 
హుటాహుటిన ఉత్తరాదికి తరలించాడు. కాని వాటి లోనూ పెద్ద తలకాయలు యూరోపియ 
షరా మామూలుగా వారూ పెర్రాన్‌ దారే పట్టారు. ఢిల్లీ ఆగ్రాల పతనం తరువాత సీ 
మిగిలిన కొద్దిపాటి బలం కూడా లాశ్వాదీ 'పోరులో తుడిచి పెట్టుకుపోయింది. 


దౌలత్‌రావు mes 1803 డిసెంబరు 30న యుద్ధం మాని ఇంగ్లీషు వా 
కుదుర్చుకున్నాడు. గంగ, యమునల మధ్య ఉన్న తన రాజ్యం మొత్తాన్నీ రాజస్థాన్‌ల 
పెత్తానాన్నీ, నిజాం మీద మొగల్‌ చక్రవర్తి మీద హక్కులనూ అతడు “కంపెనీ 
వదిలేసుకున్నాడు. 1804 ఫిబ్రవరి 27న బుర్వ్వాన్‌పూర్‌ సంధిలో పీష్వాలాగే, నిజా 


కూడా సింధియా కంటే కొన్ని వారాల ముందే తలకాయ జేబులో పెట్టుకుని ఇంగ 


వారికి లొంగిపోయాడు. 
నూరేళ్లు వెలిగిన మరాఠా దీపం అలా కొడిగట్టింది. 


274 ఫా ఇదీ చరిత్ర 


విభజించి ఓడించు 


విభజించి పాలించటమే కాదు. విభజించి ఓడించటమూ తెల్లవారికి వెన్నతో 
పెట్టిన విద్య. ప్లాసీ అధర్మయుద్ధంలో గెలిచి అర్ధశతాబ్దం గడిచాక... కుతంత్రాలతో 
కుత్సితాలతో విశాల ప్రాంతాలను, అనేక రాష్ర్టాలను క్రమేణా వశపరచుకున్న తరవాత 
కూడా ఇంగ్రీషువారి సైనిక శక్తి భారతీయుల వెరళి సైనిక వనరుల ముందు ఎందుకూ 
కొరగాదు. ముఖ్యంగా మరాఠా సమాఖ్య భాగస్వాములందరూ కనీసం 19వ శతాబ్ది 
మొదట్లో (ప్రావ్రకాలజ్జతతో ఏకమైవున్నా ఉమ్ముడ్‌ విదేశీ బెడదను అవలీలగా 
ఎదుర్మోగలిగేవారే. దుకద్భష్టవలాళ్తు వారందరూ తెల్లవాడి, మాయలో 'వద్డారు, 
వోల్మర్‌ను ప్రయోగించి, పీష్వాను కీలుబొమ్మగా మార్చాక ఆ ఇద్దరినీ వేరుపరిచి 
ఇంగ్లీషువారు సింధియా, భోంస్తేలను మాయాయుద్ధంలో ఉడించాయనదారీ అడ్డు 
తొలిగాక కపట మైత్రి చాలించి హోల్యర్‌ వని వట్టారు. చివరికి వీష్వాను ఎదమ 
కాలితో తన్నేసి మొత్తం సామ్రాజ్యానికి తామే సార్వభౌములం పొమ్మన్నారు. 


ఇంగ్లీషు వారితో విడివిడి యుద్ధాల్లో మరాఠా యోధులు గొప్ప పరాక్రమమే చూపారు. 
కాని ఒకరు పోరాడుతున్నప్పుడు మిగతావారు: చెయి కలపకుండా మిన్నకుండటంతో ఆ 
ఒక్కరినీ విదేశీయులు విధంచెడ్డా గెలవగలిగారు. మంట తమ కాళ్లకిందికి వచ్చాక మిగతా 
వారు ఒకరొకరే నిర్లిప్తత వీడి పోరాడినా, ఎటునుంచీ సహాయం అందకపోవడంతో ఒంటరి 
పోరులో”ఓటమీ అనివార్యమైంది. అనైక్యత తెచ్చిన అనర్ధం అవగతమయ్యేసరికే సిసి 


'చెయిదాటి పోయింది. 


తెల్లవాళ్లు, సింధియా సుందోపసుందుల్లా కలహించుకుంటూంటే తాను తమాషా చూసి, 
పరిస్థితినిబట్టి ఎటు మొగ్గాలో, ఏమి చేయాలో నిర్ణయించుకోవాలని యశ్వంతరావ్న హోల్కర్‌ 


తలిచాడు. కంపెనీ దొరలు అతడికి అంత సావకాశం ఇవ్వలేదు. దేశంలో తిరుగులేసిదన్సుక్త్యన 
సింధియా సైనిక శక్తిని ఎక్కడికక్కడ విద్రోహ తంత్రాలతో తూట్లు పొడిచి సింధియాను 
కాళ్లబేరానికి అతివేగంగా రప్పించుకున్న వెనువెంటనే హోల్మర్‌పై వక్ర దృష్టి సారించారు. 
అంతదాకా యశ్వంతరావును తమకు ఆప్తమిత్రుడని ప్రకటించి, ఇచ్చకాలు పలుకుతూ 
వచ్చిన గవర్నర్‌ జనరల్‌ వెల్లస్లీకి సదరు యశ్వంతరావు తన సోదరుడు కాశీరావును తోసివేసి 
గద్దెనాక్రమించిన వైనం హఠాత్తుగా గుర్తుకొచ్చింది. దగాపడ్డ కాశీరావు న్యాయబద్ధ అ 

నిలబెట్టే మిషతో యశ్వంతరావును వేటాడటానికి వెల్లస్లీ కత్తులు నూరసాగాడు. యశ్వంతరావ్ప 

ఫలానా ఫలానా తప్పుడు పనులుచేసి రెచ్చగొట్టటంవల్లే బ్రిటిష్‌వారు ఆగ్రహించారనీ, అతడ 
బుద్ధిగా ఉంటే ఏ గొడవా ఉండేది కాదనీ మన చరిత్రకారులు చాలామంది నమ్మకంగా 
చెబుతారు. నిజానికి వారన్న ధిక్కారాలకు అతడు పాల్చడటానికి చాలా నెలల ముందే 
దొరలు అతడిని హిట్‌లిస్టులో చేర్చారు. "unless we make war upon Holkar... we 
shall not succeed in driving the Marhattas entirely from these countries, al- 
though Scindhia should cede his rights" (సింధియా తన వాక్కులను మనకు 
వదిలేసుకున్నవ్పుటికీ ఈ (ప్రాంతాల నుంచి మరాఠాలను పూర్తిగా గెంటివేయటం వోల్మర్‌తో 
యుద్ధం చేస్తే గానీ సాధ్యపడదు) అని 1808 సెప్టెంబరు 12నే జనరల్‌ వెల్లస్లీ తన = 


అన్నగారికి జాబురాశాడు. త్‌; 


సింధియా విషయంలో చేసినట్టే హోల్మర్‌నూ దొరలు మాయమాటలతో మభ్యపెట్టి, 
చుట్టూతా సేనలను మోహరించాక, మైత్రి ముసుగు లాగేసి షరామామూలు కుతంత్రాలతో 
పడగొట్టేవారే. మామూలుగా అయితే హోల్కర్‌ వారి బుట్టలో పడేవాడేమో. కాని, సింధియా. 
అనుభవం చూశాక అతడు జాగ్రత్తపడ్డాడు. సింధియా వలె చివరి క్షణం దాకా ఏమరీ. 
వుండకుండా, రానున్న ప్రమాదం (గ్రహించి, బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా పెద్దఎత్తున ఐ 
సంఘటన కట్టదలిచాడు. ధర్మానికి, జాతికి దాపురించిన ముప్పును ఎదుర్కోవడానికి కలిసే. 
శావలసిందిగా జైపూర్‌, జోధ్‌పూర్‌, ఉదయపూర్‌ రాణాలకూ, రంజిత్‌సింగ్‌ లాంటి సిక్కు 
నాయకులకూ రాయబారాలు పంపాడు. సింధియా సేనలోని యూరోపియన్‌ దళవాయిల 
చేత కుట్ర చేయించి సింధియాను దెబ్బతీసిన కుత్సితాన్నే హోల్మర్‌ మీదా ప్రయోగించాలని - 


కంపెనీ దొరలు తంటాలు పడ్డారు. ఆ ప్రమాదాన్ని యశ్వంతరావు ముందే గుర్తించి తన - 


సైన్యంలో కంపెనీ పంచమాంగదళంగా పనిచేస్తున్న ముగ్గురు ఇంగ్రీషు అధికారులను (ఆ. 
కాలంలో అందరూ అనుసరించిన సైనిక ధర్మ ప్రకారం) చంపేశాడు. ఇంగ్లీషువారు తనతో 
రాజీ కోరుతున్నా మని అన్నప్పుడు - వారితో సైనిక ఒప్పందానికి సంసిద్ధత తలప. 
. - పూర్వం నుంచీ తన కుటుంబానికి కొన్ని రాజ్యాలపై ఉన్న 'చౌథ్‌' హక్కును గుర్తించాలనీ, 
తమనుంచి గుంజుకున్న ప్రాంతాలను తిరిగి తనకు అప్పగించాలని నిష్కర్షగా పట్టుబడ్డాడు. 
అది కుదరదు పొమ్మని బ్రిటిష్‌ సేనాపతి లేక్‌ తూష్టీకరిస్తే “నాతో పెట్టుకుంటే అనేక 
వందల క్రోసుల దూరంలో వున్న ప్రాంతాలను కూడా వదలకుండా వెంటపడి మీ రాజ్యాలు 
కొల్లగొడతా, మీ ఊళ్లు తగలబెడతా. సముద్రపు అలల్లా నా సేనలు విరుచుకుపడి లక్షల 
మందిని ముప్పతిప్పలు పెడతాయి జాగ్రత్త” అని చరిత్రాత్మకమైన హెచ్చరిక చేశాడు. - 
వట్టి వీరాలాపాలే కాదు. నిజంగానే అంతపనీ చేశాడు కూడా. 
యశ్వంతరావుహోల్మార్‌కు నికళమైన రాజ్యం, న్యాయబద్ధ అధికారం లేకపోయి... 


276 స ఇదీ చరిత్ర 


Ter 


| 


ఎం.వి.ఆర్‌.శాస్త్రీ | 


అతడి చేతిలో మిడతల దండులాంటి సేనలు ఉన్నాయి. సింధియా, భోంస్తేలు కంపెనీవారికి 
లొంగిపోయి సైనిక బలగాలను కత్తిరించేసుకోవటంతో పనిలేకుండాపోయిన సైనికులు 
పెద్ద సంఖ్యలో “హోల్కర్‌ (శ్రేణుల్లో చేరారు. ఎనఖైవేలకు పైగా అశ్వబలంతో, లెక్కలేనంత 
కాల్బలంతో, వందలాది ఫిరంగులతో యశ్వంతరావు చెలరేగి (బ్రిటిష్‌ మహాసేనానులకు 
ముచ్చెమటలు పట్టించాడు. హోల్మర్‌ తమ ముందు, చిట్టెలుక అనీ, అతడితో పోరు పాలెగాళ్లతో 
యుద్ధం లాంటిదేననీ, ఒక పట్టుపడితే చాలు అతడిని ఇట్టే - మహా అయితే పక్షం రోజుల్లో 
- గుటుక్కుమనిపించేస్తామని మిడిసిపడ్డ దొరల ఫాటి తల్లకిందులయ్యాయి, 1804 
జూన్‌'5న తీరికూర్చుని వారు ప్రకటించిన యుద్ధం అనేక పక్షాలు, అనేక మాసాలు గడిచి 
ఆఖరికి కాలండరే మారినా ఇంకా భీకరంగా సాగుతూనే ఉంది. "1 ౯౪ was 50 plagued | 
as I am with this devil" (ఈ పిశాచం బారిన పడ్డట్టుగా నను జన్మలో ఎన్నదూ అవస్థ 
పడలేదు) అని ఘనత వహించిన బ్రిటిష్‌ కమాండర్‌-ఇన్‌-చీఫ్‌ లార్డ్‌ లేక్‌ దొరే జైపూర్‌లో 
మొత్తుకున్నాడు. 

చరిత్రకెక్కిన కర్నల్‌ మాన్సన్‌ పరాభవం సరేసరి. ముకుంద్రా.కనుమ గుండా రాజస్థాన్‌లో 
చొరబడి హోల్కర్‌ పీచమణచడానికి ఐదు బ్రిగేడ్ల భారీ బలగంతో ఈ దొర ఆర్భాటంగా 
కదిలాడు. రెండు నెలలు యుద్ధంచేసినా హోల్మర్‌ను గెలవలేక, కాళ్లు ఒణికి తోక ముడిచి 
పలాయనమై మొత్తం ఐదు బిగేడ్లనూ నష్టపోయి, భారీ ఫిరంగులను దారిలోనే వదిలేసి 
చావు తప్పి కన్ను లొట్టపోయిన స్థితిలో టగ్రాకు మరలి వచ్చాడు. 

అది ఇండియాలో | బ్రిటిష్‌ సైన్యానికి జరిగిన అతి పెద్ద శృంగభంగం. అజేయమనుకున్న 
బైటిష్‌ సైనిక బలానికి పట్టిన ఆ దుర్గతికి పాశ్చాత్య ప్రపంచం యావత్తూ నివ్వెరపోయింది. 
1 tremble at the political consequences of that event" (ఆ దుర్హటన వల్ల రాగల 
రాజకీయ పర్యవసనాలను తలచుకుంటే నాకు వొణుకు పుడుతున్నది) అని జనరల్‌ వెల్లస్లీ 
అంతటివాడే లబలబలాడాడు. ఈ సిగ్గుచేటు పరాభవం తెచ్చిన నగుబాటు నుంచి బయటపడి 
హోల్మర్‌ను' ఎలాగైనా పీచమణచడానికి కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ లేక్‌ను సకల, శక్తులూ ఒడ్డి 
స్వయంగా రంగంలోకి దిగమన్నారు. 

లేక్‌ గొప్పవాడే. అద్భుత విజయాలను సాధించగలవాడే. కాని వాటిని సాధించాలంటే 
శత్రుపక్షంలో కమాండర్లు తన మాట వినే వారైతే భేషుగ్గా ఉంటుందని ఆయన ఊహ. ఆ 
దొర ఆరితేరిన సైనిక కూహకాలకు ఆస్కారం లేకుండా తన, సేనలో ద్రోహం అనుమానం 
తోచిన యూరోపియన్‌ అధికారులను హోల్కర్‌ ముందే చంపాడు. దాంతో అతడిని ఎట్టకేలకు 
ఓడించటానికి లేక్‌ దొర చాలా కష్టపడవలసి వచ్చింది. ఢిల్లీ, డీగ్‌ సంగ్రామాల్లో లేక్‌దే 
పైచేయి అయింది. ఫరూఖాబాద్స్‌లో నేరుగా హోల్మర్‌నే అతడు ఓడించాడు. ఈ పరాజయాలతో 
డీలాపడ్డ హోల్మర్‌ భరత్‌పూర్‌ ప్రభువైన జాట్‌ రాజా రంజిత్‌సింగ్‌ సహాయం అర్థించాడు. 

ఆ రాజూ మొదట బాగానే తోడ్చడ్డాడు. ఇంగ్లీషు వారితో అంతకు ముందు తనకున్న 
అవగాహనను జాతీయ ప్రయోజనాల కోసం, పక్కన పెట్టి హోల్మర్‌కి అండగా నిలబడ్డాడు. 
దుర్భేద్యమైన భరత్‌పూర్‌ కోటను. లోపలి నుంచి రంజిత్‌సింగ్‌ కాపాడుతూండగా వెలుపల 
హోల్కర్‌ బ్రిటిష్‌ సేనలతో తలపడి వీరవిహారం చేశాడు. జి.ఎస్‌.సర్దేశాయ్‌ చెప్పినట్టు 


"Here now began a furious and heroic struggle which has earned anim- 
perishable epic fame in the annals of India... The place was invested on 7th 


ఎం.వి.ఆర్‌.శాస్త్రి విభజించి ఓడించు ఇ 277 


January 1805. The siege was given up on 1000 April. During these three 


months a series of determined attacks to carry the place by storm proved of 


no avail and entailed enormous losses" 


[New History of Marathas, G.S.Sardesai, Vol.]I!, ౧.428) | 


(భారతదేశ చరిత్రలో వీరగాథగా వినుతికెక్కిన భీకర యుద్ధం మొదలైంది. 1805 
జనవరి 7న ఆరంభమైన ముట్టడి ఏప్రిల్‌ 10న ముగిసింది. ఈ మూడు నెలల్లో కోటపై 
విరుచుకుపడటానికి పట్టుదలతో జరిగిన ప్రయత్నాలన్నీ నిష్భలమై అపారమైన నష్టాలు 
వాటిల్లాయి. ) 

ఈ నష్టాలకు గుండె చెదిరే... వాటి పర్యవసానంగా తనకు రాగల చెడ్డపేరుకు భయపడే 
గవర్నర్‌ జనరల్‌ వెల్లస్లీ "I feel 100 strong a desire for the early termination of 
War, even on any terms" (ఎలాంటి షరతులకు అంగీకరించైనా సరే యుద్దాన్ని త్వరగా 
ముగించాలని నేను తహతహ లాడుతున్నాను) అని 1805 మార్చి 9న లేక్‌కు లేఖ రాశాడు. 
గెలవలేని యుద్దాన్ని ఎలాగైనా చాలించి గౌరవప్రదంగా బయటపడేందుకు డారి ఏమిటా 
అని ఆలోచిస్తే దొరల బుద్ధికి అద్భుతమైన ఉపాయం స్ఫురించింది. శౌర్యంవల్ల కాని పని 
దౌత్యంవల్ల నెరవేరింది. రాజా రంజిత్‌సింగ్‌ వారి వలలో పడ్డాడు. బ్రిటిష్‌వారి శత్రువులతో 
సంబంధాలు కోసేసుకోవడానికి సమ్మతించి, కంపెనీతో సంధి చేసుకున్నాడు. అతడి అండ 
పోయాక కూడా తొమ్మిది నెలలపాటు హోల్కర్‌ పళ్లబిగువున పోరాటం కొనసాగించాడు. 
సాయపడమని సింధియానూ, సిక్కు సర్మారు రంజిత్‌సింగ్‌నూ, రాజస్థాన్‌ ప్రముఖులనూ, 
ఇంకో ఎంతో మందినీ అర్థించాడు. ఒక్కరూ ఆదుకోలేదు. గత్యంతరం లేక 1805 డిసెంబరు 
24న (అంటే దొరలు యుద్ధం ప్రకటించి ఏణ్బర్థం గడిచాక) యశ్వంతరావు హోల్కర్‌ 
తెల్లవారితో సంధి చేసుకున్నాడు. 

కంపెనీతో సైనిక సంధి అనే సాలెగూట్లో చిక్మాక హోల్కర్‌ గురించి మాట్లాడు కోవలసింది 
ఏమీలేదు. పరాభవాన్ని భరించలేక అనంతర కాలంలో అతడికి పిచ్చి పట్టింది. ఉన్మాదంలోనే 
1811లో తన 35వ ఏట కన్నుమూశాడు. ఎంత భీకరంగా పోరాడినా ఇంగ్లీషువారినైతే 
గెలవలేకపోయాడు. కాని ఓడిపోయే' ఒక రకంగా వారిని యశ్వంతరావు సాధించాడు. 
అతడిని జయించడానికి ఏణ్నర్థంపాటు వెల్లస్లీ సాగించిన యుద్దానికి అయిన విపరీతపు 
ఖర్చునూ, భారీ ప్రాణనష్టాలనూ చూసి సీమ ప్రభువులకు తల తిరిగింది. ముఖ్యంగా 
భరత్‌పూర్‌ కోట ముట్టడి మూడువేలకు పైగా ప్రాణాలను బలిగొన్న తీరు, బ్రిటిష్‌ 


మహాసైన్యాన్ని ధైర్యంగా ఎదిరించి భారతీయులు కనపరిచిన అద్భుత శౌర్యం బ్రిటిష్‌వారి 


హృదయాలను కదిలించాయి. వద్దన్నా వినకుండా వెల్లస్లీ సాగిస్తున్న మారణ హోమానికి 
అందరికీ రోత పుట్టింది. ఎదురుచూసిన లాభాలు రాకపోగా యుద్ధాల పుణ్యమా అని, 
కంపెనీ పీకల లోతున అప్పుల్లో కూరుకుపోవటంతో వాటాదారులు గగ్గోలు పెట్టారు. 
అమెరికా వలసను కోల్పోయిన నష్టాన్ని ఇండియా ఆక్రమణ ద్వారా భర్తీ చేసుకోవాలని. 


ఉబలాటపడి మొదట్లో వెల్లస్లీకి వత్తాసు ఇచ్చిన ప్రధాని పిట్‌ కూడా వ్యవహారం చాలా. 


దూరం పోయిందని గ్రహించి, (బ్రిటిష్‌ ప్రజాభిప్రాయానికి తలవంచి వెల్లస్తీని వెనక్కి 
పిలిపించాడు. 


+ 


278 ఫీ ఇబీ చరిత్ర 


ఖ్‌ 


{ 


శ 


' 
+ 


' 
ళీ 
- 
అ 


 ఎం,వి,ఆర్‌,శాస్త్రి 


యశ్వంతరావు హోల్కర్‌తో అవ లక్షణాలు ఎన్నో ఉన్నాయి. ఒక దశలో బ్రిటిష్‌ వారికి 
పొవులా ఉపయోగపడి మరాఠాల మెడకు బ్రిటిష్‌ సైనిక సహాయం గుదిబండను తగిలించిన 
పాపంలో అతడికీ వాటా ఉంది. తప్పులు ఎన్నిచేసినా ఒకందుకు మాత్రం అతడికి దేశం 
రుణపడి ఉండాలి. అతడే కనక అగ్గిపిడుగులా విజృంభించి ఉండకపోతే సింధియా, బేరార్‌ 
రాజాలను కాల రాచివేసిన తరవాత వెల్లస్లీ దూకుడుకు పట్టపగ్గాలుండేవి కావు. భరత్‌పూర్‌ 
కోటను ఇంగ్లీషువారు ప్రతాపంతో పట్టుకొనగలిగి ఉంటే వెల్లస్లీ బహుకాలం ఇండియాలోనే 
ఉండి యావత్తు దేశీయ సంస్థానాలపైకి పోయి అన్నిటినీ ఒక్క పెట్టున మింగేసేవాడే. 
మేము ఇండియానంతా కత్తితోనే జయించామని చెప్పి సీమ ప్రభువులు పేట్రేగేవారే. అమెరికా 
లాంటి వలస దేశాల్లో చేసినట్టే ఇండియాలో ప్రజలను కూడా కేవలం మృగాలుగా ఎంచి 
తెల్లవారు బహుశా వేటాడి ఉండదేవారే. | 

మరాఠా సమాఖ్యను వెల్లస్లీ బద్దలుకొట్టిన కాలానికి ఇండియాలో ఏమి జరుగుతోందో, 
భారతీయులు ఎలాంటి వారో ఇంగ్లీషు_ప్రజలకు తెలియదు. వారి గురించి ఇక్కడి వారికీ 
తెలియదు. ఇరు దేశాల ప్రజల మధ్యా సంపర్మం, సంబంధం ఏమంత లేని స్థితిలో వెల్లస్లీ 
లాంటివారు విజయగర్వంతో ఎలాంటి అఘాయిత్యాలు చేసినా చెల్లేదే. అమెరికాలో రెడ్‌ 
ఇండియన్లకు పట్టిన గతే ఇండియాలో ఇండియన్లకు కూడా పట్టకుండా అడ్డుకుని, బ్రిటిష్‌ 
ఆబోతుల దూకుడును నిలువరించిన వాడు యశ్వంతరావు హోల్కర్‌. అర్ధశతాబ్దం గడిచాక 
భారతదేశం మీద ఇంగ్లండు సార్వభౌమాధికారం చేజిక్కించుకోకపోలేదు. కాని డల్‌హౌసీ 
నాటికి పరిస్థితులు వేరు. ఇంగ్లండు, ఇండియాల మధ్య సంబంధాలు వేరు. భారత ప్రముఖుల 
చైతన్య స్థాయి వేరు. 

రాజ్యకాంక్షతో వెల్లస్లీ తెరపిలేకుండా సాగించిన అనర్ధకపు యుద్ధాల సెగ సీమదాకా 
సోకి గగ్గోలు పుట్టాక బ్రిటిష్‌ ప్రభువులు రివర్సు గేరు వేశారు. దేశీయ ప్రభువులతో 
కయ్యాలుమాని, ఎవరి మానాన వారిని కనీసం కొంతకాలం బతకనివ్వాలని నిశ్చయించారు. 
ఊహించని ప్రతికూలస్థితిలో ఆపద్ధర్మంగా మార్చిన విధానాన్ని ఇండియాలో అమలు జరిపి 
తమకు మాట దక్కించగల సమర్భుడెవరా అని ఆలోచిస్తే వారికి మళ్లీ కారన్‌వాలిసే కనపడ్డాడు. 
దశాబ్దంకింద అతడు దేశాధినేతగా ఉన్నప్పటి పరిస్థితినే ఇండియాలో తిరిగి నెలకొల్పే 
బాధ్యతను అప్పగించి అర్జంటుగా ఓడెక్నించారు. అప్పటికే కారన్‌వాలిస్‌ ఆరోగ్యం మునగానాం 
తేలానాంగా ఉంది. అయినా పెద్దవాళ్ల మాట తీసేయ్యలేక సరేనన్నాడు. 1805 జులై 30న 
ఇండియాలో కాలుబెట్టిననాడే పదవీ బాధ్యత స్వీకరించి పని సీరియస్‌గానే మొదలెట్టాడుగాని 
రెణ్నెల్లు తిరిగాయో లేదో కారన్‌వాలిస్‌కు భూమిమీద నూకలు చెల్లాయి. అతడికి ఉత్తరాధికారి 
అయిన సర్‌జార్జి బార్లో, తదుపరి గవర్నర్‌ జనరల్‌ లార్జ్‌ మింటోలు కారన్‌వాలిస్‌ రూపకల్పన 
చేసిన రాజకీయ విధానాన్నే అనుసరించి, దేశీయ పాలకులతో గొడవలు పెట్టుకోకుండా 
గుర్రాన్ని కట్టేశారు. 

కంపెనీ కర్రపెత్తనం, అత్తరికం కాస్త నెమ్మదించటం వల్ల ముఖ్యంగా లాభపడ్డవాడు 
పీష్వా బాజీరావు. అంత సుఖం అతడు జన్మలో ఎరుగడు. నానా ఫడ్నవిస్‌ ఏమి 
కొంపముంచుతాడోనన్న భయంగాని, సింధియా, హోల్మర్‌లు ఎప్పుడు పెట్రేగి ఏ సమస్య 
తెచ్చిపెడతారోనన్న బెంగగాని లేకుండా అతడు పూజలూ పునస్మారాలూ, విందులూ 
విలాసాల్లో ఖుషీగా గడిపాడు. రెండో మరాఠా యుద్ధం తరువాత కొన్నేళ్లు పరిస్థితి 


విభజించి ఓడించు శ 279 


ప్రశాంతరగానే ఉంది. అధికార పరిధి కుంచించుకు పోతేనేమి, మఠాఠా సమా 
భాగస్వాములైన రాజ్యాలమీద అదుపు పోతేనేమి... రావలసిన రాబడి సవ్యంగా 
ఖజానా సమృద్ధిగా ఉన్నంతవరకూ ఫరవాలేదని, కాలం అలా వెళ్లిపోతే చాలునని జామ 
తృప్తిపడ్డాడు. 

కాని ఆ తృప్తి చిరకాలం మిగలలేదు. మధ్యలో వచ్చిన మంచిబుద్ధి సీమ దొఢజక్ష 
ఎంతోసేపు నిలవలేదు. మార్మ్యూస్‌ హేస్టింగ్స్‌ గవర్నర్‌ జనరల్‌ అయ్యాక, శకునికి చదువు 
చెప్పగల ఎల్‌ఫిన్‌స్టోన్‌ రెసిడెంటుగా పూనాలో కాలుబెట్టాక పీష్వాకు కష్టాలు మొద శ్‌ 
మరాఠా సామ్రాజ్య మహావృక్షాన్ని సమూలంగా పెకిలించివేసే ఆఖరి ఘట్టానికి తెరలేచింది. 


280 ఫా ఇదీ చరిత్ర 


అస్తమయ దృశ్యం 


“మవారాజ ప్రాసాదంలో సుఖభోగాలనుభవించిన (శ్రీమంత్‌ పీష్వా ఇప్పుదు 
అదవుల పాలయ్యాడు. మందుటెండలో ముళ్ల పొదలూ కోసురాళ్ల నదుమ దారి 
కానక వెదుకులాడుతున్నాడు. గుర్రానికి తిండీతిప్పలూ తానే చూసుకుంటున్నాడు. 
వాంసతూలికా తల్చాల మీద శయనించిన వాడు కటిక నేలమీద తలగుద్ద పరచుకుని 
వదుకుంటున్నాడు. చెక్క పాత్రలో అన్నం! ఓ రోజు నూర్యాస్తమయానికి తింటే ఇంకో 
రోజు అర్థరాత్రి దాటాక! నమ్మిన సేవకులు ఒకరొకరే జారుకున్నారు. ఏనుగులు, 
గుర్రాలు, ఒంటెలు, సంపదలు అన్నీ పోయాయి. కనిపించిన వారితో 'ఇదే చివరి 
కలయిక. దయ ఉంచండి. బతికుంటే మళ్లీ కలుద్దాం? అంటూ కళ్లనీళ్లు తుడుచుకుంటూ 
సాగిపోతున్నాడు! ఆహా! బాజీరావుకు ఎంతటి దురవస్థ వచ్చింది! బాలాజీ విశ్వనాథ్‌ 
వంశానికి ఎలాంటి గతి వట్టింది!!” 


New History of Marathas గ్రంథంలో జి.ఎస్‌. సర్దేశాయ్‌ ఉటంకించిన మరారీ 
జానపద గేయానికి తెలుగు తాత్పర్యమిది. అతిశయోక్తి ఏమీ లేదు. ఇందులో వర్ణించినవన్నీ 
రాజ్యంపోయి తెల్లవారికి ఎదురు తిరిగిన దశలో బాజీరావు పీష్వా అక్షరాలా అనుభవించిన 
అగచాట్లే. 

బాజీరావును ఎవరూ జాల్తితలవాల్సిన పనిలేదు. ఈ కష్టాలన్నీ అతడు కోరి కొని " 
తెచ్చుకున్నవే. మరాఠా స్వాతంత్రాన్ని ఈస్టిండియా కంపెనీకి కుదువబెట్టి, దిక్కుమాలిన 
స్వార్థంకోసం విదేశీ వర్తకుల మూకను అకంరంల్‌ అతడు చేసిన పాపమే ma అతడిని 
వెంటాడింది. నిజమే. కాని ఎంత అబద్ధపు బతుకు బతికినా, తన జాతి ప్రయోజనాల 
విషయంలో ఎంత అలసత్వం చూపినా ఇంగ్లీషువారి మీద మాత్రం బాజీరావు ఎనలేని 
విశ్వాసం చూపాడు. రోజూ కొలిచే దేవుడికంటే ఎక్కువగా బ్రిటిషు వారినే అతడు కడదాకా 
నమ్ముకున్నాడు. దేశంలో ఇంకెవరూ చేయనంతటి మేలును తెల్లవారికి అతడు చేశాడు. 
సైనికంగా ఎదురులేని మరాఠా శక్తిని అతడు పళ్లెంలో పెట్టి అప్పగించి ఉండకపోతే భారత 


ఉపఖండం ఇంగ్లీషు వారికి అంత తేలిగ్గా వశమయ్యేది కాదు. అంతటి ఉపకారం అత్రక్ష 


చేసినప్పుడు... కోల్పోయిన గద్దెను తనకు తిరిగి సంపాదించిపెట్టారన్న కృతజ్ఞతను మనసారా 
అతడు చూసినప్పుడు కనీస మానవత్వమనేది ఉంటే అవతలివారు కూడా అతడిపట్ల అంత్తే 
అభిమానం కనపరచాలి. మరి ఇంగ్లీషువారు ఏమి చేశారు? కుక్కలా తమ పట్ల విశ్వాసం 
చూపిన పీష్వాను కుక్కలాగే చూశారు! తమకు సామ్రాజ్యం సంపాదించిపెట్టిన వాడినే 
అక్కర తీరాక కరివేపాకులా అవతల పారేసి రాజ్యం లాక్కుని వెళ్లగొట్టారు. అంతకుముందూ 
తరవాతో తమను నమ్ముకున్న వారెందరినో చేసినట్టే బాజీరావునూ నట్టేట ముంచారు, 
బాజీరావును వదిలించుకోదలిచాక కంపెనీ వారికి అతడిలో అన్నీ తప్పులే కనిపించాయి. 
అతడు అసమర్హ్భుడు, అయోగ్యుడు, వ్యసనలోలుడు, విశ్వాస ఘాతకుడు, ప్రజాకంటకుడు 
అంటూ దొరలు నానా నిందలు మోపారు. బాజీరావు ఒప్పులకుప్ప కాకపోయినా మరీ 
వారు చిత్రించినంత నీచుడేమీ కాదు. అందుకు దొరల రాతలే రుజువు. ఉదాహరణకు 
అప్పట్లో బొంబాయి ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సర్‌ జేమ్స్‌ మాకింటోష్‌ ప్రపంచంలో. 
తాను ముగ్గురు గొప్ప ప్రభువులను చూశానంటూ మూడవ జార్జి, నెపోలియన్‌తో బాట్లు 
బాజీరావు పేరూ చెప్పాడు. పీష్వా దర్బారులో దీర్ధక్రాలం రెసిడెంటుగా ఉండి బాజీరావు 
నడవడిని వెయ్యి కళ్లతో కనిపెట్టివున్న కర్నల్‌ బారీ క్లోజ్‌ సైతం బాజీరావు తమకు మ 
కృతజ్ఞుడై, తమతో స్నేహాన్ని మనసారా కోరుకున్నాడని చెప్పాడు. శ్వేత జాతి దురహం 
నరనరానా జీర్ణించుకుని బాజీరావుపై విషంగక్కి అడ్డమైన అభియోగాలు మోపిన నా 
దక్కన్‌ సేనాధిపతి అర్థర్‌ వెల్లస్లీ "I Certainly had a bad opinion of the Peishwe 
I have no positive proof that he has been treacherous, but Tian 
strong suspicion of it" (పీష్వా మీద నాకు కచ్చితంగా చెడ్డ అభిప్రాయమే ఉంది... 
అతడు (ద్రోహం చేస్తున్నాడనడానికి నా దగ్గర నికార్సయిన రుజవు ఏదీ లేదు. కాని నాకు 
బలమైన అనుమానం) అని రాసిన రాతనుబట్టే బాజీరావుపై దొరల నిందా ప్రచారం ఎంత 
నిరాధారమైనదో అర్థమవుతుంది. వెల్లస్లీ బళ్లో చదువుకుని కుతంత్రాల్లో గ్రంథసాంగుడైన 
సర్‌ జాన్‌ మాల్మోమ్‌ అంత తేలిగ్గా మోసపోయే ఘటం కాదు. అలాంటివాడు కూడా 
బాజీరావు (బ్రిటిష్‌ వారితో ఘర్షణ పెట్టుకోకుండా వారి నీడలో చల్లగా బతకాలనే 
కోరుకుంటున్నట్టు గొడవలు ముదిరి చాలాదూరం వెళ్లిన దశలోనే తనపై అధికా మ్‌ 
చెవిన వేశాడు. అయితే మాల్మోంలాంటి వారందరినీ బాజీరావు మహాతెలివిగా బురిడి 
కొట్టించాడని ఏ రుజువు చూపకుండా దొరలు మోపిన నిందనే తిరుగులేని సత్యవాక్కుగా 
మన చరిత్రకారులు బెదల దాల్ఫారు. 


ఒక దశలో బాజీరావు బ్రిటిష్‌ వారికి ఎదురు తిరిగి, వారిపై పోరాటానికి నె టి 


ప్రభువులను కూడగట్టి, పెద్దఎత్తున సేనలు సమీకరించిన మాట యథార్థమే. పుణెల్‌' 

బ్రిటిష్‌ రెసిడెన్సీని తగలపెట్టి బాహాటంగా దాడికి దిగిన సంగతీ నిజమే. అది చిరకాలంగా 
పట్టిన ఓరిమి యావత్తూ నశించాక! తనను అదుకున్నారన్న కృతజ్ఞతతో తాను ఎంతగా. 
ఒదిగి ఉన్నా కంపెనీవారు తన వెంట పడి తనను అణగదొక్కేందుకే కృతనిశ్చయులయ్యారిణ" 
గ్రహించాక! తన దర్చారులోని ముఖ్యులను లంచాలతో లోబరుచుకుని, విద్రోహానికి పురి 
తన చుట్టూ నిఘా పెట్టి, తనకు విశ్వాస పాత్రులైన వారిపై కుట్రచేసి తరిమేసి, చివ 
తన రాజ్యమే గుంజుకోవటానికి నమ్మిన మిత్రులు ఆయత్తమయ్యారని అవగతమయ్యా” 


282 సొ ఇదీ చరిత్ర 


ఎంవి | 


రకరకాల కవ్వింపుల, వేధింపుల చేదు అనుభవాలతో తల బొప్పి కట్టాక! సామరస్య 
పరిష్కారానికి దారులన్నీ మూసుకుపొయ్యాక. 

1811లో పూనా రెసిడెంటుగా ఎల్‌ఫిన్‌స్టోన్‌ కాలిడినది మొదలుకొని శాయశక్తులా 
సమస్యలు సృష్టించి, అనవసరపు ఉద్రిక్తతను రెచ్చగొట్టటానికి ఏ అవకాశాన్నీ వదలకుండా 
ఏడేళ్లు కష్టపడి మొత్తానికి పీష్వాను శంకరగిరి మాన్యాలు పట్టించాడు. కదిలితే తప్పు 
మెదిలితే తప్పు అన్నట్టుగా ఈ క్రమంలో బాజీరావు మీద చిన్నాపెద్దా అభియోగాలు అనేకం 
మోపారు. అన్నిటిలోకీ ముఖ్యమైనదేమిటంటే - గైక్వాడ్‌ సంస్థానం ప్రతినిధిగా పీష్వాతో 
లావాదేవీ లెక్కలు తేల్చుకునేందుకు బరోడా నుంచి వచ్చిన గంగాధరశాగస్తి అనే వాడిని 
పీష్వా కుడి భుజమైన (త్రయంబక్‌జీ డెంగ్లే పండరిపూర్‌లో క్రూరంగా చంపించాడని! 
కంపెనీవారు అభయం ఇచ్చి పూనాకు పంపించిన రాయబారిని హత్య కావించడమే 
క్షమించరాని నేరం కాగా అంతటి మహాపరాధథానికి పాల్పడిన డెంగ్లేను పట్టుకుని తమకు 
అప్పగించమని ఎన్ని విధాల అడిగినా పీష్వా ఖాతరు చెయ్యలేదన్నది ఇంకో అభియోగం. 

గైక్వాడ్‌ సంస్థానంతో బాజీరావుకు గొడవలున్నమాట నిజం. బరోడా నుంచి ఏరికోరి 
దొరలు పంపించిన గంగాధరశాస్త్రి అంటే అతడికి పడని సంగతి వాస్తవం. అతడు వద్దని 
ఎంత మొత్తుకున్నా తన మాటకు విలువ ఇవ్వకుండా అతడినే తెచ్చి దొరలు తనపై రుద్దారన్న 
కడుపుమంట బాజీరావుకు ఉంది. పైగా సదరు శాస్త్రి కంపెనీ వారికి తొత్తు. బరోడాలో 
గైక్వాడ్ల ఉప్పుతింటూ వారిపైనే కంపెనీ తరఫున గూఢచర్యం నెరిపిన ఘనుడతడు, పూనాకు 
వచ్చాక తన పని ఏదో తాను చూసుకుపోకుండా ఏడాదికి పైగా తిష్టవేసి పీష్వా కాళ్ల కింద 
కుట్రల మంటలు పెట్టాలని చాలా ప్రయత్నాలు చేశాడు. ఆ పరిస్థితుల్లో పీష్వా నిజంగానే 
అతడి తల తీయించి ఉన్నా ఎవరూ తప్పుబిట్టాల్సిన పనిలేదు. పీష్వా తలచుకుంటే పూనాలోనే 
అతడిని చంపించగలిగేవాడు. కాని అక్కడ అతడున్న పదహారు నెలలూ ఊరుకుని, 
మూటముల్లె సర్దుకుని వెనుదిరిగి పోనుండగా పండరిపురం పవిత్ర క్షేత్రానికి అతడిని 
మాయమాటలతో రప్పించి విఠోభా దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా ఆలయం ముందే 
నరికి వేయించే ఘాతుకానికి బాజీరావు పాల్పడ్డాడంటే నమ్మశక్యంకాదు. మిగతా లోపాలు 
ఎన్ని ఉన్నా బాజీరావుకు దైవభక్తి హెచ్చు. తన దాయాది నారాయణరావును తన తల్లిదండ్రులు 
చంపించిన పాపమే వెంటాడుతున్నదని నమ్మి, దానికి ప్రాయశ్చిత్తం చేసుకునేందుకు 
పండరిపురంలో అనేక శాంతులూ, క్రతువులూ చేయించిన బాజీరావు మరెక్కడా చోటు 
దొరకనట్టు మళ్లీ అదే పుణ్యక్షేత్రంలో మనిషిని చంపే మహాపాపానికి ఒడిగట్టాడంటే నమ్మడం 
కష్టం. బాజీరావుకూ, త్రయంబక్‌జీకి ఆ హత్యలో ప్రమేయం ఉందనడానికి ఎల్‌ఫిన్‌స్టోన్‌ 
వద్ద వీసమెత్తు రుజవులేదు. అయినా - త్రయంబక్‌జీని తక్షణం పట్టుకుని మాకు అప్పగిస్తావా 
లేదా అని పీష్వా గొంతు మీద కూచున్నాడు. 

ఒకవేళ అభియోగం నిజమే అయినా చచ్చినవాడు, ఉఠపినహోకు తన అధికారానికి 
లోబడవలసిన తన రాజ్య పౌరులే కనుక న్యాయప్రకారం ఆ నేరాన్ని పీష్వాయే విచారించి 
తగిన నిర్ణయం చేయాలి. ఈ న్యాయ సూక్ష్మాలేవీ తెల్లవారికి పట్టలేదు. తమకు పరిస్థితులు 
అనుకూలించేంతవరకూ పీష్వాతో మైత్రి నటించి, అతడి అధికారాలన్నిటికీ అంగీకరించినట్టే 
(భ్రమగొలిపి వీలు చూసుకుని జూలు విదిల్సారు. వారి పోరు భరించలేక డెంగ్లేని బాజీరావు 
నిర్బంధిస్తే 'నీ మీద నమ్మకంలేదు. నీ దగ్గరుంటే తప్పించుకుపోతాడు. కాబట్టి అతణ్ని 


ఎం,వి.ఆర్‌.శాస్త్రి అస్తమయ దృశ్యం శ 283 


తక్షణం మాకు అప్పగించు? అన హేస్టింగ్స్‌ దొర హుకుం వేశాడు. వల్లె అని డెంగ్లేని వార్రిక్షి 
అప్పగిస్తే భారీ కాపలా మధ్య ఠానా కోటలో నిర్బంధించినా సంవత్సరం తరవాత దొరల 
కళ్లుగప్పి అతడు తప్పించుకుపోయాడు. తమ చేతగానితనానికి కూడా పీష్వానే నిందించి 
“నువ్వే అతణ్ని తప్పించావు. ఎక్కడున్నాడో నువ్వే వెదికి పట్టి మాకు అప్పగించు" అని 
రెసిడెంటు ఎల్‌ఫిన్‌స్ట్రోన్‌ బాజీరావును వేధించాడు. డెంగ్లేను పట్టి తెచ్చేంతవరకూ నీ నాలుగ 
కోటలనూ, వాటిలోని నీ పరివారాన్నీ తాకట్టుకింద మాకు స్వాధీనపరచమని పట్టుబట్టాడు. 
ఈ అడ్డగోలు డిమాండుకు పీష్వా సమ్మతించకపోయేసరికి బ్రిటిష్‌ సేనలతో పూనాను 


చుట్టుముట్టి, నాలుగు కోటలనూ బలవంతంగా లాక్కున్నాడు. నెల దాటిందో లేదో మళ్లీ” 


వచ్చి ల్సీ పద్దతేమీ బాగోలేదు. మా గవర్నర్‌ జనరల్‌గారు నీతో పాత ఒప్పందం అవతల 
పారేసి కొత్తది రాయించుకు రమ్మన్నారు. ఇదిగో ముసాయిదా, సంతకం పెట్టు అని 
సతాయించాడు. ఆ ఒప్పందం ఎందుకంటే పీష్వాకు మిగిలిన పవర్లను కూడా లాగేసి 
గుండుకొట్టి సున్నం బొట్లు పెట్టడానికి! మిగతా మరాఠా. సంస్థానాలన్నిటిమీదా పీష్వా 
హక్కులు వదిలేసుకోవాలనీ, మహారాష్ట్ర వెలుపలి రాజ్యమంతటినీ బ్రిటిష్‌ వారికి దఖలు 
పరచాలనీ, బయటి రాజ్యం దేనితోనూ పీష్వా సంబంధాలు పెట్టుకోకూడదనీ, ఫ్‌ 
రాయబారినీ తన దర్బారులో ఉంచుకోకూడదనీ నూతన పత్రరాజం సారాంశం, ఈ 
అవమానకరమైన షరతులకు లోబడటం బాజీరావుకు ఇష్టంలేదు. అయినా తల వంచ, 
తప్పలేదు. 

1817 జూన్‌ 18న “పూనా ఒప్పందం) మీద విధిలేక సంతకం చేసినప్పటి... 
దొరల మీద భ్రమలు తొలిగి బాజీరావు వైఖరి మారింది. ఆ సమయంలోనే కంపెనీవారు 
పిండారీల మీద భీకర యుద్ధం ప్రకటించారు. పిండారీలు దోపిడిగాళ్లన్నది నిజమేకాని 
ఇంగ్లీషు వారు చిత్రించినట్టు స సంఘ విద్రోహ శక్తులేమీ కాదు. శివాజీ, సంతాజీ ఘోర్చడేల 
కాలం నుంచీ వారు మరాఠా సైనిక వ్యవస్థలో జనాంతిక భాగం. రెగ్యులర్‌ సైన్యం వెనకే 
పిండారీల దండు ఉండేది. శత్రువును సైన్యం ఓడించాక ఈ దండు శత్రు శిబిరం మీద 
పడి అందిన కాడికి దోచుకుని శత్రువును కోలుకోలేని దెబ్బతీసేది. జీతం గీతం లేకుండా 
దోపిడీలు చేసుకుని బతికినప్పటికీ పిండారీలు కట్టుబాటును మన్నిస్తూ తమ హద్దుల్లో 
తాము ఉండేవారు. బ్రిటిష్‌ మాయావుల బారిన "పడి సింధియా, హోల్మర్‌ల బలం 
ఉడిగిపోయాక, కంపెనీతో సైనిక సంధికి లోబడి మరాఠా సామంతులు ఎవరికి వారు 
సైన్యాలను రద్దు పరచుకున్నాక పనిలేకుండా పోయిన వేలాది సైనికులు పోయి పిండారిల్లో 
కలిశారు. పీష్వాలకు పెత్తనం పోయి, అడిగేవారు లేకపోవటంతో వెనుకటి కట్టడులను. 


ధిక్కరించి పిండారీలు యథేచ్చగా ఊళ్ల మీద పడి దోచుకోసాగారు. దానివల్ల శాంతి భద్రతల 


"సమస్య ఉత్పన్నమైనమాట నిజమే. అయినా పిండారీల మీద దొరలు తుపాకులెత్తింది 
' మాత్రం ప్రజాభద్రత మీద ఆరాటంతో కాదు. ్ష 


The Pindari war was only a grand British plan for extin- 
guishing all vestiges of the Maratha Power and establishing 
unquestioned British Supremacy throughout India. 

[New History of the Marathas, G.S. Sardesai, 2/00 p. 483] 


-284 » ఇదీ చరిత్ర ఎం,వి.ఆర్‌.ొస్త్రే 


స. 
నా 


(మరాఠా శక్తికి సంబంధించి మిగిలిన లవలేశాలను కూడా రూపుమాపి, 
ఇండియా అంతటా తిరుగులేని బ్రిటిష్‌ సర్వంసహాధిపత్యాన్ని నెలకొల్పటానికి 
ఆంగ్లేయులు పన్నిన బృహత్పథకంలో భాగమే పిండారీ యుద్ధం) 


నిగూఢ రాజకీయ లబ్దిని ఆశించి సాగించిన పిండారీ యుద్ధంలో తమతో చేయి 
కలపమని ఇంగ్లీషువారు పీష్వాను ఒకందుకు కోరితే ఆ అవకాశాన్ని పీష్వా ఇంకొకందుకు 
ఉపయోగించుకున్నాడు. తాను. ఊరకున్నా తెల్లవారు తనను వదిలిపెట్టేట్టు లేరు కనక 
తానే వారి పని పట్టటం మంచిదని తలిచి, పిండారీ యుద్దానికి సన్నాహాల పేరిట భారీగా 
సేనలను సమీకరించుకున్నాడు. త్రయంబక్‌ డెంగ్లేను ఎగదోసి, వోల్మర్‌ సేనాని అమీర్‌ఖాన్‌ను, 
సతారా ఛత్రపతిని.... పట్వర్థన్‌, రాబ్లె, పాన్సే తదితర మరాఠా జాగీర్దార్లనూ, లాహోర్‌ 
రంజిత్‌సింగ్‌నూ, నేపాల్‌ ప్రముఖులనూ కూడగట్టి, బర్మారాజు దగ్గరికి రాయబారాలంపి, 
బాజీరావు పెద్దఎత్తునే ప్రతిఘటనకు (ప్రయత్నించాడు. దేశీయ శక్తులు, సరిగా 
కలిసిరాకపోవడం వల్లనేమి, పీష్వా దర్శారులో చెదపురుగుల్లా ప్రబలిన ద్రోహుల ద్వారా 
పీష్వా గుట్టుమట్లు బ్రిటిష్‌ వారికి ముందే తెలిసిపోవడంవల్లనేమి, బాజీరావుకు వ్యవహార 
దక్షత, 'సైనిక అనుభవం లేకపోవడంవల్లనేమి - ఆఖరి దశలో జరిగిన ఈ జాతీయ 
ప్రతిఘటన యత్నం కూడా నిష్పలమైంది. బాజీరావు తల ఎగరేసి పూనాలోని బ్రిటిష్‌ 
రెసిడెన్సీ మీదనైతే దాడిచేసి నిప్పుంటించగలిగాడు. కాని ఆ తరువాత రెండు వైపుల నుంచీ 
కాలమేఘంలా కమ్ముకు వచ్చిన బ్రిటిష్‌ సేనలను ఎదుర్మొనలేక, పోరాటాన్ని మధ్యలోనే 
ఆపేసి, రాజధాని వదిలి పారిపోయాడు. 

ఇక- తెల్లవారు ఆగుతారా? “పీష్వాగా పరిపాలనకు బాజీరావు పనికిరాడు. అతడి 
అధికారాలన్నీ మేము లాగేసుకుంటున్నాం! అతడికి మారుగా సతారాలోని ఛత్రపతికి సముచిత 
గౌరవ ప్రతిపత్తి కల్పిస్తాం. ఇంతవరకూ బాజీరావు సేనలో ఉన్నవారందరూ అతడిని తక్షణం 
వదిలిపెట్టి మాకు రిపోర్టు చేయకపోయారో - అంతు చూస్తాం. ఖబడ్దార్‌” అని చరిత్ర 
ప్రసిద్ధికెక్కిన చాటింపు వేసి పీష్వా కచేరిపై బ్రిటిష్‌ జండా ఎగరేశారు. ఆ దెబ్బతో బాజీరావు 
మద్దతుదారులు చాలామందికి కాళ్లు చల్లబడి అతణ్ని ఒగ్గేశారు. వెంటపడి పీష్వాను 
పట్టుకోవటానికి ఇంగ్లీషు ఆశ్వికదళం బయలుదేరింది. దానికి చిక్కకుండా పరుగుపెడుతూ, 
అడవుల్లో చెట్లు పుట్టల నడుమ బేలగా తిరుగుతున్నప్పుడు బాజీరావు పడిన కష్టాలనే ఈ 
వ్యాసం మొదట్లో పేర్కొన్న జానపద గేయంలో ప్రస్తావించింది: 

పిండారీల పేరు పెట్టి మరాఠా శక్తిని నిర్మూలించటానికి ఇంగ్లీషు వారు సాగించిన 
మూడో మరాఠా యుద్ధంలో చిత్తుగా ఓడి, ఎటు పరుగెడితే అటు కంపెనీ దళాలు తరుముకు 


' రాగా దిక్కుతోచక, తల దాచుకునే తేరువు దొరకక, అన్ని ప్రయత్నాలు విఫలమైన మీదట 


బాజీరావు ఇండోర్‌ సమీపంలో మాల్మోమ్‌కు లొంగిపోయాడు. 'నీ రాజ్యం నీకిచ్చే ప్రశ్న 
లేదు. నీ రాజ్యంలో నిన్ను ఉండనిచ్చేదీ లేదు. మాకు షరతులు పెట్టే స్థితిలో నువ్వు లేవు. 
అంతా మీ దయ అని చెప్పి కంపెనీ వారి శరణు వేడు. ఏడాదికి ఎనిమిది లక్షల రూపాయల 
భరణమైతే నీ మొగాన పడవేస్తాం. ఉన్నపళాన బయలుదేరి ఉత్తరాదిన కాశీకో, మరో 
చోటికో పోయి బతుకు. నువ్వు తిన్నగా అక్కడికి చేరాక నీ కుటుంబాన్ని అక్కడికి పోనిస్తాం. 
ఇరవై నాలుగు గంటల్లో ఈ షరతులకు ఒప్పుకోకపోతే నీ అంతు చూస్తాం” అన్నాడు 


ఎంవి:ఆర్‌.శాస్త్రి అస్తమయ దృశ్యం శ 285 


మాల్మోం. తలకాయ తీసి జేబులో దాచుకుని బాజీరావు 'ఇక మీ దయ” అన్నాడు, 

1818 జూన్‌ 3న పెట్టమన్నచోట సంతకం పెట్టిన వెంటనే బాజీరావు 600 మంద్రి 
ఆశ్వికులు, 200 మంది సిపాయిలు వెంట రాగా నర్మద దాటిపోయి చివరికి కాన్పూర్‌ 
సమీపంలోని బిత్తూరు వద్ద స్థిరపడ్డాడు. రాజ్యం పోయినా మిత్రుడు మాల్మోం పుణ్యమా 
అని భరణం బాగానే ముట్టింది. రాజకీయాలు వదిలేసి, పూజలూ వ్రతాలూ చేసుకుంటూ 
అక్కడే మూడు దశాబ్దాలకు పైగా గడిపి, 1851 జనవరిలో బాజీరావు నిరర్ధక జన్మను 
చాలించాడు. ఛత్రపతి, పీష్వాల వంశాల్లో ఉత్తములందరికీ చిన్న వయసులోనే మృత్యువు 
తరుముకు రాగా అధముడైన బాజీరావు మాత్రం అందరి ఆయుస్సూ పోసుకుని 76 ఏళ్లు 
జీవించటం విధి వైచిత్రి, 

పీష్వాను గెంటేసి సతారాలో ఛత్రపతి జండాను కంపెనీ కుటిలాత్ములు ఎగుర 
వేయించినంత మాత్రాన మళ్లీ ఛత్రపతులకు దశ తిరిగిందేమీ లేదు. పీష్వాను గెంటినండుకు 
జనం కోపగించకుండా కంటి తుడుపుగా సతారాలో నామమాత్రపు గద్దెపై ఛత్రపతి 
ప్రతాప్‌సింగ్‌ను కొంతకాలం ఊరేగించారు. కంపెనీవారిపై కుట్ర చేస్తున్నాడని నిందవేసి 
అతడిని కాశీకి గెంటేసి, అతడి సోదరుడు షాజీకి పట్టంగట్టారు. అతడు నిస్సంతుగా 
మరణించడంతో 1848 ఏప్రిల్‌లో సతారా సంస్థానాన్ని కూడా ఇంగ్లీషు పులుసులో 
కలిపేసుకున్నారు. . 

అలా ముగిసింది మరాఠాల కథ. 


286 స ఇదీ చరిత్ర 


అప్పుడో ఎక్కడో ఒక వీరుడు లేస్తాడు. పాలకుడిపై తిరగబదో, పోరాడో రాజ్యాన్ని 
జయిస్తాడు. లేదా సావాసుల మూకను కూడగట్టి బలహీన రాజ్యం పైబడి అందిన 
మేరకు ఆగ్రమిస్తాదు. ఎలాగైతేనేమి ఉన్న ప్రభుత్వం పోయి కొత్తది మొదలవుతుంది. 
స్థాపకుడు, అతది వారసులు బుద్ధినో, బుద్ధిహీనతనో యధాశక్తిగా ప్రదర్శించాక 
మూల పురుషుడి వుణ్యాన్నిబట్టి, లేక వారసుల పాప ఫలాన్నిబట్టి కొన్నేళ్లకో, కొన్ని 
తరాలకో రాజ్యుం బలహీనవడి పరాధీనమవుతుంది. కత్తుల దారిన వచ్చిన వారు 
కత్తుల బారినే పడతారు. వ్యక్తిగత స్వార్థంకోనమో, రాజ్యకాంక్షతోనో అధికారం 
గుంజుకున్న వారికి కడకు ఏ గతి వట్టినా, ఏ రాజ్యం ఎలాపోయినా ప్రజలకు 
పెద్దగా పట్టదు. 

వేల సంవత్సరాల చరిత్రలో భారతదేశాన ఎన్నో రాజ్యాల్లో లెక్కలేనన్ని ప్రభుత్వాలు 
పుట్టిగిట్టాయి. ఒకప్పుడు ఉజ్వలంగా వెలిగిన సామ్రాజ్యాలు సైతం కాలక్రమంలో తలిచే 
దిక్కులేకుండా మట్టికొట్టుకుపోయాయి. ఇంత దాకా మనం చర్చించిన మరాఠాల కథా ఈ 
కోవలోనిదేనా? లేక చరిత్రకెక్కిన మిగతా సామ్రాజ్యాలకంటే భిన్నంగా పరిగణించి, కలకాలం 
గుర్తుంచుకోదగిన విశేషాంశాలేవైనా మరాఠా అనుభవంలో ఉన్నాయా? 

అప్పట్లో మరాఠాల పేరు చెబితే దేశంలో చాలామందికి అభిమానం కంటే కంపరమే 
ఎక్కువగా కలిగేది. మెరపులా కదిలే గుర్రాల మీద వచ్చి, ఊళ్ల మీద పడి, జనాన్ని పీడించి 
అందిన కాడికి దోచుకునే దుండగుల దండే కళ్లముందు మెదిలేది, మరాఠాలు దోపిడీలు 
చేసిన మాట నిజమే. యుద్దానికయ్యే ఖర్చును యుద్ధం నుంచే రాబట్టాలన్న విధానంతో, 
జయించిన శత్రు ప్రాంతాలను కొల్లగొట్టే పద్ధతిని శివాజీయే ప్రవేశపెట్టాడు. అయితే 
విచ్చలవిడి దుర్మార్గాలను అనుమతించక అందులోనూ ఒక కట్టుబాటును, క్రమపద్ధతిని 
పాటింపజేశాడు. శివాజీ కాలపు నియమ నిబద్ధత అనంతర కాలంలో సన్నగిల్లిన సంగతి 
యథార్థం. ముఖ్యంగా పీష్వాల హయాంలో అదేమి శాపమోగాని ఎన్ని రాజ్యాలు జయించినా, 


ఎంత సంపద కొల్లగొట్టినా ఖజానా ఎప్పుడూ ఖాళీయే. అప్పుల బాధలు పెరిగి, సైన్యానిక్రి 
అనేక నెలలు జీతాలు బకాయిపడి, అన్య (ప్రాంతాలనుంచి చౌథ్‌లూ గట్రా సక్రమంగా 
వసూలుకాక సతమతమై సింధియా, హోల్కర్‌ తదితరులు తమకు ప్రాబల్యంగల ప్రాంతాల్లో 
సంపన్నులను దోచుకుని, జనాన్ని పీడించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. యుద్ధాల 
సమయంలో దారిలోని జనావాసాలపై (రెండో మైసూరు యుద్ధకాలంలో శృంగేరి మఠంపై 
జరిపిన విధంగా) ఆగడాలు సరేసరి. దాంతో మరాఠాల దండు వస్తున్నదంటేనే బయటి 
ప్రాంతాల వారు హడలిపోయేవారు. ఈ వైనాలు విని, ఇంగ్లీషు చరిత్రకారుల రాతలు 
చదివి మరాఠాలంటే దొంగలు, బందిపోట్లు అన్న అభిప్రాయం ఏర్పరచుకున్న వారు దేశంలో 
చాలామందే ఉన్నారు. మరాఠా దండ్లు అప్పుడప్పుడూ దోపిడీలు చేసిన మాటా, కొండొకచో 
అవి హద్దుమీరి అఘాయిత్యాలు జరిగిన సంగతీ నిజమే. కాని అలాగని మరాఠాలందరినీ, 
బిందిపోట్లుగా దుస్సాహసికులుగా ముద్ర వేయటానికి వీలులేదు. దోపిడి దొంగలు, 
దుస్సాహసికులు మహా సామ్రాజ్యాన్ని నిర్మించలేరు. ఒకవేళ నిర్మించినా మఖలో పుట్టి 
పుబ్బలో మాడుతాయే తప్ప కొండల్లాంటి శత్రువులను ఢీకొని, వరస దాడులకు తట్టుకుని 
అనేక తరాల పర్యంతం అవి నిశ్చలంగా నిలబడలేవు. i 
జెరంగజేబు మరణానంతరం మొగల్‌ సామ్రాజ్యం బీటలు వారాక తల ఎగరేసి 
స్వాతంత్ర్యం ప్రకటించుకున్న బెంగాల్‌, కర్నాటక, అయోధ్య, డక్కన్‌ తదితర మొగల్‌ సుబేదార్ల 
లాంటి వారు కాదు మరాఠాలు, మధ్యాహ్నపు సూర్యుడిలా మొగలాయీ ప్రభ వెలిగిపోయిన 
సమయంలోనే జెరంగజేబు అంతటి వాడితో తలపడి, రెండు తరాలపాటు భీకరంగా పోరాడి, 
విషమ పరీక్షలకు తట్టుకుని నిలబడిన ఘనకీర్తి వారిది. సైనిక సాహసాలు చేసి రాజ్యాలు 
స్థాపించిన వారు ఎందరో ఉన్నా మరాఠాల వలె జనశక్తి వెన్నుదన్నుగా నిలిచిన వారు దేశ 
చరిత్రలో అరుదు. | గ్త్‌ 
ఉత్తరాదిన జయపాల్‌ మొదలుకుని సంగరాణా వరకూ ఎందరో వీరులు ఎన్నో తరాల్లో 


ఎంత గట్టిగా పోరాడినా ముస్లిం దురాక్రమణల వెల్లువను నిరోధించలేకపోయారు. పౌరుషానికి : 


పరాక్రమానికి ప్రతిరూపమనుకున్న రాజపుత్ర యోధులే ఒక దశలో అలసిపోయి, పరిస్థితితో 
రాజీపడి, ముస్లిం పాలకులకు కన్యాదానాలు చేసి, మొగల్‌ దర్బారులో తాబేదారులయ్యారు. 
హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రాలు ధ్వంసమయ్యాయి. పురాతన దేవాలయాలు నేల 
మట్టమయ్యాయి. దేశీయ కళలు, విద్యలు నాశనమయ్యాయి. హిందువుల మనుగడకు, 
మతాచారాలకు తీవ్ర విఘాతం కలిగింది. ప్రతి జంధ్యపు పోగు మీద మూడున్నర రూపాయల 
జిజియా పన్ను పడింది. మెడ మీద కత్తి పెట్టి నోట్లో గోమాంసం కుక్కి వేలూ లక్షల 
సంఖ్యలో హిందువులను బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చటం విచ్చలవిడిగా సాగింది. 
ఉత్తర భారతాన ముఖ్యమైన ఏ నగరానికి, ప్రసిద్ధమైన ఏ క్షేత్రానికి వెళ్లి చూసినా హిందూ 
దేవాలయాలకు, హిందూ శిల్పకళలకు, హిందూ ప్రాసాదాలకు, హిందూ తాళపత్ర గ్రంథాలకు, 
హైందవ శాస్త్రాలకు వాటిల్లిన భయానక విధ్వంసం తేటతెల్లమవుతుంది. విశేషమేమిటంటే 
ఉత్తరాదిన నిరాఘాటంగా సాగిన ఇస్లామిక్‌ దాడికి వింధ్యకు దక్షిణాన అడ్డుకట్ట పడింది. 
అల్లావుద్దీన్‌ ఖిల్జీ మాలిక్‌ కాఫ్రర్‌ల దండయాత్రలు తాత్మాలిక ప్రభావం మాత్రమే చూపాయి. 
మహమ్మద్‌ బీన్‌ తుగ్లక్‌ ఎన్ని బుసలుకొట్టినా దక్షిణ దేశం వశం కాలేదు. విదేశీ 
దురాక్రమణదారుల మూలంగా భోరతీయ ధర్మానికి, సంస్కృతికి, హిందూ మతానికి పట్టిన 


288 స ఇదీ చరిత్ర అద జ 


దారుణ దుర్గతికి మిగతా దేశవాసుల వలెనే దాక్షిణాత్యులకు గుండెలు మండాయి. ధర్మానికి 
కలిగిన గ్లానిని పరిహరించి పూర్వవైభవం పునరుద్ధరించాలన్న తపన శివాజీ పుట్టుకకు 
కొన్ని వందల సంవత్సరాల ముందునుంచే జాతి జనుల్లో వ్యక్తావ్యక్తంగా రేకెత్తింది. 
సహ్వాద్రి అడవుల్లో ఉన్నట్టుండి భగ్గుమనే కార్చిచ్చులా దేశంలో మరాఠా శక్తి యాదృచ్చిక 
పరిస్థితుల్లో శివాజీ రూపంలో ఆకస్మాత్తుగా ప్రజ్వరిల్లిందని (గ్రాంట్‌ డఫ్‌ లాంటి ఆంగ్ల 
చరిత్రకారులు అభివర్ణించారు. అయితే ఆ అద్భుత ప్రజ్వలన వెనుక ఎందరో సాధుసంతులు, 
తత్వవేత్తలు, కవులు, ప్రవక్తలు, సంస్మరణలు అనేకానేక తరాలుగా సామాజిక అసమానతలపై, 
అగ్రవర్ణాల వారి దురహంకారాలపై తిరగబడి భక్తి మార్గంలో అన్ని వర్గాల వారినీ సమీకరించి 
అలవరచిన ఉత్తమ సంస్మారం ఉంది. సుప్రసిద్ధ మేధావి మహాదేవ్‌ గోవింద రణదే అన్నట్టు- 


The foundation was laid broad and deep in the hearts of the 
whole people... It was the upheavel of the whole population, 
strongly bound together by the common affinities of language, 
race, religion and literature... It was a national movement in 
which all classes cooperated... It had deeper hold on the vast 
masses of the rural population. Cowherds and shepherds, 
brahmans and non-brahmans, even musalmans felt its influ- 

‘ence and acknowledged its power. 
[Rise of the Maratha Power, M.G.Ranade, P.3) 

(ప్రజలందరి హృదయాల్లో గాఢంగా విస్తృతంగా దీనికి పునాది పడింది... 
భాష మతం, సారస్వతపరంగా ఉమ్మడి వారసత్వపు అనుబంధం పెనవేసుకున్న 
మొత్తం జనాభాలో పుట్టిన ఆకస్మిక అలజడి అది. అన్ని తరగతుల వారూ 
సహకరించిన ఈ జాతీయోద్యమం గ్రామీణ ప్రజానీకంపై గట్టి పట్టు చూపింది. 
గొడ్లు కాసుకునేవారు, గొర్రెల కాపరులు, (బ్రాహ్మణులు, (బ్రాహ్మణేతరులు, ఆఖరికి 
ముసల్మాన్లు కూడా దీని ప్రభావానికి లోనై దీని శక్తిని గుర్తించారు.) 


మరాఠా స్వరాజ్యాన్ని స్థాపించింది, కాలక్రమంలో మహాసామ్రాజ్యంగా దాన్ని 
విస్తరించింది కులీన ప్రభు వర్గాల నాయకత్వంలోనే అయినా ఈ బృహత్‌ యత్నాల్లో అన్ని 
సామాజిక వర్గాల వారూ ఐచ్చికంగా సహకరించారు. మరాఠా సేనలు శత్రు రాజ్యాల 
గుండెల్లో గుర్రాలను పరుగెత్తించినా ఆ సైన్యంలో ఉన్నది ఎక్కువగా మామూలు జానపదులే. 
మట్టి పిసుక్కుని బతికే సామాన్య జీవులతోనే శివాజీ గొప్ప పోరాట శక్తిని నిర్మించాడు. 
ఏడాదిలో ఆరు నెలలు జాతీయ=సైన్యంలో చేరి దండయాత్రలలో పాల్గొని, వానాకాలం 
వస్తున్నదనగా వెనక్కి వచ్చి స్వగ్రామాల్లో పొలాలు సాగుచేసుకోవటం మరాఠా ప్రజలకు 
రివాజు. దూర దేశాల్లో జాగీర్లు పొందిన దండ నాయకులు కూడా ఆ గౌరవం కంటే 
స్వస్థలాల్లో దేశ్‌ముఖ్‌లుగా, పాటిళ్లుగా తమకున్న హోదాకు ఎక్కువ విలువ. ఇచ్చేవారు. 
(ప్రజాబలం అండ దండిగా ఉన్నది కాబట్టే - ఏ ఒక వ్యక్తి ప్రయోజకత్వంవల్లో పైకి వచ్చి, 
అతడు కనుమరుగైన మూణ్నాళ్లకే అంతరించిన అనేక రాజ్యాలవలె కాకుండా ఏకంగా 
పది తరాలపాటు మరాఠా రాష్ట కూటమి నాయకత్వలోపం రాకుండా అఖండంగా 
వెలుగొందింది. రాజ్యం కోసం తగవులు, జాతి వైరాలు, వారసత్వ పోరాటాలు అనేక 


ఎం.వి.ఆర్‌. శాస్త్రి ఏమిటి గొప్ప శ 289 


పర్యాయాలు తలెత్తాయి. అయినా సింహాసనం కోసం కన్నతండ్రిని ఖైదుచేసి, సొంత అన్నలను 
నరికివేసిన మొగలాయీ తరహా ఘాతుకాలు మరాఠాలు ఎరుగరు. 

పశ్చిమ మహారాష్టలో మొదలై, మధ్య దక్కను, కర్నాటకల దాకా విస్తరించి దక్షిణాన 
తంజావూరు నుంచి ఉత్తరాన ఢిల్లీ దాకా ఆధిపత్యం సంపాదించి, యాభై ఏళ్లపాటు ఢిల్లీ 
పాదుషాలనే కీలుబొమ్మలుగా ఆడించగలిగిన మరాఠాల ప్రాభవానికి ఎదురు నిలవ గలిగిన 
శక్తి అప్పట్లో దేశంలో ఏదీ లేదు. అంతటి మహా సామ్రాజ్యం వేరొకరి చేతుల్లో ఉంటే 
నిరంకుశంగా చెలరేగి కన్నుమిన్ను కానకుండా నియంతలుగా విర్రవీగేవారే. నియంతృత్త 
స్థాపనకు అన్ని అవకాశాలూ ఉన్నా అటువైపు ఆలోచించకుండా ఆధునిక ఫెడరల్‌ వ్య 
తరహాలో రాష్ట్ర కూటమిని నెలకొల్పి, అందులోని ప్రతి భాగస్వామికీ తన పరిధిలో సంపూర్ణ 
స్వయం ప్రతిపత్తినిచ్చి స్థూలమైన మార్గనిర్దేశనానికి, ముఖ్య వ్యవహారాల నియంత్రణకు 
మాత్రమే పీష్వాలు పరిమితమవటం ఆషామాషీ విషయం కాదు. ఉత్తరాదిన వారు సాగించిన 
కార్యకలాపాల్లో మిగతా జాతులనూ, ఇతర రాజ్యాలనూ అణగదొక్కి తమ సామ్రాజ్యాన్ని 
స్థిరపరచుకోవాలన్న కాంక్షకంటే మహమ్మదీయుల కబ్బానుంచి కాశీ, ప్రయాగ, మధుర, 
హరిద్వార్‌, కురుక్షేత్ర వంటి పవిత్ర హిందూ క్షేత్రాలను విడిపించాలన్న ఆరాటమే ఎక్కువగా 
కనిపిస్తుంది. పుణ్య క్షేత్రాలను హిందువులకు తిరిగి అప్పగిస్తూ, గోవధను సర్వత్రా నిషేధిస్తూ 
ఢిల్లీ పాదుషా నుంచి ఫర్మానాలు పొందాలని మహాద్‌జీ సింధియాకు నానాఫడ్నవిస్‌ అనేక 
లేఖలు రాశాడు. తలచుకుంటే తామే ఢిల్లీ సింహాసనం మీద కూచుని కోరుకున్న ఫర్మానాలను 
స్వయంగా జారీచేయగలిగి కూడా కేవలం పాదుషా ప్రతినిధి హోదాలో తృప్తి పడి... అధికారమే 
చెల్లని చక్రవర్తి ఇచ్చిన నియామక పత్రాలను పుణికి తీసుకొచ్చి ఊరేగించుకున్న మరాఠాలను 
చూస్తే ఈ కాలంలో మనకు నవ్వాస్తుంది. జిరంగజేబు తరహా (ప్రయోజకత్వంకంటే మరాఠాల 
అమాయకత్వమే ఒక రకంగా మంచిది. 

మహారాష్ట్రకు వెలుపల తమకు ప్రాబల్యం చిక్కిన రాజ్యాల్లో స్థిరమైన పరిపాలన చేసి 
ప్రజల సమస్యలు పట్టించుకోవటంకన్నా 'చౌధ్‌' వసూళ్లకోసం స్థానిక ప్రభువులనూ, ప్రజలనూ 
పీడించటం మీదే మరాఠా సర్దార్లు ఎక్కువ శ్రద్ధ చూపారన్న ఆక్షేపణ లేకపోలేదు. అది 
పూర్తిగా సత్యదూరమనలేము. అయితే బాధ్యతారహితంగా వ్యవహరించి ప్రజల 
ఉసురుపోసుకున్న వారు కొందరున్నట్టే ధర్మనిరతితో రాజ్యమేలి ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకున్న 
పాలకులూ మరాఠాల్లో ఉన్నారు, 

ఉదాహరణకు జగమెరిగిన మహాసాధ్వి అహల్యాబాయి హోల్కర్‌. 

ఇండోర్‌ రాజధానిగా రాజ్యమేలిన మరాఠా సర్దారు మల్‌హర్‌రావు హోల్మర్‌కు 


కుమారుడయిన ఖందేరావు భార్య అహల్య. ఆమె 29వ ఏట (1754) సూరజ్‌మల్‌ జాట్‌పై . 


యుద్ధంలో భర్త మరణించాడు. ఆచారం (ప్రకారం సహగమనానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక 
ముసలి మామగారు దీనంగా ప్రాఢేయపడ్డ మీదట ఆ ప్రయత్నాన్ని విరమించుకుని, 9 ఏళ్ల 
మైనర్‌ కుమారుడికి పట్టంగట్టి అతడి పనుపున అహల్యాబాయి రాజ్యభారం మోసింది. ఆ 
కొడుకు వ్యసన లోలుడై కొద్దికాలానికి కన్ను మూశాడు. అదే సమయంలో అహల్య 
మామగారు పోయాడు. ఇక అహల్యకు మిగిలింది ఏకైక కుమార్తె. ఆమె కుమారుడిని, 
రాజ్యానికి వారసుణ్ని చేద్దామనుకుంటే ఆ మనవడు చిన్న వయసులో చనిపోయాడు. ఆ 
దుఃఖం భరించలేక బబు గుండె పగిలి మరణించాడు. అతడితో కుమార్తె సహగనక్మ 


290 సౌ ఇదీ చరిత్ర 


బంక్‌ ఎం.వి.ఆర్‌. శాస్త్రి 


చేసింది. ఇలా నా అనుకున్న వాళ్లందరూ తన కళ్లముందే దాటిపోగా ఏకాకి అయి కూడా 
గుండె రాయి చేసుకుని అహల్య రాజ్యాన్ని చక్కగా పాలించి చరితార్భురాలైంది. దైవభక్తి, 
ఆధ్యాత్మిక చింతన నిశ్చలంగా ఉన్నాయి కాబట్టి దుఃఖాలకు ఓర్చుకుని, రాజ్యాన్ని శివార్పణం 
చేసి దేవుడి ప్రతినిధిగా, ధర్మకర్తగా 1795లో 70వ ఏట కన్ను మూసేంతవరకూ మూడు 
దశాబ్దాలపైగా పరిపాలన సాగించింది. దేశమంతటా పవిత్ర హిందూ. దేవాలయాలకు 
జీర్ణోద్ధరణ చేయించి, కేదారనాథ్‌, ద్వారక, పూరి, రామేశ్వరం తదితర పుణ్యక్షేత్రాల్లో ఎన్నో 
ధర్మశాలలు, అన్న సత్రాలు, స్నానఘట్టాలు కట్టించింది. దక్షిణాదిన ప్రసిద్ధ దేవాలయాలకు 
నిత్యాభిషేకం కోసం పవిత్ర గంగాజలాన్ని సరఫరా చేయించింది. ఎన్నో కొత్త దేవాలయాలని 
కళాత్మకంగా కట్టించి, సనాతన ధర్మాన్ని, ఆర్ష సంస్కృతిని సరం నింద జేయటంతోబాటు 
దైనందిన mais వ్యవహరాల్లోనూ అహల్యాబాయి ఏమరుపాటు చూపేది కాదు. రోజూ 
కచ్చేరీలో కూచుని, ఫిర్యాదులను ఆలకించి, ఆపన్నులను ఆమె ఆదుకునేది. పశుపక్ష్యాదుల 
మీదా దయ చూపేది. రాజకీయ తిరుగుబాట్లు, భిల్లుల విద్రోహాల వంటివి సకాలంలో 
సమర్థంగా ఎదుర్శొని కొద్దిపాటి సైన్యంతోనే రాజ్యరక్షణ కావించేది. ఆమె ప్రతినిధిగా 
తుకోజీ హోల్మర్‌ (అహల్యతో అతడికి బంధుత్వం ఏమీ లేదు) సైనిక వ్యవహారాలు చూస్తూ, 
యుద్దాలు చేస్తూ రాజ్యాన్ని కాపుకాయగా పౌర పరిపాలనను దేవుడి సేవలా అహల్యాబాయి 
నిభాయించేది. ఆమె సమర్థపాలనలో హోల్మర్‌ రాజ్యం మున్నెన్నడూ లేనంతటి అభివృద్ధి 
సాధించి సిరిసంపదలతో తులతూగింది. 
Empire in Asia గ్రంథంలో ఆంగ్లేయ మేధావి టారెన్స్‌ మాటల్లో చెప్పాలంటే - 


Perhaps the most striking proof that is anywhere recorded 
of the triumph of a pure and noble nature over the corrupting 
influences of irresponsible power, is that of Ahalya, who for 
thirty peaceful years reigned,... respected by surrounding 
Princes, and an object of adoration among the people blessed 
by her rule... Her foreign policy was as successful as that of 
Catherine of Russia, but her pillow was not drenched with a 
husband's blood. In personal courage she was not inferior to 
Elizabeth of England, but she did not slay her capitve competi- 
tor in a prison. The circumstances of her elevation resembled 
those which raised Margaret of Denmark to the throne; but she 
neither trampled on the rich not oppressed the poor, nor caused 
the breath of suspicion to assail her virtue. 

[Empire in Asia, W.M. Torrens, pp.79-80] 

(విచ్చలవిడి అధికారపు దుప్రుభావాలకు లోనవకుండా స్వచ్చమైన, ఉదాత్తమైన 
మానవ న్వభావం సాధించిన భున విజయానికి అద్భుత దృవ్టాంతంగా 
అవాల్వాబాయిని పేర్మొనాలి. మువ్చయేళ్లు ప్రశాంతంగా రాజ్యమేలి ఇరుగు పొరుగు 
(ప్రభువుల మన్నన చూరగొని, తన చల్లని పాలనకు నోచుకున్న (వజలకు 
ఆరాధ్యురాలైన ఉత్తమురాలామె. విజయవంతమైన విదేశాంగ విధానంలో ఆమె 


ఏమిటి గొప్ప? శ 291 


రష్యాలో కాథరిన్‌కు దీటు రాగలదు. కాని కాథరిన్‌లా ఆమె తలగడ భర్త నెత్తురుతో 
తడిసిపోలేదు. వ్యక్తిగత ' ధైర్యంలో అవాల్య ఇంగ్లండ్‌ ఎలిజిబెత్‌కు తీసిపోదు. కాని 
ఆమెవలె ఈమె చెరలోని ప్రత్యర్థిని చంపలేదు. సింహాసనమెక్కిన పరిస్థితుల్లో డెన్మార్మ్‌ 
మార్గరెట్‌కూ అవాల్యకూ పోలిక ఉంది. కాని ఆమెలా ఈమె పేదలను అణచలేదు. 
ఆమెవలె శీలం మీద అనుమానాల నీదా ఈమెపై పడలేదు. ) 


శివాజీ మొదలుకుని రెండో బాజీరావు వరకూ మరాఠా పాలకులందరికీ ఇతర 
గుణావగుణాలు ఎలా ఉన్నా దైవభక్తి, ధర్మాసక్తి పుష్కలంగా ఉన్నాయి. స్వమతం పట్ల 
ఎంత అభిమానం చూపినా పరమతాల పట్ల వారికి ద్వేషం లేదు; నిరాదరణా లేదు. 
ఛత్రపతుల, పీష్వాల ప్రభుత్వాల్లో మహమ్మదీయులను ముఖ్య పదవుల్లోకి తీసుకోరాదన్న 
నిషేధం ఎప్పుడూ లేదు. మరాఠా సైన్యాధికారుల్లో ముస్లింలు చాలామందే ఉండే వారు, 
పరాయి మతస్థులు ఎలాంటి దుర్విచక్షణకూ, ఎటువంటి ఆంక్షలకూ లోనవలేదు. ఈద్‌ఉల్‌ 
ఫితర్‌ పండుగను పీష్వా (ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. ముస్లిం సంస్థలకు 
విరాళాలకోసం 'ఖైరత్‌ఖర్ఫ్‌” పేర బడ్జెటులో (ప్రత్యేక కేటాయింపు ఉండేది. పూనాలోని దర్గాలను 
పీష్వాలు తరచుగా దర్శించినట్టే గ్వాలియర్‌లో మొహరం ఊరేగింపులో సింధియా తప్పక 
పాల్గొనేవాడు. బరోడా పాలకుడు గైక్వాడ్‌ ఈద్‌ ప్రార్థనకు తప్పకుండా హాజరయ్యేవాడు. 
యశ్వంతరావు హోల్కర్‌ ఉజ్జయినిలో ఫకీర్లకు సంతర్పణలు చేసేవాడు. 

మరి ఇన్ని మంచి లక్షణాలు ఉండి, ఇంత ఘనకీర్తి కలిగి ఎన్నో అటుపోట్లను తట్టుకుని 
నూరేళ్లకు పైగా దుర్నిరీక్ష్యంగా వెలిగిన మరాఠాల సామ్రాజ్యం దేశం కాని దేశం నుంచి 
వచ్చిన వర్తకుల మూక ముందు బలాదూరై గుజ్జ్ఞనగూడులా కుప్పకూలింది. ఎందుచేత? 
ఏ స్వయంకృతాపరాధాల వల్ల? 


292 » ఇదీ చరిత్ర ఎం.వి.ఆర్‌.శాస్త్రీ 


ఎందుకు పతనం? 


ఏకులా వచ్చారు. మేకులా మారారు. వేషాలు వేశారు. మోసాలు, చేశారు. 
కుట్రలు వన్నారు. నిజమే. వర్తకం నెవంతో వచ్చిన ఇంగ్లీషు వారు తమకు 
ఆశ్రయమిచ్చిన వారికే ద్రోవాం చేసి, నమ్మినవారిని నట్టేట ముంచి అద్ధదారిలోనే 
ఇండియాను అప్పనంగా ఆక్రమించారు. సందేవాం లేదు. అయితే తమ కళ్లముందే 
అంతలేసి కుటిల వ్యూవోలూ కూవాకాలూ సాగుతూంటే... ఒక రాజ్యం తరవాత 
ఒక రాజ్యం స్వాతంత్రం కోల్పోతూ చాపకింద నీరులా విదేశీయుల (ప్రాబల్యం 
వ్యాపించి, తమ కాళ్లకింది నేలే క్రమేణా కదిలిపోతూంటే మనదేశపు మారాజులు 
ఏమి చేస్తున్నారు? ఎందుకు నిదరోయారు? 


అపారమైన వనరులతో, అంతులేని సిరిసంపదలతో విలసిల్లి శౌర్య పరాక్రమాలకు 
పెట్టింది పేరయిన సువిశాల భరత ఖండాన్ని వేల మైళ్ల దూరంలోని బుల్లిదేశం అవలీలగా 
వశపరచుకోవటం ప్రపంచ చరిత్రలోనే ఒక అద్భుతం. గొప్ప చరిత్ర, గొప్ప సంస్కృతి 
కలిగి, ఒకప్పుడు విద్యలకు విజ్ఞానానికి నెలవై సుదూర దేశాలకు మహా సామ్రాజ్యాలను 
విస్తరించగలిగిన భరత జాతి, తనతో పోల్చితే మేరువు ముందు రేణువులాంటి ఒక చిన్న 
పాశ్చాత్య శక్తికి దాసోహమని, శతాబ్దానికి పైగా బానిస శృంఖలాల్లో ఎందుకు చిక్కుకుంది? 

మెకాలే చదువుల 'చేతబడి'కి లోనై ఆత్మన్యూనతా భావం పెంచుకున్న భారతీయ 
గిరీశాల మాటలకు మనం విలుజీ ఇవ్వనకశ్లేదు. నాగరికతలో, విజ్ఞానంలో, సైనిక శక్తిలో, 
ఆయుధ పాటవంలో, పరాక్రమంలో, బుద్ధిలో, బలంలో ఆంగ్లేయులు అన్ని విధాల అధికులు 
కాబట్టే... భారతదేశం మత మౌధ్యానికి ఆటపట్టయి, దుర్మార్గపు బ్రాహ్మణాధిక్యానికి లోనై, 
విద్యాగంధం లేక, అజ్ఞానాంధకారంలో అలమటిస్తున్నది కాబట్టే ఇండియా అలవోకగా 
దొరల కైవసమైందనీ... అదృష్టం బాగుండి అలా జరగడంవల్లే ఆధునిక విద్యకు, శాస్త్రీయ 
విజ్ఞానానికి, నవ నాగరికతకు నోచుకుని భారతదేశం బాగుపడిందనీ. మెకాలే మనవలు 
చిలకల్లా వల్లించేది బానిస భావజాలమనడంలో అనుమానం లేదు. ఈస్టిండియా కంపెనీ 


దేశాన్ని కబళించిన కొత్తలో మద్రాసు ప్రెసిడెన్సీ గవర్నరుగా ఉన్న సర్‌థామస్‌ మన్రో 
దేశీయ విద్యల స్థితిగతులను తెలుసుకోవటానికి తన పాలనలోని దక్షిణాది (గ్రామాలన్నిట్రా 
జరిపించిన విస్తృత సర్వేలో... ఆ కాలపు బ్రిటిష్‌ విద్యావిధానం కంటే నాటి భారతీయ 
విద్యావ్యవస్థ అన్ని విధాల మెరుగ్గా ఉన్నట్టు తేలిన వైనాన్ని గతంలో “భారతీయ విద్య' వ్యాస 
పరంపరలో ('మన చదువులు'గా తరవాత గ్రంథస్థమైంది) వివరంగా పరిశీలించాం. కనుక 
విద్యాపరంగా తెల్లవారి ఎక్కువా లేదు. భారతీయులు తక్కువా కాదు. ఎంతసేపూ మోసాలు 
చేసి వాయిదాల పద్ధతిలో రాజ్యాలు కొట్టేయటమే తప్ప నేరుగా ఎదుటపడి భారతీయులతో 
“కంపెనీవారు చేసిన యుద్దాలే బహుకొద్ది. అందులోనూ అదృష్టం కలిసొచ్చి తాము గెలిచామే 
గానీ సంఖ్యాపరంగా వనరులపరంగా చూస్తే అవతలి వారే తమ కంటే అధికులని ఆయా 
యుద్దాల్లో పాల్గొన్న ఆంగ్ల సేనానులే అంగీకరించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కాబట్టి 
ఇంగ్లీషు వారి సైనికశక్తి, పరాక్రమాల గురించి పెద్దగా చెప్పుకోవలసిన పనిలేదు. 

మరి ఇన్ని ఆధిక్యతలు, ఇన్ని తెలివితేటలు, ఇంతట శక్తి సామర్థ్యాలు ఉండి కూడా 
ముంచుకొస్తున్న ముప్పును గ్రహించలేక భారతీయ (ప్రభువులు కళ్లు తెరచుకునే విదేశీయుల 
బొందలో ఎందుకు పడ్డారు? సకాలంలో మేల్ళొని, ప్రాప్తకాలజ్ఞతతో తగిన ప్రతిచర్యలు 
తీసుకుని, సర్వానర్థాన్ని ఎందుకు నివారించలేకపోయారు? 


కారణాలు అనేకం. ముఖ్యంగా బహు నాయకత్వం. పరాక్రమవంతులకు కొదవలేదు. 


ప్రతివాడూ మహావీరుడే. కాని ఏ వీరుడూ ఇంకొకడి నాయకత్వానికి కట్టుబడడు. గజనీ 
మహమ్మద్‌ దండెత్తివచ్చినప్పుడు పంజాబులో జయపాల్‌కు అండగ్గానూ, మహమ్మద్‌ ఘోరీని 
ఎదుర్మోవడానికి పృథ్వీరాజ్‌కు బాసటగానూ, బాబరు దాడిని నిరోధించటానికి సంగరాణాకు 


మద్దతుగానూ అనేక రాజ్యాల రాజపుత్ర ప్రభువులు, ఇతర వీరులు పెద్ద సంఖ్యలో భారీ: 


సేనలతో తరలి వెళ్లినా ప్రయోజనం ఎందుకు లేకపోయింది? ఎవరి సేనలతో వారు ఎవరి 
పద్ధతిలో వారు ప్రతాపం చూపించటమే తప్ప అంతా కలిసి ఒకరి నాయకత్వం కింద 
ఏకోన్ముఖ యుద్ధవ్యూహంతో క్రమశిక్షణాయుతంగా పోరాడనందువల్లే కదా? శతాబ్దాలు 
మారినా, ఎన్ని చేదు అనుభవాలు ఎదురైనా గత చరిత్ర నుంచి గుణపాఠం నేర్చుకునే 
అలవాటు మనకు లేదు. సింగిల్‌ కమాండ్‌ కింద బలగాలన్నిటినీ సమీకరించి, సమగ్ర 
వ్యూహంతో, సరైన సమన్వయంతో అంతా కలిసి పోరాడ లేకపోయినందువల్లే రెండవ, 
మూడవ మరాళా,యుద్ధాల్లోనూ మనవారు గెలవగలిగీ విదేశీయుల చేతిలో ఘోర పరాజయాల 
పాలయ్యారు. ఈసంగతి వారితో పోరాడి గెలిచిన బ్రిటిష్‌ ప్రముఖులే అంగీకరించారు. 
ఉదాహరణకు చివరి మరాఠా యుద్ధం మొదలుకాకముందు 1817 ఆగస్టు 12న గవర్నర్‌ 
జనరల్‌కి రాసిన లేఖలో భారతీయుల బలహీనతల గురించి సర్‌ థామస్‌ మనో ఏమన్నాడో 


, చూడండి: 


"When I consider the weakness of the native states and 
charecter of their chiefs, I see little chance of a protracted re- 
sistance from them... It is not that they want resources, that 
they have not men and horses, but that there is no one amongst 
them possessed of those superior talents which are necessary - 
to direct them to advantage. There is so little system of subor- 


294 ఫా ఇదీ చరిత్ర ఎం.వి.ఆర్‌.శాస్త్రీ 


dination in native Government..." 

(ఈ దేశపు రాజ్యాల బలహీనతలను, వాటి పాలకుల గుణాలను వరిశీలిస్తే 
వారి నుంచి దీర్షకాలం (ప్రతిఘటన ఎదురవుతుందని నేను అనుకోను, వారికి 
వనరులు లేకకాదు. సైనికులూ, గుర్రాలూ లేకనూ కాదు. ఉన్న వనరులను 
ప్రయోజనకరంగా. సమీకరించటానికి. కావలసిన ఉత్తమ ప్రతిభ ఉన్నవారు వారి 
నడుమ ఒక్కరూ లేకపోవడమే దీనికి కారణం. దేశీయ (ప్రభుత్వాల్లో నిర్ధిష్ట వ్యవస్థ, 
(క్రమశిక్షణ చాలా. తక్కువ) 


దీన్నే ఎల్‌ఫిన్‌స్టోన్‌ ఇంకా స్పష్టంగా చెప్పాడు: 


"If there was any other more intrepid man occupying the 
peshwa's position at the time, it is not difficult to conceive how 
the British would have fared. The Marathas had at their com- 
mand ample means of waging a successful war-armies, money, 
arms, ammunition. Every thing was ready. They only lacked a 
leader." ే 

[Life of Elphinstone, Colebrooke, Vol. 4 p.372] 

(ఢైర్యసావాసాలు గల సమర్గుడెవరైనా ఆ సమయాన వీష్వాగా ఉండి ఉంటో 
(బ్రిటిష్‌ వారి వని ఏమయ్యేదో ఊపాంచటం కష్టంకాదు. మరాఠాల చెంత 
జయ(పప్రదమైన యుద్దానికి అవసరమైన వనరులన్నీ - సేనలు, దబ్బు, ఆయుధాలు, 
మందుగుండు సామగ్రి సమృద్ధిగా ఉన్నాయి. కావలసిన (ప్రతిదీ సిద్ధంగా ఉంది. 
లేనిదల్లా నరైన నాయకుడే, 


సింధియా వీరుడే. హోల్కర్‌ శూరుడే. ఇద్దరికీ ఆంగ్లేయులు శత్రువులే. అయినా శత్రువుతో 
సింధియా పోరాడేటప్పుడు హోల్కర్‌ సాయంగా వెళ్లడు. హోల్కర్‌ విరోధి బారిన పడ్డప్పుడు 
అరిచి మొత్తుకున్నా సింధియా చిటికెన వేలు కదిలించడు. ఈ ఇద్దరికీ పై ఎత్తున ఉన్న 
పీష్వాకు. ఎవరితో కలవొచ్చో, ఎవరితో కలవకూడదో తెలియదు. తెలిసి వచ్చాక అతడు 
ఆర్తనాదాలు చేసినా మిగతా సర్గార్లు అలకించి ఆదుకోరు. 

ఇది మరాఠా చెట్టు చెడి కుక్కమూతి పిందెలు వేసిన పిదపకాలపు సంగతి. అంతకు 
ముందు మరాఠాల ప్రభ ఉజ్వలంగా వెలిగిపోయిన కాలంలోనూ. దేశానికి దివ్యమైన 
నాయకత్వం అమరిందని చెప్పలేము. ఇంగ్లీషువారు ఒక రాజ్యం తరవాత ఒక రాజ్యాన్నే 
లోపాయకారీగా లోబరుచుకుంట్లూ మెత్తని కత్తిలా దూసుకుపోతున్నా ఆశ్రయమిచ్చిన 
పాదుషాకి ఎదురు తిరిగి పదే పదే తల 'ఎగురవేస్తున్నా జాతి హితానికి వారి వల్ల రాగల 


ముప్పును గ్రహించి విదేశీయుల పీడను దేశానికి విరగడ చేయడానికి జాతీయ దృష్టితోరాజీలేని 


పోరుకు నడుము కట్టినవాడంటూ దేశం మొత్తం మీద ఒక్కడూ లేడు. పైగా ప్రతివాడూ 
ఏదో ఒక సందర్భంలో ఇతరేతర లబ్ధిని ఆశించి అదే విదేశీయులతో చేతులు కలిపినవారే. 
పశ్చిమ తీరంలో తిరుగులేని నౌకాబలంతో ఇంగ్లీషువారికి సింహస్వప్నంగా ఉన్న ఆంగ్రియా 
తనకు ఎదురు తిరిగేసరికి బాలాజీరావు పీష్వా ఇంగ్లీషువారి సాయం తీసుకుని అతడిని 
అణచివేసిన సంగతి తెలిసిందే. తెల్లవారు తమ వికృత రూపాన్ని బాహాటంగా బయటపెట్టి 


ఎం.వి.ఆర్‌. శాస్త్రి ఎందుకు పతనం? శ 295 


కోరలు సాచిన తరవాత, జాతికి పెనుప్రమాదాన్ని గుర్తించి తానే చొరవ తీసుకుని జాతీయ 
ఐక్య సంఘటన కట్టిన తరవాత కూడా మరాఠా కౌటిల్యుడు నానా ఫడ్నవిస్‌ ఇంగ్లీషు 
వారిపై ఎత్తిని కత్తిని దించి మొదటి మరాఠా యుద్ధం చాలించి నిరర్ధక సంధికి సమ్మతించాడు. 
అనంతరకాలంలో మాధవరావు (మహద్‌జీ) సింధియాను, టిప్పు సుల్తాన్‌ను సాధించటానికి 
ఇదే నానా కంపెనీ దొరలతో సరాగాలాడాడు. 

శివాజీ నెలకొల్పిన తొలి వ్యవస్థలో |ప్రతిభకే తప్ప పుట్టుకకు ప్రాముఖ్యం లేదు. పీష్వా 
మొదలుకుని మామూలు సిపాయి వరకూ అందరూ ఖజానా నుంచి నెలనెలా వేతనాలు 
తీసుకోవలసిందే సేవకు ప్రతిఫలంగా జాగీరు కట్టబెట్టే పాత పద్ధతిని శివాజీ రద్దుచేయగా... 
ఛత్రపతుల పాలన పోయి పీష్వాల హయాం వచ్చాక - కారణాలు ఏమైతేనేమి అనర్థకపు 
పాత పద్ధతినే పునరుద్ధరించారు. తండ్రి ఎంత శూరుడు, ఎంతటి స్వామిభక్తి గలవాడు 
అయినా అతడి కుమారుడు. మనవలు కూడా అంతే శౌర్యాన్ని అంతే స్వామిభక్తితత్సరతను 
చూపుతారనుకోవటం అత్యాశ. వంశపారంపర్య జాగిర్జారీ పద్ధతి దుష్ఫలితం పీష్వాలు 
కడు సమర్భులైనంత. కాలమూ పెద్దగా కనపడలేదు. మొదటి మాధవరావు మరణంతో 
పీష్వాల వైభవం అంతరించాక పెడధోరణులు ప్రబలి లుకలుకలు బాగా బయటపడ్డాయి. 
చివరిదశలో ఇంగ్లీషు వారితో తుదిపోరు దగ్గరికి వచ్చేసరికి దక్షిణాది జాగిర్జారులే పీష్వాకు 
పెద్ద సవాలుగా తయారయ్యారు. 

రాష్ట్రకూట వ్యవస్థలో హోల్మర్లు, సింధియాలు తదితర మరాఠా సర్జార్లకు వారివారికి 
ప్రాబల్యం కలిగిన ప్రాంతాలలో 'చౌథ్‌', 'సర్దేశ్‌ముఖి'ల వసూళ్లకు మరాఠా ప్రభువు అధికారం 
ఇచ్చినప్పటికీ వారు ఆయా ప్రాంతాలకు పెత్తందారులే తప్ప ప్రభువులు కాదు. మామూలు 
పరిపాలన నడపటానికి మొగలాయీ సుబేదారులో, గవర్చర్లో, స్థానిక స్వతంత్ర ప్రభువులో 
ఉంటారు. వారు వారి పద్ధతిలోనే పరిపాలన సాగిస్తారు. మొగల్‌ రాష్ట్రాల్లో స్థానిక పరిపాలనను 
పాదుషా ప్రతినిధికి వదిలేసి, 'చౌథ్‌'ను మాత్రం తాము వసూలు చేసి, అందుకు (ప్రతిగా 
బయటి దాడుల నుంచి తాము రక్షణ కల్పించడమే దృష్టిలో గొప్ప ఏర్పాటు! పర్యవసానంగా 


- వసూళ్ల హక్కును బట్టి మరాఠాలది పైచేయి అయినా ఆయా ప్రాంతాల ప్రజాజీవనంపై, 


పాలనా విధానాలపై మరాఠాల ముద్ర ఉండేది కాదు. పైగా ఆ 'చౌథ్‌' 'సర్దేశ్‌ముఖి'లు 
కూడా స్థానిక షాలకులు ఇష్టపూర్తిగా ఇచ్చేవి కాదు. మరాఠాలు దండెత్తి వచ్చి, మెడ మీద 
కత్తి పెట్టినప్పుడు 'సరే అనటం, ఆ దండు కాస్తా వెనక్కి పోయాక చెల్లింపులను బిగదీయడం, 


లేక సక్రమంగా చెల్లించక మొరాయించటం పరిపాటి. మళ్ళీ మరాఠా దండు వచ్చి. 


గోళ్లూడకొట్టి వసూలు చేసేంతవరకూ ఎగవేత అలాగే సాగేది. దీనివల్ల పైనుంచి వసూళ్లు 
చేసే వారికీ, లోపల నుంచి వీలైనంతగా ప్రతిఘటించే వారికి మధ్య ఉద్రిక్తత, ఘర్షణ 
నిరంతరం ఉండేవి. విశాల రాజ్యాలు మరాఠాల ప్రాబల్యం కిందికి వచ్చినా వాటిపై వారికి 
స్థిరమైన పట్టు లేకపోవడానికి ఇదే కారణం. 

ఒక శివాజీ స్థాపించిన స్వరాజ్యాన్ని ఒక బాజీరావు దుంపనాశనం చేయటం 
దురదృష్టకరమే. ఇంగ్లీషు నక్కలు, తోడేళ్లు దెబ్బతీయటానికి పొంచి ఉన్న చివరి అంకంలో 


బాజీరావు, దౌలత్‌రావు సింధియా, యశ్వంతరావు హోల్మర్‌లు వరసగా చేసిన తప్పులు, . 


దుర్మార్గాలు స్వరాజ్య సూర్యాస్తమయాన్ని త్వరితం చేశాయనటంలో సందేహంలేదు. కాని 
ఈ చారిత్రక విపరిణామానికి. ఈ' ముగ్గురు వ్యక్తులను మాత్రమే. ముద్దాయిలను చేసి 


296 స ఇదీ చరిత్ర ఎం.వి.ఆర్‌: శాస్త్రి 


లాభంలేదు. మరాఠాల (ప్రతాపం మధ్యందిన మర్తాండునిలా మండిపోయిన కాలంలోనే 
పతనానికి బీజాలు పడ్డాయి. ఎప్పుడు చేయవలసిన పనిని అప్పుడు చేయకపోవటం వినాశానికి 
మూలం. 

'బ్రిటిష్‌శక్తికి నౌకాబలం వెన్నెముక. సముద్రంమీద ఆధిపత్యంతో దేశాధిపత్యం హస్తగతం 
చేసుకోదలిచిన విదేశీయులను సకాలంలో సమర్థంగా ఎదుర్కోవాలంటే జాతీయ శక్తులకూ 
నౌకాబలం తప్పనిసరి. ఈ అతి ముఖ్య విషయాన్ని మనవారు ఉపేక్షించారు. మొదటి 
బాజీరావు, అతని తమ్ముడు చిమ్మాజీ భీషణ సంగ్రామంలో పోర్చుగీసువారిని ఓడించి 
బాసెన్‌ రేవుపట్నాన్ని జయించటం మరాఠా వీరగాథలో ఒక ఉజ్వలఘట్టం. అప్పటికే దేశంలో 
డచ్చి, ఫ్రెంచి, బ్రిటిషువారి హడావుడి బాగా ఉంది. పీష్వాకు వశమైన బాసెస్‌లో 
నౌకానిర్మాణానికి కర్మాగారాలు, తుపాకుల తయారీకి సదుపాయాలు, రేవులు సమృద్ధంగా 
ఉన్నాయి. శాస్త్రీయ పద్ధతిలో ఆయుధాల నిర్మాణానికి నైపుణ్యంగల విదేశీ ప్రవీణులు అక్కడ 
అందుబాటులో ఉన్నారు. ఆ సైనిక హంగులు ఎప్పటికైనా తమకు అవసరమవుతాయన్న 
ముందు చూపుతో బాసెన్‌లో ఆయా కార్యకలాపాలను భారతీయుల అజమాయిషీ కింద 
విదేశీ నిపుణులచేత పూర్వంవలె కొనసాగించి ఉంటే చరిత్రగతి మరోవిధంగా ఉండేది. 

శివాజీ కాలపు గెరిల్లా పోరాటాలను మరాఠాలు ఎప్పుడో మానేశారు. కొండకోనల్లో 
తూనీగల్లా దూసుకుపోయే గుర్రాలు సమకూర్చిన బలం మీదా ఆధారపడటం క్రమేణా 
తగ్గించారు. నిజాంతో తలపడ్డ సమయంలో అతడికి అండగా బుస్సీ నడిపిన సైనిక రెజిమెంట్ల 
పనితనాన్ని చూశాక యూరోపియన్‌ పద్ధతిమీద సదాశివరావు భావులాంటి వారికి మోజు 
పెరిగింది. (ఫ్రెంచి, తదితర యూరోపియన్‌ జాతీయులను కిరాయికి తీసుకుని, విదేశీ 
తరహా రెజిమెంట్లను, శతఘ్నిదళాన్ని సమకూర్చుకుని మరాఠాలు ఘన విజయాలే సాధించారు. 
కాని, ఆయా సైనిక దళాల కోసమూ, తుపాకుల కోసమూ, వాటి మందుగుళ్ల నిమిత్తమూ 
విదేశీయులమీద ఆధారపడకుండా సొంత వనరులను అమర్చుకోవటం అత్యవసరమన్న 
అతి ముఖ్య అంశాన్ని వారు విస్మరించారు. తమకు అవసరమైన ఫిరంగులు, వాటిని 
పేల్చటానికి కావలసిన సాధన సామగ్రి నిమిత్తం పాశ్చాత్య దేశాలను ఆర్థించి సకాలంలో 
సరఫరాలందక యుద్ధరంగంలో దెబ్బతిన్న సందర్భాలు అనేకం ఉన్నాయి. అయినా వాటిని 
స్వదేశంలో సొంతంగా తామే నిర్మించుకోవటానికి తగినచర్యలు తీసుకోవాలన్న ఆలోచన 
మన ప్రభువులకు రాలేదు. 

ఒక జాతి స్వాతంత్ర్యాన్ని రక్షించుకోవటానికి విదేశీ కిరాయి సేనమీద ఆధారపడటం 
ఆత్మాహత్యా సదృశం. మరాఠాలు చేసింది అదే. సింధియా నమ్ముకున్న (ఫ్రెంచి దళవాయిలే 
సరైన అదనులో అతడికి ద్రోహం వేసి శత్రువులతో చేరిపోయారు. కిరాయి యూరోపియన్లను 
నమ్ముకుని రక్షణభారం యావత్తూ వారి మీద వదిలేయకుండా యూరోపియన్ల చేత తమ 
వారికి సైనికశిక్షణ, ఆయుధాల తర్ఫీదు ఇప్పించి ప్రతి సైనిక విభాగానికి తమకు నమ్మకస్తులైన 
స్వదేశీయులనే నియమించి ఉంటే చాలా యుద్ధాల పర్యవసానాలు మరొకలా ఉండేవి. 

ఇలాంటి కారణాలు ఇంకా అనేకం ఉన్నాయి. అన్నీ ఇక్కడ ఏకరువు పెట్టనవసరంలేదు. 
అలగ్జాండరు మొదలుకుని ఘోరీ, బాబర్ల వరకూ ప్రాచీన మధ్యయుగాల్లో విదేశీయులు 
విరుచుకుపడ్డప్పుడు దేశ రక్షణ పట్ల, బయటి శత్రువును సమర్థంగా ఎదుర్కోవటం పట్ల 
ఎంత అలసత్వాన్ని చూపామో... ఆధునికకాలంలో విదేశీ వర్తక మాయావుల బారిన 


భయానిటక్తి అయోధ్యకాండ శ 297. 


పడకుండా దేశాన్ని రక్షించుకునే విషయంలోనూ మనం అంతే అశ్రద్ధను కనపర; 
గమనించాల్సిందల్లా. ప్రపంచాన్నే జయించగల శక్తి సామర్థ్యాలు, ప్లేటోలను, 
మేకియవెల్లిలను సైతం బలాదూరు చేయగలిగిన తెలివితేటలు, విశ్వమానవాళికి దాః 
చూపించగల ఆర్షధర్మ ఘన వారసత్వం ఉండి కూడా ఐకమత్యం, ఏకాగ్రత, 
సాధించాలన్న నిశ్చల దీక్ష నిరంతర తపన లేని కారణంగా సుదీర్ధ చారిత్రక (ప్ర 
ఎన్ని విధాల ఎంత నష్టపోయామన్నదే ప్రతి భారతీయుడూ గుర్తించాల్సిందల్లా, 
*% x | 
ఇంగ్లీషువారు అడుగుపెట్టి, దేశాన్ని ఉద్ధరించడానికి ముందు ఇక్కడ 
ఉన్నది అరాజకమనీ... మన గతమంతా సిగ్గుపడవలసిన మత మౌధ్యపు 
కూపమనీ, విదేశీయులు జ్ఞానభిక్షను ప్రసాదించకముందు జాతీయ భావం, 
నాయకత్వం మనకు లేనే లేవని మెకాలే వారసులు చరిత్ర గ్రంథాల్లో , పాఠ్య 
నూరిపోసింది అబద్ధమని నిరూపించేందుకే ఈ వ్యాసపరంపర.. అప్పట్లో 
జాతీయ శక్తి అయిన మరాఠాలు నేలకూలటంతో విదేశీయుల ఆక్రమణ 
అడ్డంకి తొలగింది. అర్భకపు రాజ్యాలను, నామమాత్రపు పెత్తనాలను 
మిషలతో నోటకరిచి బ్రిటిష్‌ సామ్రాజ్యంలో కలిపేసుకోవటమే ఇక మిగిలింది. - 
అది వేరే కథ. | క 


298 ఫీ ఇదీ చరిత్ర 


